ఒం 
శ్రీములయూళ సద్గురు గంధావళ 
పదవ సంపుటము 
కర-ముండక-మాండూక్యోపవిషత్తులు 
నారద భక్త సూత్రములు 


(ప్రకాశకులు 
శీవ్హాసా శ్రమ వజోత్సవ సంఘము 
ఈ. లఅ్య్య్యూనవా(ఈవముము 
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 
2001 


నివేదన 


శ్రువ్యాసాశ్రమం (ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక గ్రంధాలు పారకలోకానికి 
సుపరిచితాలే ఈ (గ్రంధాలను భక్తులు మిక్కిలి [శ్రద్దతో పరిస్తున్నారు 
ఆధ్యాత్మిక సారస్వత ప్రచారం ద్వారా సాటి లేని సేవ చేసే సంస్తగా ఆశ్రమం 
(ప్రసిద్ది వహించింది 


మహర్షి - సద్గురు శ్రీ మలయాళస్వాములవారు స్వయంగా రచించిన 
గ్రంధాలు ఆశ్రమప్రచురణలలో అత్యంత విశిష్టమైనవి అవి పలు సార్డు 
ముద్రణ పొంది అనన్య సామాన్యమైన [ప్రచారం పొందాయి జిజ్ఞాసు 
జనానీకంలో జడత్వాన్ని తొలగించి చైతన్యం కల్షించడంలో విజయం 


సాధించాయి 


శ్రీవారి రచనలు ప్రస్తుతం వివిధ పరిమాణాలలో నానా గ్రంధాలుగా 
ము(ద్రింపబడివున్నాయి వీటినన్నింటిని ఒకే పరిమాణం కల గ్రంధ రాశిగా 
“ శ్రీిమలయాళసద్లురు గ్రంధావళి?” అన్న పేరుతో ముద్రించడం మంచిదని 
అభిజ్ఞులు సూచించారు ఈ సూచనను పూజ్యశ్రీ విద్యానందగిరి 
స్వాములవారు ఆమోదించారు 


శ్రీవారు గోగర్భములో తపస్సు చేసే సమయం 1919లో రచించిన 
శుష్కవేదాంత తమోభాస్కరం ఇందులో మొదటి సంపుటమవుతుంది 
ఇంచుమించు ఆగ్రంధాన్ని పోలిన పరిమాణంలోనే తక్కిన సంపుటా 


లుంటాయి ఇలా ప్రచురిస్తే ఒక్కొక్కటీ సుమారు నాలుగువందల పుటలు 
గల సంపుటాలు ఇరువదికి పైగా సిద్రమవుతాయి 


2001వ సంవత్సరంలో జరుగనున్న శ్రీవ్యాసా (శ్రమవ (జ్రోత్సవ 
శుభసందర్భంలో పై సంపుటాలను విడుదల చేయాలని శ్రీస్వాములవారి 
సమ్మతితో వ(జ్రోత్సవ నిర్వాహక సంఘం వారు నిర్ణయించారు ఈ 
సంపుటాల క్రోడీకరణ, ముద్రణ శ్రీ) సముద్రాల లక్షుణయ్య గారి 
సంపాదకత్వం (క్రింద జరుగుతున్నది 


భగవదనుగ్రహంతో, శ్రీసద్గురుదేవుల ఆశీర్వాదంతో, భక్తుల 
ప్రోత్సాహంతో ఈ గ్రంధ ప్రచురణ (ప్రణాళిక విజయవంతం కాగలదని 
ఆశిస్తున్నాము 


శీ వ్యాసా (శమం 
(ప్రకాశకులు 


ఓమ్‌ 
కర- ముండక- మాండూకోోపనిషత్తులు 


నారదభక్తి సూత్రములు 
విషయానుక్రమణిక 

'నెం. విషయము పుటసంఖ్య 

నివేదన ౧ 

కరోపనిషత్తు 
1 తొలిపలుకు 3 
2 పీరిక ౧౫ 
3 ఉపనిషచ్చబ్బాద్రము ౧౮ 
4 శాంతిపారము ౨౦ 
5 (ప్రధమాధ్యాయము- ప్రధమవల్లి 1 
6 ప్రధమాధ్యాయము- ద్వితీయవల్లి 25 
7 (ప్రధమాధ్యాయము- తృతీయవల్లి 50 
8 ద్వితీయాధ్యాయము- ప్రధమవళ్లి 65 
9 ద్వాతీయాధ్యాయము- ద్వితీయవల్లి 78 
10 ద్వితీయాధ్యాయము- తృతీయవళల్లి 93 
ముండకోపనిషత్తు 
11 పీరిక 133 
12 ముండకోపనిపచ్చబ్బారము 115 
13 (ప్రధమ ముండకము- ప్రధమఖండము 117 
14 (ప్రధమ ముండకము- ద్వితీయఖండము 128 
15 ద్వితీయ ముండకము- ప్రధమఖండము 141 
16 ద్వితీయ ముండకము- ద్వితీయఖండము 150 
17 తృతీయ ముండకము- (ప్రధమఖండము 161 
18 తృతీయ ముండకము- ద్వితీయఖండము 171 
మాండూక్యోపనిషత్తు 

19 మంగళ శ్లోకములు 182 
20 (ప్రకాశకుల వక్తవ్యము 184 


21 పీరిక 187 


22 శాంతి పార మం(త్రములు 192 


23 మాండూక్య దీపిక 194 
24 (ప్రధమ ఖండము 196 
25 ద్వితీయ ఖండము 200 
26 తృతీయ ఖండము 225 
27 చతుర్ధ ఖండము 238 
28 పరిశిష్టము 247 
29 (ప్రకరణాంత మంగళ శోకములు 252 
30 శాంతి మం(త్రములు 254 
నారద భక్తి సూత్రములు 
31 పీరిక 255 
32 శ్రీ నారదభక్తి సూ త్రములు- మూలము 267 
33 ప్రధమాధ్యాయము - భక్తి స్వరూపము 271 
34 ద్వితీయాధ్యాయము- భక్తి మహత్తము 311 
35 తృతీయాధ్యాయము- భక్తి సాధనములు 325 
36 చతుర్భాధ్యాయము- భక్తి లక్షణము 360 
37 పంచమాధ్యాయము భక్తి మహిమ 388 
38 భగవర్గీత- భక్తి యోగము 437 
39 గాంధీ మహాత్ముని ప్రియగీతము 439 
40 నారాయణోపనిపక్త్తు 440 
41 అనుబంధము 442 
42 మోాక్షద్వార- (పకృతి ద్వారములు 448 
43 సర్వ సంగ్రహము 452 
44 పరిశిష్టము- ఆహారనిర్వహణము 460 
45 సప్పసంతానములు 460 
46 అకారాద్యనుక్రమణిక 462 


(అ) కరోపనిషత్తు 
(ఆ) ముండకోపనిషత్తు 
(ఇ) మాండూక్యోపనిషత్తు 
(ఈ) నారదభక్తి సూ(త్రములు 
47 విజయఘోాషలు 469 


ఓమ్‌ 


ఓం నమో భగనతే (శీ మలయాళ యతీ(ర్ర్రాయ 


తొలిపలుకు 


కరోపనిషత్తు కృష్ణ్టయజుర్వేదీయ కరశాఖకు సంబంధించినది 
కర(ప్రోక్త్రముగుటచే కరోపనిషత్తని పేరు వచ్చినది ఉపనిషద్వాజయమున 
సు(ప్రసిద్రములు, (ప్రముఖములు నైన దశోపనిషత్తులలో నియ్యది అన్యతమము 
దీనియందు రెండు అధ్యాయములు, (ప్రతి అధ్యాయమున మూడేసి వల్దులు గలవు 
ఇందు యము నచికేతసుల సంవాదరూపముతో (బహ్మవిద్య విశదముగ 
వృర్ణింపబడినది దురూహములగు ఆధ్యాత్మిక విషయములు, ఆత్మ స్వరూపము 
కధారూపమున స్పష్టపజుపబడినవి శ్రీవుదృగవర్శీతలో కొన్నిచోట్ల ఈ 
కరోపనిషన్మం(త్రములయొక్క శబ్రసావ్యువు, వుణీకొన్ని చోటులందు 
అర్థసామ్యము కాననగుచున్నది శ్రీగురుదేవులు ( (బ్రహ్మీభూత మహర్షి శ్రీసద్గురు 
మలయాళస్వాములవారు) తమ భావార్ట (ప్రతిపాదనలో దీనిని సోదాహణముగ 
వివరించిరి ఈ ఉపనిత్తులో ఇతర ఉపనిషత్తులలోవలె అత్మతత్త్వమే గాక 
నచికేతసుని చరి త్ర సాత్తి ఏక భావోపీతముగ ఆదర్శవంతముగ చి(త్రింపబడినది 


నచికేతసుని తం(డ్రియగు వాజ[శ్రవసుడు విశ్వజిద్యాగమును జేసెను ఆ 
యజ్ఞాంతమున సర్వస్వము దక్షిణగ దాన మీయవలసియుండును అపుడే ఆ 
యజ్ఞము పరిపూర్ణము, ఫలప్రదము కాగలదు కాని తండ్రియైన వాజ(శ్రవసుడో 
పుత్రవ్యామోహముచే నతని నటులే ఉంచి, ముసలివై చావ సంసిద్దముగా నున్న 
నిరుపయోగములైన గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చుచున్నాడు దీనిని చూచి 
నచికేతసు డూరకుండలేక, తండ్రి చేయు యాగము నిరర్లకమగుచున్న దని 
యెంచి, తండ్రికి గలిగిన పుత్రమోహము నెటులైనా పోగొట్టవలయునను 
తలంపుతో, ఆస్తికభావముతో, బాల చాపల్యముతో చివరికి తండ్రీ ! 
నన్నెవరికిచ్చెదవు' - అని (ప్రశ్నించెను (తత కస్మై Aly 


మూడు సారు నచికేతసు డీవిధముగ తండ్రి నడొను కా ఫరాంతంవాగమానేక 


ర్స 


డగుటచే తండ్రి పుత్రుని ప్రశ్నలకు విసిగి చీకాకు జెంది “పో - నిన్ను మృత్యువున 
కిచ్చెద* ననెను (మృత్యవే త్వా దదామీతి) తండ్రి కోపముతో నిటు లనుచున్నాడని 
తెలిసియు పితృవాక్యపరిపాలకుడగు నచికేతసుడు తం(డ్రి మాటనుపేక్షించక 
మృత్యువు అనబడు యముని యొద్దకు వెళ్ల సంసిద్దుడాయెను, తం డ్రివాక్యమును 
యధాళ్టము గావింపవలయుననియే నచికేతసుని సంకల్పము 


పితృవాక్య పరిపాలనకొఅకయ్యే గదా శ్రీరావుచంద్రుడు సవుస్త 
రాజ్యమును వదలి అరణ్యములకేగి పలుబాధల బొందెను దశరధుడు భావి 
పరిణావుమును గుర్తెరుగక (పేమవశమున కైకేయికి వరమిచ్చెను కాని 
శ్రీరామచంద్రుడు తండ్రి యిచ్చిన వరముయొక్క_ ఉచితానుచితములను 
విచారించక పితృవాక్యపరిపాలనమే కర్తవ్యమని తలచి సర్వమును పరిత్యజించి 
పిత్సవాక్యమును సత్యము గావించెను 

అట్లే ద్రౌపదీ స్వయంవరమునకు పంచపాండవులు వెళ్ళిరి అందు 
అర్జునుడు మత్స్యయంత్రమును గొట్టైను (ద్రౌపదిని దీసికొని అయిదుగురు 
అన్నదమ్ములు తల్లియైన కుంతీదేవి యొద్దకు వచ్చి 'అమ్మా! మేమొక పండును 
దెచ్చితివుని విన్నవించిరి కుంతీదేవి విచారించకయే సంతోషముతో 
“అబ్బాయిలూ ! మీరైదుగురు పంచుకొని తినండి' అని చెప్పెను తల్రియొక్క 
యామాట సర్వధా లోక విరుద్దము, అనాచరణీయము కాని మాతృభక్తి 
పరాయణులగు పంచపాండవులు మాతృవచనమును అక్షరశః పరిపాలించిరి 


ఈలాగుననే నచికేసునికిని పిత్చవాక్యపరిపాలనము ముఖ్యసమస్య యైనది 
పితృవాక్యమును సత్యము గావించుటకు తండ్రి యెుఎక్క వోహజనిత 
వాత్సల్యమును నివారించుటకు నచికేతసుడు ఐహిక సుఖముల నెల్ల త్యాగముజేసి 
తన జీవితమునే బలియొనర్చెను అయితే తండ్రి మాటలు విన్నతరువాత 
నచికేతసుడు - తండ్రి యాజ్ఞ (ప్రకారము నేను మృత్యు సాన్నిధ్యమును చేరగలను 
మృత్యువు నుండి తప్పించుకొనువా రెవరును లేరు కాని నాతో మృత్యువున కేమి 
పని ! మృత్యువు నన్ను దక్షిణగా స్వీకరించి పొందగల ఫలమేమిటి ! - అని 
విచారింపసోగెను తండ్రిగూడ ముందు కోపముతో “మృత్యువున కిచ్చెదని ని 


యన్నను తరువాత పశ్చాత్తాప పడసోగెను పుత్రవియోగమునై పరితపించుచున్న 
తండ్రికి పుత్రుడు వైరాగ్యము నుపదేశించెను “పుట్టిన తరువాత చావు అనునది 
అనివార్యము సస్యముద్భవించుచున్నది, పరిణామము నొంది పండి చివరికి 
నశించుచున్నది ఈ శరీర పరిస్టితియు నంతయే, కాన దుఃఖించు టెందులకు! 
వునపూర్వులు సత్యవాక్యపరిపాలనమునకై యెంతటి త్యాగవెయనర్భిరో 
స్మరింపుము కర్తవ్యధర్మవు నాలోచించు కొనుము ఆడినమాటకు 
వెనుదీయకుము, శోకింపకుము, సత్యవాక్య పరిపాలకుడవై సంతోషముతో 
యమాలయమునకు వెళ్ళ నాకనుజ యిమ్ము' - అని నచికేతసుడు తండ్రిని 
(ప్రాద్దించెను ఇటుల (ప్రార్థించి తండ్రినోదార్చి పితృవాక్య పరిపాలనమే దీక్షగా గల 
నచికేతసుడు యమలోకమునకేగెను నచికేతసుని యా యమలోకగమన మతనికే 
గాదు ఆతని తం(డికే గాదు, తన్నిమిత్తముగ సకల (ప్రపంచమునకును 
మంగళప్రదమైనది యమ నచికేతసంవాదరూపముతో (బ్రహ్మవిద్య (ప్రకటితమై 
భవబంధ విచ్చేదకమైనది కదా ! 

నచికేతసుడు తం(డ్రి యాజ్ఞ ప్రకారము యమలోకమున కరొగెను కాని 
ఆ సవుయమునకు యముడింటియొద్డలేడు యముని సందర్శనము 
కానంతవణుకు, తాను వచ్చిన కార్యము సిద్దింపనంతవణుకు అన్నాహారముల 
గ్రహింపనని అతడు పట్టుబట్టెను ఈ (ప్రకారము దృఢ(ప్రతుడై నిరాహారియై యమ 
గృహమున నచికేతసుడు మూడు రాత్రులు గడిపెను మూడు రోజులైన తరువాత 
యముడు స్వగృహమునకు తిరిగివచ్చెను యమునికీ వృత్తాంతము ఒక అతిధి 
వచ్చి తమద్వారముకడ మూడురోజుల నుండిఉపవాసమున్నాడను సంగతి 
యెొజింగింపబడెను అందులకు యముడు మిక్కిలి విచారించెను ఇంటికి వచ్చిన 
అతిధిని సత్కరించక తిరస్కరించినచో, అన్నాహారమును (గ్రహింపకయే అతిధి 
వెడలి పోయినచో ఆ యింటి యజమానియగు గృహస్టునియొక్క సమస్త 
పుణ్యములు సకలైశ్వర్యములు నశించును ఈ సత్యమును గుర్తెటీగిన యముడు 
తమ గృహమున మూడు రోజుల నుండి ఉపవాసమున్న నచికేతసుని యొద్దకు 
వెళ్ళి శాంతివవనములతో అర్హ ్యపొద్యాదుల నొసగి సత్కరించెను ఇందుచే అతిధి 
సత్మారఫలము, తత్తిరస్కతిచే గలుగు అనల్లము స్పుష్టపడుచున్నది, 


౬ 


సత్కారానంతరము యముడు నచికేతసునితో “మూడురోజులు నిరాహారివై 
యుంటివి కాన తద్దోషపరిహారార్హము మూడు వరముల కోరుకొను' మనెను 


నచికేతసుడు అట్లే మూడు వరముల కోరుకొనెను సర్వప్రధమముగ 
పితృపరితోషరూపమైన వరమును కోరెను అనగా తండ్రి యేదో పరధోరణితో 
మృత్యువున కిచ్చెదననెను కాని పుత్రునిపై మోహము గలవాడై తరువాత నతనిని 
యమగృహమునకు బంపుటకు దుఃఖించెను పుత్రుడో తండ్రి వాక్యము అసత్యము 
కాగరాడ దనం భావముతో యవులోకమునకు వెళ్ళను ఇట్టుండ 
యమగృహమునుండి తిరిగి వెళ్ళిన తన పుత్రుని జూచి తండ్రి కోపించునేమో 
యని శంకించి నచికేతసుడు ప్రధమ వరరూపమున “నాతం (డికి నాపై కోపము 
గలుగకుండుగాక ! ఉన్న కోప ముపశమించు గాక! శాంతచిత్తుడై, 
(ప్రసన్నమనస్కుడై, కోధరహితుడై నీయొద్దనుండి తిరిగి వెళ్ళిన నన్ను అన్యునిగా 
భావించక “యతడు నాపుత్రుడే యని గుర్తించి ప్రేమతో నన్నాదరించుగాక !' 
యని కోరుకొనెను యముడు అటేయని మొదటి వరము నిచ్చెను దుఃఖితుడైన 
తండ్రిని ప్రసస్నుని జేయుటనునది దృష్టఫలము కనుక ముందుగ నచికేతసుడు 
దీనిని కోరెను 


స్వాభావికముగ మనుష్యుడు లౌకికశాంతి లభించిన తరువాత పారలౌకిక 
సుఖము నాకాంక్షించును పారలౌకిక సుఖాకాంక్ష (ప్రబలమగుదో నాతడు ఇక లౌకిక 
సుఖమును సయితము త్రోసిపుచ్చును ఇది లోక సహజము నచికేతసుడును 
లౌకికమగు పితృసంతోషరూప వరమును గోరుకొని తరువాత పారలౌకిక 
సుఖసాధనభూతమైన అగ్ని విజ్ఞానమును రెండవ వరముగా కోరెను శ్రద్దాళువైన 
నచికేతసునికి నీ వరముగూడ ఈయబడెను అగ్ని లోకమునకు ఆదికారణమని 
స్తుతించి హవనకుండ మెటుల నిర్మించవలయునో, ఎట్టి, ఎన్ని యిటుకలతో 
వేదికను నిర్మించవలయునో, ఎటుల అగ్నిచయన మొనర్పవలయునో యా 
విషయముల నెల్ల యముడు విపులముగా దెలిపెను సూవ్మగ్రాహి, శ్రద్దావంతుడు, 
జిజ్ఞాసాపరుడునగు నచికేతసుడు యముడు చెప్పిన దానినంతయు శ్రద్దగా విని 
విన్నది విన్నట్టు యమునికి తిరిగి వినిపించెను శిష్యుని మేధాసంపత్తికి, 


౭ 


యోగ్యతకు మెచ్చుకొని సంతోషపడి యముడు పూర్వోక్తములగు మూడు 
వరములకంటె వేరుగా మజియొక వరము నిచ్చెను 


“నాచే ఉపదేశింపబడిన యా అగ్ని చయనము ఇక మీదట నీ పేరుతో 
“నాచికేతాగ్ని' యని పిలుపబడును' - అని ప్రసన్నుడై యముడు అతిరిక్తవరము 
నొకదాని నిచ్చెను 

నచికేతసుడు స్వర్గసాధనభూతమైన ““అగ్నివిద్య'' ను వరించినందున 
నతడు స్వర్గసుఖాభిలాషి యని తలంపరాదు మొదటి వరము స్వపితృ 
హృదయశాంత్యర్ధమైనటుల, ఈ రెండవ వరముకూడా సకల మానవ హితార్హమే 
వరింపబడినది కర్మనిష్రులు స్వర్గాది సుఖములచేతనే పరితృప్పులగుదురు వారి 
పురోగత్తై అగ్నిచయనాది కర్మానుష్టాన మవసరము కనుక సామాన్యుల నిమిత్తమై 
నచికేతసుడీ రెండవ వరమును కోరుకొనెనే కాని తన కొజుకు గాదు నచికేతసుని 
అంతఃకరణవృత్తిని, మానసిక యోగ్యతను పరీక్షించుటకై యముడు అనేక 
(ప్రలోభముల జూపినను వాటిని ఆశింపక తత్తజిజ్ఞాసతో ఆత్మవిషయక |ప్రశ్ననే 
మూడవవరముగా అడిగినందున నచికేతసుని యభీష్టము, జిజ్ఞాస యేదియో 
వెల్లడి యగుచున్నది 

యేయం (పేతే విబికిత్తా చునుష్మే2_ 

నీత్యేకో నాయ మృస్తీతి చైకో। 
ఏతద్దాద్యామనుశ్ళిష్తన్ల $యా2_హం 
వరాణామేష వర న్హ్రతీయః / 

మనుష్యుడు చనిపోయిన తరువాత జీవాత్మ మిగిలియుండునని 
కొందణు, అట్టుండదని మణీకొందణు రెండు విధములుగ వాదించుచున్నారు 
కావున నీవు నాకీవిషయమును చక్కగ బోధించి సందేహనివృత్తి జేయుము నేను 
కోరు మూడవ వరమిదియే 

ఈ విధముగ నచికేతసుడు మరణానంతరాత్మాస్తిత్వమును గుణించి 
(ప్రార్ధింప నతడు నచికేతసుని జిజ్ఞాసను పరీక్షింప గోరి - “నాయనా ! 


యావిషయమై పూర్వము దేవాదులు సయితము సందేహపడిరి అస్తి - నాస్తి 


oO 


విచికిత్సకు గురిర్జొరి ఈ ధర్మము ( అత్తము) చాల సూక్ష్మమైనది సులభముగ 
గ్రాహ్యము కానిది కావున నన్ను బలవంతపెట్టక యీ (ప్రశ్నను వదలి మజియొక 
వరమును గోరుకొను మనెను కాని నచికేతసుడు అందుల కంగీకరింపలేదు 

“అయ్యా ! ఈ విషయమున విద్వాంసులు, దేవతలు గూడ సందేహించిరనియు, 
సులభగ్రాహ్యము కాదనియు నీవే చెప్పుచున్నావు కాన మరణానంతరము 
జీవునియొక్క స్టితిని మృత్యురూపుడవగు నీవు దప్పు వేరొక రెణుగజాలరు 

నీవంటి వక్త నాకు లభించడు కూడ దీనికి మించిన వేరొక దానిని వరించను' 
అని నచికేతసుడు దృఢముగా పలికెను 


నచికేతసుని నేవిధముగావైనను ఈ ఆత్మవిషయక (ప్రశ్ననుండి 
మరల్చవలయునను తలంపుతో యము డనేకవిధ (ప్రలోభముల జూపెను 
“నచికేతసుడా ! నూరు సంవత్సరముల వయస్సుగల పు త్రపౌ(త్రులను, ఏనుగులను, 
బంగారును, అసంఖ్యాకములగు పశువులను, అశ్వములను కోరుకొనుము 
ఇంతియే గాదు విశాలమగు మహీరాజ్యమును వరించుము ఎన్ని సంవత్సరములు 
నీవు జీవింపదలంచుచున్నావో అంత జీవితమును గోరుము, ఇచ్చెదను నీకు 
కావలసిన ధనమును, చిరంజీవిత్వమును ఇచ్చి, నిన్నీ మహీవలయమునకు రాజుగ 
జేసెదను నీ యిచ్చ వచ్చినటుల సమస్తభోగముల ననుభవింపుము వేయేల - 


యే యే కామా ద్భుర్ధభా మర్చ్యలోకో 
నర్వాన్‌ కామాగ్‌ంళ్రందతః ప్రార్రయన్సూ ! 
వమా రామాః నరభాః నతూర్వాః 

న హీద్ద్రశా అంభనీయా మనుష్మైః / 
ఆభిర్మ (త్రుత్తాభిః: పరదారయన్త్వ 
నచికేతో ! మరణం మాను ప్రాశీః I 


మనుష్యలోకమున ద్యుర్గభములగు నెల్లకో రికలను న్వేచ్చగ కోరుకొనుము 
వాని నన్నిటిని నీకొసగుదును రధముల నధిష్టించి వాద్యధ్వనులతో 
సుందరీమణులు నీకై వేచియున్నారు ఇదిగో ! వీరిని స్వీకరించి వీరి సేవల 
నందుకొనుము కామోపభోగముల స్రైరముగ ననుభవింపుము వీరు 


రా 


మనుష్యులకు లభించువారు కారు కావున నిక మరణానంతరము ఆత్మయొక్క 
అస్తిత్వమును గూర్చి మాత్రము నన్ను ప్రన్నించకుము - అని యిటుల యముడు 
తన వాక్సాతుర్యముతో భోగ్యవస్తు ప్రలోభనమును జూపి నచికేతసుని 
మునోదై ర్యమును, జిజ్ఞాసాదార్ల మును పరీక్షించెను కాని దృఢవాతి, 
ఉత్తమా ధికారి యగు నచికేతసుడు యముని (ప్రలోభములకు లొంగక యీాక్రింది 
విధముగ (ప్రత్యుత్తర మీయ నారంభించెను 


శోోభావా మరున్య యదన్హూతత్తర్లే ద్రియాణాం జరయన్తి తేజః / 

అపి నర్వం జీవితమల్ద మేవ తవైవ వావోన్తవ న్ధుత్వగీతే ॥ 

యమాచార్యా ! భోగము లశాశ్వతములు రేపటి వరకు ఉండునో 
ఉండవో సందేహము గలిగినవి ఇట్టి భోగవిలాసములు మరణధర్మముగల 
మానవుని సమస్తేం(ద్రియములయొక్క_ తేజస్సును, పటుత్వమును జీర్ణ 
మొనరించును జీవితమా బుద్భుదప్రాయము కావున నీవు నాకీయదలంచిన 
రామామణులను నీకడనే యుంచుకొనుము అట్లే వాహనాదులు, నృత్య గీతములు 
అన్నియు నీవే ఉంచుకొనుము నా కవసరము లేదు 


న విత్తేన తర్దుణీయో మనుష 
అప్పామహే విత్తమద్రాక్షు చేత్తా / 
జీవిష్వామో యావదీశివ్యసి త్తం 
వరస్తు మే వరణీయన్లు వవ ॥ 
మనుష్యుడు ధనముచే తృప్తినొందడు ధనత్నష్ణకు మితి యెక్కడిది? 
నిన్ను దర్శించినచో నీ కృపాదృష్టిచే వలసినంత ధనమును, కోరినంత ఆయువును 
పొందగలము కాని అవి యన్నియు అస్టిరములే గదా ! వాటి నటులుంచి నేకోరిన 
వరమునే నాకిమ్ము 
అజీద్భ్ధుతా మమ్యుతానా ముపేత్య 
జీర్యన్మర్హ్యఃః కధన్దః వ్రజూనన్‌ / 
అభిధ్యాయన్‌ వృద్ధరతి ప్రమోదా 
నతిద్దీర్రే జీవితే కో రమేత / 


౧౦ 


వాద్దక్యము, మరణము లేని దేవతల సాన్నిధ్యమును జేరియు, వారెవలన 
పాందదగిన ఉత్తవు ప్రయోజనవును కోరక, ధరాతలమునందున్న 
విషయసుఖములు తుచ్చములు, దుఃఖహేతువులు, అని దెలిసియు జరా గ్రస్తుడు, 
మరణ శీలుడునగునే బుద్దిమంతుడు ద్వీర్ణజీవితము నాశించును? ఎవడును 
వాంఛింపడు నేనును నీసన్నిధి జేరితిని కాన నాకు విషయోపభోగములతో బని 
లేదు 

యన్మిన్లిదం విచికిత్తన్లి మతో 

యత్స్తావ్రురాయే మహతి బూహి నస్హత్‌ / 

యో2_యం వరో గూఢ మనువ్రవిష్టో 

నాన్యం తస్మాన్టుచికేతా వృణీతే i 


ఓ యముడా ! మరణానంతరము ఈ జీవాత్మ శరీరముతో బాటు 
నశించునా లేక నిలచియుండునా ! యని అందును సందేహించుచున్నారు 
ఈ సందేహమే నన్నును కలతబెట్టుచున్నది ఈ (ప్రశ్నే చాల నిగూఢమైనది దీనిని 
యెటింగిన గాని నాకు శాంతి లేదు నీవు ఆశబెట్టిన స్త్రీపుత్ర ధన ధాన్యాదులు 
నాకవసరము లేదు పరలోక గతాత్మవిజ్ఞానమును మాత్రమే నాకు బోధింపుము 
దుర్చోధము, గహనమునగు ఆత్మవిషయకవరము దప్పు నచికేతసుడు అనిత్యవస్తు 
విషయకమగు వరమును దేనిని కోరడు 

ఈ విధముగ నచికేతసుడు తన మనో భీష్ట్రమును స్పష్టముగ వ్యక్తపలుచెను 
దీనిచే నతనియొక్క తీ(ప్రమైన జిజ్ఞాస, ఆత్మసందర్శనాకాంక్ష ద్యోతకమ 
గుచున్నది యముడు చూపిన యెట్టి ప్రలోభనమునకును లొంగక “వరస్తు మే 
వరణీయస్స ఏవి “నాన్యం తస్మాన్నచికేతా వృణీతే' అని తన దృఢమతిని, లౌకిక 
సుఖపరాజ్ముఖతను, ఆత్మాభిరతిని ఎలుకపజుచెను 

ఇటుల నచికేతసుడు లౌకిక పొరలౌకిక సకలసుఖములయందు విరక్తుడై, 
శమదమాది సాధనసంపన్నుడై, వివేక వంతుడై, తీవ్ర ముముక్తుత్వము గలవాడై 
యుండుటను యముడు (గ్రహించి అతని హృదయములో నభిజ్వలించుచున్న 
తీవ్రజిజ్ఞాసాగ్నిని చల్హార్చుటకై ఆత్మవిజ్ఞానావృుతవరు నభివర్షించెను 


౧౧ 


ఆవిజ్ఞానవర్దమే నేటికిని యీ కరోపనిష(ద్రూపమున సమస్తలోకమునకు శాంతిని 
(ప్రసాదించుచున్నది యముడు గ్రేయిః ప్రేయోమార్గముల చక్కగ విభజించి, 
వివేకి ధీరుడునగువాడు (శేటెగామార్లమును, వుందుడు, అవివేకి 
పేయోమార్గమును అనుసరించుననియు బోధించెను మణీయు (శ్రేయోమార్ల్గమే 
గమ్యము ఆత్మతత్తమే విజ్రేయము, ఆత్మ దురూహ్యము అది తర్శ_గమ్యము 
కాదు అయినను దానిని దెలిసికొను ఉపాయము గలదని - “యమేవైష వృణుతే 
తేన లభ్యఃి అని త(త్రా సు పాయమును, ఆత్మస్వరూపమును బహువిస్తారముగ 
సరళముగ బోధించెను “అధ మర్తో 5ఐ_మృతో భవత్యతావద్ద్యనుశాసనమ్‌' 


ఆత్మతత్త (మును దెలిసికొన్న దానికి ఫలము మరణ శీలుడగు మర్త్యుడు 
అమృతస్వరూపు డగుటయే “(బహ్మవి(ద్రహ్మైవ భవతి” ఆత్మవేత్త సాక్షాత్‌ 
(బహ్మస్వరూపుడే యగునని (బ్రహ్మవిద్యాఫలము వర్గింపబడెను “(బ్రహ్మ ప్రాప్తో 
విరజో౭_భూద్వొవ్బుత్యుః (బహ్మానుభూతివి బొందినవాడు విరక్తుడు 
అమృతస్వరూపుడు నగుననియు దెలుపబడెను ఈ ప్రకారము ఆత్మజ్ఞానము 
సర్వశ్రేషమనియు, సకలదుఃఖోపశమనమునకు ఆనంద ప్రాప్తికి హేతువనియు 
వర్ణింపబడినది ఇదియే గ్రంధ (ప్రతిపాద్యమగు ముఖ్య విషయము 


యమ నచికేత సంవాదరూపముతో నీ యుపనిషత్తున్నది కధ 
కల్పితము, అర్హవాదము అని కొందణును, లేదు సత్యమని మజికొందయును 
భావించుచున్నారు ఏది యెట్లుయినను ఈ ఆభఖ్యాయికాపద్దతి దురూహ్యమగు 
ఆత్మతత్త మును దెలుపుటకు సముచితమైనది దీనిచే (శ్రోతలకు, పారకులకు 
ఆత్మవిజ్ఞాన విషయమై నూతనోత్సాహము జనించును విషయము సరళముగ 
బోధపడును కనుకనే కరర్షి ఈ ఆఖ్యాయికాసరణి ననుగమించి ఆత్మతత్త మును 
సులభముగ బోధించెను 

నావిరతో దుళ్టి రితాన్హాశాన్ల్తో నాసమాహీతః / 

నాళాన్తమానసో వా2_వీ వ్రజ్ఞాన్వైనమావ్హుయాత్‌ / 

పాపకర్మలనుండి నివృత్తుడు కానివాడు, ఇం(ద్రియచాంచల్యము 
ఉడుగనివాడు అసమాహితుడు అనగా విక్షిప్తచిత్తుడు, సమాహితచిత్తుడైనను 


౧౨ 


ఏకా(గ్రతాఫలమును గోరుచుండుటచే యెవని చిత్తము నిరంతరము చంచలమై 
అశాంతమై యుండునో అట్టివాడును యా ఆత్మను (బ్రహ్మజ్ఞానము ద్వారా 
పొందజాలడు మణీ యెవడు దుశ్ళోరితము అనగా పాపకర్మమునుండి విరతుడో, 
ఇం(దియచాపల్యము లేనివాడో, సమాహితచిత్తుడో, శాన్తమానసుడో అట్టివాడే 
సద్ద్లురుకృపచే బ్రహ్మజ్ఞానముద్వారా ఆత్మప్రాప్తిని బొందునని అధికార నిర్ధయము 
గావింపబడెను 


మేవైన వుణుతే తేన లభ్యః 

తస్రైష ఆత్మా వివ్హణుతే తకూం సామ్‌ I 

ఎవడు ఈ ఆత్మను తెలిసికొనవలయునని ఆకాంక్షించునో అట్టి వానికే 
అయ్యది లభ్యవుగును అట్టి ఆత్మస్వరూపదర్శనా భిలాషికి ఆత్మ తన 
యధాన్లస్వరూపమును (ప్రకటిత మొనర్చుచున్నది ఇందుచే ఆత్మ సాక్షాత్కారము 
ఆత్మకృపాసాధ్యమని తెలియబడుచున్నది +కాన అమృతత్వ ప్రాప్తిసాధనమైన 
ఆత్మసాక్షాత్కారమును బొంది తమ జీవితమును సఫల మొనర్చుకొనుటకై 
సర్వజీవులు ప్రయత్నింపవలయును 

ఇవా చేదవేదీ దధ నత్యమృన్తి 

న చేదివోనేదేీన్మహతీ విన్మష్తిః ॥ 


ఈ (శ్రుతిచే (బ్రహ్మజ్ఞానమే లేక ఆత్మప్రాప్తియే మానవజీవితము యొక్క 
సాపల్యమునకు చిహ్నవాుని తెలియబడుచున్నది ఉత్కష్టమైన 0 
మానవజన్మము నొందియు ఆత్మసాక్షాత్కారమును బొందనిచో, అందులకై 
('ప్రయత్నించనైనా ప్రయత్నించనిచో ఈ జీవితము వ్యర్ణవేం అతడు 
అనంతకాలపర్యంతము జన్మవ్య్చుత్యురూప సంసార(ప్రవాహములో బడి 
కొట్టుకుపోవలసినదే కాన మహావినాశశీలవముగు అట్టి (ప్రవాహములో బడక 
ఆత్మానంద ప్రాప్తిని బడయుటయే మానవుని కర్తవ్యము ఈ ఉపనిషత్తు అట్టి 
కర్తవ్యమును రోచకరీతితో (ప్రబోధించుచు సాధకుని ఆత్మజ్ఞానాభిముఖుని 
గావించుచున్నది 


నక 


కనుకనే శ్రీ సద్గురు స్వాములవారికి ఈ ఉపనిషత్తునందొక విధమైన 
ప్రత్యేకాభిమానము వ్యాసాశ్రమస్వాధ్యాయ గ్రంధత్రయములో దీని నొకటిగా 
శ్రీవారు పరిగణించిరి వ్యాసాశ్రమము తరపున అనగా శ్రీవారి కరకమలముద్వారా 
సన్న్యాసా శవుస్వీకారేచ్చగలవారు శ్రీవంద్భగవద్గీత, కరోపనిషత్తు, 
పాతంజలయోగసూ(త్రములు - ఈ మూడు గ్రంధములను తప్పుక కంరస్టము 
చేసి యుండవలయు నని కరిన నియమమును బెట్టిరి ఈ కరోరనియమమును 
పాటింపజాలకయే ఆనేకులు ఇతరత్ర సన్వ్యాసాశ్రమమును స్వీకరించుచుండిరి 
ఆత్మతత్తా (భిలాషికి ఈ యుపనిషత్తు ఎంతో ఉపకరించుటయే శ్రీవారి యా 
నియమమునకు, ఆదేశమునకు హేతువు 

అందుచేతనే శ్రీవారు స్వయంగా ఈ ఉపనిషత్తునకు “శ్రీ, భగవద్గీతా 
భావార్లము' అను విశేషారమును గీతా సామ్యమును జూపుచు వ్రాసిరి ఈ 
ఉపనిషద్భావమునే గీతాచార్యుడు అర్టతః గ్రంచెనేమో యని తోచుచున్నది అనేక 
చోటులందు శబ్రసాదృశ్యము గూడ కాన్సించుచున్నది శ్రీవారు వీటినన్నిటిని 
ఆ యా మంత్రముల తాత్సర్యమునందు వివరించి చూపిరి పాండిత్య (ప్రకర్షను 
జూపక సరళమగు శైలిలో వ్రాయబడియుండుటచే ఆల్పమగు భాషాజ్ఞూనము గల 
జిజ్ఞాసులందరికిని నియ్యది ఉపకరించగలదని తలంపు 


ఈ ద్వితీయ సంస్క_రణమున గ్రంధము యధాశక్తి సంశోధింపబడినది 
'వముతశీయు పారకులకు ముందుగనే (గ్రంధభష్ట విషయ వంవగతవుగున టుల 
సం(గ్రహముగా “తొలిపలుకు రూపమున కధ, (ప్రతిపాద్యవిషంంవుు 
వర్ణింపబడినది ముందుగ దీనిని పరించి యైనను సాధకపారకులు గ్రంధాధ్యయన 
తత్తరులు కాగలరని ఆశ మణీయు ప్రతిమంత్రమునకును ముందు నూతనముగా 
“అవతారిక కూర్చబడినది సంబంధజ్ఞానమున కియ్యది మహోపకారము 
కాగలదు కాన విశిష్టమగు ఈ నూతన సంస్క_రణము పారకులను పూర్వాధికముగ 
నాకర్షించగలదని విశ్వాసము 


1 1963లో ఈ గ్రంధము యొక్క ద్వితీయ ముద్రణకు (ప్రధమ పీరాధిపతి 


£2 శ్రీవిమలానంద స్వాములవారు (వ్రాసిన తొలిపలుకిది (సల) 


అయినను ఏవేని సహజములగు దొసగులుండవచ్చు విద్వాంసులు 
తెలిపినచో మరు ముద్రణయందు సముచిత రీతిని పరిష్కరింపబడును 


““ఆపరితోష్ణాద్విదుషాం న సాధు మన్యే ప్రయోగవి జ్ఞానమ్‌' ' 


ఇట్టి మతిని, శక్తిని ప్రసాదించినందులకు శ్రీ, సద్గురు పరబ్రహ్మమునకు 
సభక్తిక నమోవాకములు 


ఓం జయ్‌ గురుదేవ్‌ 
నెహ్రూ ప్రధమవర్రంతి, ఇటు 
27-5-1963 విమలానంద 


శ్రీవ్యాసాశ్రమము 


శ్రీ భగవర్ష్శీత ఉపనిషత్తుల సారవుని గీతాధ్యాన శ్లోకములోనే 
తెలియవచ్చుచున్నది 


నర్వ్యోసనిషదో గావో దోగ్జా గోపాలనందనః ! 

పాడ్డో వతున్సు ధీరోోకా ద్యుర్రం గీతామృతం మవాత్‌ 4 

ఉపనిషత్తు లన్నియు గోవులు శ్రీకృష్ణభగవానుడు పాలు పితుకువాడు 
బుద్దిశాలి యగు అర్జునుడు భోక్త యగు వత్సము (అట్టి అపూర్వ సామగ్రిని 
గూర్చి) పితుకబడిన క్షీరమే మహత్తైన గీతామృతము 

ఉపనిషత్తుల సారమే భగవద్గీత యని తెలుపదలచుటే ఈ కరోపనిషత్తును 
ము(ద్రించుటకు కారణము అన్ని ఉపనిషత్తులకన్నను కరోపనిషద్భాగము గీత 
యందెక్కువగా గాన బడుటచే దీనియొక్క ప్రభావ మెట్టిదో విజ్ఞులు తెలిసికొన 
వచ్చును 

నిర్జుథ్య చతులో నేదా౯ మునినా భారతం క్రతమ్‌ ॥ 

భారతోదధిమ్మన్థస్వ గీతా నిరధనన్యచ ! 

సారముడ్ష్రత్వ తం క్రుష్లో అర్జునన్గ ముఖో హుతమ్‌ ॥ 

నాలుగు వేదములను (శీబాదరాయణమునీ(న్హులు చక్కగా మధించి 
భారతమను మహాగ్రంధము నొనర్చిరి ఆ భారతమను క్షీరమును ధ్యానముచే 


౧౬ 


కాచి పెరుగుగా జేసిరి శ్రీకృష్ణభగవానుడు అట్టిభారతమను పెరుగుకడవను 
గీతయను కవ్వముచేత చక్కగా చిలికి, సారభూతవుయిన అమృతమును 
(నవనీతమును) గైకొని అర్జునుని కొసంగెను అర్జునునకు వేదాంతసార 
ముపదేశించెనని భావము 

భారతావు తనర్హ్యస్తం విష్లోర్వశ్రాద్వానిన్మ్రుతమ్‌ / 

గీతా గంగోదకం పీతా వునన న విద్యతే 4 

భారతామృత సర్వస్వము శ్రీక్నష్ణభగవంతుని వక్రమునుండి వెలువడెను 
గీత యను గంగోదకమును పానము చేయువారికి పునర్ణన్మము గలుగదు అనగా 
మోక్షము సిద్ధించును 

సర్హుకా స్ర్ర్రమయిీ గీతా నర్వవేదమయో హరిః / 

నర్వుత్తరమయీ గంగా వర్హతేజోమయో రవిః 4 

సూర్యుడేలాగున సర్వతేజోమయుడై యున్నాడో, గంగ యేలాగున 

సర్వతీరమయమై యున్నదో, విష్ణువేలాగున సర్వవేదమయుడై యున్నాడో, 
ఆలాగున భగవద్గీత సర్వ శాస్త్రమయమై యుంటున్నది 

భారతే భగవద్గీతా తధా నామ నహాన్రకమ్‌ / 

గాయత్రానుమ్మితం ప్రోకం వుత్చా పావక్షయే తధా / 

పాలేన యత్తలం ప్రోకం అర్టజ్ఞానాచ్చుతుర్ణుణమ్‌ / 

మద్దక్తోభ్బ ్రావణాచ్చు వుణ్యం దళగుణం న్మృతమ్‌ ॥ 

వ్యాఖ్యానాచ్చాపి శిష్యేభ్యః వుణ్యం శతగుణం న్మృతమ్‌ ॥ 


మహాభారతమునందు భగవద్గీతయు, విష్ణు సహస్ర నామమున్ను గలవు 
ఈ గీత గాయ[తీ మహావుస్త్రమునకు సమానము గాయత్రీ మంత్రము 
పుణ్య ప్రాప్తికిని, పాపక్షయమునకును సమర్టమై యెంత మహిమ గలిగి యున్నదో, 
గీతయు నట్టిదే పారాయణముచేనెంత పుణ్యము గలుగునో, దానికంటె అర్టముతో 
గూడ పరిందిన నాల్లు రెట్టు అధిక ఫలము సిద్రించును భగవద్దక్తులకు (శ్రవణము 


(౧౭ 


జేయించిన పదిరెట్లుధిక పుణ్యము లభించును ఈ గీతకు వ్యాఖ్యానము జేసి 
భక్తులచే పరింప జేసినచో, నూరురెట్లధిక పుణ్యఫలము గలుగును ఇదే విధముగా 
గీత 18 అధ్యాయములను శ్రీక్నష్ణభగవాను డుపదేశించెను 


య ఇమం వరమం గుహాం మద్దుక్షష్పృభిధాన్యతి 1 

భక్తిం మయి వరాం కతా మామ్మేవైవ్యుత్వనంఛయః ॥ 

ఎవ డీపరమరహస్యమగు గీతాశా(స్త్రమును నా భక్తులకు జెప్పుచున్నాడో, 
వాడు నాయందు సర్వోత్మ్నష్ట్రమయిన భక్తిని జేసినవాడై నన్నే పొందుచున్నాడు 
దీని యందు సంశయము లేదు 

న చ తస్మాన్మనుష్వేషు కళ్టిన్మే ప్రియక్షృత్తమః / 

భవితా న చ మే తస్మాదన్వః ప్రియతలో భువి 4 

మనుష్యులలో నా భక్తులకు గీతను జెప్పువాని కంటే అధిక (ప్రియమును 
జేయువాడు మజియొకడు నాకు లేనే లేడు భూమియందు వానికంటేె ఇతరుడు 
మిక్కిలి యిష్ట్రుడు నాకు కలుగనుగూడ గలుగడు అనగా గీతను జనులకు 
తెలుపువానికన్న అధిక భక్తుడిదివరకు నుండియుండలేదు, ఇప్పుడుండుటలేదు, 
ఇక నుండను బోడు అని భగవానుడు స్వయముగా వచించెను 


ఓమ్‌ తత్‌ సత్‌ 
ఇట, 
మీ చరాచర సుఖాభిలాష్ని 
శ్రీములయాళస్వామి 


ఓమ్‌ 
ఉపనిషచ్చబ్బార్థము 


కొందరు శాస్త్రకారులు ' ఉపనిషత్‌' అను పదమునకు ఈ (ప్రకారము 
అద్రము చెప్పుచున్నారు “సమస్తసంసారక్షేశ పరిహారోపాయ ప్రదర్శకత్వాత్‌ ఉప 
నిష్ణాదయంతి - అత్యంతం సంసార్షక్షేశం నాశయంతి ఇత్యనయా వ్యుత్పత్తాా ఏషాం 
గ్రంధానాం ఉపనిషదితి నిర్వచనం కేచిదాహుః - సమస్తసంసార్మక్షేశము నశించునట్టి 
ఉపాయమును చూపించి సంసార్యక్షేశమును మిగుల నాశమొనర్చునవి కనుక యా 
గ్రంధము లుపనిషత్తులు అని చెప్పబడుచున్నవి మణీ కొందరు - “అపరే పునః 
సర్వస్యాపి “వేదైశ్ళ సర్వైః అహమేవ మేద్యః ఇత్యనయా రీత్యా (బ్రహ్మ 
(ప్రతిపాదకత్వాత్‌, ఏషాం పునః గ్రంధానాం సాక్షాదేవ బ్రహ్మ (ప్రతిపాదకత్వమస్తీతి 
ఇదం వైలక్షణ్యమభి (పీత్య* “వేదముల కన్నిటికి నేనే తెలియదగినవాడను ఇవి 
మొదలగు వాక్యములచే ఆయాదేవతా (ప్రతిపాదకత్వమున్నను, సాక్షాత్తుగా నివి 
(బ్రహ్మమునే (బ్రతిపాదించుచున్నవి అను అభి ప్రాయముచేత ' ఉప సాక్షాత్‌ నిషీదతి' - 
సాక్షాత్తుగా పరబ్రహ్మ (ప్రతిపాదనలో నుంటున్నది కనుక ' ఉపనిషత్తు” అని చెప్పిరి 

నవీనులు కొందణు = 'గురోః సకాజే ఏకాంతే నిష్టా శ్ళిప్వైః గ్రాహ్యాత్వాత్‌ 
అ(త్రోపదిశ్యమానస్య తత్త్వస్య ఇమా ఉపనిషద ఇతి -గురువుదగ్గర కూర్చొన్న 
శిష్యులచేత (గ్రహించదగిన తత్త్వము గనుక ఉపనిషత్తు లని చెప్పుచున్నారు 
“ఉపనిషత్‌ అను పదముయొక్క_ అర్ధమును శ్రీ, జగద్గురు శంకరాచార్యులవారు 
అచ్చుటచ్చట సంబంధ భాష్యములందు సంగ్రహముగా వివరించియున్నారు 
అద్దాని నిట గైకొందము కరోపనిషత్సంబంధ భాష్యమునందు - 

“సదేర్దాతోః విశరణ గత్యవసాదనార్దస్య ఉపనిపూర్వస్య క్విప్రత్యయా 
న్తస్వ రూపం ఉపనిషదితి' = ఉప, ని అను రెండు ఉపసర్గలు ముందు గల్లిన సద్ది 
ధాత్వర్హమేమన (1) శైధిల్యము, (2) గమనము, (3) నాశనము, “యే ముముక్షనః 
దృష్టైనుశ్రవికవిషయవితృష్టాః సన్తః “విద్యాం ఉపసద్య ఉపగమ్య తన్నిషతయా 
నిశ్చయేన శీలయన్తి తేషాం అవిద్యాదేః సంసారబీజస్య విశరణాత్‌ హింసనాత్‌ 
వినాశన త్‌ ఇత్యనేన అర్హయోగేన విద్యా ఉపనిషదిత్యుచ్యతే' 


౧౯ 


ఏ ముముక్షువులు ఇహలోక పరలోక విషయముల యందిచ్చలేనివారై 
విద్యను బొంది తన్నిష్రులై నిశ్చయముగా శీలించుచున్నారో అట్టువారియొక్క 
సంసారమునకు గారణ మగు నవిద్యాదులను నశింపజేయు చున్నది ఇట్టి యర 
సంబంధముచే విద్య ఉపనిషత్రని చెప్పబడుచున్నది అనగా, ఉప= విద్యను పొంది, 
ని=నిశ్చయముగా, సద్‌ = నశించుచున్నది (అవిద్య నశించుచున్నది ) దీనికి 
ప్రమాణము “నిచాయ్య తం మృత్యుముఖాత్ర్రముచ్యతే' ఆ పరబ్రహ్మమును 
తెలిసికొని మృత్యుముఖము నుండి విడివడును “పూర్వోక్త విశేషణాన్‌ 
ముముక్షూన్‌ వా పరం (బ్రహ్మ గమయతీతి బ్రహ్మ గమయితృత్వేన యోగాత్‌ 
బ్రహ్మవిద్యా ఉపనిషత్‌” పరబ్రహ్మమును బొందించునది గనుక ఉపనిషత్రనగా 
(బ్రహ్మవిద్య ఉప, ని = మిక్కిలి, సీదయతీతి సద్‌ = పొందించునది సాక్షాత్తుగా 
పర(బ్రహ్మమును బొందించునది యుపనిషత్తని యద్రము ఇందులకు ప్రమాణము 
“(బహ్మ ప్రాప్తో విరజో౭_భూద్విమృత్యుః (బ్రహ్మమును బొంది శుద్దుడై 
యమృతత్వమును బొందుచున్నాడు 

మజీయు ముండక సంబంధ భాష్యమున నున్నదానిని జూడుడు “య 
ఇమాం (బ్రహ్మవిద్యాముపయన్తి ఆత్మభావేన శ్రద్దాభక్తి పురస్సురాః సన్తః గర్భజన్మ 
జరారోగాద్యనర్ధ పూగం నిశాతయతి పరం వా బ్రహ్మ గమయతి అవిద్యాది 
సంసారకారణం చాత్యంతముపసాదయతి వినాశయతిత్యుపనిషత్‌ ఉప, ని 
పూర్వస్య సదేరేవవుర్దస్మరణాత్‌*'' = ఎవరీ (బ్రహ్మవిద్యను బొంది 
యాత్మభావవుతో (శ్రద్దాభక్తులతో గూడుకొన్నవారై యుంటున్నారో, 
వారియొక్క జన్మజరా రోగాద్యనద్ర సముదాయమును, నిషీదయతి, నిశాయతి= 
భేదించుచున్నది లేక పరబ్రహ్మమును బొందించుచున్నది మణీయు సంసార 
కారణ భూతవుగు నవిద్యను సమాలముగ నశింపజేయుచున్నది గనుక 
యుపనిషత్తు ఈ (ప్రకారము ఉప, ని ఇతి ఉపసర్గ ద్వయపూర్వక సద్ది ధాతువు 
యొక్క యథ్దము చెప్పుబడినది, 

ఇకను తైత్తిరీయ భాష్యమును '* ఉపనిషదితి విద్యోచ్యతే తచ్చీలినాం 
గర్భజన్మజరాది నిశాతనాత్‌ తదవసాదనాద్వా (బ్రహ్మణో వా ఉపనిగమయితృత్వాత్‌ 


౨౦ 


ఉపనిషల్లుం వా౭_స్యాం పరం (శ్రేయ ఇతి?” = ఉపనిషత్తనగా విద్య, అట్టి విద్యను 
పొందినవారికి జరామరణాద్యనర్రజాతము నశించుటవలనను, (బ్రహ్మమును 
బొందించుటవలనను, ఈవిద్య యందు పరమ(శ్రేయస్సు నిహితమై యున్నది 
గనుకను ఉపనిషత్తనగా (బ్రహ్మవిద్య ఈ (ప్రకారముగా శ్రీ ఆచార్యస్వాములవారు 
ఉపనిషదర్ద్ల నిరూపణము జేసియున్నారు ఇందుచే సంసారహేతుకములగు న 
విద్యాదులను, తజ్జన్యములగు జనన మరణాదులను నశింపజేయునవి, 
పరబ్రహ్మమును బొందించునవి ఉపనిషత్తులు అను నర్థము సిద్దించుచున్నది 
ఓమ్‌ తత్‌ సత్‌ 
ఓమ్‌ 


ఓం నమో భగవతే వైవస్తాతాయ మృత్యవే 
(బహ్మవిద్యాచార్యాయ నచికోతసే చ / 


ఆదాయ 


శాన్తిపాఠము 


ఓం నహ నా వవతు / 
సహ నౌ భునక్తు । 
నహ వీరం కరవావపా / 
తేజస్వీ నావభీతమస్తు / 
మావిబ్విఖావహై / 
ఓం శాన్ది శ్య్భాన్ది శాన్ధిః / 
ఉపనిష(త్రతిపా దిత పరమాత్మ శిష్యాచార్యు లమగు మమ్మిరువురను 
రక్షించు గాక ! 


(బహ్మవిద్యా సలవమునం వేంమిరువురవుు కలసి వెంలసి 
అనుభనించెదము గాక! 


వేంమిరువురము విద్యాసంబంధ సావుర్ష్యవలను కలిసి 
సంపాదింతుము గాక ! 


మా ఇరువురి స్వాధ్యాయము తేజోవంత మగుగాక ! 
మేమిరువురము ఒకరి నొకరము ద్వేషించుకొన కుందుము గాక ! 
అధ్యాత్మికాధి భౌతికాధిదైవిక (త్రివిధశాంతులు చేకూరు గాక 11! 
ఓమ్‌ తత్‌ సత్‌ 
ఓమ్‌ 


౨౨ 


“ఉత్తిష్టత ! జాగ్రత / ప్రాప్రావరాన్దిబోధత [°' 
అజ్ఞాన తమస్సున నిద్రించు ఓ జనులారా ! లండు, అజ్ఞాన 
నిద్రనుండి మేల్చొనుడు శ్రేష్టులగు ఆచార్యులనాశయించి తత్త్వము 
తెలిసికొనుడు 
(కరోపనిషత్తు 1-3-14) 
తద్దిద్ది ప్రణీపాతేన సరి ద్రజ్లోన సేవయా ॥ 
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన న్లత్తదర్భునః / 
తత్త్వ ద్రష్పలగు జ్ఞాని పుంగవుల శరణుజొచ్చి, వారికి భ్తిపూర్వకముగ 
నమస్కరించి, సమయోచితముగ (ప్రశ్నించుము గురు సేవచే వారిని 
తృప్తిపజచుము అపుడు వారు సంతుష్ట్రులై నీకు ఆత్మ విజ్ఞానమును 
ఉపదేశింపగలరు 
(గీత- 4- 34) 
ఇవాచేదశకద్రోద్దుం ప్రాక్టరీరస్య విన్రనః । 
తతన్దుల్లేషు లోకేషు శరీరత్తాయ కల్పుతే ॥ 
మనుష్యుడు తన శరీరపతనమునకు పూర్వమే ఆత్మతత్త్వమును 
తెలిసికొనకపోయినచో వివిధలోకములందు శరీరమును ధరించి నానావిధ 
సుఖ దుఃఖముల ననుభవింపవలసియుండును కాన మరణించుటకు ముందే 
మేల్కొ నుట భావ్యము 
(కరోపనిషత్తు 2-3-4) 


7 


ఓమ్‌ 
కరోపనిషత్తు 


శుధథమాధ్యాయము - ప్రధమవల్లి 
అవతారిక - వాజశ్రవసుని దానము - కధారంభము 


మయూలం/  ఓండఉళ్లన్లవై వాజశవనన్సుర్దవేదసం దదౌ / 
తను హ నచికోతా నామ వుత్ర ఆన / 1 
పదచ్చేదం॥ ఉశ౯ - హ - వై - వాజశ్రవనః - సర్వవేదసం - దదౌ - తస్య - హ - 
నచికేతా - నామ - పుత్రః - 
టీక॥ వాజశ్రవసః = వాజశ్రవుని పు(త్రుడగు వాజశ్రవసుడు, ఉళ౯ = 
(నిశ్వజిద్యాగాచరణమువలన లభించెడి ఫలమును) అభిలషించిన వాడై, 
సర్వవేదసం = తనయొక్క సర్వస్వమును, దదౌ = (దక్షిణారూపమున) 
ఇచ్చెను, తస్య = ఆవాజశ్రవసునకు, నచికేతా నామ = నచికేతుడను పేరుగల, 
పుత్రః = పుత్రుడు, ఆస = ఉండెను 
తాతృర్యవుఎ ॥ వాజ[(శ్రవసుడు విశ్వజిన్నావంక యుజ్ఞవుందాు 
బుత్విక్కులకు సర్వస్వమును దానముగ నిచ్చెను ఆయనకు నచికేతసుడను 
కుమారుడు ఉండెను 


అవ - తండ్రీ యిచ్చు దక్షిణలను చూచిన నచికేతసునికి కలిగిన భావము 


యూ తగ్‌ం వా కుమారగ్‌ం స్తం దక్షీణాను నీయమానాను 
(కద్దా౭_2_దివేళ సో౭_మన్యత ॥ 2 

పద॥ తం- వ- కుమారం - సంతం - దక్షిణాసు - నీయమానాసు - శ్రద్దా 
ఆవివేశ - సః - అమన్యత 

టీక ॥ _ సన్తం = ప్రధమ వయస్సునందున్న, తం హ = శ్రక్ష | సాసడ్రాటైనాశుమూరం 
కుమారుడగు నదికేతసుని, దక్షిణాసు = యజ చకీణలు, నీయ్యమూనా సః 


శ్రీ మలయాళ సద్దురు గ్రంథావఆ 


ఇయ్యబడుచుండగా, శ్రద్దా = ఆ స్తిక్యబుద్ది, ఆవి వేశ = (ప్రవేశించెను, సః = 
ఆ నచికేతసుడు, అమన్యత = తలచెను 


తా॥ వాజశ్రవసుడు యజ్ఞమున బుత్విక్కులకు దక్షిణల నిచ్చుచుండగా 


బాల్యావస్థయందుండు నచికేతసునిలో ఆస్తిక్యబుద్ది ప్రవేశించెను ఆస్తిక్యబుద్ది 
గలవాడై నచికేతసుండు (ఈ క్రింది విధముగ) దలంచెను 


మూ ॥ 


పద ॥ 


)క॥ 


అవ - తండ్రి యిచ్చు దక్షిణల గుణించి నచికేతసుడు శంకించుచున్నాడు 
సీతోదకా జగ్లత్త్ర ణా ద్భుర్రదోవో నిరింద్రియాః ! 

అనందా నామ తే లోకాస్తాన్లు గచ్చుతి తా దదత్‌ / 3 
కీతోదకాః - జ్ఞగ్రత్సణాః - దుగ్రదోహాః - నిరింద్రియాః - అనందాః- నామ- 
తే - లోకాః - తా౯- సః - గచ్చతి - తాః - దదత్‌ 

పీత్రోదకాః = పానము జేయబడిన ఉదకములు గల, జ్టుతృణాః = భక్షింపబడిన 
గడ్డీ గల, దుగ్రదోహాః = పితుకబడిన పాలుగల, నిరింద్రియాః = 
దుర్భలే(వ్రియములు గల, తాః = ఆ గోవులను, దదత్‌, దానము చేయునట్టి, 
సః = వాడు, అనందాః నామ = సుఖములేనట్టే వగు, తే = ఆ ప్రసిద్రములగు, 
లోకాః = ఏ లోకములు గలవో, తా౯ = ఆ అనందలోకములను, గచ్చతి = 
పొందుచున్నాడు 


తా ॥ ఎవడు వయసు మీరి నీరుత్రాగుటకు గడ్డితినుటకు గూడ శక్తిలేక 


ట్రీపోయి దుర్చలేం[దియవఎలతో నున్నఇట్టి నిస్పారవులగు గోవుల 
చ్చుచున్నాడో ఆ యజమాని అసౌఖ్యములగు లోకములను పొందుచున్నాడు 


మో 


చ 


అవ - తండ్రితో నచికేతసుడు తన భావమును వ్యక్తపరచుచున్నాడు 

న హోవాచ వీతరం తత కస్కై మాం దాన్యసేతి ద్వితీయం 
తృతీయం తగ్‌ంపోవాచ మృత్వనే త్వా దదామీతి ॥ 4 
సః- హ - ఉవాచ - పితరం - తతః - కస్మై - మాం - దాస్యసి - ఇతి - 
ద్వితీయం - తృతీయం - తం - హ - ఉవాచ - మృత్యవే - త్వా - దదామి- 
ఇతి 


కరోవపనిషత్తు 3 


టీక॥ సః= ఆనచికేతసుడు, పితరం = తండ్రినిగూర్చి, తత = ఓ తండ్రీ! మాం= 
నన్ను, కస్మై = ఎవరికొణుకు, దాస్యసీతి = ఇచ్చు చున్నావని, ద్వితీయం = 
రెండుసారులు, తృతీయం = మూడు సారులు, ఉవాచ హ = పలికెను, తం= 
ఆ నచికేతసునిగూర్చి, త్వా= విన్ను, మృత్యవే = మృత్యువుకొణుకు, 
దదామీతి= ఇచ్చుచున్నానని, ఉవాచ హ = పలికెను 
తా ॥ నచికేతసుడు పూర్వోక్త ప్రకారము తలచి అనంతరము నన్ను ఏ 
బుత్విక్కుకు నిచ్చుచున్నావని రెండు మూడు పర్యాయములు తం(డ్రినడుగగా 
ఆయన కోపపడి నిన్ను మృత్యువున కిచ్చుచున్నానని పలికెను 
అవ - తం(డిమాటలు విని నచికేతసుడు వితర్కించు కొనుచున్నాడు 


మూ ॥ బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమః । 
కిగింన్పిద్వమన్యు కర్షవ్యాం యన్మయా౭_ ద్య కరివ్యతి / వ్‌ 
పద॥ బహూనాం - ఏమి - (ప్రథమః - బహూనాం - ఏమి - మధ్యమః - కిం - 
స్విత్‌ - యమస్య - కర్తవ్యం - యత్‌ - మయా - అద్య - కరిష్యతి 
టీక ॥ బహూనాం = అనేకమంది శిష్యులలో, ప్రధమః = ముఖ్యుడనై, ఏమి = నచ్చు 
(అగు) చున్నాను, బహూనాం = అనేకమంది శిష్యులలో, మధ్యమః = 
మధ్యముడనుగా, ఏమి = వచ్చు (అగు) చున్నాను, యమస్య = యమునికి, 
కర్తవ్యం = చేయదగిన ప్రయోజనము = కింస్విత్‌ = ఏమి యున్నది ?, 
మయా నాతో, అద్య = ఇప్పుడు, కిం కరిష్యతి = ఏమి చేయును ? 
తా ॥-ఈ (ప్రకారము తండడ్రిచేత పలుకబడిన నచికేతసుడు “అనేకమంది 
శిష్యులలో నేను మొదటివాడనుగాను, మణీకొందణీలో మధ్యముడనుగాను 
వచ్చుచున్నాను యమునకు నాచేత చేయదగిన కర్తవ్యమేమున్నది ? అనగా 
యమునికి నా వలన కాగల కార్యమేమి కలదు ! నాచే నతడెట్ట్రి పనిని గొనును ౧ 
అని తర్కించుకొనెను 


అవః - కోపముతో ‘నిన్ను వృత్యువున కిచ్చెదను? అని తరువాత 
పశ్చాత్తాపపడుచున్న తండ్రిని నచికేతసుడు ఓదార్భుచున్నాడు 


4 


శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


మూ ॥ అనువళ్వ యధా వూరే వ్రతివళ్ళ తధా౭_పరే ! 


పద ॥ 


టీక॥ 


నన్యమివ మర్ధ్యః వచ్చుతే నన్ఫామివా౭_౭_ జాయతే వునః ॥ 6 


అనుపశ్య - యధా - పూర్వే - ప్రతిపశ్య - తధా - అపరే - సస్యం - ఇవ - 
మర్త్యః - పచ్యతే - సస్యం - ఇవ - ఆజాయతే - పునః 

పూర్వే = పూర్వూలగు తాతముత్తాతలు, యధా = ఏ విధముగా ప్రవర్తించిరో 
(దానిని) అనుపళ్ళ = ద్నీర్హముగా ఆలోచించుకొనుము, తథా = అదే విధముగా, 
అపరే = ఇతరులు ప్రవర్తించు విధమును, (ప్రతిపశ్య = ఆలోచించుకొనుము, 
మర్త్యః = మరణమే స్వభావముగా గలి గిన మనుష్యుడు, సస్యం ఇవ = పైరువలె, 
పచ్యతే = జీర్టుడై మరణించుచున్నాడు, పునః = మణుల, సస్యం ఇవ = 
పైరువలెనే, ఆజాయతే = పుట్టుచున్నాడు 


తా ॥ మన పూర్వూలగు తాత ముత్తాతలు మున్నగు వారలు ఏ విధముగా 


(ప్రవర్తించిరో ద్వీరముగా ఆలోచించుకొనుము అదే విధముగా ఈ కాలమందున్న 
పెద్దలు ఎటుల (ప్రవర్తించుచున్నారో, దానిని ఆలోచించుకొనుము మరణమే 
స్వభావముగా గలి గిన మనుష్యుడు పైరువలె జీర్ణుడై మరణించుచున్నాడు మణుల 
పైరువలెనే పుట్టుచున్నాడు 


అవః - 


నచికేతసుడు యమలోకమున కేగుట, అచట జరిగిన వృత్తాంతము 


మూ ॥ వైళ్వానరూ ద్రవిశత్యతిధిర్ర్రావ్మాణో గృహోన్‌ । 


ఏద ॥ 


టకీక ॥ 


తస్పైతాగ్‌ం శాన్తిం కుర్వన్లి హఠ వైనన్తాతోదకమ్‌ ॥ 7 
వైశ్వానరః - (ప్రవిశతి - అతిధిః - బ్రాహ్మణః - గృహా౯ - తస్య - ఏతాం - 
శాన్తిం - కుర్వన్తి - హర - వైవస్వత - ఉదకమ్‌ 

వైశ్వానరః = అగ్నిహోత్రుడు, బ్రాహ్మణః = (బ్రాహ్మణుడగు, అతిధిః = 
అతిధిరూపముగలవాడై, గృహా౯ = ఆయాగృహములను, (ప్రవిశతి = 
(ప్రవే శించుచున్నాడం, తస్య = ఆ (బాహ్మణాతిది రాపియగు 
ఆగ్నిహో(త్రంనకు, ఏతాం = ఈ, శాన్తిం = శాంతిని, కుర్వోన్తి = 
చేయుచున్నారు, వైవస్వత = ఓ వైవస్వతుడా ! ఉదకం = పాద్యారము 
జలమును, హర = తీసికొనిరమ్ము 


కరోపనిషత్తు 5 


తా ॥ అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడై అతిధిరూపముతో ఆయా గృహప్ట 
గృహములను 'ప్రవేశించుచున్నాడు అగ్ని హోత్రునకు ఈ శాన్తిని జీయుచున్నారు 
గావున ఓ వైవస్వతుడా ! పాదములను కడుగుకొనుటకు జలము దెమ్ము 


అవః- అతిథి తిరస్కారమువలన గలుగు అనర్దము చెప్పబడుచున్నది 


మూ ॥ ఆశావ్రతీవే నంగతగ్‌ం నసూన్భతాం 
చేస్టైన్లూర్లే వుత్రవళూగ్‌ంళ్టు నరా౮౯ ! 
ఏతద్ద్రంకో వురుషస్వాల్ద మేధసో 
యస్వానల్టు౯ వసతి బ్రాహ్మణో గృహే ॥ 8 
పద॥  ఆశాప్రతీజ్షే- సంగతం - సూనృతాం - చ - ఇష్టాపూర్తే - పుత్రపళూ౯ - 
చ- సర్వా౯ - ఏతత్‌ - వృంక్లే - పురుషస్య - అల్పమేధసః - యస్య - అనన్న౯- 
వసతి - (బ్రాహ్మణః - గృహే 
టీక ॥ యస్య = ఏ, అల్పమేధసః = అల్ప ప్రజ్ఞగల, పురుషస్య = పురుషుని యొక్క, 
గృహే = గృహమునందు, బ్రాహ్మణః = బ్రాహ్మణుడు, అనశ్నక౯ = భుజింపక, 
వసతి = నివసించుచున్నాడో, ఏతత్‌ = ఈ నివసించుటు యనునది (తస్య = 
ఆగృహ యజమానియగు పురుషునియొక్క), ఆశా (ప్రతీకే = ఆశా 
ప్రతీక్షలను, సంగతం = సత్పురుషుల సహవాసమువలన గలిగిన ఫలమును, 
సూనృతాం = సత్య వాబ్నీయమజన్య ఫలమును, ఇష్టాపూర్తే = ఇష్టాసూర్త్రముల 
నాచ రించుటవలన గలిగిన ఫలమును, పుత్రపశూకాచ = పుత్రపశువులను, 
సర్వా౯ = అన్నింటిని = వృంక్తే = నాశనమొనర్చుచున్నది 
తా ॥ ఏ అల్ప (ప్రజ్ఞగల పురుషునియొక్క గృహమునందు బ్రాహ్మణుడు 
భుజింపక నివసించుచున్నాడో, ఈనివసించుట యనునది ఆ గృహయజమాని 
యగు పురుషునియొక్క ఆశా ప్రతీక్షలను, ( అజ్ఞాతములగు ఇష్ట పదార్రముల వాంఛ 
ఆశయనియు, జ్ఞాతపదార్జాకాంక్ష ప్రతీక్షయనియు అనబడును) సత్పురుషుల 
సహవాసమువలన గలిగిన ఫలమును, సత్యవాజ్నియవుజన్య ఫలమును, 
ఇష్టాపూర్తముల నాచరించుట వలన గలిగిన ఫలమును, పుత్రపశువులను అన్నింటిని 
నాశన మొనర్భుచున్నది 


6 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 

అవః - యముడు నచి కేతసుని వరములను కోరుకొను మనుటు 

మూ ॥ తిస్రో రాతీర్భదవాత్సిద్లు హేమే 
అనక న హ్మన్హు తిధిర్హుమన్యః । 
ననుస్తే౭_స్తు (బ్రహ్మన్ల్వస్త మే2ి_న్తు 
తస్మాత్రుతి (తీన్వురాన్న్రుణీవ్వు ॥ 9 

పద॥ తిస్రః - రా(త్రీః - యత్‌ - అవాత్తీః - గృహే - మే - అనశ్నకా - (బ్రహ్మ - 
అతిధిః - నమస్యః - నమః - తే- అస్తు - 'బ్రహ్మ౯ - స్వప్తి - మె - అస్తు - 
తస్మాత్‌ - (ప్రతి - (త్రీన్‌ - వరా - వృణీష్వ 

టీక ॥ (బ్రహ్మ౯ = ఓ బ్రాహ్మణోత్తముడా ! యత్‌ = ఓ కారణమువలన, మే = 
నాయొక్క, గృహే = గృహమునందు, నమస్యః = నమస్కరింపదగిన అతిధిః= 
అతిధివిగా వచ్చినవాడవై, అనశ్నన్‌ = భుజింపకయే, తి(స్రః రాత్రీః = 
వయాడుదినములు, అవాత్సీః = నివసించియున్నాడవో, తత్‌ = ఆ 
కారణమువలన, తే = నీకు, నమః = నమస్కారము, అస్తు = అగుగాక, 
'బ్రహ్మ౯= ఓ నచికేతసుడా ! మే = నాకు, స్వస్తి= మంగళము, అస్తు = అగుగాక, 
తస్మాత్‌ = అందువలన, (ప్రతి = అందులకు బదులుగా, (తీకావరా౯ = మూడు 
వరములను, వృణీష్వ = నా నుండి కోరుకొనుము 


తా ॥ ఓ (బాహ్మణోత్తముడా ! ఏ కారణమువలన నాయొక్క 
గృహమునందు నమస్కరింపదగిన అతిధివిగా వచ్చినవాడవై భుజింపకయే మూడు 
దినములు నివసించియున్నాడవో, ఆ కారణమువలన నీకు నమస్కారమగు గాక! 
ఓ నచికేతసుడా ! నాకు మంగళము అగుగాక ! అందువలన మూడు రాత్రులకు 
బదులుగా మూడు వరములను నానుండి కోరుకొనుము 

అవః - నచికేతసుడు పితృపరితోషరూపమైన (ప్రధవు వరమును 
కోరుచున్నాడు 
మూ ॥ శాంతనంకల్పున్సుమునా యధా స్వా 

ద్వీతమన్యుర్లౌతమో మా2._భి వ్రుత్యో ! 


కరోపనిషత్తు 7 


పద ॥ 


అకీక ॥ 


త్తూ(త్త్రున్మవం ఎలా2_ భివదే త్ర తీత 

ఏతత్రయాణాం ప్రధమం వరం వృతో ॥ 10 
శాంతసంకల్పః - సుమనాః - యధా - స్యాత్‌ - వీతమన్యుః - గౌతమః- 
మా- అభి - మృత్యో - త్వ(త్రస్నష్టం - మా - అభివదేత్‌ - (ప్రతీతః - 
ఏతత్‌ - త్రయాణాం - ప్రధమం - వరం - వృణే 

మృత్యో = ఓ మృత్యుదేవా, గౌతమః = గౌతమగో త్రోద్ధువుడగు నాతండ్రి, 
మా అభి = నన్నుగూర్చి, శాంతసంకల్పః = శాంతించిన సంకల్పములు 
గలవాడై, సుమనాః = ప్రసన్నహృదయుడై, మా అభి = నన్నుగూర్చి, 
వీతమన్యుః = పోయన రోషము గలవాడుగా, యధా స్యాత్‌ = ఏ విధముగా 
నగునో, త్వత్రస్నష్టం = నీచేత విడువబడి యింటికి పంపబడిన, మా = 
నన్నుగూర్చి, ప్రతీతః = పొందబడిన స్మృతి గలవాడై, అభివదేత్‌ = పలుకునో, 
ఏతత్‌ = ఇదియే, త్రయాణాం = నీవిచ్చెదనన్న మూడు వరములలో, 
(ప్రధమం వరం = మొదటి వరముగా, వృణే = వరించుచున్నాడను 

తా ॥ ఓ మృత్యుదేవా ! నీవు వరములు నాకీయదలచినచో మా తండ్రి 


యగు గౌతముడు శాంతించిన సంకల్పములు గలవాడుగా నుండుగాక ! నాయందు 
(ప్రసన్నహృదయు డగు గాక 1 నీచేత తిరిగి యింటికి బంపబడిన నన్ను జూచి 
“ఈ బాలకుడు నా పుత్రుడే సుమీ యని అతనికి జ్ఞాపకశక్తి గలిగి యుండునటుల 
అనుగ్రహింపుము దీనినే నీవు ఇచ్చెదనన్న మూడు వరములలో మొదటివరముగా 
గోరుకొనుచున్నాను 


మూ ॥ 


పద ॥ 


F3 


అవ - నచికేతసు డడిగిన మొదటి వరమును యముడిచ్చుచున్నాడు 
యధా వురస్తాద్దువితా న్రతీత 

జొద్డాలకిరారుణిర్థుత్ర్రున్నన్హ / 

నుఖగ్‌ం ర్య(తీః శయితా వీతమన్వూ 

స్తాం దద్దుశివాన్ను త్యుముఖాత్ర్రుముక్షమ్‌ ॥ 11 
యధా - పురస్తాత్‌ - భవితా - ప్రతీతః - జొద్దాలకిః - అరుణిః - మత్ర్రస్పష్షః- 
సుఖం - రా(తీః - శయితా - వీతవున్యుః - త్వాం - దదృశివా౯ - 
మృత్యుముఖాత్‌ - (ప్రముక్తమ్‌ 


లీక ॥ 


త్రీ మలయాళ సద్గురు గ్రంశావఆ 


జాద్దాలకిః = బాద్దాలకియనియు, ఆరుణీః = ఆరుణియనియు పేరుగల 
వాజ(శ్రవసుడు, మ(త్రస్నష్ణః = నాచేత ననుజ్ఞ యివ్వబడినవాడై, ప్రతీతః = 
పౌందబడిన స్మృతిగలవాడై, పురస్తాత్‌ = ముందు, మృత్యుముఖాత్‌ = యముని 
ముఖమునుండి, (ప్రముక్తం = విడువంబడిన, త్వాం = నిన్ను, దదృశివా౯ = 
చూచినవాడై, వీతమన్యుః = పోయిన కోపము గలవాడుగాను, సుఖం = 
సుఖముగా, రా(త్రీః = రాత్రులను గురించి (రాత్రులందు) శయితా = 
శయనించువాడు గాను, భవితా = కాగలడు 

తా ॥ నచికేతసు డడిగిన (ప్రధమ వరమునకు అం గీకారమును మృత్యుదేవత 


యొసంగుచున్నది నీవు నన్ను కోరిన (ప్రకారము నీయందిదివజకు నీతం।డ్రి 
యెట్టి ప్రేమ గలిగియుండెనో, అట్టి ప్రేమనే యికమీదకూడా నీయందు 
గలిగియుండగలడు నా యనుగ్రహమువలన మనస్సునందెట్టి వ్యాకులత లేక 
సుఖముగా రాత్రిళ్లు ని(ద్రించగలడు మృత్యుముఖమునుండి విడువబడిన నిన్ను 
గాంచి క్రోధము లేనివాడై శాంతచిత్తుడై ప్రీతితో నుండగలడు 


యూ ॥ 


పద ॥ 


లీక ॥ 


అవ - స్వర్గప్రశంస 
న్వుర్లే లోకే న భయం కించనాస్తీ 

న తత్ర త్తం న జరయా బిభేతి ॥ 

ఉభే తీల్ల్తా? అళనాయావీసాసే 

శోకాతిగో మోదతే న్హ్వధ్ధలోకే / 12 
స్వర్లే - లోకే - న - భయం - కించన - అస్తి - న- తత్ర - త్వం - న- 
జరయా - బిభేతి - ఉభే - తీర్త్వా - అశనాయాపిపాసే - శోకాతిగః - 
మోదతే - స్వర్గలోకే 

స్వళ్లే లోకే = స్వర్గలోకమునందు, భయం = రోగాదిభయము, కించన= 
కొంచమైనను, నాస్తి = లేదు, తత్ర = ఆ స్వర్గలోకమునందు, త్వం = నీవు, 
న = లేవు, జరయా = ముదిమిచేతను న భిభేతి = భయపడుట లేదు, 
అళనాయాపిపాసే = ఆకలి దప్పికలను, ఉభే = రెంటిని, తీర్త్వా = దాటి, 
శోకాతిగః = బాహ్యమానసశోక విరహితుడై, స్వర్గలోకే = స్వర్గలోకమునందు, 
మోదతే = సంతోషించుచున్నాడు 


కరోపని 


షత్తు 9 


తా ॥ స్వర్షలొ కమునందు రోగాది నిమిత్తవులవల్ల గలుగద గిన 


భయమేమియు గలుగజూలదు అచ్చట జరాభయమేమియు నుండదు మణియు 
స్వర్గలోకమునం దుండు వారిని ఆకలి దప్పులు బాధింపపు బాహ్యమానసిక 
శోకము లేమియు గలుగజాలవు సర్వదుఃఖముల నధిగమించి జీవుడచట 
మిక్కుటమైన సుఖము ననుభవించును 


అవ - రెండవ వరము - స్వర్గసాధనభూతమగు అగ్నివిద్యను గూర్చి 


నచికేతసుడు (ప్రశ్నించుచున్నాడు 


మూ ॥ న త్తమభథ్లిగ్‌ం న్వూర్భ్యామధ్యేషి మృతోో 


పద ॥ 


ఉకీక ॥ 


ప్రబూహి త్వగ్‌ం శ్రద్రధానాయ మహ్యామ్‌ / 
న్హధ్ధలోకా అవ్భుతతత్తం భజన్త 
ఏతద్ది  గతీయేన వ్రుణో వదేణ / 13 


సః- త్వం - అగ్నిం - స్పర్ల్యం - అధ్యేషి - మృత్యో - (ప్రబ్రూహి - త్వం - 
'శ్రద్రధానాయ - మహ్యం - స్వర్గలోకాః - అమృతత్వం- భజన్తే - ఏతత్‌ - 
ద్వితీయేన - వృణే- వరేణ 


వృుత్యో ! = ఓ మృత్యుదేవా ! సః = ఆ, త్వం = నీవు, స్వర్గ్యం = 
స్వర్గసాధనభూతమైన, అగ్నిం = అగ్ని విజ్ఞానమును, అధ్యేషి = 
గుర్తెరుంగుదువు, శ్రద్రధానాయ = (శ్రద్దగల, మహ్యం = నా కొకు, ప్రబ్రూహి= 
బోధింపుము, స్వర్గలోకాః = స్వర్గలోకమునుపొందిన వారలై, అమృతతత్వం= 
(ఏ) మరణరాహిత్యమును (దేవత్వమును), భజన్తే = పొందుచున్నారో, 
ఏతత్‌= అట్టి అగ్గి విజ్ఞానమును, ద్వితీయేన = రెండవదియగు, వరేణ = 
వరముచే, వృణే = వరించుచున్నాడను 


తా ॥ ఓ మృత్యుదేవా ! నీవు స్వర్గసాధనభూతమైన అగ్ని విజ్ఞానమును 


బాగుగా గుర్తెరుంగుదువు కనుక శ్రద్దావంతుడనగు నాకు దానిని బోధింపుము 
ఏ అగ్ని విజ్ఞానము చేత యజమానులు స్వర్గలోకమును పొందుదురో అట్టి 
అగ్ని విజ్ఞానమును నేను రెండవ వరముగా గోరుచున్నాడను 


10 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


అవ - స్వర్గసాధనభూతమగు అగ్నీవిద్యను చెప్పెదనని యముడు (ప్రతిజ్ఞ 


చేయుచున్నాడు 


మూ॥ వ్రతే బవీమి తదు మే నిబోధ 


పద ॥ 


టీక ॥ 


స్వధ్ధ్య్యముగ్సుం నచికేతః వ్రజూనన్‌ । 
అనన్హలోకా ప్రిమధో ప్రతిష్ణాం 
విద్ది త్వమేతం నిహితం గువోయామ్‌ / 14 


ప్ర- తే- (బమీమి - తత్‌ - ఉ - మే - నిబోధ - స్వర్ల్యం - అగ్నిం- 
నచికేతః - (ప్రజానన్‌ - అనన్తలోకాప్తిం - ఆధో - (ప్రతిష్టాం- విద్ది - త్వం - 
ఏతం - విహితం - గుహాయామ్‌ 

(హే!) నచికేతః ! = ఓ నచికేతసుడా ! స్వర్గ్యం = స్వర్గమునకు 
సాధనభూతమగు, ఆగ్నిం = అగ్నిచయనమును, (ప్రజాన౯ = బాగుగా 
నెజింగివ నేను, తే = నీకు, తత్‌ ఉ = ఆ యగ్నిచయన విజ్ఞానమును, 
'ప్రబ్రవీమి = ఉవదేశించుచున్నాడను, మే = నాయొక్క ఉపదేశమువలన, 
నిబోధ = తెలిసికొనుము, ఏతం = ఈ యగ్నిని, అనంతలోకాప్తిం = స్వర్గలోక 
సంప్రాప్తి సాధనముగా, అధో = అనంతరము, (ప్రతిష్టాం = ప్టితిని, గుహాయాం= 
బుద్రిగుహయందు, నిహితం = ఉంచబడిన దానినిగాను, త్వం = నీవు, విద్రి= 
తెలిసికొనుము 


తా ॥ ఓ నచికేతసుడా ! స్వర్గసాధనభూ తమైన అగ్ని చయనమును బాగుగా 


నెణీగిననేను నీకిపు డుపదేశించుచున్నాడను ఈ అగ్ని విజ్ఞానమును స్వర్గ ప్రాప్తికి 
సాధన మైనదానినిగాను, విద్వాంసుల బుద్ది గుహయం దున్నదానిని గాను 
దెరిసికొనుము 


అవ - యముడు నచికేతసునికి అగ్నివిద్యను బోధించుట 


మూ ॥ లోకాదిమడ్డిం తమువాచ తస్మై 


యా జృప్తకా యావతిర్వా యభావా/ 
న చాప్‌ తశత్రుత్వవదద్వధోక్ష 
మధాన్వు మృత్యు: వునరేవావా తవ: / 15 


కరోపనిషత్తు 11 


లీక ॥ 


per 


లోకాదిం - అగ్నిం - తం - ఉవాచ - తస్మై - యాః - ఇప్టకాః - యావతీః- 
వా- యధా- వా- సః- చ- అపి- తత్‌ - ప్రత్యవదత్‌- యధోక్తం - అధ- 
అస్య - మృత్యుః - పునః - ఏవ - అహ - తుష్టః 

మృత్యుః = యముడు, లోకాదిం = లోకములకు మొదటిదగు, తం = 
(ప్రసిద్దమైన, అగ్నిం = అగ్నిని, యధా వా = ఏ విధముచేత, యావతీః = 
ఎన్ని సంఖ్యలుగల, ఇష్టకాః = ఇటీకలు ( యజ్ఞవేదికకు ఉపయోగమైన 
ఇటికరాళ్ళు), యాః = ఏవియో (వాటినన్నిటిని) తస్మై = ఆ 
నచికేతసునికొఅకు, ఉవాచ = పలికెను (చెప్పెను), సచాపి = ఆ 
సచికేతసుడును, తత్‌ = ఆ చెప్పినదానిని, యధోక్తం = చెప్పినది చెప్పినట్టుగా, 
అస్య = ఈ యమునికి, ప్రత్యవదత్‌ = తిరిగి చెప్పెను, అధ = అనంతరము, 
మృత్యుః = యముడు, తుష్టః = సంతోషించినవాడై, పునరేవ = మరలకూడ, 
ఆహ = పలికెను 


తా ॥ జీవలోకమున కాదిభూతమగు అగ్నివిద్యను, హవనకుండమునకు 


కావలసిన యిటుకలను, వాని పరిమాణమును, అగ్ని సంచయన విధానమును 
విధి ప్రోక్తముగ యముడు నచికేతసునకు తెలియజోొప్పెను అంత నచికేతసుడు 
యధోక్తముగా తు-చ తప్పక దానిని తిరిగి చెప్పగా యముడు విని సంతోషించి 
నచికేతసునితోమణుల నిట్లనియె 


అవ - (ప్రసన్నుడైన యముడు మణీయొక వరము నిచ్చుచున్నాడు 


మూ ॥ తమ(బఒవీ (త్రీ యమాణో మవోత్మా 


పద ॥ 


వరం తవేవోద్యా దదామి భూయః / 
తైవ నామా భవితావ2_యమగ్జ్డిః 
నృజ్ఞాం చేమామనేకరూపాం గృవోణ ॥ 16 
తం - అ[బవీత్‌ - పీయమాణః - మహాత్మా - వరం - తవ - ఇహ- అద్య - 


దదామి - భూయః - తవ - ఏవ - నామ్నా - భవితా - అయం - అగ్నిః - 
స్పజ్బాం - చ - ఇమాం - అనేక రూపాం - గృహాణ 


12 


ఉకీక ॥ 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ప్రేయమాణః = సంతోషించిన, మహాత్మా = మహాత్ముడగు ఆ యముడు, 
తం = ఆ నచికేతుని గురించి, అబ్రవీత్‌ = పలికెను తవ = నీకు, ఇహ = 
ఇచ్చట, అద్య = ఇప్పుడు, భూయః = తిరిగి, వరం = వరమును, దదామి = 
ఇచ్చుచున్నాను, అయం = ఈ, అగ్నిః= అగ్ని, తవ = నీయొక్క, నొమ్నైవ = 
సేరుచేతనే, భవితా = కాగలదు, అనేకరూపాం = విచిత్రరూపములుగల, 
ఇమాం = ఈ, సృజ్బాం చ= రత్నమాలికను గూడ, గృహాణ = తీసికొమము 
తా ॥ యముడు సంతోషించినవాడై ఓ నచికేతసుడా ! నీవు కోరుకొను 


రెండవ వరముగాక నీకు తిరిగి ఇంకొక వరమును ఇచ్చుచున్నాను నాచేత 
ఉపదేశించబడిన ఈ యగ్ని యికమీదట నీ పేరుతో ('నాచికేతాగ్ని? యని) 
లోకమందు (ప్రసిద్దికెక్కును విచిత్రవుగు ఈ రత్నమాలికనుగూడ నీవు 
తీసికొనుమా ! యని పలికెను 


మూ! 


పద ॥ 


ఉకీక ॥ 


అవ - నాచికేతాగ్ని చయనముచే గలుగు ఫలమును వివరించు చున్నాడు 


| (తిణాచికేత స్త్రీ భిరేత్త క నంధిం 


(ఆకర్మక్షుత్రరతి జన్మవమ్యుత్వూ / 
(బహ్మజ్యజం దేవమీడ్యం విదిచ్వా? 

నిచాయ్యేమాగ్‌ం ఛాన్తిమత్వన్తమేతి ॥ 17 
త్రిణాచికేఆః - (త్రిభిః - ఏత్య - సవ్హిం - త్రికర్మకృత్‌ - తరతి - జన్మమృత్యూ- 
బ్రహ్మజజ్ఞం - దేవం - ఈడ్యం - విదిత్వా - నిచాయ్య - ఇమాం - శాంతిం- 
అత్యన్తం - ఏతి 

త్రిణాచికేతః = త్రిణాచికేతుడు (నచికేతాగ్నిని మూడుసార్దు అనుష్టించువాడు 
త్రిణాచికేతు డనబడను) త్రిభిః = మాతృపిత్రాచార్యుల తోటి, సన్రిం = 
సంధానమును (సంబంధమును), ఏత్య = పాంది, (త్రికర్మకృత్‌ = 
యాగా ధ్యాపన దానవులను చేయువాడై, జన్మవ్చుత్యూ = జనన 
మరణములను, తరతి = అతిక్రమించు చున్నాడు, బ్రహ్మజజ్ఞం = సర్వజ్ఞాదైన, 
ఈడ్యం = సోత్రార్హుడగు, దేవం = స్వ(ప్రకాశకుడగు దేవుని, విదిత్వా = 
తెలిసికొని, నిచాయ్య= చూచి, అత్యంతం = మిక్కిలి, ఇమాం = ఈ, 
శాంతిం = ఉపరతిని, ఏతి = పొందుచున్నాడు 


కరోపనిషత్తు 13 


తా ॥ నచికేతాగ్నిని మూడుసార్జు అనుష్టించువాడు పిత్రాద్యాజలను 
చక్కగా పాలించి యధావిధిగా యాగాదుల చేసి జననమరణముల దాటుచున్నాడు 
మణీయు సర్వజ్ఞాడును, స్తోత్రార్హుడును, స్వ(ప్రకాశ స్వరూపుడును నగు 
పరమాత్మను తెలిసికొని పరమశాంతిని పొందుచున్నాడు 

అవ - పూర్వోక్త నచికేతాగ్ని చయన ఫలమునే ప్రకారాంతరముగ 
చెప్పుచున్నాడు 
మూ ॥ (తిణాచికోత (న్హ్రయమేతద్వూదిత్వా 

య ఏవం బిద్య్వూగ్‌ంశ్రినుతే నాచికోతమ్‌ ॥ 

న మృుత్వుపాళాన్తురతః న్రణోద్యు 

శోకాతిగో మోదతే న్హూర్గలోకే Il 18 
పద॥ _ త్రిణాచికేతః - త్రయం - ఏతత్‌ - విదిత్వా - యః - ఏవం - విద్వాన్‌ - 

చినుతే - నాచికేతం - సః - మృత్యుపాశా౯ - పురతః - ప్రణోద్య - శోకాతిగః- 

మోదతే - స్వర్గలోకే 
టీక॥ _త్రిణాచికేతః = (త్రిణాచికేతుడగు, యః విద్వాన్‌ = ఏ విద్వాంసుడు 

ఏతత్రయం = ఈ చెప్పబడిన మూడింటిని (పూర్యోక్తములగు హవనకుండ 

మునకు ఎట్టి య;ిటుకలు ? ఎన్ని కావలయును ? ఎటుల చయన 

మొనర్భవలయును ? అను మూడు విషయములను), విదిత్వా = తెలిసికొని, 

నాచికేతం = నాచికేతాగ్నిని, చినుతే = చయనమొనర్చుచున్నాడో, సః = వాడు, 

మృత్యుపాశా౯ = మృత్యుపాశములను, పురతః = ముందుగా, ప్రణోద్య = 

తన శరీరమునుండి దూరముగా తీసివేసికొని, శోకాతిగః = మానస 

దుఃఖరహితుడై, స్వర్గలోకే = స్వర్గలోకమందు (మోత్షమందు), మోదతే= 

ఆనందించుచున్నాడు 

తా ॥ ఎవడు నచికేతాగ్నిని చక్కగా దెలిసికొని విధ్యుక్త (ప్రకారము 
యాగము చేయుచున్నాడో, వాడు మరణమును పొందకముందే అధర్మాజ్ఞాన 
రాగద్వేషాదిరూప మృత్యు బంధమును దేహపాతమునకు పూర్వమే పోగొట్టుకొన్న 
వాడై, మానసిక దుఃఖము నతిక్రమించినవాడై స్వర్గలోకమున నానందించు 
చున్నాడు 


14 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


అవ - రెండవ వరముయొక్క ఉపసంహారము, మూడవ వరమును 
కోరుకొనుమనుట 
మూ ॥ వవ తే2_స్తుర్దుచికేతః న్రూర్గో 
యమవ్రుణీభా ద్వాతీయేన వరేణ / 
ఏతనుగ్భుం తవైవ స్రవవత్యున్తి జనాన 
న్ల్రతీయం వరం నచికేతో వుణీవ్వ / 19 
పద॥ _ ఏషః- తే- అగ్నిః - నచికేతః - స్వర్గ్యః - యం - అవృణీధాః - ద్వితీయేన- 
వరేణ - ఏతం - అగ్నిం - తవ - ఏవ - ప్రవవ్యన్తి - జనాసః - తృతీయం - 
వరం - నచికేతః - వృణీష్వ 
టీక ॥ హేనచికేతః= ఓ నచికేతసుడా ! ద్వితీయేన = రెండవదైన, వరేణ = వరముచేత, 
యం = ఏ అగ్నిని, అవృణీధాః = వరించితివో, ఏషః = ఈ, అగ్నిః = అగ్ని, 
తే = వీకు, స్వర్గ్యః = స్వర్గ[ప్రాప్తిసాధనమైనది, జనాసః = జనులందరు, ఏతం 
అగ్నిం = ఈ యనగ్నిని, తవైవ = నీకే (నీకు సంబంధించిన దానిని గానే), 
(ప్రవక్యున్తి = పలుక గలరు, నచికేత = నచికేతసుడా!, తృతీయం వరం = మూడవ 
వరమును, వృణీష్వ = వరింపుము 
తా ॥ ఓ నచికేతసుడా ! రెండవ వరముచేత స్వర్గప్రాప్తికి సాధనభూతమగు 
ఏ నాచికేతాగ్నిచయనవిజ్ఞాన రూపమగు వరమును పొందియున్నావో, అది నీకు 
సంబంధించినదే ఇది మొదలుకొని జనులందరు దీనిని నీకు సంబంధించిన 
దానినిగానే (“నాచికేతాగ్ని' యని) చెప్పుచుందురు ఇక నీకు నేనిచ్చెదనన్న మూడవ 
వరమును కోరుకొనుము 
అవ - నచికేతసుడు ఆత్మ రహస్య విషయకమైన మూడవ వరమును 
కోరుచున్నాడు 
మూ ॥ యేయం (ేతే విచికిత్సా మనుష్యే 
2_న్సత్యేకో నాయముస్తీతి చైకే / 
వతద్దిద్యామనుళ్ళిష్తన్ల $యా2_హం 
వంాణామేవ వరన్హ్ర్రతీయః । 20 


ఉఅకీక ॥ 


షత్తు 15 


యా - ఇయం - (పీతే - విచికిత్సా - మనుష్య - అస్తి - ఇతి - ఏకే- న- 
అయం - అస్తి - ఇతి - చ- ఏకే- ఏతత్‌ - విద్యాం - అనుశిష్ణః - త్వయా- 
అహం - వరాణాం - ఏషః - వరః - తృతీయః 

యా = ఏ, ఇయం = ఈ, విచికిత్సా = సంశయము (కలదో), మనుష్యే = 
మనుష్యుడు, (పీతే = మరణించినవాడుకాగా, అయం = దేహింద్రియము 
లకంటె భిన్నముగ ఈ ఆత్మ యనునది, అస్తి ఇతి = ఉన్నదని, ఏకే = 
కొందణును, అయం = ఈ యాత్మ యనునది, న అస్తి ఇతి చ = 
దేహేం(ద్రియములకంటే భిన్నముగ లేదని, ఏకే = మణీ కొందణును 
(పలుకుచున్నారు), త్వయా = నీచేత, అనుశిష్టః = శాసింపబడిన, అహం= 
నేను, ఏతత్‌ = దీనిని, విద్యాం = తెలిసికొందును గాక !, వరాణాం = మూడు 
వరములలో, ఏష = ఈ, వరః = వరము, తృతీయః = మూడవదియగు 
గాక! 

తా ॥ మనుష్యుడు మరణించిన తరువాత శరీరేం(ద్రియ మనోబుద్దులకు 


వ్యతిరిక్తముగ నీ దేహమునుండి దేహాంతరమును పొందునట్టి ఆత్మ యనునది 
ఒకటి ఉన్నదని కొందును, లేదని కొందటును పలుకుచున్నారు ఈ రెండు 
పక్షములలో ఏది న్యాయమో తెలిసికొన గోరుచున్నాను నాయీ సంశయమును 
నివర్తింప జేయవలయును ఈ విషయమును మూడవవరముగా దలంచి నాకు 
బోధింపుము 


అవ - నచికేతసుడు ఆత్మ తత్తో; పదేశమునకు యోగ్యుడా కాడా? యని 


యముడు పరీజ్షించుచున్నాడు 
మూ ॥ డ్వేవె రత్రాపీ విచికిత్సితం వురా 


పద ॥ 


న హి న్నుజ్రయమణురేష ధర్మః / 

అన్యం వరం నచికేతో  వ్రణీవ్వ 

మా మోవరోల్సీరతి మా నృజైనమ్‌ ॥ 21 
దేవైః - అత్ర - ఆపి - విచికిత్సితం - పురా - న- హి - స్ముజ్షేయం- అణుః - 
ఏషః - ధర్మః - అన్యం - వరం - నచికేతః - వృణీష్వ - మొ - మా - 
ఉపరోత్సిః - అతి - మా - సృజ - ఏనమ్‌ 


16 


టీక ॥ 


శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


హీ! నచికేతః = ఓ నచికేతుడా ! అత్ర = ఈ ఆత్మతత్త్వ విషయమునందు, 
పురా = పూర్వకాలమునందు, దేవైః = దేవతలచేత గూడ, విచికిత్సితం = 
సంశయింపబడినది, స్యుజ్హేయం = సుఖముగా తెలిసికొనదగినది, న హి = 
కాదు, ఏషః ధర్మః = ఈ ఆత్మ ధర్మము, అణుః = మిక్కిలి సూక్యమైనది 
(కావున), అన్యం = వేరైన వరం= వరమును, వృణీష్వ = వరింపుము, మా = 
నన్ను, మా ఉపరోత్సీః = నిర్భంధించకుము, మా = నన్నుగుజించి, ఏనం= 
ఈ వరమును, అతిస్ఫజ = విడువుము 


తా ॥ ఓ నచికేతసుడా ! ఆత్మ విషయమైన ఈ ధర్మము అతి 


సూక్ష్మమైనది, తెలియ నలవి కానిది కనుక నన్ను నిర్చ్భంధించక దీనిని విడిచి 
మజీయొక వరమును నీవుకోరువూ యని యముడు బలికెను 


మూ! 


పద ॥ 


టీక ॥ 


అవ - నచికేతసుడు తన ప్టిరచిత్తత్వమును వ్యక్తపరచుచున్నాడు 


| ద్యవరత్రావ విచికిత్సితం కిల 


త్తం చ మృతో ! యను న్యుజోయమాజ్ర / 
వక్తా చాను త్వాద్దుగన్వో న లభ్యో 
నానో వరన్తుల్వ వతన్వ కళ్టిత్‌ ॥ 22 


దేవైః - అత్ర - అపి - విచికిత్సితం - కిల - త్వం - చ- మృత్యో - యత్‌ - 
న- సుజేయం - ఆజత్ల - వక్తా- చ- అస్య - త్వాదృక్‌ - అన్యః - న - 
లభ్యః- న - అన్యః - వరః - తుల్యః - ఏతస్య - కః - చిత్‌ - 


దేవైః అపి = దేవతలచేతగూడ, అ(త్ర = ఈ (బహ్మవిద్యావిషయమై, 
విచికిత్సాతం కిల = సందేహింపబడినది గదా, హేమృత్యో ! = ఓ యముడా ! 
యత్‌ = ఏ కారణమువలన, త్వం చ = నీవును, న సుజ్షేయం = సులభముగా 
తెలియ శక్యమైనది కాదని, ఆజ్ఞ = పలికి తివో (ఆందుచే), అస్య = ఈ 
ఆత్మతత్త్వముయొక్క, వక్తా = చెప్పెడువాడు, త్వాదృక్‌ = నీవంటి, అన్యః= 
మజీయొకడు, న చ లభ్యః = లభింపడు, ఏతస్య = ఈ వరమునకు, తుల్యః= 
నమానమైనట్టిది అన్యః = మరొక, వరః = వరము, కళ్ళ్చిత్‌ న = ఒకటియు 
లేదు 


కరోపనిషత్తు 17 


తా ॥ ఓ యముడా ! ఈ ఆత్మధర్మమునుగూర్చి (అనగా మరణా 
నంతరము ఆత్మ ఉన్నదా ! లేదా ! అని దేవతలుకూడా సంశయగ్రస్తులై 
యుండిరని నీవే చెప్పుచున్నావు గదా ! ఆ కారణమున ఈ ఆత్మతత్త మును 
గూర్చి నీవలెచెప్తువాడు మణీయొకడు లభింపజాలడు మజటియు ఈ వరమునకు 
సమానమగు వేజొక వరమును నాకు లభింపబోదు 


అవ - ఆత్మ విషయక (ప్రశ్ననుండి నచికేతసుని మజలించుటకై యముడు 
మూడు మంత్రములయందు (ప్రలోభనముల జూపుచున్నాడు 


మూ ॥ శతాయువు వుతపౌత్రాన్న్రణీవ్వ 
బహూన్దుళ్లూన్షనిహిరణ్యమళ్వా?న్‌ / 
భూమేర్మ హదాయతనం వ్రుణీవ్వ 
నాయం చ జీన శరదో యావదిచ్చసీ / 23 


పద॥ _శతాయుషః - పుత్రపొ[త్రాన్‌ - వృణీష్వ - బహూన్‌ - పశూన్‌ - హస్తి 
హిరణ్యం- అశ్వాన్‌ - భూమేః - మహత్‌ - ఆయతనం - వృణీష్వ - స్వయం- 
చ - జీవ - శరదః - యావత్‌ - ఇచ్చసి 

టీక॥ శతాయుషు = నూరు సంపత్సరములు ఆయుస్సు గల్గిన, పు[త్రపౌ[త్రాన్‌ = 
కొమాళ్ళను మనుమలను, బహూన్‌ = అనేకవిధములగు, పశూన్‌ = గవాది 
పశువులను, హస్తిహిరణ్యం = గజసువర్ధములను, ఆశ్వాన్‌ = గుజ్టములను, 
వృణీష్వ = కోరుకొనుము, భూమేః = భూమియొక్క, మహత్‌ = విస్తీద్ధమైన, 
ఆయతనం = ఆశ్రయమును, వృణీష్వ = కోరుకొనుము, యావత్‌= 
ఎంతమట్టుకు, శరదః = సంవత్సరములను, ఇచ్చసి = కోరుచున్నావో, స్వయం 
చ = నీవును, తావత్‌ = అంతమట్టుకు, జీవ = జీవించుమూ 
తా ॥ ఓ నచికేతసుడా ! దుర్రభమగు ఆత్మతత్త ఏమును తప్ప యితరమైన 

దీర్ణాయుస్సుగల పు(త్రపౌ(త్రులను, అసంఖ్యములగు గజ తురగాది పశువులను, 

హిరణ్యాదికములను, విస్తీర్ణమగు భూమండలమును, వీటి ననుభవించుటకు 

తగిన నీవు కోరినంత ఆయుర్హాయమును కోరుకొనుము ఇచ్చెదనని యముడు 

పలికెను 


18 


మూ ॥ 


పద ॥ 


అకీక ॥ 


శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


అవ - యమ ప్రలోభనము 

సతత్తుల్దం యది మన్వాసే వరం 

వ్రుణీవ్వ విత్తం చిరజీవికాం చ ॥ 

మవోభూమాౌ నచికేత స్హ (మేధి 

కామానాం త్వా? కామాభాజం కరోమి / 24 
ఏతత్తుల్యం - యది - మన్యసే - వరం - వృణీప్వ - విత్తం - చిరజీవికాం - 
చ - మహాభూమౌ - నచికేతః - త్వం - ఏధి - కామానాం - త్వా - 
కామభాజం - కరోమి 

ఏతత్తుల్యం = నేనిపుడు చెప్పినదానితో సమానమైన, వరం = మజొక 
వరమును, మన్యసే యది = నీవు తలంచిన యెడల, వృణీష్వ = వరింపుము, 
విత్తం = ధనమును, చిరజీవికాం చ = చిరజీవిత్వమునున్ను, వృణీష్వ = 
వరీంపుము, నచికేతః = ఓ నచికేతుడా !, మహాభూమౌ = విశాలమైన 
భూలోకమునందు, త్వం = వీవు, ఏధి = వృద్దిబొందుము, త్వా = నిన్ను, 
కామానాం = కామములలో, కామభాజం = కోరిక లన్నిటిని పొందిన 
వానినిగా, కరోమి = చేయుచున్నాడను 

తా ॥ ఓ నచికేతసుడా ! నీవు అపారమగు ధనమును, చిరంజీవిత్వము 


నున్ను కోరినవాడవై యామహాభూమియందు వృద్ది పొందుము ! నిన్ను 
దేవమనుష్య కామనలలో, ఆప్తకామునిగా (సర్వాభీష్టములను పొందినవానినిగా) 
చేయుచున్నాను 


మూ ॥ 


అవః - యమ (ప్రలోభనము 


యే యే కామా ద్వుర్రభా మర్హ్యలోకే 

నర్వాన్కామాగ్‌ ళ్లందతః ప్రారయన్ల / 

ఇమా రామాన్దురభాన్సుతూర్వా 

న హీద్దుళా అంభనీయా మనుషై౮ః / 

అభిర్మ(త్రుత్తాభిః వంిచారయన్త 

నచికేతో మరణం మా£2_నుప్రాక్షీః i 25 


కరోపనిషత్తు 19 


ఉకీక 1 


యే - యే - కామాః - దుర్రభాః - మర్త్యలోకే - సర్వాన్‌ - కామాన్‌- 
ఛందతః - ప్రాదయస్వు - ఇమాః - రామాః - సరధాః - సతూర్యాః- న 
హి- ఈదృశాః - లంభనీయాః - మనుష్టైః - ఆభిః - మత్ర్రుత్తాభిః - 
పరిచారయస్వ - నచికేతః - మరణం - మా - అనుప్రాక్షీః 

మర్త్యలోకే = మనుష్యలోకమునందు, యే యే కామాః = ఏయే కోరికలు, 
దుర్రభాః = పొందనలవి కానివో, సర్వాన్‌ = (ఆయా) సమస్తమైన, కామాన్‌= 
కోరికలను, ఛందతః = ఇష్టప్రకారము, ప్రాదయస్వ = కోరుకొనుము, సరధాః= 
రధములతో కూడుకొన్నవారు, సతూర్యాః = వాద్యధ్వనులతో కూడుకొన్న 
వారునునైన, ఈద్చశాః = ఇటువంటి, ఇమాః = ఈ, రామాః = స్త్రీలు, 
మనుప్ట్యైః = మనుష్యులచేత, న లంభనీయాః = పొందుటకు శక్యము 
గానివారలు, వు(త్ర్రత్తాభిః = నాచేత నీకొసంగబడిన, అభిః = ఈ 
యప్పురస,స్త్రీలచేత, పరిచారయస్వ = పరిచర్య చేయించుకొనుము, నవికేతః= 
ఓ నచికేతుడా !, మరణం = మరణ సంబంధమైన (ప్రశ్నను, మా2_నుప్రాక్షీ= 
అడుగకుమా 


తా ॥ ఓ నచికేతసుడా ! మర్త్యలోకమందు ఏ యే కోరికలు పొంద నలవి 


కావో ఆ కోరికలన్నిటిని నీ ఇష్ట(ప్రకారము కోరుము మనుష్యులచే పొందుటకు 
సాధ్యముకాని ఈ అప్పురసలను నీకు నిచ్చుచున్నాను వీరిచే పరిచర్య 
చేయించుకొనుము కాని మరణ సంబంధమైన ప్రశ్నను మాత్రము అడగకుము 


అవః - యముని (ప్రలో భనములకు లొంగక నచికేతసుడు మహా సరోవరము 


వోలె అకుబ్బ్దుడై (ప్రత్యుత్తర మిచ్చుచున్నాడు 
మూ ॥ శో|ోభావా మర్ధన యదన్హక్రెత - 


మద ॥ 


తృర్లోం(దియాణాం జరయన్తి తేజః 

అసీ నరం జీవితయమల్దుమేన 

తవైవ వావో న్హవ న్ఫృత్యగీతే ॥ 26 
శోోభావాః - మర్త్యస్య - యత్‌ - అంతక - ఏతత్‌ - సర్వేం(ద్రియాణాం - 
జరయన్తి - తేజః - అపి - సర్వం - జీవితం- అల్పం - ఏవ - తవ - ఏవ - 
వాహాః - తవ - నృత్యగీతే 


20 


టీక ॥ 


శ్రీ మలయాళ సద్దురు గ్రంథధావజి 


హే అంతక! = ఓ యముడా !, శ్వోభావాః = నశ్వరములగు భోగములు, 
యత్‌ = ఏ కారణమువలన, వుర్త్యస్య = వునుష్యుని యొక్క, 
సర్వేం(డ్రియాణాం = సమస్తేంద్రియముల యొక్క, ఏతత్‌ = ఈ, తేజః = 
తేజస్సును, జరయన్తి = కృశింపజేయు చున్నవో, (ఆ కారణముచే), సర్వం= 
సమస్తమైన, జీవితమపి = ఆయుస్సును, అల్ప్బమేవ = స్వల్పమే కాన, వాహాః= 
రధాదులు, తవైవ = నీకే (ఉండుగాక, నృత్యగీతే = నాట్యుగానములు, తవైవ = 
నీకే (ఉండుగాక!) 


తా ॥ ఓ యముడా ! నీవు చెప్పిన నశ్వరములగు సర్వభోగములు 


సర్వేం(ద్రియముల తేజస్సును (పటుత్వమును నశింపజేయుచున్నవి (బ్రహ్మాదుల 


ఆయుస్సుగూడ మిక్కిలి స్వల్పమైయున్నది (బుద్భుద (ప్రాయము) ఇట్టి 


స్వల్పాయుస్సుగల నాకు నీ భోగములతో నేమి ప్రయోజనము ! కాన నా కీయ 
దలంచిన రామామణులను నీకడనే యుంచుకొనుము, నృత్యగీతములను నీ 
గృహమునందే కాపాడుకొనుము సర్వ భోగములును నీకే యుండుగాక ! 
నాకిట్టివేవియు అవసరము లేదు అని నచికేతసుడు పలికెను 


అవః - నచికేతసుడు భోగనైత్నష్ణ్యమును, తుచ్చత్వమును తెలుపుచున్నాడు 


మూ॥ నవిత్తేన తర్పణీయో మనుష్యో 


పద ॥ 


అకీక 1 


లప్పా మహే విత్తమద్రాక్మ చేత్తా? | 
జీవిష్యామో యావదీశిష్యసి త్వం 
వరస్తు మే వరణీయస్స ఏవ ॥ 27 


న- విత్తేన - తర్పణీయః - మనుష్యః - లప్ఫా ్యమహే - విత్తం - అద్రాత్మ - 
చేత్‌, త్వా - జీవిష్యామః - యావత్‌ - ఈశిష్యసి - త్వం - వరః - తు - మే- 
వరణీయః - సః - ఏవ 


మనుష్యః = మనుష్యుడు, విత్తేన = ధనముచేత, న తర్పణీయః = తృప్తి పాందించ 
దగినవాడు కాడు, త్వా = నిన్ను, అద్రాక్మవేత్‌ = చూచితిమేని, విత్తం = 
ధనమును, లప్ప్ర్యామహే = పొందగలము, త్వం = నీవు, యావత్‌ = 
ఎంతకాలము, ఈశిష్యసి = తలంచెదవో (అంతకాలము), జీవిష్యామః = 


కరోపనిషత్తు 21 


(బతుకగలము, మే = నాకు, వరణీయః = వరించదగిన, వరస్తు = వరమైతే, 

సః ఏవ = అదియే (ఆ వరమే) 

తా ॥ మజీయు అధికమైన ధనముచేత మనుష్యునికి సంతృప్తి గలుగదు 
ధనమే కావలసినచో నీ వంటివారి సందర్శనము వల్లనే మాకు ధనము లభించును 
నీవు మేమెంతకాలము జీవించవలయునని తలంతువో అంతకాలము నిరా 
ఘాటముగా జీవించగలము కనుక నాకీవరము లేమియు నక్కలులేదు నేను 
వరించిన వరము *' ఆత్మ విజ్ఞానమే'' అదియే నాకు చాలును 


తవః - భోగములు తుచ్చముల నుటలో, ఆత్మవిజ్ఞానమే వరణీయ మనుటలో 
హేతువును దెలుపుచున్నాడు 


మూ ॥ అజీర్వతామవ్యుతానాముపేత్వ 
జీర్యన్హుర్హ్యః కదన ): ప్రజానన్‌ ! 
అభిధ్యాయన్నుర్ధరతివ్రమోదడా 
నతిద్దర్టే జీవితే కో రమేత / 28 


పద ॥ అజీర్యతాం - అమృతానాం - ఉపేత్య - జీర్య౯ - మర్త్యః - క్వధస్త్రః- 
(ప్రజాన౯ - అభిధ్యాయ౯ - వృ్ణరతి(ప్రమోదా౯ - అతిద్నీక్ణే - జీవితే - కః - 
రమేత 

టీక॥ _ జీర్యన్‌ = జ్లీర్ణమగుచున్న, క్వధష్ట్రః = భూమియందున్న, కః = ఏ, మర్త్యః = 
మనుష్యుడు, అజీర్యతాం = జరావురణాదులులేని, అవ్బుతానాం = 
దేవతలయొక్క_ (సామీప్యమును), ఉపేత్య = పొంది, (ప్రజానన్‌ = 
తెలిసికొన్నవాడై, వర్లరతి(ప్రవెరాదా౯ = అప్పురసాదుల విషయం 
భోగానందములను, ఆభిధ్యాయన్‌ = తుచ్చములని యెణీం గినవాడై, అతిదీనే= 
మిక్కిలి దీగమైన, జీవితే = ఆయుస్సునందు, రమేత = రమించును 9 


తా ॥ ఓ యముడా ! జరామరణ ధర్మములు గల భూలోకవాసియగు 
మనుష్యుడు జరామరణములు లేని దేవతలసామీప్యమును పొంది, తన జీవితము 
ఆఅఫ్టిరమని, శరీరము బుద్చ్బుద ప్రాయమని తలంచియు, అప్పురసాదులయొక్క 


22 ఈ మలయాళ సద్గురు గ్రంథావఆి 


విషయభోగానందములు తుచ్చములని యెజీంగియు బుద్దిమంతుడగు వాడు 
ద్నీక్టజీవితము నెటుల ఆశించును ! 
అవః - (ప్రలోభనములను మాని అడిగిన ప్రశ్చనే చెప్పవలసి నదిగా నచికేతసుడు 
యమునితో నొక్కి అడుగుచున్నాడు 
మూ ॥ యస్మిన్దిదం విచికిత్సంతి మృత్యో ! 
యత్సాంపరాయే మహతి బూహి నస్హత్‌ / 
యో౭_యం నలో గూఢమను ప్రవిష్టో 
నాన్యం తస్మాన్దచికేతా వృణీతే ॥ 29 
పద ॥ యస్మి౯- ఇదం - విచికిత్సంత - మృత్యో - యత్‌- సాంపరాయే- మహతి- 
(బూహే- నః - తత్‌- యః - అయం - వరః - గూఢం - అను ప్రవిష్టః - న - 
అన్యం - తస్మాత్‌ - నచికేతాః - వృణీతే 
టీక॥ (చౌ) మృత్యో ! = ఓ యముడా ! మహతి = గొప్పదగు, సాంపరాయే = 
పరలోకమునందు, యస్మి౯ = మరణించిన తరువాత గలయే ఆత్మ విషయమై, 
ఇదం = ఈ సంశయమునుగూర్చి (మరణా నంతరము జీవాత్మ యుండునా? 
లేక శరీరముతో బాటు నశిందునా ? అని), విచికిత్సంతి = సంశయ గగ్రస్తులై 
విచారించు చున్నారో, తత్‌ = ఆ ఆత్మతత్త మును, నః = మాకు, (బూహి= 
చెప్తుమా, యః = ఏ, అయం = ఈ, వరః = వరము, గూఢం = అతి 
రహస్యమును, అను(ప్రవిష్ణః = ప్రవేశిచినది (గాన) (ఆత్మ విషయికమైన యా 
వరము లేక (ప్రశ్నచాల నిగూఢమైనది), నచికేతాః= నచికేతసుడు, తస్మాత్‌ = 
ఆఆత్మవిషయక వరముకంటె, అన్యం = ఇతర పామరులచే కోరదగిన 
అనిత్యవస్తు విషయకమైన వరమును, న వృణీతే = వరించడు 
తా॥ ఓ యముడా ! మరణించిన తరువాత పరలోకమందు ఆత్మ కలదా? 
లేదా ? అని దేనిని గుణతేంచి లోకులు సంశయించుచున్నారో అటి ఆత్మతత్త $మును 
నాకు బోధింపుము ఆత్మ విషయకమైన యా వరము అతిరహస్యమైనది 
నిగూఢమైనది, కనుక దీనికంటె ఇతర వరమునందు కోరిక లేదు నేనిక వేరు 
వరమును కోరను ఈ ఆత్మ స్వరూపమును గుజించియే తెలుపుమా యని 
నచికేతసుడు పలికెను 


కరోపనిషత్తు 23 


విశేషాద్దము ॥ యమధర్మరాజు, నచికేతుడు బ్రహ్మవిద్యకు తగినవాడగునా? 
కాదా ? అని పరీక్షించుటకెటుకు పైన జాప్పుబడిన డ్రేయోమార్షముల నన్నిటిని 
తెలిపెను (పీయోమార్లము లనగా (ప్రపంచసౌఖ్యములని భావము నిత్యానిత్య 
వివేకజ్ఞునము గలవాడే బ్రహ్మవిద్య క్షర్లత గలవాడగును నిత్యానిత్య వస్తువివేకము 
గలిగినదానికి గురు తేమనగా ఇహాముత్రఫల భోగ విరాగమే యగును నచికేతసునియం 
దిడి సంపూర్ణముగా గలదు కావుననే యీయుపనిషత్తులో యమధర్మరాజా చెప్పిన 
సౌఖ్యము లన్నిటి నతడు తృణీకరింప గల్లెను అన్తః కరణము వైరాగ్యముచే శుద్దము 
గానివానికి బ్రహ్మవిద్య నుపదేశించిన ఊషర క్షేత్రములో పరిశ్రమ జేసిన కృషివలె 
;వ్యర్ధమగును అంతేగాక కళాయిలేని పాత్రలో వండిన పప్పుపులును వంటిదియే యగును 
వ్యయ (ప్రయాసములు మిగులునేగాని తనకును పరులకును ఉపయోగ పడదు గదా ! 


బ్రహ్మాదిస్టావరా న్తేషు వైరాగ్యం విషమేష్వను । 
యథైవ కాకావిష్టాయాం వైరాగ్యం తద్ది నిర్మలమ్‌ ॥ 


(బహ్మ మొదలు స్తావరమువణుకు గలసమస్త (ప్రపంచ విషయములయందు 
కాకి వవులవుందువలె విరక్తి జనించుటుయే నిర్మల వైరాగ్యవుగును అని శ్రీ 
శంకరభగవత్సాదులు అపరోశానుభూతియందు తెలిపిరి 


ఈ లక్షా మంతయు నచికేతసునియందు మూర్తీభవించియున్నది కావుననే 
యముడు (బ్రహ్మవిద్యను నచికేతసున కుపదేశిచెను ఇప్పుడు గల గురు శిష్యులు ఇట్టి 
ధర్మమును జూడకపోవుటచేతనే బ్రహ్మవిద్య యందుత్తిర్లులు గాకపోవుచున్నారు కావుననే 
అష్టావక్ర మునీంద్రుడు జనక మహారాజును గుణీంచి యీలాగున తెలిసిరి 


ముక్తిమిచ్చసి చేత్తాత 1 విషయా విషవత్త్యజ | 

త్నమాలి._2_ర్లనం దయా తోషం సత్యం పీయూషవద్భుజ ॥ 

ఓ జనకమహారాజా | నీవు మోక్షము నిచ్చగించెదవేని శబ్దస్తర్శు రూప రస 
గంధాది విషయము లన్నిటిని విషమువలె త్యజింపుము క్షమను, బుజుత్వమునుు, 
దయను, సంతుష్టిని, సత్యమును, అమృతమువలె సేవింపుము 

మోజో విషయవైరస్యం బన్లో వైషయికో రసః! 

ఏతావదేవ విజ్ఞానం యధేచ్చసి తధా కురు ॥ 


24 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


మోక్షమనగా సర్వవిషయములనుండి విడుదల పొందుటయే యగును 
బన్రమనగా విషయములలో నాసక్తియే యనబడును మీ స్వబుద్దిచేతను, శా స్త్రముచేతను, 
గురువాక్యము చేతను తెలియదగినది యిది యొకటియే తరువాత మీయిష్ట మేలాగున 
నుంటున్నదో ఆలాగున జేయవచ్చును 


వైరాగ్యం పుష్కలం న స్యాత్‌ నిష్పలం |బ్రహ్మదర్భనమ్‌ । 
తస్మా ద్రక్యేత విరతిం బుధో యత్నేన సర్వదా ॥ 


వైరాగ్యము పరిపూర్ణముగా గలుగనిచో బ్రహ్మను దర్శించుట నిష్పలమగును 
కనుక ఆత్మజ్ఞానమును గోరువాడు ఎల్లప్పుడు 'ప్రయత్నముతో వైరాగ్యమును 
రక్షించుకొనవలయును 


ఈ శ్ఞోకములను ఇతర గ్రంధములనుండి నిరూపించుటకు కారణమేమనగా, 
వైరాగ్యము లేనిచో బ్రహ్మప్రాప్తి గలుగదని యముడు చెప్పిన దానిని స్టిరపరమటకు 
మౌత్రమని గ్రహించునది 

కరోపనిషత్తు ప్రధమాధ్యాయమునందు 
(ప్రథమవల్లి సమాప్తము 
ఓమ్‌ తత్‌ సత్‌ 


ఓమ్‌ 
కఠోపనిషత్తు 
(శ్రుధమాధ్యాయము - ద్వితీయవల్లి 


అవః - యముడు శిష్యుడగు నచికేతసుని పరీక్షించి జ్ఞానోపదేశార్డునిగా 
తెలిసికొని శ్రేయః (పీయోమార్లముల చెప్పుచున్నాడు 
మూ ॥ అన్పుద్ర్రయో2_న్వుదుతై వ (పయ 

స్టే ఉభో నానార్హే వురున్నగ్‌ం సీనీతః । 

తయోగ్లయ ఆదదానన్య సాధు 

భవతి హీయతే2_ర్జాద్ధా ఉ (పేయో వుణీతే ॥ 1 


పద ॥ అన్యత్‌ - శ్రేయః - అన్యత్‌ - ఉత - ఏవ - (పీయః - తే - ఉభే - నానార్దే - 
పురుషం - సినీతః - తయోః - (శ్రేయః - ఆదదానస్య - సాధు - భవతి - 
హీయతే - అర్జాత్‌ - యః - ఉ - ప్రేయః - వృణీతే 


టీక ॥  (్రేయః = (శ్రేయస్సు, అన్యత్‌ = ఇతరమైనది, ఉతైవ = మణీయు, ప్రేయః = 
(పీయస్సు, అన్యత్‌ = వేరైనది, తే ఉభే = ఆ రెండును, నానార్జే = భిన్న 
ప్రయోజనముగలవై, పురుషం = పురుషుని, సినీతః= బంధించుచున్నవి, 
తయోః = ఆ (పీయః శ్రేయస్సులలో, (శ్రేయః = (శ్రేయస్సును, ఆదదానస్య= 
(గ్రహించువానికి, సాధు = శుభము, భవతి = అగుచున్నది, య ఉ = ఎవడైతే, 
(ప్రీయః = (పీయస్సును, వృణీతే = వరించుచున్నాడో, సః = వాడు, అర్జ్రాత్‌= 
పరమపురుష్షాద్దమునుండి, హీయతే = విడువబడుచున్నాడు 
తా॥ ఓ నచికేతసుడా ! భిన్నప్రయోజనములగు మోక్షకర్మ మార్గములు 
రెండును అధికారియగు పురుషుని బంధించుచున్నవి ఈ (శ్రేయః ప్రయో 
మార్గములు రెంటిలో (శ్రేయోరూపముగు మోక్షమార్గము నవలంబించు 
పురుషుడు శుభవరునం పొందంచంన్నాడం అట్టు గాక అవిద్యాత్మక 


26 శ్రే మలయాళ సదురు గ్రంథధావళ 


ప్రేయోరూపమగు కర్మ మార్గము నవలంబించు పురుషుడు నశించుచున్నాడు 
అనగా పరమపురుష్నాళ్టమునుండి చ్యుతుడగుచున్నాడు 

అవః - (శ్రేయః (పియోమార్గానుసరణ మానవాదీనమే అయినను అధికముగా 
(పీయామార్గానుసరణమునకు కారణమేమో నిరూపింపబడు చున్నది 


మూ ॥ (ఢ్రోయళ్లు (పేయళ్ఞు మనువ్యమేత 
స్తా నంపరీత్వ వివిన్తక్తి ధీరః । 
శ్రేయ హి ధీరో2_భి (పేయసో వ్రణీతే 
(పేయో మందో యోగవ్వమాద్దుణీతే ॥ 2 


పద॥ (శ్రేయః- చ- (పీయః - చ- మనుష్యం - ఏతః - తౌ - సంపరీత్య- వివినక్తి- 
ధీరః - (శ్రేయః - హి - ధీరః - అభి - (పీయసః - వృణేతే - (పీయః - 
మందః - యోగక్షేమాత్‌ - వృణీతే 
టీక॥  (క్రేయళ్ల = (శ్రేయస్సున్ను, (ప్రీయళ్ళ = (ప్రేయస్సున్ను, మనుష్యం = మనుష్యుని, 
ఏతః = పొందుచున్నవి, ధీరః = బుదైశాలి, తౌ = ఆ మప్రేయః శ్రేయస్సులను, 
సంపరీత్య = బాగుగా ఆలోచించి, వివినక్తి= వేరుచేయుచున్నాడు, ధీరః = 
బుద్దిశాలి, (మపేయసః = (పీయస్సుకంటె, శ్రేయోహి = శేయస్సునే, 
అభివృణీతే= మిక్కి లి యచుష్ట వయుగ వరించుచున్నాడు, వంందః = 
స్వల్పబుద్దిగలవాడు, యోగక్షేమాత్‌ = దేహాద్యుపచయరక్షణ నిమిత్తమువలన, 
(పీయః = (ప్రీయస్సును, వృణీతే = వరించుచున్నాడు 
తా ॥ శ్రేయః (ప్రేయోవుర్గములు రెండును మనుష్యుని వెన్నంటి 
యుండును బుద్దిశాలి ఆ మోక్ష - కర్మమార్గములను రెడింటిని చక్కగా 
విచారించి వేరుపరచి కర్మమార్గముకంటె మోక్షమార్గమునే అధికముగా 
గ్రహించుచున్నాడు మందబుద్రి గలవాడు యోగక్షేమములకొాటుకు కర్మమార్లమునే 
(గ్రహించుచున్నాడు 
వి॥ ఈ విషయమునే గీత అ 2 శ్లో 45 లో తెలుపడమైనది 
తైగుణ్యవిషయా వేదా ని(స్తెగుణ్యో భవార్దున । 
నిర్హ్వన్ల్వో నిత్యసత్త్వస్థో నిర్యోగజ్షేమ ఆత్మవా౯ ॥ 


కరోపనిషత్తు 27 


ఓ అర్జునా ! వేదములు (త్రిగుణాత్మకములగు విషయములను తెలుపునవిగా 
నున్నవి త్రిగుణాత్మకవిషయములను, వాంఛలను వదలిన వాడవుగను, కేవలసత్త (గుణ 
విశిష్టుడవుగను, సుఖదుఃఖాది ద్వంద్వరహితుడ వుగను, యోగజ్నేమరహితుడవుగను, 
ఆత్మజ్ఞానము గలవాడవుగను కమ్ము 


అవ - నచికేతసుని వైరాగ్యము స్తుతింపబడుచున్నది 
మూ॥ నత్తం ప్రీయాగస్రియరూపాగ్‌ంశ్లి కామా 
నభిధ్యాయన్హుచికేతోఐ_త్ప(స్రాషీః / 
నై తాగ్‌ం స్థ్రంకాం విత్తమయీమవాప్తో 
యస్యాం మజ్ఞన్లి బహవో మనుష్టాః 4 3 


పద॥ సః- త్వం - ప్రియా౯ - ప్రియరూపాన్‌ - చ - కామాన్‌ - అభిధ్యాయః - 
నచికేతః - అత్యస్రాక్షీః - న - ఏతాం - సృంకాం - విత్తమయీం - అవాస్తః- 
యస్యాం - మజ్జాన్తి - బహవః - మనుష్యాః 
టీక॥ హే నచికేతః ! = ఓ నచికేతసుడా ! సః = ఆ, త్వం = నీవు, ప్రియాన్‌ = 
పుత్రాది ప్రియరూపములైన, ప్రియరూపాన్‌ = అప్పురరసాదుల యొక్క 
ప్రేయరూపములగు, కామా౯ = కోరికలను, అభిధ్యాయన్‌ = ఆలోచించుచు, 
అత్యస్రాక్షీః = అతి(క్రమించితివి (విడచితివి), బహవః = అనేకులగు, 
మనుష్యాః = మనుష్యులు, యస్యాం = ఏ సంస్పతియందు, మజ్జున్తి = 
మునుగుచున్నారో, విత్తమయీం = ధనస్వరూపమగు, ఏతాం = ఈ, 
స్పంకాం= కుత్సిత గతిని, నావాప్తః = పొందకపోతివి (విడనాడితివి) 
తా ॥ ఓ నచికేతసుడా ! పుత్ర పౌ(త్రాది సంతానమును, భోగైశ్వర్యములను, 
సర్వకామములను కోరి బహుజనులు వానియందు మునుగుచుందురు కాని నీవు 
బాగుగా నాలోచించి నీరసభావమును గుర్తెజింగి దోషబుద్దిచే వానిని దూరముగ 
పరిత్యజించితివి విత్తమయమగు ఈ సంకెలలో బంధింప బడకపోతివి నీ 
మనోజయము స్తుత్యము 
అవః - శ్రేయః (డేతెగూారూపములగు విద్యావిద్యలు పరస్పర వంు 
ఛాయాతపముల వలె విరుద్ద లక్షణములు గలవని నిరూపింపబడుచున్నది 


28 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


మూ ॥ దూరమేతే వివరీతో విముచీ 


పద ॥ 


టీక ॥ 


అవిద్వా యా చ విద్వేతి జ్ఞాతా / 
విద్వా౭_భీప్పినం నచికేతనం మనో 
న తా కామా బహవనో2౭_లోలునంత ॥ 4 


దూరం - ఏతే - విపరీతే - విషూచీ - అవిద్యా - యా - చ- విద్యా - ఇతి- 
జ్ఞూతా - విద్యా భీప్సీనం - నచికేతసం - మన్యే - న- త్వా - కామాః - 
బహవః - అలోలుపన్త 


యా = ఏది, అవిద్యేతి = అవిద్యయని, జ్ఞూతా = తెలిసికొనబడుచున్నదో, 
యా = ఏది, విద్యేతి చ= విద్యయనియు, జ్ఞాతా = తెలిసికొనబడుచున్నదో, 
ఏతే = ఇవి, దూరం = దూరముగా (మిక్కిలి, విపరీతే = భిన్నములైనవియు, 
విషూచీ = భిన్నప్రయోజనములు గలవియు (నగును), నచికేతసం = 
నచికేతసుని, విద్యాభీప్పేనం = విద్యను గోరువానినిగా, వున్యే = 
తలంచుచున్నాను, బహవః = అనేకములగు, కామాః = కోరికలు, త్వా = 
నిన్ను, నాలోలుపన్త = లోభపరుపని వాయెను 


తా ॥ జ్ఞానాజ్ఞానములు ( విద్యావిద్యలు) రెండును మిక్కిలి వేరైనవై భిన్న 


ఫలముల నిచ్చునవిగా నున్నవి (క్రేయమును విద్య యనియు, (పీయమును అవిద్య 
యనియు జ్ఞానులు నిరూపించిరి ఈ రెండును విరుద్రములు ఒకదాని కొకటి 
చాల దూరము అందు అవిద్యకు సంబంధించిన అనేక విధములగు నప్పురసాది 
కామములు, భోగైశ్వర్యాది ప్రలోభనములు నిన్ను మోహితుని చేయలేదు వాటి 
నన్నిటిని పరిత్యజించితివి ఆ కారణముచే నీవు విద్యానురాగివని (జ్ఞానము 
కోరువాడవని) తలంచుచున్నాను 


మూ! 


అవః - అ విద్యా గ్రస్తులగు మూఢుల దుర్గతి వర్ణింపబడుచున్నది 
అదవిద్వాయా మన్హరో వరమానాః 

నాయం ధీరాః వండితం మన్ధుమానాః / 

దం(దన్వుమాణాః వంియన్హా యూొధాః 

అంధ్లేనై వనీయమానా యధా2_ం౦ధాః ॥ 6 


కరోపనిషత్తు 29 


పద ॥ అవిద్యాయాం - అన్తరే - వర్తమానాః - స్వయం - ధీరాః - పండితం 
మన్యమానాః - దం(ద్రమ్యమాణాః - పరియన్తి - మూఢాః - అందేన- ఏవ- 
నీయమానాః - యధా - అంధాః 
టీక ॥ _ అవిద్యాయామన్తరే = ఘనీభూతమైన యంధకారమధ్యమందు, వర్తమానాః= 
ఉన్నవారును, స్వయంధీరాః = (ప్రజ్ఞావంతులైన, పండితం మన్యమానాః = 
వేంవేం పండితులవుని తలంచువారునం, దం(దవ్యువరాణాః = 
(భమించుచున్నవారునగం, వరూఢథాః = అజ్ఞానులు, అంధేవైవ = 
గుడ్డివానిచేతనే, నీయమానాః = తీసికొని పోబడుచున్న, అంధాః యధా = 
గుడ్డివాం[డ్రవలె, పరియన్తి = అంతట తిరుగుచుందురు 
తా॥। ఘనీభూతమగు నజ్ఞానాంధకారముచే ఆవరింపబడిన యజ్ఞానులు 
('ప్రజ్ఞావంతులవుని పండితంలవుని తలంచువారలై యెచ్చు తగ్గులు గల 
భూమియందు గ్రుడ్డివానిచేత తీసికొనిపోబడిన (గ్రుడ్డివారివాలె ఎపుడును జనన 
మరణములను పొందుచు ఇహపరలోకములయందు దిరుగుచుందురు వారికి 
మార్గము లభింపదు అవిద్య యొన్నటికిని ముక్తి నియ్యజాలదు అవిద్యలో 
మునిగియున్నవాడు ఇతరులకు మార్గదర్శి కాజాలడు 


వి॥ గీత అ 2, శ్లో 142, 43, 44 
యామిమాం పుప్పితాం వాచం ప్రవద న్యవిపశ్చితః । 
వేదవాదరతాః పార్ట ! నాన్యద స్తీతి వాదినః ॥ 


ఓ అర్జునా ! ఆత్మజ్ఞానములేనివారు వేదవాక్యములయొక్క_ కర్మపరమగు 
అర్హవాదములం దాసక్తులై 'స్వర్గాదిసుఖముల కంటె నితరమైనది లేదు? ఇట్లని చెప్పు 
స్వభావముగలవారగుచు (ప్రసిద్దమయినడియును, పూచిన ఎలు బాడిశచెట్టువలె 
రమ్యమయినదియునగు నే వాక్యమును జెప్పుచున్నారో, 

కామాత్మానస్సర్లపరా జన్మకర్మఫల ప్రదామ్‌ । 

(క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రత ॥ 


పుత్ర కళత్ర ధనప్రాప్తియందు కోరికగలవారును, స్వర్గభోగవలును 


30 శ్రీ మలయాళ నుద్దురు గ్రంగావఆ 


గోరినవారునునై జన్మవునెడి కర్మలయుక్క. ఫలము నిచ్చునదియు, ఇహ 
సౌఖ్యముయొక్క_యు, ఐశ్వర్యముయొక్కయు ప్రాప్తినిగూర్చు అనేక కర్మభేదములు 
గలదిర్జైన యేవాక్యమును జెప్పుచున్నారో, అట్టివారికి మనస్సునందు ఏకాగ్రత గాని, 
నిర్మలత గాని యుండదు 


భోగైశ్వర్యప్రకాసనాం తయా౭_పహృత చేతసామ్‌ | 
వ్యవసాయాత్మికా బుద్దిస్సమాధౌ న విధీయతే ॥ 


విషయ సౌఖ్యములం దాసక్తులయినవారును, క్రియావిశేష బాహుళ్యముతో 
గరాడినట్టియు, (క్రియాఫలవును గురించినదియు, వోోదుగపుప్త్పువువలె 
రవ్యుమైనదియునగు వాక్కు చేత అపహరింపబడిన మనస్సు గలవారునునగు 
నజ్ఞూనంలయెక్క_ అన్తః కరణవఎనందు నిశృలస్వరరాపముగల సవూాధినిష్ట 
సంభవింపదు ఇట్టివారికి జ్ఞాననిష్టయందు మనస్సు నిలువదు 


అవ - అట్టి మోహ (గ్రస్తులకు గలుగు ఫలము నిరూపింపబడుచున్నది 


మూ ॥ న నామ్రురాయుః ప్రతిభాతి బాలం 
(్రమాద్వన్హం వి త్తమోహేన మూఢమ్‌ / 
అయం లోకో నాన్సీ వర ఇతి మానీ 
నునః వునర్వశమానద్దుతే మే 4 6 


పద ॥ న- సాంపరాయః - (ప్రతిభాతి - బాలం - (ప్రమాద్యన్తం - విత్తమోహేన - 
మూఢం - అయం - లోకః - న- అస్తి - పరః - ఇతి - మానీ - పునః-పునః- 
వశం - ఆపద్యతే -మే 


టీక॥ _ సామ్హృరాయః = పరలోక సాధన విశేషము, విత్తమోహేన = ధనమోహముచేత, 
(ప్రమాద్యన్తం = మిక్కిలి మత్తుడైన, మూఢం = అజ్ఞానముచే విమోహితుడైన, 
బాలంప్రతి = బాలుని గుణేంచి, న భాతి = ప్రకాశింపదు, అయం = ఈ, 
లోకః = లోకము (ఒకటే కలదు) పరః = పరలోకము, నాస్తి = లేదు, ఇతి = 
ఈ (ప్రకారము, మానీ = తలంచువాడు, పునః పునః = తిరిగి తిరిగి,మే = 
నాయొక్క, వశం = స్వాధీనమును, ఆపద్యతే = పొందుచున్నాడు 


కరోపనిషత్తు 31 


తా ॥ పుత్రదారధనపశ్వాదులచే విమోహితుడై (ప్రమత్తుడగు నజ్ఞానికి 
పరలోకము, తత్రాప్తిసాధన విశేషము (ప్రకాశించదు (గుర్తుకురాదు) (ప్రత్యక్షముగా 
గనపడునదియే లోకమనియు, ఇంతకు వేరైన పరలోకము లేదనియు దలంచి 
సంసారమునే అనంతసుఖముల కాటపట్టుని భావించువాడు మాటిమాటికి 
పుట్టుచు చచ్చుచు నాయధీను డగుచున్నాడు 


అవః - ఆత్మజ్ఞానము దుర్లభమని చెప్పుచున్నాడు 


మూ ॥ శ్రవణాయావీ బహుభిర్యో న లభ్యాః 
శ్రుజ్బంతో2_వి ఒవహనో యం న విద్వుః / 
ఆళ్రరో వక్తా కుళలో2౨_న్వ లబ్బా 
2_౭_ళ్రరో౮ జ్ఞూతా కుళలానుళ్తిప్లః / 


పద ॥ (శ్రవణాయ - అపి - బహుభిః - యః - న- లభ్యః - శృణ్వాంతః - అపి - 
బహువః-యం-న- విద్యుః - ఆశ్థర్యః - వక్తా - కుశలః- అస్య - అబ్బా- 
ఆశ్చుర్యః - జ్ఞాతా - కుశలానుళిష్టః 


టీక ॥ బహుభిః = అనేకులచే, యః = ఏ ఆత్మ, శ్రవణాయాపి = వినుటకొణకును, 
న లభ్యః = పాందనలవి కానిదో, శ్చణ్వన్తః అపి= వినిన వారైనను, బహవః = 
అనేకులు, యం = ఏ ఆత్మను, న విద్యుః = తెలిసికొనలేకపోయిరో, అస్య= 
ఈ ఆత్మయొక్క, వక్తా= చెప్పువాడు, ఆశ్చర్యః = అరుదు, కుశలః = 
నిపుణుడగు, లబ్బా = పొందువాడును, ఆళ్చుర్యః = అరుదు, కుశలానుశిష్టః= 
నిపుణుడగు నాచార్యునిచేత శిక్షితుండగు, జ్ఞాతా = తెలిసికొనువాడును, 
ఆళ్ళర్యః= అరుదు 


తా ॥ ఓ నచికేతసుడా ! ఏ యాత్మ వినుటకునా, వినినను 
డెలిసికొనుటకును నలవిగానిదో అట్టి యాత్మను గుజించి చెప్పువాడును, 
దెలిసికొనువాడును అరుదై యున్నారు 


వి॥గీతఅ 7 శో॥3 


32 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


మనుష్యాణాం సహస్రేషు కళ్చిద్యతతి సిద్దయే | 

యతతామపి సిద్దానాం కళ్చిన్మాం వేత్తి తత్త్వతః ॥ 

మానవులలో వేలకొలది సంఖ్యలయం దొకానొకడు ఆత్మజ్ఞాన సిద్రికొలుకు 
యత్నించుచున్నాడు అట్టు యత్నించినవారలలో ఆత్మశుద్దిని పాందినవారలలో 
నహితము ఒకానొకడు నన్ను నిజముగా తెలిసికొని పొందుచున్నాడు 

అవ - బ్రహ్మవిద్య అతిసూక్మమగుటచే సామాన్యులచే బోధింప శక్యము 
కాదని చెప్పుచున్నాడు 


మూ ॥ ననరేణావరేణ ప్రోక్ష వవ 
నువ్నిజ్రయో బహుధా చింత్వమానః / 
అనన్వప్రోక్టో గతిర[త నాస్తి 
అణేీయ్మాన్ల (తర్భ గమణుప్రమాణాత్‌ / 8 


పద॥ న- నరేణ - అవరేణ - ప్రోక్తః - ఏష - సువిజ్ఞోయః - బహుధా - 
చింత్యమానః- అనన్య(ప్రోక్తే - గతిః - అత్ర - న- అస్తి - అణీయా౯- హి - 
అతర్భ్య్యం - అణు('ప్రమాణాత్‌ 

టీక ॥ ఏషు = ఈ ఆత్మ, అవరేణ = హీనుడైన, నరేణ = మనుష్యునిచేత, (ప్రోక్తః = 
వాక్కుతో చెప్పబడినదై, బహుధా చింత్యమానః = అనేక (ప్రకారములుగా 
మనస్సుతో తలంపబడుచున్నదై, న సువిజ్షేయః = బాగుగా దెలిసికొన 
శక్యమైనది కాదు, అనన్య(ప్రోక్తే = (బ్రహ్మ సాక్షాత్కారము గలవాని చేత 
చెప్పబడిన అత్ర = ఈ ఆత్మయందు, గతిః = ఆత్మేతరమగుదాని కూడిక, 
నాస్తి = లేదు, అణు(ప్రమాణాత్‌ = అణుప్రమాణముకంటె, అతర్మ $0 = 
ఊహింప నలవిగాని ఆత్మ, అణీయా౯ హి = అణుతరమైనదిగదా ! 
తా ॥ ఇట్టిదని యూహింప నలవిగాని యణుస్వరూపమగు ఆత్మ 

హీనుడగు మనుజునిచే ననేకవిధముల మనస్సుతో తలంపబడినదై వాక్కుతో 

జొపుబడి తెలిసికొనబడదు 'బ్రహ్మసాకాత్కారము గలవానిచే చెప్పుబడినదై 

సులభముగా బాగుగా తెలియబడును ఈ ఆత్మ పరమాణువుకంటెను 

సూక్యమైనందున ఊహింప నలవిగానిది 


కదోపణు 


షత్తు 33 


వి॥గీతఅ 13 శో॥16 


బహిర న్తశ్చ భూతానామచరం చరమేవ చ | 
సూక్ష్మత్వాత్తదవిజేయం దూరప్టం చాన్తికే చ తత్‌ ॥ 


చరాచర భూతముల వెలుపలనం, లోపలను ఉండంన ట్టి దియు, 


న్టోవరరూపవుయినదియు, జంగవురూపవుయినదియు నగు ఆ పరవూత్మ 
సూత్మమగుటచే నెణుంగబడజాలనిది ఆ పరమాత్మ దూరముగా నుండు నట్రిదియు, 
సమీపముగా నుండునదియునై యున్నది బహిర్లష్టిగలవానికి దూరముగాను, ఆన్హర్హప్లి 
గలవానికి దగ్గజుగాను ఉండునని భావము 


మూ ॥ 


పద ॥ 


టీక ॥ 


అవ - ఆత్మతత్త్వము తర్భమున కగమ్యమని చెప్పబడుచున్నది 


నైషా తర్కేణ మతిరాపనేయా 

(ప్రోక్తా౭-న్వేనై వ నుజ్ఞానాయ (పేష్ట ॥ 

యాం త్తమాపన్సుత్వద్దుతిర్దుతాసి 

త్వాద్ధుజ్‌నో భూయా న్హుచికోతః వ్రష్షా 4 9 


న- ఏషా - తర్కేణ - మతిః - అపనేయా - ప్రోక్తా - అన్యేన - ఏవ - 
సుజ్ఞానాయ - (పేష్ట- యాం - త్వం - ఆపః - సత్యధృతిః- బత - అసి - 
త్వాద్భృక్‌ - నః - భూయాత్‌ - నచికేతః - (ప్రస్థ్రా 


ఏషా = ఈ, మతిః = ఆత్మవిషయకమైన బుద్ది, తర్కేణ = ఊహచేత, 
ఆపనేయా = పొందింపదగినది, న = కాదు, అన్యేనైవ = ఇతరుడగు 
నాచార్యునిచేతనే, (ప్రోక్తా = చెప్పుబడినదై, సుజ్ఞానాయ = మంచిజ్ఞానము 
కొఆఅకు, భవతి = అగుచున్నది, హేప్రేష్ట ! = మిక్కిలి యిష్టుడవగు నో 
నచికేతసుడా !, త్వం = నీవు యాం = ఏ బుద్దిని, ఆపః = పొందితివో 
(అందుచే), సత్యధృతిః = సత్యమైన దైర్యముగలవాడవు, అసి = అగుచున్నావు, 
బత = ఆళ్ళర్యము, హేనచికేతః = ఓ నచికేతసుడా |, త్వాదృక్‌ = వీవంటి, 
(ప్రసా = అడుగువాడు, నః = మాకొలుకు, భూయాత్‌ = కలుగును గాక 1 


తా ॥ ఓ నచికేతసుడా | నీవు ఏ య్యాన్మబుద్రిని పొంది ధీరుడవైతివో అట్టి 


34 శ్రీ మలయాళ సద్గురు గ్రంగావజఆ 


యాత్మ విషయకమైన బుద్ది తర్భముచే ఊహలచే పొంద నలవిగాదు అజ్ఞానికంటె 
అన్యుడగు సద్గురువుచే చెప్పబడినదై జ్ఞానాపాదన సమద్రమగు చున్నది కనుక నీవంటి 
(ప్రశ్న జేయువాడు మాకు లభించు గాక ! 


వి॥ గీత 2 శో 152 


యదా తే మోహకలిలం బుదిర్వ్యతితరిష్యతి | 
తదా గనా౭..పి నిర్వేదం శ్రో త్రవ్యస్య శ్రుతస్య చ ॥ 


ఎప్పుడు నీ బుద్ది అజ్ఞానకాలుష్యమును దాటగలదో, అప్పుడు ఇక వినదగిన 
యర్దమును, ఇదివరలో వినిన యర్లమునున్ను పొందగలవు అప్పుడే వైరాగ్యమును 
పొందినవాడ వగుదువు వేదాంత న్మిదయార్థము గలి గినవాడ వగుదువు 


అవ - కర్మఫల మనిత్యమని బోధించుచున్నాడు 


మూ ॥ జానావ్వువాగ్‌ం శేవధిరిత్తానిత్పం 
న వ్వూధ్యువైః ప్రావ్యుతే హి ధ్రువం తల్‌! 
తతో మయా నాచికేతళ్చితోవి_డ్లు 
రనిత్వైర్రవ్వైః ప్రావవానస్మే నిత్వమ్‌ ॥ 10 


పద॥ జానామి - అహం - శేవధిః - ఇతి - అనిత్యం - న - హి - అ(ధ్రువైః- 
(ప్రాప్యతే - హి - ధ్రువం - తత్‌ - తతః - మయా - నాచికేతః - చితః - 
అగ్నిః - అనిత్యైః - (ద్రవ్యైః - ప్రాప్త వాన్‌ - అస్మి - నిత్యమ్‌ 


టీక ॥ అహం = నేను, శేవధిః = కర్మపల లక్షణమైన నిధి, అనిత్యమితి = శాశ్వతమైనది 
కాదని, జానామి = గుర్తెరుగుదును, అ(ధ్రువైః = అనిత్యపదార్హములచేత, 
(ధ్రువం= నిత్యమైన, తత్‌ = ఆపరమాత్మ వస్తువు, హి = నిశ్చయముగా, న 
(ప్రాప్యతే = పాందబడదు, వుయా= నాచేత, నాచికేతః = నచికేతస 
సంబంధమైన, అగ్నిః = అగ్ని, అనిత్ర్యైః= నిత్యములుగాని, (ద్రవ్యైః = 
పదాద్దములచేత చిత = (పీల్చుబడినది, తతః = అందువలన, నిత్యం = 
(సాపేక్షక) నిత్యమైన స్వర్గమును, ప్రాప్తవానస్మి = పొందినవాడనైతిని 


కరోపనిషత్తు 35 


తా ॥ భోగైశ్వర్యములు, కర్మఫల మనిత్యమనియు, అనిత్యవుగు 
కర్మఫలముచే, భోగైెశ్వర్యవలులచే నిత్యవుగు ఆత్మవస్తువు లభింపదని 
నేనెయింగుదును తెలిసియు నేను అనిత్యపద్యార్మములచేత నచికేతాగ్ని వ్రేల్చి దానిచే 
సాపేకక నిత్యమగు స్వర్గమను పేరుగల యమ సంబంధమగు స్థానమును పొందితిని 
కనుక నచికేతసుడా ! నీవు నాకంటె అధిక ధీరుడవు 


అవ - యముడు నచికేతసు డొనర్భిన త్యాగమును (ప్రశంసించుచున్నాడు 


మూ ॥ కొమస్వాష్టిం జగతః ద్రతిష్టాం 
(క్రతోరనసన్హ్త్యమభయన్య పాయ్‌ ॥ 
స్తోమనుహెదురుగాయం ప్రతిన్గాం ద్రునా? 
ద్రుత్వా ధీరో నచికేతోఐి_తృ్వస్రాజీః ॥ 11 
పద॥ కామస్య - ఆప్తిం - జగతః - (ప్రతిష్టాం - (క్రతోః - అనన్యం - అభయస్య - 
పారం - స్తోమమహత్‌ - ఉరుగాయం - ప్రతిష్టాం - దృష్ట్రా$ - ధృత్యా - 
దీరః= నచికేతః - అత్య స్రా&ిః 
టీక॥ (సౌ) నచికేతః ! = ఓ నచికేతసుడా ! కామస్య = కోరికయొక్క, ఆప్తిం = 
ప్రాప్తిని లోక పరిసమాప్తిని), జగతః = లోకముయొక్క, (ప్రతిష్టాం = 
(ప్రతిష్టను, క్రతోః = సత్క్మర్మాచరణయొక్క_ (యజముయొక్క్ర), అనన్హ్యం= 
అన్తములేని ఫలమును, అభయన్య= భయములేమియొక్క, పారం = సీమను, 
స్తోమమహత్‌ = స్తుతింపదగిన గొప్పుదగు ( అణిమాద్యైశ్వర్యాద్యనేకగుణ 
సహితమైన), ఉరుగాయం = విస్తీర్ణమగు గతిని, ప్రతిష్పాం = ఆత్మ (తన) 
యొక్క అనుత్తమస్థితిని, దృష్టా = చూచి, ధీరః = జ్ఞానము గలవాడవై, 
ధృత్యా = దైర్యముచేత, అత్య స్రాక్షీః = (సంసారభోగజాతమును) విడిచితివి 
తా ॥ ఓ నచికేతసుడా ! నీవు సమస్తభోగాసక్తిని లేక సర్వకామములకు 
అవధిభూతమైన హిరణ్యగర్భపదమును, సత్యలోకాదులయొక్క. స్థితిని, 
యజ్ఞ పఫలముయొక్క_ ఆనన్త మును, అభయపదముయొక్క. అవధిని, 
స్తోత్రార్హమగు అణిమాద్రెశ్వర్యయు క్రమైన విశాలమగు గతిని, ఆత్మ (తన) యొక్క 
ఆనాుత్తవుస్థితిని చాచి యువి యన్నియు (బహ్మజ్ఞానవుుచే గలుగు 


36 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


నిరతిశయానందమునకు సాటిరావని యెంచి సమస్తసంసార భోగములను 
ధైర్యముతో విడచితివి కావున నీవు చాల బుద్దిమంతుడవు సుమా ! 
అవ - ఆత్మజ్ఞానఫలము వర్ణింపబడుచున్నది 
మూ॥ తం ద్భురర్థుం గూఢనునుద్రనిన్షం 
గుహోహితం గహ్వారేష్ట్రం వురాణమ్‌ / 
అధ్యాత్మయోగాధిగమేన దేవం 
మత్వా దీరో హర్షళేకా జనోతి / 21 
పద॥ తం - దుర్లర్శం - గూఢం - అను'ప్రవిష్టం - గుహాహితం - గహ్వారేష్టం - 
పురాణం - అధ్యాత్మయోగాధిమేన - దేవం - మత్వా- ధీరః - హర్షశోకా - 
జహాతి 
టీక॥ _ దుద్దర్శం = చక్షురాది బాహ్యేంద్రియములచే చూడ నలవిగా నట్టియు, 
గూఢం = సూక్షుడైనట్టియు, అను(ప్రవిష్టం = సర్వభూతముల యందు 
(ప్రవేశించియున్నట్టియు (వ్యాపించి యున్నట్టియు), గుహాహితం = బుద్ది 
గుహయందున్నట్టియు, గహ్వరేష్టం = అనేకానర్లసంకులమైన స్థానమం 
దున్నట్టియు, పురాణం= పురాతనుడైన, తం = ఆ'్రసిద్దుడైన, దేవం = 
జోత్విర్మయుడగు పరమాత్మను, అధ్యాత్మయోగాధిగమేన = జ్ఞానయోగ 
ప్రాప్తిచేత, ధీరః = ధీరుడైన వాడు, మత్వా = తెలిసికొని, హర్షశోకౌ = 
హర్షశోకములను, జహాతి = వదలుచున్నాడు 
తా ॥ అతికష్టవంిచేత దెలిసికొనద గినవాడును, చక్షురాది 
బాహ్యేంద్రియములచే దర్శింప నలవి గానివాడును, సమస్త ప్రాణులయొక్క 
బుద్దిగుహయందున్నవాడును, శబ్బాది విషయువికార జ్ఞూనములచే త 
మరుగుపరచబడినవాడును, అనేకానర్టముల కారకమైన యీ శరీరమందుండు 
వాడును, పురాతనుడును, జ్యోతిర్మయుడును నగు నాదిదేవుని (పరమాత్మను) 
ధీరుడైనవాడు, అధ్యాత్మయోగముచేత ( మనస్సును విషయములనుండి మరలించి 
ఆత్మయందు సంలగ్నపఆఅచుటయే ఆధ్యాత్మయోగము) తెలిసికొన్నవాడై 
హర్షశోకములను వదలుచున్నాడు సుఖదుఃఖములకు లోను గాక చిర స్థిర 
శాంతినొంది యానందించుచున్నాడని భావము 


కరోపనిషత్తు 37 


వి ॥ గీత ఆ 14 శో ॥20 


గుణానేతానతీత్య త్రీ౯ దేహీ దేహ సముడ్భవా౯ | 
జన్మమృత్యు జరాదుఃఖైర్సిముకో 2_వృుతమశ్నుతే ॥ 


జీవుడు దేహోత్పత్తికి బీజభూతములగు సత్త ఏరజస్తవెరాగుణముల 


మూడింటి నతిక్రమిచి, జనన, మరణ, వార్రక్యములు, తదితరదుఃఖములు వీనిచే 
విడువబడినవాడై మోక్షమును పాందుచున్నాడు 


అవ - ఆత్మతత్త ఏ(శ్రవణ [గ్రహణ సలవరునే యంవలడం తిరిగి 


బోధించుచున్నాడు 
మూ ॥ వతదచ్చ్భుత్వా నంనరిగ్పుస్వా మర్ద్యః 


పద ॥ 


ఉకీక ॥ 


ప్ర్వవ్రుప్వూ ధర్మ్యమణుమేతమాప్పు / 

న మోదతే మోదనీయగ్‌ం హి లబ్దా ౮ 

వివ్రుతగ్‌ం నద్ము నచికేతనం నున్య 4 

ఏతత్‌ - (శ్రుత్వా - సంపరిగృహ్య - మర్త్యః - ప్రవృహ్య - భర్మ్యం- అణుం- 
ఏతం - ఆప్య - సః - మోదతే - మోదనీయం - హి - లబ్బాా - వివృతం - 
సద్మ - నచికేతసం - మన్యే 

మర్త్యః = మనుష్యుడు, ఏతత్‌ = ఈ చెప్పుబోవునట్టి యాత్మతత్త్వ మును, 
(శ్రుత్వా = విని, సంపరిగృహ్య = ఆత్మభావముతో బాగుగా పరిగ్రహించి, 
ధర్మ్యం = ధర్మసంబంధమైన, ఏతం = ఈ ఆత్మతత్త్వమును, అప్య = పొంది, 
సః = ఆ విద్వాంసుడు, మోదవీయం = సంతసింపదగినదానిని, లజ్బ్వా = 
పొంది, మోదతే హీ = సంతసించుచున్నాడంగదా, నచికేతనం = 
నచికేతునిగూర్చి, సద్మ = (బహ్మలోకవం, వివృతం = తెరచి 
యుంచబడినదిగా, మన్యే= (నేను) తలంచుచున్నాడను 

తా ॥ మనుష్యుడు ఈ చెప్పు బోవునట్టి యాత్మతత్త్వమును బాగుగా విని 


ధర్మమును, అతిసూక్ష్మమును అగు నీ ఆత్మత్త మును ఆనందదాయకమైన 
దానినిగా తలంచి పొందుచున్నాడు సంతసించుచున్నాడు గదా ! నచికేతసునిగూర్చి 
(బహ్మలోకము తెరువబడినదని తలంచుచున్నాడను 


38 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


అవ - నచికేతసుడు సర్వాతీతవస్తువును (ఆత్మను) గుటీంచి 
ప్రశ్నించుచున్నాడు 
మూ ॥ అన్న(త భర్మాదన్య(తాభర్మా జా 

దన్వ(తాస్మాత్మ్రతాక్తుతాత్‌ । 

అన్యత్ర భూతాచ్చు భవ్యాచ్చు 

యత్తత్తుళ్ళసీ తద్దుద ॥ 14 


పద ॥ అన్యత్ర- ధర్మాత్‌- అన్య(త్ర- అధర్మాత్‌- అన్యత్ర - అస్మాత్‌ - కృతాకృతాత్‌- 
అన్యత్ర - భూతాత్‌ - చ - భవ్యాత్‌ - చ - యత్‌- తత్‌ - పశ్యసి - తత్‌ - 
వద 

టీక॥ _ ధర్మాత్‌= శాస్త్రవిహితమైన ధర్మానుష్టానముకంటేె, అన్యత్ర = వేరై నదియు, 
అధర్మాత్‌ = అధర్మమునకంచె, అన్యత్ర = వేరైనదియు, అస్మాత్‌ = ఈ, 
కృతాకృతాత్‌ = కార్యకారణభూతమైన స్టూలసూత్మ (ప్రపంచముకంటేె, 
అన్యత్ర = వేరైనదియు, భూతొచ్చ = జరిగినదానికంటెను, భవ్యాత్‌ చ = 
జరుగబోవుదానికంటెను (వర్తమానమైనదానికంటెను), అన్య(త = 
వేరైనదియునగు, యత్‌ = ఏ (బ్రహ్మపదాదము (గలదో), తత్‌ = దానిని, 
పశ్యసి = (నీవు) ఎయింగుచున్నాడవు, తత్‌ = దానిని, వద = (నాకు) 
చెప్పుము 
తా ॥ ఎయ్యది శాస్త్రవిహితధర్మముకంటె వేరైనదో, కార్యకారణ 

భూతమైన (ప్రపంచముకంటే వేరైనదో, మణీయు నెయ్యది భూత భవిష్యత్‌ 

వర్తమానములకంటేె వేరై నదో, అట్టిదానిని ((త్రికాలాభాధిత పదార్థమున 

(పరమాత్మను), నీవు ఎజుంగుదువు నేను బ్రహ్మ విద్యోపదేశమునకు 

యోగ్యుడనగుచో, నాయందనుగ్రహము గల్లినచో దానిని నాకు బోధింపుము 


వి॥ గీత అ 18 శ్లో॥66 


సర్వధర్మాన్సరిత్యజ్య మామేకం శరణం వ్రజ 1 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ 


కరోపనిషత్తు 39 


సమస్తధర్మములను విడచి నన్నాకనిని మాత్రము శరణు జొచ్చుము నేను 
నిన్ను సమస్తపాపములనుండి విముక్తుని జేసెదను, దుఃఖింపకుము 


అవ - యువండుం సర్వ(ప్రాప్యవుగు “ఓం” అనం (ప్రణవవుును 


ఉపదేశించుచున్నాడు 
మూ ॥ నర్వే వేదా యత్తుదమామనన్తి 
తపాగ్‌ంనీ నర్వాణి చ యద్దుదంతి । 
యదిఛ్చంతో (బహ్మాచర్భాం చరర్హి 
తత్తే వదగ్‌ం నం(గహేణ (బవీమ్యోమిత్వేతత్‌ ॥ 15 


పద ॥ సర్వే - వేదాః - యత్‌ - పదం - ఆమనన్తి - తపాంసి - సర్వాణి - చ - 
యత్‌- వదన్తి - యత్‌ - ఇచ్చంతః - బ్రహ్మచర్యం - చరన్తి - తత్‌ - తే - 
పదం - సంగ్రహేణ - బ్రవీమి - ఓం - ఇతి - ఏతత్‌ 

టీక ॥ సర్వే వేదాః = వేదములన్నియు, యత్‌ = ఏ వస్తువును, పదం = 
పొందదగినదానినిగా, ఆమనన్తి = ఏక(గీవముగా పలుకుచున్నవో, సర్వాణి 
తపాంసి చ = తపస్సులన్నియును, యత్‌ = దేనిని, వదన్తి= చెప్పుచున్నవో, 
యత్‌ = ఏ వస్తువును, ఇచ్చంతః = కోరుచున్నవారలై, (బ్రహ్మచర్యం = 
గురుకులవాసరూపమగు లేక (బ్రహ్మ (ప్రాప్త కర్ధమగు బ్రహ్మచర్యమును, చరన్తి= 
ఆచరించుచున్నారో, తత్‌= ఆ, పదం = వస్తువును, తే = నీకు, సంగ్రహేణః= 
సంగ్రహముగా, (బ్రవీమి = చెప్తుచున్నాడను, ఏతత్‌ = ఈ వస్తువు, ఓమ్‌ 
ఇతి= “ఓమ్‌” అని (గ్రంహింపవలయును 
తా ॥ వేదములన్నియు ఏ వస్తువును పొందదగిన దానినిగా జెప్పుచున్నవో, 

తపస్సు లన్నియు ఏ వస్తువును ప్రయోజనముగా జేసికొని ఆచరింపబడుచున్నవో, 

దేనిని గోరుచున్నవారై గురుకులవాస రూపమగు లేక బ్రహ్మ (ప్రాప్త ్యధ్హమగు 

(బ్రహ్మచర్యము నాచరించుచున్నారో ఆ వస్తువునుగూర్చి నీకు సంగ్రహముగా 

బోధించుచున్నాడను అది ఓం అని చెప్పబడును దానినే గ్రహింపుము 


F5 వి॥ః గీతఅ 8 శ్రో॥11 


40 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


యదక్షరం వేదవిదో వదన్తి విశన్తి యద్యతయో వీతరాగాః | 

యదిచ్చనో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదం సంగ్రహేణ ప్రవే ॥ 

వేదార్హసార మెణీం గిన బుషులు, దేనిని నాశము లేనిదానినిగా జెప్పుచున్నారో, 
రాగద్వేషవంంలు నశించిన యతులు దేనిని (ప్రవే శించంచున్నారో, దేనిని 


ఇచ్చగించిన వారగంచం శుక (బ్రహ్మాది మునీశ్వరులు (బుహ్మచర్య(వ్రతము 
నాచరించుచున్నారో దానిని (ఓంకారమును) నీకు సంక్షేపముగా జెప్తుచున్నాను 


అవ - ఓంకారము అక్షరపరబ్రహ్మ స్వరూపమని చెప్పబడుచున్నది 


మూ ॥ వతడ్ర్య్రేవాక్షరం బహ్మ ఏతద్దే్యవాక్షరం వరమ్‌ ॥ 
వతద్ర్రేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్‌ ॥ 16 


పద॥  ఏతత్‌- హీ - ఏవ- అక్షరం - బ్రహ్మ - ఏతత్‌ - హి - ఏవ - అక్షరం - 
పరం - ఏతత్‌- హి - ఏవ- అక్షరం - జ్ఞాత్వా - యః - యత్‌ - ఇచ్చతి - 
తస్య - తత్‌ 

టీక ॥॥ ఏతత్‌ హీ అక్షరం ఏవ = ఈ యక్షరమే, (బ్రహ్మ = అపరబ్రహ్మము, ఏతత్‌ 
హి అక్షరం ఏవ = ఈ యక్షరమే, పరం = పరబ్రహ్మము, ఏతత్‌ = ఈ, 
అక్షరం ఏవ హి = అక్షరమునే ((ప్రణవమునే), యః = ఎవడు, జ్ఞాత్వా = 
(బ్రహ్మమని యెటింగి ( ఉపాసించి), యత్‌ ఇచ్చతి = దేనిని కోరుచున్నాడో, 
తస్య = వానికి, తత్‌ = అయ్యిది (సిద్రించుచున్నది ) 


తా ॥-ఈ యక్షరమే అపరబ్రహ్మము ఈ అక్షరమే పరబ్రహ్మము ఈ 
'ప్రణవమునే ఎవ్యడు (బ్రహ్మమని ఎణీంగి ఉపాసించునో వానికి నేది కోరిన నది 
సిద్దించును 

అవ - ఓంకారముయెొక్కు సర్వ [శ్రేష్టత్వవుు, తద్విజ్ఞాన సలవు 
నిరూపింపబడుచున్నది 
మూ ॥ వతదాలంబనగ్‌ం (కేష్టమేతదాలంబన వరమ్‌ । 

ఏతదాలంబనం జ్ఞాత్వా (టబవ్మాలోకో మవొాయతో / 17 


కరోపదిషత్తు 41 


పద॥ _ ఏతత్‌ - ఆలంబనం - శ్రేష్టం - ఏతత్‌ - ఆలంబనం - పరం - ఏతత్‌ - 
ఆలంబనం - జ్ఞాత్వా - బ్రహ్మలోకే - మహీయతే 
టీక ॥ _ ఏతత్‌= ఈ ఓంకారరూపమగు, ఆలంబనం = బ్రహ్మప్రాప్తి సాధనము, (్రేష్టం= 
శ్రేష్టమైనది, ఏతత్‌ ఆలంబనం = ఈ ఓంకార రూపమగు ఆలంబనమే, పరం= 
సదా పరబ్రహ్మ సంబంధమైనది (శ్రేష్టమైనది), ఏతత్‌ ఆలంబనం = 
ఈయోంకారరూపమగు ఆలంబనమును, జ్ఞాత్వా = ఎఆింగి, (బ్రహ్మలోకే= 
(బ్రహ్మలోకము నందు, మహీయతే = పూజ్యుడగుచున్నాడు 
తా ॥ ఈ యోంకారము పరాపర బహ్మసాధన భూతమగుటచేత బ్రహ్మ 
(ప్రాప్తా్యలంబనము అన్నిటిలోపల నియ్యది మిక్కిలి (శ్రేష్టమైనది పరాపర బ్రహ్మ 
సంబంధమైన ఈ ఓంకార రూపాలంబనమును దెలిసికొని బ్రహ్మలోకమునందు 
పూజ్యుడగుచున్నాడు 
వి॥ గీత అ8 శ్లో॥[13 
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మర౯ | 
యః ప్రయాతి త్యజన్టేహం స యాతి పరమాం గతిమ్‌ ॥ 
బ్రహ్మవాచకమైన * ఓం” అనునట్టి యేకాక్షరము నుచ్చరించుచున్నవాడై, నన్ను 
(పరమాత్మను) చింతించుచున్నవాడై యెవడు శరీరమును విడచి పోవుచున్నాడో వాడు 
సర్వోత్తమమయిన మోక్షస్థానమును పొందుచున్నాడు 


అవ - ఆత్మకు జనన మరణాదులు లేవని ఆత్మస్వరాపమునం 


బోధించుచున్నాడు 
మూ ॥ న జాయతే మ్రైయతేో వా వివళ్టి - 
న్హాయం కుతల్చిన్హు బభూవ కళ్టిత్‌ / 
అజో నిత్వుశ్థాళ్ళుతోవ_యం వురాణో 
న హన్యతే హన్యమానే శరీరే ॥ 18 


పద॥ న- జాయతే - మిైియతే - వా - విపశ్చిత్‌- న- అయం - కుత - చిత్‌ - 


42 


టీక ॥ 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


న- బభూవ - కః - చిత్‌- అజః - నిత్యః - శాశ్వతం - అయం - పురాణః- 
న - హన్యతే - హన్యమానే - శరీరే 


విపశ్చిత్‌ = సర్వజ్ఞమగు, అయం = ఈ యాత్మ, న జాయతే = పుట్టుట 
లేదు, న (మ్రియతే = చచ్చుటయు లేదు, కుతః చిత్‌ = మజియొకనినుండి 
లేక మజీయొక కారణమునుండీగాని, న బభూవ= ఉత్పన్నము కాలేదు, కచ్చిత్‌ 
న బభూవ = ఒక్కటియు ఉత్పన్నము కాలేదు, అయం = ఈయాత్మ, 
అజః = పుట్టుక లేనిది, నిత్యః = నిత్యమైనది, శాశ్వతః = అపక్షయ 
విరహితమైనది పురాణః = పురాణమైనది, శరీరే = దేహము, హన్యమానే = 
శస్తాదికముచేత కొట్ట బడుచున్నప్పుటికినిి (ఆయం = ఈ ఆత్మ,న 
హన్యతే= చంపబడదు 


తా ॥ సర్వజ్ఞ మగు ఈ యాత్మ పుట్టుటయు లేదు, చచ్చుటయు లేదు 


ఇయ్యది మణీయొకనినుండి లేక మరొక కారణమునుండి ఉద్భువించలేదు అనగా 
కారణరహితమైనది ఈ యాత్మ పుట్టుక లేనిది, నిత్యమైనది, అపక్షయాది 
వికారరహితమైనది, పురాతనమైనది దేహము శస్తాదికముచేత కొట్టుబడుచున్న 
ప్పుటికిని ఈ యాత్మ చంపబడదు 


వి॥ గీతఅ 2 శ్లో 120 


నజాయతే (మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితా వా నభూయః । 
అజో నిత్యశ్శాశ్వతో£ి_.యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥ 


ఈ ఆత్మ ఎప్పటికిని పుట్టునది కాదు, చచ్చునదియు కాదు, ఇది వణుకు 


లేకుండ మణుల యిప్పుడు ఉద్భవించునదియు కాదు మజోమనిన పుట్టుక లేనిదియు, 
నిత్యమైనదియు, ఎల్హప్తుడుండునదియు, పురాణమైనదియునైయున్నది కనుక దేహము 
నశింపజేయబడినదయినను ఈ ఆత్మ నశింపజేయబడదు 


అవ - ఆత్మచంపునది కాని, చంపబడునది కాని కాదని చెప్పుచున్నాడు 


మూ ॥ హంతా చేన్యన్గతే హంతుగ్‌ం హతక్లోన్మన్గతే హతమ్‌ । 


ఉభౌ తౌ న విజానీతో నాయగ్‌ం హంతి న హన్యతే ॥ 19 


కరోపనిషత్తు 43 


పద॥ హంతా - చేత్‌ - మన్యతే - హంతుం - హతః - చేత్‌ - మన్యతే - హతం - 
ఉభౌ - తౌ - న- విజానీతః - న- అయం - హన్తి - న హన్యతే 

టీక॥ హంతా = చంపునట్టివాడు, హంతుం = చంపుటుకు, మన్యతే చేత్‌ = 
తలంచినయెడల, హతః = చంపబడినవాడు, హతం = చంపబడిన వానినిగా, 
మన్యతే చేత్‌ = తలంచినయెడల, తౌ ఉభౌ = వారిద్దరు, న విజానీతః = 
తెలిసికొనిన వారలుగారు, అయం = ఇతడు (ఈ ఆత్మ), న హంతి = 
చంపుటలేదు, న హన్యతే = ఇతరునిచేత చంపబడుటయు లేదు 
తా ॥ అసంగ స్వభావమగు నిట్టి యాత్మను శరీరమాత్ర దృష్టిగలవాడై 

నేను చంపెదనని ఎవడు దలంచునో, మణీయు నెవడు తాను చంపబడుచున్నటుల 

దలంచునో వీరుభయులు ఆత్మ యనగా నేమియో తెలియనివారుగా 

భావించవలయును ఈ యాత్మ ఒకనిని చంపుటులేదం, ఒకనిచే 

చంపబడుటయులేదు 


వి॥ గీతఅ2 శ్లో ॥19 

య ఏనం వేత్తి హనారం య్యశ్రైనం మన్యతే హతమ్‌ | 

ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే ॥ 

ఎవడీయాత్మను చంపువానినిగా తలంచుచున్నాడో, ఎవడైతే యా యాత్మను 
చంపబడువానినిగా తలంచుచున్నాడో, వారిరువురును తత్త మును తెలిసినవారు గారు 
ఈ ఆత్మ చంపునది గాదు, చంపబడునదియు కాదు అని యెణీం గినవాడే నిజమయిన 
ఆత్మతత్త 5 మెరింగినవాడు 


అవ - ఆత్మ్క్మయెలక్క సూతక్కతపవుునం, తద్దర్శనవిధానవుును 
విశదీకరించుచున్నాడు 


మూ ॥ అణోరణీయాన్మహతో మహీయా 
నాత్యొమిన్య జంతోర్జిహితో గువోయామ్‌ ! 
తమడ్రతుః వళ్వతి వీతళోకో 
ధాతు వ్రనాదాన్మహిమానమాత్మనః ॥ 20 


పద ॥ అణోః- అణీయా౯ - మహతః - మహీయా౯ - ఆత్మా - అస్య- జంతోః- 
నిహితః - గుహాయాం - తం - అక్రతుః - పళ్యతి - వీతశోకః - ధాతు 
'ప్రసాదాత్‌ - మహిమానం - ఆత్మనః 


టీక ॥ అణోః = సూత్మపరిమాణముగల శ్యామాదికముకంటె, అణీయా౯ = 
మిక్కిలి సూక్మమైనట్రియు, వుహతః = వుహాపరివూణవలగల 
వృధివ్యాదికముకంటె, మహీయా౯ = మిక్కిలి గొప్పుదైనట్టియు నగు, ఆత్మా= 
ఆత్మ, అస్య = ఈ (బ్రహ్మాది స్తంబపర్యంతమైన, జంతోః = ప్రాణిజాతము 
యొక్క, గుహాయాం = బుద్దిగుహయందు, నిహితః = ఉంచబడియున్నది, 
తం = అట్టియాత్మను, అ(క్రతుః = దృష్టాదృష్టబాహ్యవిషయోపరత 
బుద్దిగలవాడు (చూచుచున్నాడు), ధాతుప్రసాదాత్‌ = మనస్సు మున్నగు 
నిం(ద్రియ సముదాయము యొక్క (ప్రసన్నత్వమువలన, ఆత్మనః = 
ఆత్మయొక్క, మహిమానం = మాహాత్మ్యమును, పశ్యతి= చూచుచున్నాడు, 
వీతశోకః = శోకరహితుడగుచున్నాడు 
తా ॥ అల్పుపరివరాణవుఎగల శ్యావరాదికవలుకంటె మిక్కిలి 
సూత్మమైనదియు, గొప్పు పరిమాణముగల ప్పధివ్యాదికముకంటె మిక్కిలి 
వంహత్తరవై్రనదియు నగు ఆత్మ యా(బవ్మాది స్తంబపర్యంతవ్వెన 
(ప్రాణిజాతముయొక్క బుద్దిగుహయందు నిహితమైయున్నుది అట్టి యాత్మను 
దృష్టాదృష్టు బాహ్యవిషయోపరత బుద్దిగలవాడు మాత్రమే కాంచుచున్నాడు 
ఎప్పుడిట్రి జ్ఞానము లభించునో అప్పుడు మనస్సు మున్నగు ఇం(ద్రియములు 
(ప్రసన్నములై యుండుటచేత ఆత్మయొక్క మహిమను ఎటుంగుచున్నాడు, 
శోకరహితుడున్ను అగుచున్నాడు 


వి॥గీతఅ2 శ్లో 164,65 
రాగద్వేషవియ్మౌస్తు విషయానిం ద్రియైశ్చర౯ ! 
ఆత్మవ్యూర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ॥ 


ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే । 
ప్రసన్న చేతసో హ్యోశు బుద్దిః సర్యవతిష్టతే ॥ 


ఆరోపనిషత్తు 45 


మనస్సును స్వాధీనమందుంచుకొన్నవాడై తనకు వశవర్తులుగా నుండునట్టివి, 
రాగద్వేషాదులు లేనట్టివియు నయిన యింద్రియములచే ఆత్మ సంరక్షణకు మాత్రము 
గల విషయముల ననుభవించువాడైనను చిత్తశాంతిని పాందుచున్నాడు మనోనిర్మలత 
గలుగుచుండగా, నీ బ్రహ్మనిష్టునికి సవుస్త దుఃఖముల నాశవేర్పుడుచున్నది 
నిర్మలచిత్తునకు శీఘ్రముగా మతి నిలుకడ గలదిగా నగుచున్నది 


అవ - ఆత్మ దుర్వాజేయమని చెప్పుచున్నాడు 
మూ ॥ ఆనీనో దూరం ప్రజతి శయానో యాతి నర్హతః । 
కస్తం మదామదం దేవం మదన్వో జ్ఞాతువ్చుర్హతి 4 21 


పద॥ _ ఆసీనః - దూరం - ప్రజతి - శయానః - యాతి - సర్వతః - ఈ - తం - 
మదామదం - దేవం - మదన్యః - జ్ఞాతుం - ల్లర్లతి 

టీక ॥ _ ఆసీనః = ఒక్కచోటనే ఉన్నదై అచలమై, దూరం = దూరముగా, వ్రజతి = 
పోవుచున్నది, శయానః = నిద్రించుచున్నదానివలె ఉన్నదై, సర్వతః = 
అన్నివైపుల, యాతి = పోవుచున్నది,, తం = ఆ, మదామదం = సంతోష 
విషాదాత్మకమగు, దేవం = స్వప్రకాశాత్మక మగు ఆత్మను, మదన్యః = నాకంటె 
అన్యుడగు, కః = ఎవ్వడు, జ్ఞాతుం = తెలిసికొనుటకు, ల్లర్లతి = తగును ? 
తా ॥ ఈ యాత్మ ఒక్క చోటనే ఉన్నదై, అచలమై దూరముగా 

బోవుచున్నది పరుండియున్నదై అంతట వ్యాపించియున్నది సంతోష 

విషాదాత్మకుడగు ఈ స్వ(ప్రకాశాత్మ దేవుని నాకంటె భిన్నుడగువాడెవ్వడు 

దెలిసికొనగలడు ? నా వంటిసూక్ష్మబుద్రిగల పండితునకే ఆత్మ సువిజేయమగునని 

భావము 


అవ - ఆత్మవిజ్ఞానముచే దుఃఖనివృత్తి గలుగునని చెప్పుచున్నాడు 
మూ ॥ అళరీరగం శరీరేప్పుననస్రేవ్వువ్హస్టేతమ్‌ । 
మవోంతం విభుమూత్మానం మత్వా ధీరే న శోచతి 4 


పద॥ అశరీరం - శరీరేషు - అనవస్టేషు - అవప్టితం - మహాంతం - విభుం - 
ఆత్మానం - మత్వా - ధీరః - న - శోచతి 


46 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


లీక॥ ద్‌రః = బుద్దివుంతుడు, ఆత్మానం = ఆత్మను, అశరీరం = శరీర 
విరహితమైనదానినిగను, అనవస్టేషు = అనిత్యములగు, శరీరేషు = 
శరీరవయులయందు, అవస్టీతం = ఉన్నదానినిగను, మహాంతం = 
గొప్పుదానినిగను, విభుం = వ్యాపకమ్రైనదానినిగను, మత్వా = తలంచి, న 
శోచతి= దుఃఖింపడు 
తా ॥ ఆత్మ అనిత్యవలులగు శరీరవంయలయుందున్నను శరీర 
రహితమనియు, అనిత్యపదార్హములలో నిత్యస్వరూపముగ నున్నదనియు, 
అనంతమహిమోన్నతమనియు, సర్వవ్యాపకమనియు ఎణేీంగి బుద్దిమంతుడు 
శోకమోహముల నొందడు 


వి॥ గీత అ 13 శ్చో॥28 

సమం సర్వేషు భూతేషు తిష్టన్తం పరమేశ్వరమ్‌ | 

వినశ్వత్త ఏవినశ్వన్తం యః పశ్యతి స పశ్వతి ॥ 

సవంస్తభూతవులం దుండునట్ట్రీ ది, ఆ భూతములు నశించినను 
నశింపకుండునట్టిదియు నగు పరమాత్మను అన్నిటిలోను సమముగా నెవడు 
చూచుచున్నాడో వాడే చూచినవాడు తక్కినవారు నేత్రములుండియు ఆత్మ 
విషయములో నంధ(ప్రాయులే 

అవ - అట్టి దుర్విజ్లేయమగు ఆత్మ ఆత్మకృపాసాధ్యమని ఉపాయమును 
చెప్పుచున్నాడు 
మూ ॥ నాయమాత్మా వ్రవవనేన లభ్యో 

న మేధయా న బహునా (శ్రుతేన ॥ 

యమ్మేవైవ వృణుతే తేన లభ్య - 

న్లన్ఫైవ ఆత్మా వివ్రుణితే తనూగ్‌ం సామ్‌ 4 23 
పద॥ న- అయం- ఆత్మా - (ప్రవచనేన - లభ్యః - న - మేధయా - న- బహునా- 


(శ్రుతేన - యం - ఏవ - ఏషః - వృణుతే - తేన లభ్యః- తస్య - ఏష - 
ఆత్మా - వివృణుతే - తనూం - స్వామ్‌ 


47 


అయం ఆత్మ = ఈ యాత్మ, (ప్రవచనేన = వాగ్రూపమగు (ప్రవచనముచేత, 
న లభ్యాః = పాందుటకు వీలైనదికాదు, వేధయా= (గ్రంధార్డ 
ధారణాసక్తిరూపమగు మేధచేత, న లభ్యః = పొందుటకు, వీలైనది కాదు, 
బహునా (శ్రుతేన = బహుళమైన పాండిత్యముచేతను, న లభ్యః = పొందుటకు 
వీలైనదికాదు, ఏషః = ఈ సాధకుడు, యం ఏవ = ఏ యాత్మను, వృణుతే = 
వరించు చున్నాడో, తేన = వానిచేత, లభ్యః = పొందదగినది, తస్య = ఆత్మ 
కాముడగు అట్టివానికి, ఏషః ఆత్మా = ఈ యాత్మ, స్వాం తనూం = 
పారమార్దికమగు తన స్వరూపమును, వివృణుతే = ప్రకాశింపజేయుచున్నది 


తా ॥ ఓ నచికేతసుడా ! ఆత్మ వేదాధ్యయనాది సాధనములచేత పాంద 


శక్యమైనది కాదు ఏ యాత్మసాధకుడు ఇతర సాధనలను విడిచి ఆత్మనే 
(ప్రార్దించుచున్నాడో వానికి నీ యాత్మస్వరూపము (ప్రత్యక్షవుగుచున్నది 
ఆత్మకామునికి మాత్రమే ఆత్మస్వరూపము అభివ్యక్తమగునవి భావము 


వి॥ గీత అ 11 శ్‌ ॥ 53,54 

నాహం వేడైర్ష తపసా న దానేన న చేజ్యయా | 

శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యధా ॥ 

భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధో౭_ర్జున | 

జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ! ॥ 


నేను వేదాధ్యయునపరులచే చూచుటకు శక్యుడను గాను కృథృ 


చాంద్రాయణాది కామ్యతపస్సులచే జూడ శక్యుడను గాను, దానపరులచే జూడ 
శక్యుడనుగాను యజ్ఞములు జేసినవారిచే చూచుటకు శక్యుడను గాను ఓ ఆర్జునా ! 
నేను అనన్యభక్తిచేతనే యధార్షముగా నెణుంగుటకును, చూచు టకును, నాలో 
(ప్రవేశించుటకును శక్యుడ నగుచున్నాను 


అవ - ఆత్మజ్ఞానానధికారిని గుణించి తెలుపుచున్నాడు 


మూ ॥ నావిరతో దుళ్ల రితాన్హాశానో నానమాహితః / 


నాశాన్తమానసో వా2_వీ ప్రజ్ఞానేనైనమావ్యు యాత్‌ // 


పద॥ న- అవిరతః - దుళ్ళరితాత్‌ - న - అశాన్తః - న - అసమాహితః - న - 
అశాన్తమానసః - వా - అపి - (ప్రజ్ఞానేన - ఏనం ఆప్పుయీత్‌ 

ఓకీక ॥ _ దుళ్ళరితాత్‌ = చెడు నడతనుండి, అవిరతః = చాలించనివాడు, ఏనం= ఈ 
ఆత్మను, నాప్నుయాకత్‌ = పొందడు, అశాన్తః = విషయ సుఖములవలన శాంతి 
పొందనివాడును, న = పొందడు, అసమాహితః = ఏకాగ్రచిత్తము లేనివాడును, 
న = పొందడు, అశాన్తమానసోవాల_పి = ఉపరతి నొందక విషయ వ్యాప్తమైన 
చిత్తముగలవాడు, న = పొందడు, (ప్రజ్ఞానేన = జ్ఞానముచేత, ఏనం = ఈ 
ఆత్మను, ఆప్నుయాకత్‌ = పొందును 
తా ॥ ఓ నచికేతసుడా ! చెడు నడవడిక కల్లి ఇం(ద్రియచలన ముడుగక 

యేకా గ్రచిత్తము లేక అన్నిటియందు వ్యాపించు చిత్తము గల మనుజుడు ఈ ఆత్మను 

పొందడు చెడు నడతను వదలి ఇంద్రియ చలనములేక ఏకా(గ్రచిత్తము గలిగి 

యన్నిటియందు వ్యాపించక ఉపరతమనస్సు గల మనుజుడు ఈ యాత్మను 

జ్ఞానముచేత పొందుచున్నాడు 


వి॥ గీత అర శ్లో ॥36 


అసంయతాత్న్మనా యోగో దుష్ట్రాప ఇతి మే మతిః । 
వశ్యాత్మనా తు యతతా శకో్యోఇ_వాప్తముపాయతః ॥ 
యోగము మనోని గ్రహము లేనివానిచే పొందతగినది గాదు యత్నశీలుడగు 


మనస్సుంయమము గలవానిచే అభ్యాస వైరాగ్యములనెడి యుపాయములచే పొందుటకు 
సాధ్యమయినదని నాయొక్క. మతము 


అవ - సాధన సంపత్తి రహితునికి ఆత్మ దురవగాహమను విషయము 
చెప్పబడుచున్నది 
మూ ॥ యన్వ (బ్రహ్మ చ క్షత్రం చ ఉభో భవత ఓదనః / 
మృత్యుర్భుస్ఫోవనేచనం క ఇత్డా వేద యత నః 4 25 


పద॥ యస్య - (బ్రహ్మ-చ- తృత్రం- చ- ఉభే- భవతః - ఓదనః- మృత్యుః - 
యస్య ఉపసేచనం కః- ఇత్టా - వేద-యిత్ర సః 


49 


(బ్రహ్మ చ = (బహ్మమును, క్షతం చ = క(తమును (సర్వధర్మముల 
ధరించియున్న సర్వమునకు 'ప్రాణభూతవుగంు (బాహ్మణ క్షత్రియ 
వర్షద్వయముచే చూపింపబడు జంగమస్థావరాత్మక ప్రపంచము), ఉభే = 
రెండును, యస్య = ఏ యాత్మకు, ఓదనః = అన్నము, భవతః = అగుచున్నవో, 
యస్య = ఏ యాత్మకు, మృత్యుః = మృత్యువు, ఉపసేచనం = అన్నసాధకమో 
(శాకము), సః = ఆ యాత్మ యత్ర = ఎక్కడ నుండునదియు, కః = 
ఎవడు (సాధన రహితుడు, ఇత్చా = ఈ (ప్రకారము (పూర్వమందుచెప్పిన 
సాధన సంపద గలవానివల్సె, వేద = తెలిసికొనుచున్నాడు? (తెలిసికొన 
గలుగును?) 


తా ॥ ఓ నచికేతసుడా ! ఏ యాత్మకు చరాచరాత్మకమగు ప్రపంచము 


అన్నముగాను, మృత్యువు శాకముగా నున్నదో అట్టి యాత్మ యెక్కడ ఉండునది 
తెలిసికొనుటకు ఆత్మ|ప్రాప్తి సాధనసంపత్తి లేనివాడెవడును సమర్థుడు కాడు 


కరోపనిషత్తు ప్రథమా ధ్యాయమునందు 
ద్వితీయవల్లి సమాప్తము 
ఓమ్‌ తత్‌ సత్‌ 


న లా. 


ఓమ్‌ 
కరోపనిషత్తు 
శుథమాధ్యాయము - తృతీయవల్లి 


అవ - గన్తృగన్తవ్యభేదముతో జీవాత్మ పరమాత్మల వైలక్షణ్యము 


దెలియజేయబడుచున్నది 


మూ॥ ఒబుతం పీబన్తౌ నుక్పుతన్య లోకే 


పద ॥ 


టీక॥ 


గువోం వ్రవిష్షా వరమే వరార్హ్యో ! 
ఛాయా2_2_.తపౌ (బహ్మవిదో నదన్లి 
పంచాగ్గయా యే చ (త్రిణాచికోతాః ॥ 1 


బుతం - పిబనౌ - సుకృతస్య - లోకే - గుహాం - ప్రవిష్టై - పరమే - 
పరార్ట్యే - ఛాయా౭౬_౬_తపౌ - బ్రహ్మవిదః - వదన్తి - పజ్బాగ్నయః - యే 
- చ- త్రిణాచికేతాః 


యే = ఎవరు, త్రిణాచికేతాః = మూడుసార్జు నచికేతాగ్ని చయనము 
చేయువారును, పంచాగ్నయః = గ్నార్రపత్య, దక్షిణాగ్ని, ఆహవనీయ, సభ్య, 
వసధి యివి పంచాగ్నులు, వీటి మధ్య తప మొనర్చువారు పంచాగ్ను 
లనబడుదురు మణీయు ద్యు, పర్తన్య, పృధివీ, పురుష యోషిత్తులయందు 
పంచాగ్ని దృష్టి కలవారును పంచాగ్నులనబడుదురు వీరును, బ్రహ్మవిదః = 
(బ్రహవేత్తలును అయియున్నారో, (తే = వారు), లోకే = లోకమందు, పరమే= 
(శ్రేష్టమైన, పరార్జ్య = (బ్రహ్మస్థానమైన, గుహాం = బుద్ది గుహను, (ప్రవిష్టా = 
ప్రవేశించియున్న, సుకృతస్య = కర్మయొక్క, బుతం = సత్యమైన ఫలమును, 
పిబన్తా = అనుభవించుచున్న యాత్మలను, ఛాయా౭_౬_తపౌ = నీడ 
యెండలనుగా అనగా విలక్షణ స్వభావము గలవారినిగా, వేదన్తి = 
చెప్పుచున్నారు 


కరోపనిషత్తు 51 


తా॥ పూర్వవభ్రియందు జ్ఞూనాజ్ఞానములు విరుద్ర ఫలములు గలవని 
చెప్పబడినవి వాని నిక్కడ నిర్ణయించుట కొజుకు రధరూపకల్పన జేసి రెండాత్మ 
లుపన్యసింపబడుచున్నవి 

ఓ నచికేతసుడా ! బ్రహ్మవేత్తలు దేహమున (బహ్మస్తానవుగు 
హృదయాకాశమందు (ప్రవేశించి కర్మఫలము ననుభవించుచున్న యాత్మలు 
(జీవ(బహ్మలు) ఛాయాతపములవలె భిన్నములైనవని చెప్పుచున్నారు. అట్టే 
నచికేతాగ్నిని చయనమెొనర్చినవారును, ద్యు, పక్ణన్య, పృధివీ, పురుష్క 
యోషిత్తులందు అగ్నిభావన జేయు అగ్నుుపాసకులును చెప్పుచున్నారు 


అవ - పరాపర (బ్రహ్మలు రెండును జ్ఞాతవ్యములని తెలుపుచున్నాడు 


మూ ॥ యస్పేతురీజానానామక్షరం బహ్మ యత్తురమ్‌ ॥ 
అభయం తితిర్హతాం పారం నాచికోతగ్‌ం శకేమహి 4 


పద॥ యః - సేతుః - ఈజానానాం - అతరం - బ్రహ్మ - యత్‌ - పరం- 
అభయం- తితిర్హతాం - పారం - నాచికేతం - శకేమహి 
టీక ॥  ఈజానానాం = యాగము జేయువారలకు, యః = ఏది, సేతంః = 
కట్టవంటిదో (దానిని అనూ నాచికేతాగ్నిని) మణియు, యత్‌= ఏది, పారం= 
సంసారపారమును (ఒడ్డును), తితీర్హతాం = దాటనిచ్చగల బ్రహ్మవేత్తలకు, 
అభయం = భయరహితమయిన,, పరం = ఆ(శ్రయస్థానమో అటువంటి, 
అతరం = నాశరహితమైన, బ్రహ్మ = పరబ్రహ్మమును (జ్ఞాతుం = 
తెలిసికొనుటకు), శకేమహి= సమర్హుల మగుదుము గాక 1 
తా ॥ ఓ నచికేతసుడా ! కర్మనిష్పులకు దుఃఖనివారణ సాధనమగుటచే 
సేతువైన నచికేతాగ్నిని తెలిసికొందుము గాక ! సంసారోత్తరణము చేయ నిచ్చ 
గల బ్రహ్మవేత్తలకు ఆ (శ్రయస్థానమగు అక్ష్షరపర(బ్రహ్మమునున్ను దెలిసికొందుము 
గాక ! అనగా పరాపర(బహ్మల రెంటిని తెలిసికొనవలయునని తాత్పర్యము 
అవ - ఉపాధిపరిచ్చిన్నుడగు జీవుడు సంసారమోక్షముల బొందుటకు 
సాధనములైన దేహేం[దద్రియాదులందు రూపకాలంకారముతో రధాది కల్పన 
చేయబడుచున్నది 


52 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


మూ ॥ ఆత్మానగ్‌ం రధినం విద్రి శరీరగ్‌ం రధమేవ తు । 
బుద్రిం తు సారధిం విద్ది మనః ప్రగసహామేవ చ / 3 


పద॥ ఆత్మానం - రధినం - విద్ది - శరీరం - రధం - ఏవ - తు- బుద్దిం - తు - 
సారధిం - విద్ది - మనః - పప్రగ్రహం - ఏవ- చ 


టీక॥ ఆత్మానం = శరీరాధిష్టితమగు నాత్మను, రధినం = రధమందుండు వానినిగాను, 
తు = మణీయు, శరీరమేవ = దేహమునే, రధం = తేరునుగాను, విద్ది = 
తెలిసికొనుము, తు= మణీయు, బుద్దిం = బుద్దిని, సారధిం = సారధినిగాను, 
మన ఏవ = మనస్సునే, (ప్రగ్రహం చ = కల్లెపు త్రాటినిగాను, విద్ది = 
తెలిసికొనుము 
తా ॥ ఓ నచికేతసుడా 1 దేహాధిష్టితాత్మను రధికుని గాను, దేహమునే 


రధమునుగాను, బుద్దిని సారధినిగాను, వునస్సును కళ్ళాపు (తాటినిగాను 
తెలిసికొనుము 


అవః - పూర్వోక్తరీతిగనే యిం|ద్రియములందు అశ్వత్వము నారోపించి 
ఆత్మయొక్క భోక్తృత్వమును వర్ణించుచున్నాడు 
మూ ॥ ఇంద్రియాణి హయానాహుర్దిషయాం స్టేషు గోచలాన్‌ / 

ఆత్మోం (దియమనోయుక్రం భోక్టత్వావుర్భు నీషీ౯ః / 


పద ॥ ఇంద్రియాణి - హయాన్‌ - ఆహుః - విషయాన్‌ - తేషు - గోచరాన్‌- 
ఆత్మేంద్రియమనోయుక్తం - భోక్తా - ఇతి - ఆహుః - మనీషిణః 


టీక॥ మనీషిణః = విద్వాంసులు, ఇందైయాణీ = ఇంద్రైయములను, హయాన్‌= 
గుజ్జములనుగా, ఆహుః = చెప్పిరి, తేషు = ఆ హయరూపములగు 
నింద్రియములయందు, విషయా౯ = శబ్దాది విషయములను, గోచరా౯ = 
మార్గములనుగాను, ఆత్మేంద్రియ మనోయుక్తం = దేహేంద్రైయ మనస్సులతో 
గూడుకొన్న యాత్మను, భోక్తేతి = సంసారి యనియు, ఆహుః = చెప్పిరి 


తా ॥ విద్వాంసులు పూర్వోక్త రధమునకు నిం(ద్రిదియవలలు 
గుజ్దములనియు, శబ్టావిపిషయములు సంచార మార్గములనియు చెప్పుదురు 


53 


వుజీయు కర్తృత్వాదికములులేని యాత్మ దేహేంద్రియ మనస్సులతో 
గూడుకొన్నదై కర్తృత్వ భోక్తృ త్వాదికమును పొందుచున్నది కాన దేహేంద్రియ 
మనస్సులతో కూడిన జీవాత్మను జ్ఞానులు ' భోక్త యందురు 

వి! గిత అ 15 శ్‌ 17,8 


మమైవాంశో జీవలోకే జీవభూతస్సునాతనః । 
మనష్టష్టానీ(వ్రియాణి ప్రకృతిస్తాని కర్షతి ॥ 

శరీరం యదవాప్పోతి యచ్చాప్యు త్రామతీశ్వరః | 
గృహీత్రైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్‌ ॥ 


అనాదియైన జీవాత్మ నా యంశమేరమై జంతుజాలము నందుండి (ప్రకృతి 
సంబంధములగు జ్ఞానేంద్రియములైదును, మనస్సున్ను చేరిన ఆరిం(ద్రియములను 
ఆకర్షించుచున్నాడు ఇంద్రియాధిపతియగు జీవుడు ఏదేని యొక దేహమును ఎప్పుడు 
పొందునో అప్పుడును, ఆ దేహమునుండి ఎప్పుడు బయలు వెడలునో అప్పుడును, 
పుష్పాదులనుండి వాయువు పరియళమును (గ్రహించుమాడ్మి ఈ షడి (వ్రియములను 
గ్రహించి పోవుచున్నాడు, 
అవ - సంయువువు లేనివానియెలుక్క పరవశతనం, దుర్శతిని 
వర్ణించుచున్నాడు 
మూ ॥ యక్హ్యనిజ్ఞానవాన్‌ భవత్యాయుక్తోన మనసా నదా ! 
తస్వేంద్రియాణ్యవళ్వాని దుష్టాళ్వా ఇవ సారధేః 4 5 
పద॥  యః-తు- అవిజ్ఞానవా౯ - భవతి - అయుక్తేన - మనసా - సదా - తస్య - 
ఇంద్రియాణి - అవశ్యాని - దుష్ట్రాశ్వాః - ఇవ - సారధేః, 
టీక ॥ యస్తు = ఎవడైతే, అయుక్తేన = సమాహితము గాని, మనసా = మనస్సుతో, 
సదా = ఎల్లప్పుడు, (యుక్తః = కూడుకొన్నవాడై) , అవిజ్ఞానవా౯ = అవివేకి, 
భవతి = అగుచున్నాడో, సారధేః = సూతునికి, దుంష్టాశ్వా ఇవ = 
చెడుగుజ్జములవలెనే, తస్య = వానికి, ఇంద్రియాణి = ఇం(ద్రియములనెడు 
అశ్వములు, అవశ్యాని = స్వాధీనములు కానివి, (భవన్తి = అగుచున్నవి) 


రశ 


శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


తా ॥ ఓ నచికేతసుడా ! ఎవడు ఏకాగ్రతలేని మనస్సు గలవాడై యనివేకి 


యగుచున్నాడో వానికి ఇం(ద్రియములు, సమాహితుడుకాని యసమర్దుడగు 
సారధికి దుష్టాళ్వము లెట్టు స్వాధీనములు గావో ఆ విధముగానే స్వాధీనములు 


గావు 


మూ ॥ 


పద ॥ 


టీక ॥ 


అవ - సంయమశీలుని స్వభావమును కీర్తించుచున్నాడు 


యస్తు విజ్ఞానవాన్‌ భనగతి యుక్తేన మనసా నదా । 
తస్వేంద్రియాణీ వక్యాని నదళ్వా ఇవ సారధేః 4 6 


యః - తు - విజ్ఞానవాన్‌ - భవతి - యుక్తేన - మనసా - సదా - తస్య - 
ఇం(ద్రియాణి - వశ్యాని - సదశ్వాః - ఇవ - సారధేః 


యస్తు = ఎవడైతే, సదా = ఎల్లప్పుడు, యుక్తేన = సమాహితమగు, మనసా = 
మనస్సుతో (యుక్తః = కూడుకొన్నవాడై), విజ్ఞానవాన్‌= జ్ఞానవంతుడు, 
భవతి = అగుచున్నాడో తస్య = వానికి, ఇం(ద్రియాణే= ఇంద్రియములు, 
సారధేః = రధసూతునికి, సదశ్వా ఇవ = శ్రేష్టమైన గుర్రములవలె, వశ్యాని = 
స్వాధీనములైనవి, (భవన్తి = అగుచున్నవి ) 


తా ॥ ఓ నచికేతసుడా ! ఏకాగ్రచిత్తముగల జ్ఞానికి సర్వేంద్రియములు 


మంచి గుజ్జములు రధసారధికివలెనే స్వాధీనములగుచున్నవి 


అవ - అవివేకికి, సంయవురహితునికి సంసార (ప్రాప్తియే గతియని 


తెలుపుచున్నాడు 


మూ ॥ 


పద ॥ 


ఉకీక ॥ 


యన్హ ;విజ్ఞానవాన్‌ భవత్వమనన్కనుదా£2_ళుచిః / 

నన తత్తదమాస్తోతి నంసారం చాధిగళ్చుతి 4 7 
యః - తు - అవిజ్ఞానవా౯ - భవతి - అమనస్క_ః - సదా - అశుచిః- న - 
సః - తత్‌ - పదం - ఆప్నోతి - సంసారం - చ - అధిగచ్చతి 

యుస్తు = ఎవడైతే, అవిజ్ఞూనవా౯ = జ్ఞూనము లేనివాడుగాను, 
అమనస్క_ః= మనోని గ్రహము లేనివాడుగాను, సదా = ఎల్లప్పుడు, అశుచిః = 
అపరిళశుద్దుడుగాను, భవతి = అగుచున్నాడో, సః = వాడు, తత్‌ = పూర్వమందు 


కరోపనిషత్తు 55 
చెప్పిన అక్షరస్వరూపమగు, పదం = స్టానమును, నాప్పోతి = పొందడు, 
సంసారం చ = జనన వురణరూప సంసారమున, అధిగచ్చతి = 
పహాందుచున్నాడు 
తా ॥ ఓ నచికేతసుడా ! జ్ఞానవిహీసుడై మనో నిగ్రహములేని మనుజుడు 

పరిశుద్దత లేనివాడై అక్షరస్వరూపమును పొందక సంసారమును పొందుచున్నాడు 


వి॥ గీత అ2శ్లో [67 


ఇన్లియాణాం హి చరతాం యన్మనో౭_నువిధీయతే । 

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివావ్చుసి ॥ 

విషయములందు (ప్రవర్తించుచున్న యిం(ద్రియులలో నేమనస్సు వాటిని 
అనుసరించి (ప్రవర్తించుచున్నదో, ఆ మనస్సు ఈ మనోని(గ్రహము లేనివానియొక్క 
వివేకజ్ఞానమును, తుపానుగాలి సము(ద్రవరు నందు ఓడను హరించున ట్టు 
హరించుచున్నది 

అవ - సంయమశీలునికి పరమపద ప్రాప్తి గలుగునని విశద పరచుచున్నాడు 


మూ ॥ యస్తు నిజ్ఞానవాకా భవతి నమనస్కున్సుదా శుచిః / 
న తు తత్తదనూప్లోతి యస్మాద్రూయో న జాయతే | 8 


పద॥  యః-తు- విజ్ఞానవా౯- భవతి - సమనస్కః - సదా - శుచిః - సః - తు- 
తత్‌ - పదం - ఆప్నోతి - యస్మాత్‌ - భూయః - న - జాయతే 

టీక ॥ యస్తు = ఎవడైతే, విజ్ఞానవా౯ = జ్ఞానముగలవాడుగాను, సమనస్కః= 
యుక్రమనస్సుగలవాడుగాను, సదా = యెల్లప్పుడు, శుచిః = పరిశుద్దుడుగాను, 
భవతి = అగుచున్నాడో, సః తు = వాడే, యస్మాత్‌= ఏస్టానమునుండి, 
భూయః= మణుల, న జాయతే = పుట్టడో, తత్‌= ఆ, పదం = స్టానమును, 
ఆవ్నోతి = పొందుచున్నాడు 
తా॥ ఓ నచికేతసుడా ! యుక్తమనస్సుగల పరిశుద్దుడు జ్ఞాని ఏస్త్రానమును 

పొందిన మరల పుట్టుడో అట్టి స్థానమును పొందుచున్నాడు 

F6 


56 శ్రీ మలయాళ సుద్దురు గ్రంథావళి 


అవ - సంయవుశీిలుడగ. నివ5 పొందు పరవుపదస్వరూపవునే 
వర్ణించుచున్నాడు 
మూ ॥ విజానసారధిర్భన్తు మనః ప్ర గ్రహవాన్డురః । 

సోఐ_ధ్దనః సాఠనూప్లోతి తద్దిష్లోః వరమం వదమ్‌ ॥ 9 


పద ॥  విజ్ఞానసారధిః - యః - తు- మనః(ప్రగ్రహవా౯ - నరః - సః - అధ్వనః - 
పారం - ఆష్నోతి - తత్‌ - విష్టోః - పరమం - పదమ్‌ 


టీక ॥ యస్తునరః = యే మనుష్యుడైతే, విజ్ఞానసారధిః = వివేకముతో గూడుకొన్న 
బుద్దియే సారధిగా గలవాడుగను, మనః ప్రగ్రహవాక= మనస్సును కళ్ళామును 
వశవమునందుంచినవాడుగను ఉండునో, సః= వాడు, అధ్వన:ః = 
'సంసారఠమార్గమునకు, పారం = అంతమైన, విష్ట్యోః= వ్యాపకవుగు 
పరబ్రహ్మముయొక్క, పరమం = శ్రేస్ట్మమగు, తత్‌= ఆ, పదం = స్టానమును, 
ఆప్నోతి = పాందున్నాడు 
తా ॥ ఓ నచికేతసుడా ! వివేకాత్మకవుగు బుద్ది సార ధిగను, 
సమాహితచిత్తము కత్తాముగను గల నరుడు ( విద్వాంసుడు సంసారసాగరమును 
తరించి (్రేష్టమగు సర్వవ్యాపకపరబ్రహ్మముయొక్క స్టానమును (పరమపదమును) 
బొందుచున్నాడు 
అవ - రెండు వుంత్రవలలచే ఇందియాదుల తారతవర్యవుు 
వృర్ణింపబడుచున్నది 


మూ ॥ ఇద్రియేభ్యః వరా హూర్డా ఆర్టేభ్యుళ్ల వరం మనః / 
మనసట్టి వరా బ్యుద్రిర్టుద్దేరాత్మా మవోనురు 4 10 

పద॥ _ ఇన్లియేభ్యః - పరాః- హి - అర్జాః - అర్దేభ్యః - ఛ- పరం - మనః- మనసః- 
చ పరా - బుద్దిః - బుద్దేః - ఆత్మా - మహా౯ - పరః 

టీక॥ ఇ(వ్షీయేభ్యః = ఇం(ద్రియములకంటే, అర్జాః = శబ్దాదివిషయములు, హి = 
నిశ్చయముగా, పరాః = ్రేష్టములైనవి (సూత్మములైనవి), అర్డేభ్యళ్ళ = 
విషయములకంటెను, మనః = మనస్సు, పరం = శ్రేష్టమైనది, మనసళ్ళ = 


కరోపనిషత్తు 57 


మనస్సుకంటెను, బుద్దిః = విజ్ఞానరూపబుద్ది, పరా - గ్రేష్ట్రమైనది, బుద్దేః = 

బుద్దికంటెను, మహా౯ = గొప్పుదగు, ఆత్మా = ఆత్మ ( మహాత్తత్త ము) పరః= 

(శ్రేష్టమైనది (సూక్ష్మమైనది) 

తా ॥ ఆత్మను పొందుటకెటుకు బుద్ద్యాదీం[దియ పర్యంతము 
వాటివాటితో చేరుకొని ఆ యానామములను పొందు ఆత్మకు గల తరతమభావము 
నిరూపింపబడుచున్నుది 

ఓ నచికేతసుడా ! స్టూలస్వరూపవుగు నిం(దియాత్మకంటె 
విషయాత్మయును, విషయాత్మకంటె మన ఆత్మయును, మనోరూపాత్మ కంటె 
బుద్దా సత్మయును, బుద్దా కత్మకంటేె మహదాత్మయును, ఈ (ప్రకారము 
ఒకదానికంటె నొకటి శ్రేష్టము, సూక్ష్మము, వీటికన్నిటికంటె కేవలాత్మ 
సర్వోత్కష్టమై సూక్ష్మాతిసూక్మమైయున్నది అట్టి యాత్మను తెలిసికొన 
వలయును 


మూ ॥ నముహతః వరమవ్వక్ష మవ్వకాత్డురుషః వరః / 
వురుషాన్హు నరం కించిత్తా కొష్టా సా వరా గతిః / 11 


పద॥ మహతః - పరం - అవ్యక్తం - అవ్యక్తాత్‌ - పురుషః - పరః - పురుషాత్‌ - న- 
పరం - కించిత్‌ - సా - కాష్టా- సా- పరా - గతిః 


టీక ॥ మహతః = మహత్తుకంటేె ( అవ్యక్తమునుండి మొదట ఉద్భవించి సర్వజగత్తుకు 
కారణభూతమగు తత్త ము మహత్తనబడును), అవ్యక్తం = వ్యక్తపతచుటకు 
వీలుకాని ప్రకృతి, (సర్వకార్యకారణ శక్తినముదాయరూపము, అస్సుటమై, 
అవ్యాకృతాకాశాది నామముచే చెప్పు దగినదై సర్వమునకు బీజరూపమై, 
వటవృజక్షశ్రక్తి వటబీజము నందువలె పరమాత్మయంయ ఓతప్రోత భావముతో 
నుండు శక్తివిశేషము అవ్యక్త మనబడును), పరం = శ్రేష్టమైనది ( మహత్తుకంటె 
అంతరమైనది), అవ్యక్తాత్‌ = సర్వకార్యకారణ శక్తిరూపావ్యక్తముకంటె, 
పురుషః = పురుషుడు (సర్వత్ర నిండియుండు పరమాత్మ, పరః = (శ్రేష్టుడు 
(పరిపూర్ధుడగు అంతరుడు), పురుష్తాత్‌ = పురుషునికంటె, పరం = 
(శ్రేష్టమైనది, కించిత్‌= ఏదియును, న = ఏదు, సా = అది, కాష్టా = అంతిమమైన 


58 శ్రీ మలయాక సద్గురు గ్రంథావళి 


సీమ (సర్వ సూక్మమునకు నాంతరమైన అవధి), సా = అది, పరా= 

ఉత్మష్టమగు, గతిః= రక్షకస్టానము ( జనన మరణరహితమైన గన్తవ్యన్హానము) 

తా ॥ ఓ నచికేతసుడా ! సర్వజగదంకుర (ప్రాయమగు మహత్తుకంటె 
అవ్యక్తమును, సర్వజగదంకురమునకు బీజభూతమైన అవ్యక్తముకంటె 
పురుషుడును, ఒకదానికంటే ఒకటి అంతరమైనది, సూక్ష్మమైనది సర్వమునకు 
అంతరమయి పరిపూర్ణమయినది ఆత్మ అట్టి యాత్మయే సర్వావసానము, 
పరాగతి, అదియే ముఖ్యముగా పొందదగినది 


వి॥ గీతఅ3 శ్లో ॥ 42,43 

ఇ(స్రియాణి పరాణ్యాహురివ్రియేభ్యః పరం మనః | 
మనసస్తు పరా బుద్దిర్యో బుద్దేః పరతస్తు సః ॥ 

ఏవం బుద్దేః పరం బుద్దా సంస్తభ్యాత్మానమాత్మనా । 
జహి శత్రుం మహాబాహో 1 కామరూపం దురాసదమ్‌ ॥ 


ఇం(ద్రియములు దేహముకన్న (శ్రేష్టములు, వానికన్న మనస్సు శ్రేష్టము, 
దానికంటె బుద్ది (శ్రేష్టమైనది ఆ బుద్దికంటెను ఏది గ్రేష్టమో, అదియే ఆత్మ యని 
(బ్రహ్మవేత్తలు వచింతురు ఓ అర్జునా! ఇట్టు బుద్ది కంటెను ఆత్మను (ేష్టమైనదానినిగా 
నెజింగి ఆత్మచేత నిశ్చలముగ జేసి (నిశ్చయించుకొని కామరూపమయినదియు, 
జయింప(ప్రయాస మైనదియునగు శత్రువును (వాల (ప్రకృతిని) విడువుము, 
వధింపుము, ఛేదింపుము దేహము మొదలు ఆత్మవజకు ఒక్కొక్కటి పైభాగమున 
నుండునని గ్రహింపనగును ఆత్మయే పరాకాష్ట 


అవ - సూక్ష్మాతి సూక్కువంగం ఆత్మ సూత్మబుద్ది (గాహ్యావంని 
తెలుపుచున్నాడు 
మూ ॥ వవ నర్ద్వేవు భూతేషు గూఢో2_2_త్మా న ప్రకాశతే / 

ద్భళ్ళతే త్వ గ్రుయా బుద్దా నూక్మయా నూక్షుదర్భుభిః ॥ 12 


పద॥ _ ఏషః - సర్వేషు - భూతేషు - గూఢః - ఆత్మా - న - వ్రకాశతే - దృశ్యతే - 
తు- ఆగ్రయా - బుద్దా - సూక్మయా - సూక్ష్మదర్శిభిః 


కరోపనిషత్తు 59 


ఏషః = ఈ, సర్వేషు = సమస్తములైన (బహ్మ మొదలు తృణ పర్యంతము 
గల), భూతేషు = భూతములయందు, గూఢః = నిగూఢమై మాయచే 
ఆవరింపబడిన, ఆత్మా = ఆత్మ, న (ప్రకాశతే= (ప్రకాశించుటులేదు తు = 
కాని, సూత్మదర్శిభిః = సూత్మవస్తు వును చూచువారలచేత (పూర్వమందు 
చెప్పబడిన యింద్రియా ద్యాత్మలన్నిటికంటె ఆంతరమై సూత్మమైన 
యాత్మవస్తువును చూచుస్వభావముగలవారిచేతు , అగ్రయా = ఏకాగ్రతగల, 
సూక్మయా = సూత్మవస్తు నిరీక్షణ తత్పరమైన, బుద్దా్య = బుద్దిచేత, 
దృళ్ళతే= చూడబడుచున్నది 


తా ॥ ఓ నచికేతసుడా ! పూర్చోక్తమగు పురుషస్వరూపమైన యాత్మ, 


(బహ్మదిస్తంబపర్యంత సర్వభూతములయందు గుప్తమైయుండి (ప్రకాశించుటు 
లేదు అయితే అది పూర్వము చెప్పిన (ప్రకారము ఇం[ద్రియాద్యాంతర సూవక్మవస్తు 
దర్శన శీలురగు పండితులచే ( తత్త ఏవేత్తలచే) బాహ్యాంతర వ్యాపార రహితమగు 
ఏకా(గ్రమైన సూవక్మబుదైచేత చూడబడుచున్నది 


వి ॥ గీత అ5, శ్లో ॥ 15,16 


అజ్ఞానేనా వృతం జ్ఞానం తేన ముహ్యాన్తి జన్తనః | 
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః । 
తేషా మాదిత్యవజ్ఞ్య్ఞా నం ప్రకాశయతి తత్తరమ్‌ ॥ 


ఆత్మజ్ఞానము అజ్ఞానముచే గప్పబడియున్నది దానిచే జీవ కోట్టుమోహము 


నాందుచున్నవి. అట్టి ఆత్మజ్ఞానము నావరించినట్టి యెవరి అజ్ఞానము ఆత్మజ్ఞానముచే 
నశింపజేయబడినదో అట్టివారల కాత్మజ్ఞానము మేఘము వదలిన సూర్యునివలె ఆ 
పరబ్రహ్మస్వరూపమును (ప్రకాశింప చేయుచున్నది 


అవ - ఇంద్రియ నియమపూర్వకముగా ఆత్మోపలబ్టు కపాయము వర్ణింపబడుచున్నది 
మూ ॥ యచ్చేద్వాజ్యనసీ ప్రాజనద్యచ్చేజ్ఞూ న ఆత్మని । 


పద ॥ 


జ్ఞానమాత్ముని మహతి నియశ్చేత్తద్వచ్చేచ్చాన్త ఆత్మని 4 13 


యచ్చేత్‌ - వాక్‌ - మనసీ - ప్రాజ్ఞః - తత్‌ - యచ్చేత్‌ - జ్ఞానే - ఆత్మని - 
జ్ఞానం - ఆత్మని - మహతి - నియచ్చేత్‌- తత్‌ - యచ్చేత్‌- శాన్తే - ఆత్మని 


60 


లీక ॥ 


త మలయాళ నుద్దురు గ్రంథావళి 


ప్రాజ్ఞః = వివేకియగు జిజ్ఞాసువు, వాక్‌ = వాక్కును, మనసీ = మనస్సునందు, 
యచ్చేత్‌ = నియమింపవలయును ( ఉపసంహారము చేయవలయును), తత్‌= 
ఆ మనస్సును, జ్ఞానే = ప్రకాశస్వరూపమగు, ఆత్మని = బుద్దా కత్మయందు, 
యచ్చేత్‌ = నియమింపవలయును, జ్ఞానం = ప్రకాశమగుబుద్రిని, మహతి = 
వుహత్త్వరూపవుగు, ఆత్మని = కారణాత్మయందు, నియచ్చేత్‌ = 
నియమింపవలయును, తత్‌ = ఆ కారణాత్మక మహతత్త (మును, శాన్సే = 
సర్వవికారశూన్యమైన, ఆత్మని = పరమాత్మయుందు, యచ్చేత్‌ = 
నియమింపవలయును 


తా ॥ ఓ నచికేతసుడా ! బుద్ద్యాది వాగింద్రియ పర్యంతము ఆయా 


యిం(దియస్వరూపమై బహిర్గతవుగు నాత్మను బాహ్యమును నిగ్రహించి 
బావ్యాంతరవలలకు వంధ్యవర్తియుగు వాగాది సర్వేం[దియాత్మను 
వునస్సునందును, వునోరూపాత్మను బుద్దియందును, బుద్ద్యాత్మను 
మహదాత్మయందును, మహదాత్మను కేవల నిర్వికారపరమాత్మయందును 
నియమించి పరమాత్మస్వరూపమును తెలిసికొనవలయును 


వి॥ గీత అర శ్లో 26 


యతో యతో నిశ్చరతి మనశ్చఖ్చులమస్థిరమ్‌ 1 
తతస్తతో నియమ్వైతదాత్మన్యేవ వశం న యేత్‌ ॥ 


చంచలమయినదియు, నొకదానియందు నిలుకడ లేనిదియు వైన మనస్సు 


ఎచ్చటెచ్చటు సంచరించుచుండునో, అచ్చటచ్చటనుండి మనస్సును మరలించి 
ఆత్మయందే అయ మొనరించవలయును (ప్రిరమొనర్భ వలయును, ఏది ఎచ్చటనుండి 
పుట్టునో, అది అచ్చటనే లయమొందును గాని, మరియొక స్థలమున ప్తిరముగా 
అయమొందజాలదు 


అవః - ఆత్మసాక్షాత్కారమునకై ఉద్వ్పోధన (హెచ్చరిక) గావింపబడుచున్నది 


మూ ॥ ఉత్తిష్టత జా(త ప్రాప్య వరాన్దిబోధత / క్షురస్వ 


ధారా నిళితా దురత్భ్టాయా దుర్గం వభ శ్రత్సంనయో వద 2 nn 1d 


3 


కరోపనిషత్తు 61 


పద॥ _ ఉత్తిష్టత - జాగ్రత - ప్రాప్య - వరా౯ - నిబోధత - క్షురస్య - ధారా - 
నిశితా- దురత్యయా - దుర్గం - పధః - తత్‌ - కవయః- వదన్తి 


టీక ॥ _(అనాద్యవిద్యయందు నిద్రించుచున్నట్టియో మానవులారా 1) ఉత్తిష్టత = 

లెండు (అజ్ఞాన నిద్రనుండి), జాగ్రత = మేల్కొనుడు, పరా౯ = గ్రేష్టులగు 

గురువులను, (ప్రాప్య = పొంది, నిబోధత = తెలిసికొనుడు, క్షురస్య = 

మంగలికత్తియొక్క, నిశితా = తీక్షముగా చేయబడిన, ధారా = వాయి 

(అగ్రభాగము), (యధా = ఏ(ప్రకారము, దురత్యయా = దాటుటకు 

శక్యమైనది కాదో, (తధా= ఆ (ప్రకారము), కవయః = సూక్మదర్శులైస 

పండితులు, తత్‌ = ఆ ఆత్మతత్త రూపమైన, పధః = మూర్గమును, దుర్గం= 

అతికష్టముతో తరించుటకు వీలగునదిగా, వదన్తి = చెప్పుచున్నారు 

తా ॥ ఓ నచికేతసుడా ! విద్వాంసులు ఆత్మతత్త మును సానపెట్టబడిన 
మంగలిక త్తియొక్క వాదరవలె సులభముగా పొందనలవి కానిదని చెప్పుచున్నారు 
కనుక ఆనాద్యవిద్యా (ప్రసుప్తులరగు నో జనులారా ! మీరు లెండు ! అజ్ఞాన 
నిద్రనుండి మేల్కొనుడు! బ్రహ్మవేత్తలగు సద్గురువులను సమీపింపుడు వారిని 
ఆశ్రయించి ఆత్మ త్త్వమును తెలిసికొనుడని జనులకు (శ్రుతి మిక్కిలి దయతో 
తల్లివలె బోధించుచున్నది 

వి॥ గీత అ4 శ్లో ॥ 34 

తద్విద్ది ప్రాణిపాతేన పరి ప్రక్లేన సేవయా । 

ఉపదేక్షున్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త దర్శినః ॥ 


తత్త వేత్త లయిన జ్ఞానులు నీకు జ్ఞానము నుపదేశింపగలరు నమస్కారము 
చేతను సమయము జూచి ప్రశ్నించుటచేతను, గురువునకు ప్రీతికరములగు కార్యముల 
నాచరించుటచేతను సద్గురువుల (ప్రసన్నులజోసి వారినుండి ఆత్మజ్ఞానమును 
తెలిసికొనుము 


అవ - నిర్విశేషాత్మజ్ఞానముచే మృత్యునివృత్తి, అమృతత్త 5 ప్రాప్తే గలుగునని 
చెప్పుచున్నాడు 


62 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


మూ ॥ అశజ్రమన్తు ర్దమరూపమవ్చాయం 


పద ॥ 


ఉకీక ॥ 


తభా౭_రనం నిత్త్వమగంధవచ్చు యత్‌ ! 
అనాద్వునంతం మహతః నరం (భువం 
నిచాయ్య తన్ముత్యుముఖాత్ర్రుముచ్చుతే 4 15 


అశబ్దం - అస్పుర్శం - అరూపం - అవ్యయం - తధా - అరసం - నిత్యం - 
అగంధవత్‌ - చ- యత్‌ - అనాది - అనంతం - మహతః- పరం - (ధ్రువం- 
నిచాయ్య - తత్‌ - మృత్యుముఖాత్‌ - (ప్రముచ్యతే 

యత్‌ = ఏది, అశబ్దం = శబ్రములేనిదో, అస్పర్శం = స్పర్శము లేనిదో, 
అరూపం = రూపములేనిదో, అవ్యయం = నాశరహిత మైనదో, తధా = ఆ 
(ప్రకారము, అరసం = రసములేనిదో, అగవ్రవచ్చ= గంధము లేనిదో, నిత్యం= 
నిత్యమైనదో, తత్‌ = అటువంటి, అనాది= ఆదిలేని, అనంతం = 
అంతములేని, మహతః = బుద్ది సంజ్ఞకమగు మహదాత్మకంటె, పరం = 
విలక్షణమైనటువంటి, (ధ్రువం = నిత్యస్వరూపమగు ఆత్మను, నిచాయ్య = 
తెలిసికొని, మృత్యుముఖాత్‌ = మృత్యుముఖమునుండి, (ప్రముచ్యతే = 
విడువబడుచున్నాడు 


తా ॥ ఓ నచికేతసుడా ! జనుడు శబ్ద స్పర్శ రూప రసగంధములు లేక 


నాశరహితమై నిత్యమై ఆద్యంతవుులు లేక బుద్ది విలత్నణమవై నిత్య 
విజ్ఞప్తిస్వురూపమగు కూటప్రపరమాత్మను తెలిసికొని మృత్యువున కభిముఖమగు 
సంసారమును విడచి ముక్తు డగుచున్నాడు 


వి ॥ గీతఅ 5, శ్లో 121 


బాహ్యాస్పర్శేస్వుసక్తాత్మా వివ్రత్యాత్మని యత్సుఖమ్‌ | 
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖముక్షయమశ్ళుతే ॥ 


బాహ్యవిషయములయందంటని మనస్సుగల పురుషుడు తన ఆత్మయందు 


సుఖమేది గలదో, ఆ సుఖమును పొందుచున్నాడు అట్టివాడు (బ్రహ్మనిష్ట యను 
నమాధితో గూడకొనిన మనస్సు గలవాడై తరుగని శాశ్వతమయిన (బ్రహ్మసుఖము 
ననుభవించుచున్నాడు 


కరోపనిషత్తు 63 
అవ - ఆత్మవిజ్ఞానఫల శ్రుతి జెప్పబడుచున్నది 


మూ ॥ నాచికేతముపాఖ్యానం మృత్యు ప్రోక్రగ్‌ం ననాతనమ్‌ / 
ఉక్తా (శ్రుత్వా చ మేధావీ (ఒహ్మలోకే మహీయతే 4 16 


పద ॥ నాచికేతం- ఉపాఖ్యానం - మృత్యు ప్రోక్తం - సనాతనం - ఉక్తా - శ్రుత్వా - 
చ - మేధావీ - బ్రహ్మలోకే - మహీయతే 
టీక॥ మృత్యుప్రోక్తం = మృత్యువుచేత చెప్పబడిన, సనాతనం = (ప్రాచీనమగు, 
నాచికేతం = నచికేతసునిచే పొందబడిన, ఉపాఖ్యానం = వల్రీత్రయముతో 
కూడిన కధను, ఉక్త్వా = చెప్పి, (శ్రుత్వా చ = వినియు, మేధావీ = 
(ప్రజ్ఞావంతుడు, (బ్రహ్మలోకే = (బ్రహ్మ లేకముందు, వంహీయుతే = 
పూజ్యుడగుచున్నాడు 
తా ॥ ఓ నచికేతసుడా ! వృత్యువుచే చెప్పబడిన (ప్రాచీన వుగు 
నచికేతనసంబంధమగు నుపాఖ్యానమును వినుటచేతను, చెప్తుటచేతను (ప్రజ్ఞ 
గలవాడై వివేకవంతుడగు జ్ఞాని బ్రహ్మలోకమున పూజ్యుడగు (ముక్తుడగు) 
చున్నాడు 
అవ - ఫలశ్రుతితోబాటు అధ్యాయ ముపసంహరింపబడుచున్నది 
మూ ॥ య ఇమం పరమం గుహ్ఫూం శ్రావయేదధ్రుహ్మనంనది / 
(ప్రయతః శ్రాద్రకాలే వా తదానంత్వోయ కల్పతే / 
తదానంత్యోయ కల్పిత ఇతి ॥ 17 


పద॥  యః- ఇమం - పరమం - గుహ్యం - శ్రావయేత్‌ - బ్రహ్మసంసది- ప్రయతః- 
'శ్రాద్రకాలే - వా - తత్‌ - ఆనన్త్యాయ - కల్పతే - తత్‌- ఆనన్హా్యయ - 
కల్పతే- ఇతి 

టీక ॥ యః = ఎవడు, పరమం = ్రేషమైన, గుహ్యం = రహస్యమైన, ఇమం= ఈ 
ఉవనిషత్తును, (బ్రహ్మసంసది = బ్రహ్మవేత్తలసభయందు (లేకు శ్రాద్దకాలే 
వా = శ్రాద్రకాలమందైనను, ప్రయతః = పరిశుద్దుడై, శ్రావయేత్‌ = వినిపించునో 
(భోక్తలకు), తత్‌ = ఆ గ్రాద్దము, ఆనన్త్యాయ = అనన్తఫలముకొలుకు, 


64 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


కల్పతే = సవుర్ణవుగుచున్నది ఇతి = ఇట్టని కడపట అధ్యాయ 
పరిసమాస్తికొ అకు రెండు సార్టు ''తదానన్హ్యాయ కల్పతే అని చెప్పబడినది 


తా ॥ ఓ నచికేతసుడా ! అతిరహస్యమై [శ్రేష్టమగు నీ ఉపనిషత్తు 
(బహ్మసభయందు గాని, [శ్రాద్దకాలమందు భోక్తలకు గాని ఎవడు వినిపించునో 
ఆ శ్రాద్దము అనంతఫలము నీయ సమర్దమగుచున్నది 


కరోపనిషత్తు ప్రధమాధ్యాయమునందు 
తృతీయవల్లీ సమాప్తము 
ఓమ్‌ తత్‌ సత్‌ 


G3 


ఓమ్‌ 
కరోపనిషత్తు 
ద్వతీయాధ్యాయము - పధమవల్లి 


అవ - ఆత్మసాక్షాత్కార (ప్రతిబంధమునం చరాపుటకై ౦ంయావల్లి 


ప్రారంభింపబడుచున్నది తత్రృతిబంధస్వరూపమైన యిం(ద్రియ బహిర్ముఖత్వము 
మొదట నిరూపింపబడుచున్నది 


మూ ॥ వరాణ్బా ఖాని వ్యత్తణత్ల (యంభూ 


పద ॥ 


టీక॥ 


నస్మాత్తురాజ్‌ పళ్ళతి నాన్హరాత్మ౯ ॥ 
కశిద్రేలః ప్రత్యగాత్మానమైక 
దావుత్తచకంరమన్తు తత్తమిచ్చు౯ / 1 


పరాజ్బీ - ఖాని - వ్యతృణత్‌ - స్వయంభూః - తస్మాత్‌ - పరాజ్‌- పశ్యతి - 
న- అన్హరాత్మ౯ - ఈ - చిత్‌ - ధీరః - ప్రత్యగాత్మానం - ఐక్షత్‌ - అవృత్తచక్తుః- 
అమృతత్వం - ఇచ్చన్‌ 

స్వయంభూః = బ్రహ్మ, ఖాని = ఇంద్రియములను, పరాజ్బా = బాహ్యములగు 
రూపాదులను (ప్రకాశింపజేయువానినిగా (బహిర్ముఖములుగా), వ్యతృణత్‌= 
సృష్టించెను, తస్మాత్‌ = ఆ కారణమువలన, పరాజ్‌ = ఇతరములగు శబ్బాది 
విషయములను, పశ్యతి = చూచుచున్నవి, అన్తరాత్మ౯ = అన్తరాత్మను, న 
పశ్యతి = చూచుటలేదు, కళ్చిత్‌ = ఒకానొక, ధీరః = జ్ఞాని, అమృతత్వం = 
మరణము లేకపోవుటను, ఇచ్చన్‌ = కోరినవాడై, ఆవృత్తచక్తుః = మరల్చబడిన 
చత్తురాదీం(ద్రియ సవమూహవు గల వాడై (అంతడ్దష్టిగలవాడై), 
(ప్రత్యగాత్మానం = ప్రత్యక్షరూప పరమాత్మను, ఐక్షత్‌ = చూచుచున్నాడు, 
(ఛవ్రసి కాలానియ మాదూతకాలఖ) 

తా ॥ బ్రహ్మదేవుడు సర్వేంద్రియములను ఆత్మభిన్నములగు శబ్బాది 


విషయములవైపు పరుగులిడువానినిగా ( బహిర్ముఖములుగా) సృ్పజించినాడు 


66 ఈ మలయాళ సదురు గంగథణావళ౪ి 


అయ్యది వాటి స్వభావము కాన అవి బాహ్యవిషయముల గాంచునే గాని 
ఆత్మస్వరూపమును చూడలేవు కాని ఒకానొక ధీరుడు మోక్షమును గోరువాడై 
యిం[ద్రియములను బాహ్యవిషయములనుండి మజణలించి అంతర్ముఖ దృష్టి 
గలవాడై యాత్మస్వరూపమును జూడ గలుగుచున్నాడు అంతర్దృష్టి. మాత్రమే 
ఆత్మ సాక్షాత్కారమునకు కారణమని భావము 

వి॥ గీత అ 15, శో ॥ 11 


యతనో యోగిన్హైనం పశ్యన్త్యాత్మన్యవప్ర్టితమ్‌ । 

యతంతో ఇ_ప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః ॥ 

జ్ఞానసిద్దికొణుకు యత్నించుచున్న ధ్యానయోగానుష్టానపరులు తమయందున్న 
ఈయాత్మను సందర్శించుచున్నారు ఆత్మసంస్కారము లేని వారు, అన్తఃకరణశుద్ది 
లేనివారు వెరాతాపేతయందు (ప్రయుత్నించువారినలె నుండినను ఈ ఆత్మను 
దర్శింపజాలరు అ న్తర్హస్టిగలవారు మాత్రమే ఆత్మను గాంచగలరు బహిద్హ్నష్టి గలవారు 
చూడజాలరు అంతర్హప్టికె బాహ్యవృత్తులగు సంస్కారములు నాశము గావలయును 


అవ - తత్త్వ్యవేత్తకు అవివేకికి గలభేదమును వివరించుచున్నాడు 


మూ ॥ వరాదః కొమాననుయన్తి బాలా 
స్తే వ్రత్యోర్వన్లి వితతన్వ పాశమ్‌ ॥ 
అధ ధీరా అముతత్తం విదిత్వా 
(ువమధ్రువేస్పివా న (ప్వార్రయన్లే ॥ 2 
పద॥ _ పరాచః- కామన్‌- అనుయన్తి - బాలాః - తే - మృత్యోః - యన్హి - వితతస్య- 
పాశం - అధ - ధీరాః - అమృతత్వం - విదిత్వా - (ధ్రువం - ఆ(ధ్రువేషు - 
ఇహ - న - ప్రార్హయన్తే 
టీక॥ బాలాః = అల్పప్రజ్ఞులైన జ్ఞానులగు బాలురు, పరాచః = బహిర్గతము లైన, 
కామాన్‌ = కోరదగిన విషయములను, అనుయన్లి = అనుగమించుచున్నారు, 
(బాహ్యవిషయములవైపు పరుగులిడుచున్నారు), తే = వారు, వితతస్య = 
వ్యాప్తమైన అడ్డులేని యాజ్ఞగల, మృత్యోః = యమునియొక్క, పాశం = 


తరోపనికుతు 67 


బంధమును, యన్తి = పొందుచున్నారు, అధ = అనన్తరము, ధీరాః = ధీరులైన 

్విషయభోగోపరతిగల జ్ఞూనులు, అమృతత్వం = ముక్తతను (ముక్తి 

సుఖమును), (ధ్రువం = శాశ్వతమైనదానినిగా, విదిత్వా = తెలిసికొని, ఇహ= 

ఆనర్ల ప్రాయవుగం ఈ సంసారమునందలి, అ(ధ్రువేషు = అనిత్య 

పదాద్రములయందు (కమపి = దేనిని) న ప్రారయన్తే = కోరరు 

తా ॥ ఓ నచికేతసుడా ! విషయసుఖములం దాసక్తిగల అజ్ఞానులు 
బాహ్యాకావంవతులనం గోరి జననవురణాదిరూూంపమైన యునర్హవరయిను 
పొందుచున్నారు జ్ఞానులు అట్టు గాక మోక్షమును శాశ్వతమని తెలిసికొని 
యీసంసారమునందు అనిత్యములై న క్షణిక విషయసుఖములను కోరరు 


వి॥ గీత అ 2, శ్లో ॥71 


విహాయ కామాన్‌ యస్సర్వాన్‌ పుమాంశ్చరతి నిస్స్స్ఫ్రహః ॥ 

నిర్మమో నిరహంకారస్స శాన్తిమధిగచ్చతి ॥ 

ఏ పురుషుడు సమస్తవాంఛలను వదలి ఏ విషయములును కావలయునని 
తలంపు లేనివాడును, వువుకారము లేనివాడునా, గర్వము లేనివాడునానై 
సంచరించుచున్నాడో వాడు పరమశాంతిని పొందుచున్నాడు. ప్రకృతి శమించిన స్టానమగు 
పరమాత్మను పొందుచున్నాడు 


అవ - నచికేతసుడడిగిన ఆత్మతత్త్వమును బోధింప నుపక్రమించుచు 
తాలుత ఆత్మయొక్క. సర్వజ్ఞత్వము వర్ణింపబడుచున్నది 
మూ ॥ యేన రూపం రసం గన్రం శబ్దాన్‌ స్పృర్భాగ్‌ంళ్ల మైధునాన్‌ / 

ఏత్తోనైన విజానాతి కిమ(త వరిశివ్యతే ఏత్వ్రైతత్‌ / 3 
పద॥ యేన - రూపం - రసం - గనం - శబ్దాన్‌ - స్పర్శాన్‌ - చ - మైధునాన్‌ - 
ఏతేన - ఏవ - విజానాతి - కిం - అత్ర - పరిశిష్యతే- ఏతత్‌ - వై - తత్‌ 
టీక॥ యేన = ఏ, ఏతేనైవ = ఈ ఆత్మచేతనే, (లోకః = జనము) రూపం= 


ఆకారమును, రసం = రసమును, గవ్దం = గవ్రమును, శజ్టాన్‌ = శబ్రములను, స్పర్శాంళ్ళ= 
స్పుర్ణుములను, మైధునాన్‌ = మైధున జన్యసుఖములను, విజానాతి = తెలిసికొనుచున్నది, 


6కి శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


అత్ర = ఈ (ప్రపంచమునందు, కిం = ఏమి, వరిశిష్యతే = మిగిలియున్నది ( ఆత్మచే 
తెలియబడని దేదియును లేదని తాత్సర్యము), వై = నిశ్చయముగా, తత్‌ = అది, 
(నీవడిగిన విషయము, దేవతలు సందేహించినదియు), ఏతత్‌ = ఇదియే 


తా ॥ ఏ నచికేతసుడా ! సంపూర్ణలోకము దేహాదివిలక్షణమైన యే 
యాత్మసాధనమచే శబ్దస్పర్శరయూపరసగంధాదులను తెలిసికొనుచున్నదో, యా 
(ప్రపంచమున దేనికి తెలియని దేదియు లేదో అదియే నీవు అడిగిన యాయాత్మ 
స్వరాపము దేవతలు శంకించినదియు నదియే ఆత్మడ్రేరణచేతనే 
యిం(ద్రియము లాయావ్యాపారములందు పప్రవృత్తము లగుచున్నవని తాత్పర్యము 


వి॥ గీత అ 13, శ్లో 12 


ఇదం శరీరం కాన్తేయ ! కేత్రమిత్యభిధీయతే | 

ఏతద్యో వేత్తి తం ప్రాహుః కేత్రజ ఇతి తద్విదః ॥ 

ఓ అర్జునా ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది దీనిని, దీనియొక్క 
ధర్మములన్నిటిని యెవడెజుంగుచున్నాడో వానినే జేత్రజ్ఞుడని వేదాంతతత్త్వవేత్తలు 
జొప్పుదురు ఇచట ' ప్రజ్ఞానం? బ్రహ్మ అను మహా వాక్యార్ధము తెలుపబడినది 

అవ - ఆత్మ అతిసూవక్మము, దుర్విజ్షేయము అగుటచే తిరిగి తిరిగి దానినే 
వేరువిధముగా వర్ణించుచు ఆత్మజ్ఞాని శోకరహితుడగునని చెప్పుచున్నాడు 


మూ ॥ న్వుష్తాన్సం జూగరితాన్తం చోభౌ యేనానువళ్ళతి / 
మవోన్హం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి 4 


పద॥ _ స్వవ్నాన్తం - జాగరితాన్తం - చ - ఉభౌ - యేన - అనుపళ్యతి - మహాన్తం - 
విభుం - ఆత్మానం - మత్వా - ధీరః - న శోచతి 


టీక ॥ స్వవ్నాన్తం = స్వవ్నవంంద లి (పపంచవ్ఫునం, జాగరితాన్తం చ = 
జా(గ్రదవస్థయందలి (పపంచవుును, ఉభౌ = రెండైన స్వప్న 
జా(గ్రత్ర్రపంచములను (లోకః = లోకము), యేన = ఏ యాత్మ 
స్వరూపముచేత, అనుపశ్యతి = చూచుచున్నదో, (తం = అటువంటి), 


కరోపనిషత్తు 69 


జాలి 


మహోన్తం = గొప్పుదగు, విభుం = సర్వవ్యాపకమగు, ఆత్మానం = ఆత్మను, 
ధీరః = జ్ఞాని, మత్వా = తెలిసికొని, న శోచతి= దుఃఖింపడు 


తా ॥ ఓ నచికేతసుడా ! లోకము జాగ్రత్స్‌ప్ను ప్రపంచములను ఏ 


యాత్మస్వరూపముచే చూచుచున్నదో అట్టి పరిపూర్ణాత్మను జ్ఞాని తెలిసికొని 
దుఃఖరహితు డగుచున్నాడు 


పట ॥ 


టీక ॥ 


వి ॥ ఇదియు పైచ్చెపిన గీతాశ్ళుకము ననుసరించియే యున్నది 

అవ - (బ్రహ్మవేత్తయొక్క_ నిర్భృయత్వము వర్థింపబడుచున్నది 

య ఇమం మధ్యుదం వేద ఆత్మానం జీవమున్తికాత్‌ । 

ఈశానం భూతభవ్వున్వు న తతో విజుగువుతే / వతడ్ర్రైతత్‌ / ౨ 


యః - ఇమం - మధ్వదం - వేద - ఆత్మానం - జీవం - అన్తి కాత్‌- ఈశానం 
- భూతభవ్యస్య - న - తతః - విజుగుప్పుతే - ఏతత్‌ - వై - తత్‌ 


యః = ఎవడు, ఇమం = ఈ, మధ్వదం = కర్మఫలమును అనుభవించుచున్న, 
జీవం = జీవస్వరూపమగు, (ప్రాణాదిాిసముదాయమును ధరించుచున్న), 
ఆత్మానం = ఆత్మను, అన్తికాత్‌= సమీపమునందుండి, భూతభవ్యస్య = 
కాలత్రయమునకు, ఈశానం= నియామకునిగా, వేద = తెలిసికొనుచున్నాడో, 
తతః = ఆ తెలిసికొనుటవలన, న విజుగుప్పుతే = క్లేశమునుపొందడు, వై = 
నిశ్చయముగా తత్‌ = అది, (నీవడిగిన విషయము దేవతలును 
సందేహించినదియు) ఏతత్‌ = ఇదియే 


తా ॥ ఓ నచికేతసుడా ! ఎవడు ప్రాణాదిసముదాయమును ధరించువాడై 


కర్మఫల భోక్తయగు జీవుని, సమీపమునందుండి కాలత్రయనియామకునిగా 
(ఈశ్వరునిగా) తెలిసికొనుచున్నాడో వాడు ఈ తెలిసికొనుటవలన శ్లేశమును 
పొందడు అతనికెట్టి భయమునుండదు ఇదే నీవడిగిన యాత్మస్వరూపము 


మూ ॥ 


అవ - (బ్రహ్మజ్ఞానియొక్క_ సార్వాత్మ్యదర్శనము వృర్ణింపబడుచున్నది 
యః ప్రారం తవసో జాతముద్ద $2 వూర్చమజాయతో ॥ 
గువోం వ్రవిళ్వ తిష్టన్హం యో భూతోభిర్హ్యూవళ్ళుత / వతద్ర్రైతత్‌ 1 6 


70 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


పద॥ యః- పూర్వం - తపసః - జాతం - అద్భ్య్యః - పూర్వం - అజాయత - 
గుహాం - ప్రవిశ్య - తిష్టన్తం - యః - భూతేభిః - వ్యపశ్యత - ఏతత్‌ - వై - 
తత్‌ 

టీక ॥ యః = ఏ ముముక్షువు, అద్భ్యః = ఉదకములకంటె (పంచమహాభూత 
ములకంటె), పూర్వం = ముందు, అజాయత = పుట్లైనో, (తం = 
అటువంటి), పూర్వం = ముందు, తపసః = జ్ఞానాదిలక్షణ (బ్రహ్మవలన, 
జాతం = పుట్టినట్టేన్ని, భూతేభిః = కార్యకారణ లక్షణములైన 
భూతములతోడ, గుహాం = హృదయగుహను, ప్రవిశ్య = ప్రవేశించి, తిష్టన్తం= 
ఉన్నటువంటి వానిని, యః = ఎవడు, వ్యపశ్యత = వివేచనమొనర్చి 
చూచుచున్నాడో (వాడే బ్రహ్మను దర్శించినవాడగును), వై = నిశ్చయయగా, 
ఏతత్‌= ఇదియే, తత్‌ = అది ( నీవడిగిన బ్రహ్మస్వరూపము) 
తా ॥ ఓ నచికేతసుడా ! ఎవడు సృష్టికి పూర్వము సత్యజ్ఞానానందాత్మ 

కమగు (బహ్మామువలన పంచభూతములకంటె పూర్వము పుట్టి కార్యకారణ 

భూతములతో సహ సమస్త ప్రాణుల బుద్దిగుహయందు ప్రవేశించి యున్నటుల 

చూచుచున్నాడో వాడే నిశ్చయముగా బ్రహ్మస్వరూపమును ఎణీంగినవాడు 

సర్వకారణమగు నదియే నీవు అడిగిన ఆత్మస్వరూపము 

అవ - ప్రకారాంతరముచే (బ్రహ్మజ్ఞాని సార్వాత్మ్యదర్శనము వర్ణింపబడుచున్నది 

మూ ॥ యా ప్రాణోన నంభివత్తదిత్తిరేనతామయిీ / 
గువోం ద్రదిళ్ళ తిష్టన్సీం యా భూతేభిర్ద్యూజాయత / ఏతద్రైతత్‌ 7 

పద॥ యా- ప్రాణేన - సంభవతి - అదితిః - దేవతామయీ - గుహాం- ప్రవిశ్య - 
తిష్టన్తీం - యా - భూతేభిః - వ్యజాయత - ఏతత్‌ - వై- తత్‌ 

టీక॥ యా = ఏ, దేవతామయీ = సత్యదేవతాస్వరూపమగు, అదితిః = అదితి, 
ప్రాణేన =హిరణ్యగర్భస్వరూపముతో, (పరస్మాత్‌ = పర(బ్రహ్మమువలన), 
సంభవతి = పుట్టుచున్నదో, యా = ఏది, భూతేభిః = పృధివ్యాది 
భూతములతోగూడి, వ్యజాయత = పుట్టెనో, (తాం = అట్టి) గుహాం = 
బుద్దిగుహను, (ప్రవిశ్య = (ప్రవేశించి, తిష్టన్తీం = ఉంటున్న (ఆ ప్రాణాత్మను 


కరోపనిషత్తు 71 


చూడుము), వై = నిశ్చయముగా, ఏతత్‌ = ఇదియే, తత్‌ = అది (నీవడిగిన 
ఆత్మస్వరూపము) 
తా ॥ ఓ నచికేతసుడా ! శబ్దాదివిషయముల ననుభవించుటచే అదితి 
యనబడు సర్వదేవతాత్యకమైన హిరణ్యగర్భరూపమైన యే ప్రాణాత్మ గలదో, 
మణీయునేది భూతము లతో గూడ నుత్పున్నమై సర్వప్రాణుల బుద్దిగుహయందు 
(ప్రవేశించియున్నదో అదియే నీ వడిగిన యా యాత్మ 
అవ - అరణిప్రమగు అగ్నియందు (బ్రహ్మద్నష్టి వర్ణింపబడుచున్నది 
మూ ॥ అరణ్యోర్హి హితో జాతవేదా 
గర్డ్ర ఇన నుభ్బుతో గర్భిణేభిః / 
దినే దిన ఈడ్యో జాగ్భనద్ది 
ఎభ్లనిన్మద్ది రను ష్మేభిరగ్గుః / వీతద్రైతత్‌ + 8 
పద ॥ అరణ్యోః - నిహితః - జాతవేదాః - గర్భః - ఇవ - సుభ్బతః - గర్భిణేభిః - 
దివేదివే - ఈడ్యః - జాగృవద్భిః - హవిష్మద్భిః - మనుష్యేభిః - అగ్నిః - 
ఏతత్‌ - వై - తత్‌ 
టీక॥ _ జాతవేదాః = అగ్ని, గర్భిణీభిః = గర్భిణి స్ర్రీలచేత, సుభృతః = చక్కగా 
భరించబడిన, గర్భ ఇవ = గర్భమువలె, అరణ్యోః = రెండు అరణులయందు 
(అగ్నిని చిలుకు కట్టెలయందు), నిహితః = ఉంచబడినది మజీయు ఆ, 
అగ్నిః = అగ్ని, జాగృవద్భిః = జాగరణ శీలురును, హవిష్మద్భిః = 
ఆజ్యాదిహవిస్సులతో గూడినవారునునగు, మనుష్యేభిః = మనుష్యులచేత 
(యాజకులచేత, దివేదివే = (ప్రతిదినమును, ఈడ్యః = స్తుతింపదగినది, 
వై = నిశ్చయముగా ఏతత్‌ = ఈ అగ్నియే, తత్‌ = (నీవడిగిన) ఆ 
(బ్రహ్మస్వరూపము 
తా ॥ ఓ నచికేతసుడా ! గర్భిణీ స్త్రీలచే సురక్షితముగా ధరింపబడిన 
గర్భమువలె అగ్ని ఉత్తరారణి, అధరారణి- వీటియందు నిహితమై వ్యాపకమై 
యున్నది అయ్యది (అగ్ని) జాగరణశీలురు ఆజ్యాది హోమ సామ గీయుక్తులైన 
వంనంష్యులచేత స్తుతింపబడుచున్నది ఈ అగ్నియేం నీవడిగిన యా 
పరమా త్మస్వరూపము 
F7 


72 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 
అవ - |ప్రాణాత్మయందు (బహ్మదృష్టి నిరూపింపబడుచున్నది 
మూ ॥ యతళశ్ళోదేతి నూర్వో అన్సం యత్ర చ గచ్చుతి । 
తం దేవాన్టుర్ద్వే2_ర్పితా న్హదు నాత్వేతి కళ్లన / వత్ష్రాతత్‌/ 9 
పద ॥ యతః - చ - ఉదేతి - సూర్యః - అస్తం - యత్ర - చ - గచ్చతి - తం - 
దేవాః - సర్వే - అర్చితాః - తత్‌- ఉ- న- అత్యేతి - కః - చ- న- ఏతత్‌. 
వై- తత్‌ 
లీక ॥ సూర్యః = సూర్యుడు, యతళ్ళ = ఏ(ప్రాణాత్మనుండి, ఉదేతి = 
ఉదయించుచున్నాడో, యత్రచ = ఏ ప్రాణాత్మయందు, అస్తం = లయమును, 
గచ్చతి = పాందుచున్నాడో, తం = ఆ ప్రాణాత్మను, సర్వే = సమస్తమైన, 
దేవాః = అగ్నా్యదిదేవతలు, అర్పితాః = ప్రవేశించుచున్నారు, తత్‌ ఉ = దానిని, 
కళ్ళేన = ఎవడును, నాత్యేతి= అతి క్రమింపడు, వై = నిశ్చయముగా, ఏతత్‌ = 
ఈ ప్రాణాత్మయే, తత్‌ = అది ( నీవడిగిన పరబ్రహ్మ స్వరూపము ) 
తా ॥ ఓ నచికేతసుడా ! ఏ ప్రాణాత్మనుండి సూర్యుడుదయించి 
లయమగుచున్నాడో, ఆధిదైవికములగు ఏ అగ్నా్యదిదేవతలు, ఆధ్యాత్మికములగు 
వాగాదులు ఏ ప్రాణాత్మయందు (ప్రవే శించియున్నవో, ఏ (బ్రహ్మమును 
(ప్రాణాత్మను) ఎవరును అతి క్రమింపలేకున్నారో అట్టి ప్రాణాత్మయే నీ వడిగిన 
యాత్మస్వరూపమని తెలియుము 
అవ - నానాత్వమును నిషేధించుచు భేదదృష్టి గలవానికి జనన మరణములే 
గతి యని వివరించుచున్నాడు 


మూ ॥ యదేవేహ తదముత్ర యదముత తదనానా ! 
మృత్యోన్ల మ్రుత్వుమాప్త్పోతి య ఇహ నానేవ వళ్చతి ॥ 10 

పద॥  యత్‌- ఏవ- ఇహ - తత్‌- అముత్ర - యత్‌ - అముత్ర - తత్‌- అను - 
ఇహ - మృత్యోః - సః - మృత్యుం - ఆప్నోతి - యః - ఇహ - నానా - ఇవ- 
పశ్యతి 

టీక॥ _ ఇహ = ఈ లోకమందు లేక దేహేం(ద్రియాది సంఘాతమందు, యత్‌ = ఏ 


కరోపనిషతు 73 


per 


పరమార్హతత్త ము ( భాసించుచున్నదో), తదేవ = ఆ పరమార్ర్తతత్త (మే, 
అముత్ర = పరలోకమందు (లేక దేహేం(ద్రియాదులకు పరముగా) 
(భాసించుచున్నది), అము(త్ర = వరలోకమునందు, యత్‌ = ఏ 
పరమారద్తతత్త $ము గలదో, తదను = ఆ పరమార్తతత్త$ము, ఇహ = ఈ 
లోకవుందు (కార్య కారణోపాధులతో నావురూపాత్మకవలుగా 
భాసించుచున్నది), యః= ఎవడు, ఇహ = ఈ పరమారద్హతత్త ఏమునందు, 
నానేవ = భిన్నభావముగ, పశ్యతి = చూచుచున్నాడో, సః = వాడు, మృత్యోః= 
మృత్యువునుండి, మృత్యుం = మరణమును, ఆప్నోతి = పొందుచున్నాడు 


తా ॥ ఓ నచికేతసుడా ! ఇహలోక పరలోకములయందుండెడి యాత్మ 


యొకటియే కాని వేరు కాదు అనగా దేహేం(ద్రియాదులందు, తద్భిన్నముగ 
నున్నట్టి ఆత్మ ఒక్కటియే కాని వేరు గాదు అట్టి ఈయాత్మయందు ఎవడు 
భిన్నత్వమును గాంచుచున్నాడో, వాడు మృత్యువునుండి మృత్యువును, అనగా 
పునః పునః జనన మరణరూప సంసారమును పొందుచున్నాడు 


పద ॥ 


టీక॥ 


అవ - ఏకత్వవిజ్ఞానసాధనను చెప్పుచున్నాడు 

మనసై వేదమూ వ్రవ్వుం నేహ నానాస్టీ కించన । 

మృుత్య్వోన్సు మ్మత్వుం గచ్చతి య ఇహ నానేన వళ్ళతి / 11 
మనసా - ఏవ - ఇదం - ఆప్తవ్యం - న- ఇహ - నానా - అస్తి - కించన - 
మృత్యోః - సః - మృత్యుం - గచ్చతి - యః - ఇహ - నానా - ఇవ - పశ్యతి 
ఇదం = ఈ యాత్మస్వరూపము, మనసైవ = మనస్సుచేతనే, ఆప్తవ్యం = 
పాొందదగినది, ఇహ = ఈ ఆత్మస్వరూపమునందు, కించన = కొంచమును, 
నానా = భేదము, నాస్తి = లేదు యః = ఎవడు, ఇహ = ఈ యాత్మ 
స్వరూపమునందు, నానేవ = భేదము వలెనే (నానాత్వమునే), పశ్యతి = 
చూచుచున్నాడో, సః = వాడు, మృత్యోః = మృత్యువునుండి, మృత్యుం = 
మరణమును, గచ్చతి = పొందుచున్నాడు 


తా॥ ఓ నచికేతసుడా ! ఈ యాత్మస్వరూపము మనస్సు చేత 


పాందదగినది దీనియందు అణుమా[త్రమైనను భేదము లేదు ఎవడు 


74 


ఈ మలయాళ సద్గురు గ్రంథావళి 


అవిద్యా గ్రస్తుడై ఆత్మయందు భేదమును లేక నానాత్వమును చూచుచున్నాడో వాడు 
వూటివూటికి వంరణవరును (జననవురణరూప సంసారమును) 
పొందుచున్నాడు 


మూ ॥ 


పద ॥ 


లీక! 


అవ - హృదయపుండరీకస్తమగు బ్రహ్మస్వరూపము వర్ణింపబడుచున్నది 


అజ్బుష్టనూ(త్రః వురుషో మధ్వ ఆత్మని తిప్హతి ॥ 

ఈశానో భూతభవ్వున్వు న తతో విజుగువ్లుతే / ఏతద్ర్రా తత్‌ ॥ 12 
అబ్లుష్టమా త్రః _ పురుషః _ మధ్యే - ఆత్మని - తిష్టతి - ఊఈఊశానః- 
బూతభవ్యస్య - న - తతః - విజుగుప్పుతే - ఏతత్‌ - వై - తత్‌ 
భూతభవ్యస్య = కాలత్రయమునకు, ఈశానః = నియామకుడగు, పురుష్య= 
పురుషుడు, వుధ్యేఆత్మని = శరీరవరునందు, అజ్ఞుష్టవూ(త్రః = 
అజ్నుష్రపరిమాణముగలవాడై, తిష్టతి = ఉంటున్నాడు తతః = ఆ పురుషుడు 
కాలత్రయేశ్వర స్వరూపుడగుటవలన, న విజుగుప్పుతే = (తనను) రక్షించుకొన 
నిశ్చయింపడు, వై = నిశ్చయముగా ఏతత్‌ = ఇదియే, తత్‌= అది, (నీ వడిగిన 
(బహ్మస్వారూపము ) 

తా ॥ ఓ నచికేతసుడా ! ఈ దేహవుందు హృదయాకాశమున 


అంగుష్టమా(త్రుడై యున్న ఆత్మను కాలత్రయనియామకునిగా దెలిసికొని జ్ఞాని 
స్వసంరక్షణను కోరడు ఇదే నీవడిగిన యాత్మస్వరూపమని గ్రహించుము 


అవ - ఆత్మ లేక పరబ్రహ్మ స్వయం ప్రకాశమనియు, కాలాబాధ్య మనియు 


చెప్పుచున్నాడు 


మూ ॥ 


పద ॥ 


ఉకీక ॥ 


అబ్లుష్టనూ (ఆః వురుషో జ్వోతిరివాధూమకో / 

ఈళానో భూతభవ్వుస్తా న ఏవాద్దు న ఉ శ్లూః / వతైతత / 13 
అబ్లుషమా(త్రః - పురుషః - జ్యోతిః - ఇవ - అధూమకః - ఈశానః- 
భూతభవ్యస్య - సః - ఏవ- అద్య - సః - ఉ - శ్వః - ఏతత్‌ - వై - తత్‌ 


అబ్నుషమాత్రః = అజ్ఞుష్టపరిమాణముగల (యః = ఏ) పురుషః = జీవుడు, 
అధూవమకః = పొగ లేని, జ్యోతిరివ = తేజస్సువంటివాడో మజియు, 


కరోపనిషత్తు 75 


భూతభవ్యస్య = కాలత్రయమునకు, ఈశానః = నియామకుడో, స ఏవ = 

ఆ కూటస్థస్వరూపుడగు జీవుడే, అద్య= ఇప్పుడు, (ఉంటున్నాడు) శ్వః = 

రేపున్ను, స ఉ = ఆ కూటపస్తసఃరూపుడగు పురుషుడే ( జీవుడే) ( వర్తిష్యతే= 

ఉండగలడు), వై = నిశ్చయముగా, ఏతత్‌= ఇదియే, తత్‌ = అది, (నీవడిగిస 
బ్రహ్మతత్త్వము) 

తా ॥ ఓ నచికేతసుడా ! యోగులచే హృదయాకాశనుందు ఏ పురుషుడు 
(జీవుడు) అంగుష్టప్రమాణుడై సర్వజగన్నియామకుడుగా (ప్రకాశమానమగు 
(ధూమరహితమైన) తేజస్సువలె జూడబడుచున్నాడో ఆ కూటస్టస్వరూపుడగు 
జీవుడే యిప్పుడున్నాడు ఇకమీదట గూడ నతడే యుండగలడు ఇదే నీ వడిగిన 
యాత్మస్వరూపము 

వి॥గీత॥అ 18, శ్లో 161,62 

ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే౭_ర్జున ! తిష్టతి | 

(భామయన్సర్వ భూతాని యన్రారూఢాని మాయయా। 

తమేన శరణం గచ్చ సర్వభావేన భారత ! 

తత్రృసాదాత్పరాం శాన్తిం స్థానం (ప్రాప్స్యసి శాశ్వతమ్‌ ॥ 

ఓ అర్జునా ! సమస్త(ప్రాణులకు నియామకుడు, సర్వాంతర్యామి యగు 
నీశ్వరుడు (పరమాత్మ) దేహయ(న్రముల నధిష్టించియున్న సమస్త (ప్రాణులను 
మాయావి కీలు బొమ్మలనువలె, మాయచేత (త్రిప్పుచు సమస్త ప్రాణుల హృదస్థానమం 
దధివసించియున్నాడు ఓ అర్జునా ! అన్ని విధములచేతను ఆ సర్వేశ్వరునే శరణు 
పొందుము ఆ సర్వేశ్వరుని యనుగ్రహమువలన సర్వ్యోత్కష్టమయిన పరమశాంతిని 
అనగా (ప్రకృతిరహితమగు నుపరతిని శాశ్వతమగు మోక్షపదవిని పొందగలవు 


అవ - నానాత్వమును జూచువానికి గలుగు దుష్పులమును చెప్పుచు భేదద్నష్టిని 
నిషేధించుచున్నాడు 
మూ ॥ యభోదకం దుర్గే బం వర్గతేషు నిధావతి । 

ఏవం ధర్మాన్‌ వ్రుధక్‌ వళ్ళంస్తానేవానునిధానతి ॥ 14 


76 శ్రీ మలయాళ సుద్దురు గ్రంథావళి 


పద ॥  యధా- ఉదకం - దుగ్గే - వృష్టం - పర్వతేషు - విధావతి - ఏవం - ధర్మాన్‌- 
పృథక్‌ - పశ్య౯ - తా౯ - ఏవ - అనువిధావతి 
టీక॥ _ దుల్లే= పర్వతోన్నత ప్రదేశమందు, వృష్టం = వర్ణింపబడిన, ఉదకం= జలము, 
యధా = ఏ (ప్రకారము, పర్వతేషు = పర్వతములయందు, తత్పరిసరనిమ్న 
(ప్రదేశములందు, విధావతి = పరుగులిడి ప్రవహించుచున్నదో, ఏవం = ఈ 
ప్రకారముగ (జీవుడు), ధర్మా౯= ఆత్మలను ( ప్రతిశరీరమునందు), పృధక్‌= 
వేరుగ, పశ్యన్‌ = చూచుచున్నవాడై, తానేవ = ఆ వేరైనశరీరధర్మములనే 
అనువిధావతి= అనుసరించిపోవుచున్నాడు (పాందుచున్నాడు) 
తా ॥ ఓ నచికేతసుడా ' పర్వతాగ్రమునందు పడిన యుదకము (ప్రవహించి 
భిన్నమై యెట్టు నశించునో, అట్లే జీవుడు ఆత్మభిన్నములుగాని ధర్మములను 
(జీవాత్మలను) శరీరభేదము ననుసరించి (ప్రతిశరీరమందును వేరు వేరుగ 
నున్నటుల దలంచినవాడై శరీరభేదములనే బొందును అనగా భిన్నాత్మబుద్ది గల 
వాడై సంసారమును గోతిలో పడి శరీరముల తోడనే పుట్టుచు గిట్టుచునుండునని 
తాత్పర్యము 
వి॥ గీత అ 16, శో 120 
అసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని । 
మామప్రాప్యైవ కౌన్తేయ ! తతో యాన్త్యధమాం గతిమ్‌ ॥ 
ఎ అర్జునా! అసురయోనియందు జన్మించిన మూఢులు నన్ను పొందకయే 
ప్రతిజన్మయందును అంతకంటే నీచజన్మమును పొందుచున్నారు 
అవ - భేదద్నష్టి తొలగిన మననశీలుడగు బబ్రహ్మవేత్తయొక్క_ విశుద్రవిజ్ఞూనై 
కరసమగు ఆత్మస్వరూపము వర్ణ్థింపబడుచున్నది 
మూ ॥ యధోదకొం ళుడ్రో శుద్ద మానీక్రం తాద్దుగేవ భవతి / 
ఏవం మునేర్చిజూనత ఆత్మా భవతి గౌతమ ! ॥ 15 
పద॥  యధా- ఉదకం - శుద్దే - శుద్ధం - ఆసిక్తం - తాదృక్‌ - ఏవ - భవతి - 
ఏవం- మునేః - విజానతః - ఆత్మా - భవతి - గౌతమ! 
టీక॥ హేౌగౌతమ! = ఓగౌతముడా ! యధా = ఏ(ప్రకారము, శుద్దం = నిర్మలమైన, 


కరోపనిషత్తు 77 


ఉదకం = జలము, శుద్దే = నిర్మలోదకమందు, ఆసిక్తం= పోయబడినదై, 
తాద్ధోవ = ఆ నిర్మలోదకముగానే, భవతి = అగుచున్నదో, ఏవం = ఈ 
(ప్రకారముగ, విజానతః = ఆత్మను దెలిసీకొన్న, మునేః = మననశీలుడగు 
మునియొక్క, ఆత్మా = ఆత్మ, (శుద్రమైనదిగు భవతి = అగుచున్నది 
తా ॥ ఓ నచికేతసుడా ! నిర్మలోదకమం దుంచబడిన నిర్మలజలము 
ఏ(ప్రకారము ఏకరసమై నిర్మలముగానే యగుచున్నదో ఆ (ప్రకారముగానే 
(బహ్మాత్మైక్యజ్ఞానమును బడసిన మననశీలుడగు జ్ఞానియొక్క యాత్మయు 
పరిశుద్రమై అభిన్నమై భాసించును కనుక భేదద్నష్టిని పరిత్యజించి అందటును 
సదా ఆత్మైకత్వ దర్శనమునే గాంచవలయును 
కరోపనిషత్తు ద్వితీయాధ్యాయమునందు 
(ప్రధమవల్రి సమాప్తము 
ఓం తత్‌ సత్‌ 


“చనా. 


కఠోపనిషత్తు 


ద్వతీయాధ్యాయము - ద్వితీయవల్లి 


అవః - బ్రహ్మాతత్హ్వము దుక్షే యమగుటచే ప్రకారాంతముచే తిరిగి దానినే 
నిరూపించుచున్నాడు 


మూ ॥ వురమేకాదశద్వార మజుస్వావశ్రచేతనః । 
అనుష్టాయ న శోచతి విమ్వ్యు విముచ్యతే  ఏతద్వైతత్‌( 1 


పద॥ పురం - ఏకాదశద్వారజ్ఞ - అజస్య - అవక్రచేతసః - అనుష్టాయ - న - 
శోచతి - విముక్త? - నీ సిముచ్యితే - ఏతత్‌ - వై - తత్‌ 


టీక॥ _అవక్రచేతనః = కుటీ! శక్షిశనురని (నిత్య విజ్ఞాన స్వరూపుడైన) , (యన్య= 
ఏ), అజస్య = జన్మాక్రైక్రజోధళు-న్యుడగు పరమేశ్వరునకు, ఏకాదశద్వారం= 
పదునొకండు దాజ్‌తకలు ౧ల౮రీరవంు (చత్షు(శ్రో(త్రనాసావభన 
కుహర ములు న కకక యం-ప్స (బహ్మరం(ధములు ననునివి 
పదునొకండు) గ్ర పుకైైైైైకప ౨౮౫, (౮0 = ఆపరమేశ్వరుని) , అనుష్పాయ= 
ధ్యానముచేసి, శ్రీ MMIII: 0 విముక్తః = రాగద్వేషాదులచేత లేక 
అవిద్యాకా మక్ఞ్ఞ ్ఞ్ఞ్ఞ్ఞజ ల నం నముక్తుడై ( జీవన్ముక్తుడై) , విముచ్యతే= 
సంసార బు లి ౬ బదుచున్నాడు విదేహముక్తుడై తిరిగి 
శరీరమును క్ర. నిశ్చయముగా, ఏతత్‌ = ఇదియే, తత్‌ = అది 
( నీవడిగినక్రిక తిన 


తా ॥ ఓ టన నకరములుఠని పర బ్రహ్మమునకు 
పదునొకండు దం నియున్న యీ దేహమే పట్టుణముగా 
నున్నది (ఈ ప డు కాబచ్చే యితనికి పురుషుడని 
పేరు. ఈ ఎజి యమున పరబ్రహ్మమును రాగాదివిముక్తుడై 
ఏషణా వ అట. ౧ యుందగనే ముక్తుడై (జీవన్ముక్తుడై) 


కరోపనిషత్తు 79 


జననవురణరూపమైన సంసారబంధము నుండి విముక్తు డగుచున్నాడు 
విదేహముక్తు డగుచున్నాడని భావము నీవడిగిన ఆ యాత్మ తత్త్వము ఇదియే 


వి॥ గీత అవ, శో ॥13 


సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ | 
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్‌ ॥ 


ఇం(ద్రియముల వశపరచుకొన్నవాడగు దేహి మనస్సుచేత సమస్తకర్మలను 
పరిత్యజించి తానేమియు చేయనివాడును, జేయింపని వాడునునై తొమ్మిది వాకిళ్లు గల 
పట్టణమైన శరీరమందు సుఖముగా నుంటున్నాడు ఇచట పదునొకండు ద్వారములు 
తెలుపడవెనవి గీతయందు తొమ్మిది ద్వారములను తెలిపియున్నారు ఈ 
నవద్వారములు సామాన్యముగా మనుష్యాది సకల (ప్రాణులకును గలవు, ఇది ప్రాక్సతజీవుల 
లక్షణము అప్రాకృతజీవితము గలుగునప్పుడు కుండలినీ ప్రబోధము, ([బహ్మరం(ధ్రము 
అను రెండు ద్వారములు తెరువబడును అవి జీవన్ముక్తి గలిగి ఈ శ్వరత్వము 
సిద్రించినప్పుడే గలుగును అంతవజకు మానవుని హృదయమందు గల దేవుడు తలుపు 
మూసియుండు దేవాలయమునందువలె మూయబడి యుండును తలుపు తెరువబడిన 
తరువాత దేవుడు కనుపించునట్టు పైరెండు ద్వారములు తెరువబడిన తరువాత 
ఆత్మదర్శనము గలుగును దీనికే హృదయగగ్రంధి భేదనమనియు, హృదయకమల 
వికాసమనియు సపేర్ధు 

అవ - ఆత్మ ఏకశరీరవర్తి గాదు, సర్వశరీరములందు ఉండునదని 
ఆత్మయొక్క. సర్వాత్మత్వము వర్ణింపబడుచున్నది 
మూ ॥ హగ్‌ంనళ్ళుచిషద్దునురన్హరిక్షన 

ద్దోతా వేదివదతిధిర్దురోణనత్‌ / 

న్ధుషద్ధారనద్ధుతనద్వ్యూమన 

దబ్దా గోజా బుతజా అదిజా బుతం బృహత్‌ 2 
పద॥ హంసః - శుచిషత్‌ - వసుః - అన్తరిక్షసత్‌ - హోతా - వేదిషత్‌ - అతిధిః - 

దురోణసత్‌ - నృషత్‌ - వరసత్‌ - బుతసత్‌ - వ్యోమసత్‌- అబ్బూః - గోజూః- 


బుతజాః - అద్రిజాః - బుతం - బృహత్‌ 


టీక॥ _ (ఈయాత్మ హంసః = గమనమొనర్చునది, (ఒక శరీరమునుండి మజీయొక 
శరీరమునకు పోవునది, లేక అవిద్యను హనన మొనర్చునది) శుచిషత్‌ = 
ఆకాశమున (సూర్యరూపముతో) సంచరించునది, వసుః = వసువు, అనగా 
సర్వవ్యాపకమైనది, అంతరిక్షసత్‌ = ఆకాశమున (వాయురూపముతో) 
సంచరించునది, వేదిషత్‌ = పృధివియందున్న, హోతా = అన్నిస్వరూపము, 
దురోణసత్‌ = కలశమునందున్న, అతిధిః = సోమము, లేక దురోణసత్‌ = 
గృహములందున్న, అతిధిః = అతిధిరూపము, నృషత్‌= మనుష్యులయందుం 
డునది, వరసత్‌ = (్రేష్టములైన దేవతాది శరీరములందుండునది, బుతసత్‌= 
సత్యవలినందు లేక యజ్ఞవయునందు ఉండునది, వ్యోవుసత్‌ = 
ఆకాశమునందుండు నదియునై యున్నది, (వుణీయు) అబ్బూః = 
(శంఖశుక్తిమకరాది రూపములతో) జలమందుద్భవించునవి, గోజూః = 
(ప్రీహియవాది రూపముతో పృధివియం దుత్సన్నములైనవి, బుతజాః = 
యజ్ఞాంగరూపముతో జనించునవి, (లేక యజ్ఞమువలన బుట్టునవి) 
అ(ద్రెజాః = సర్వతములనుండి నదీరూపముతో ఉత్పన్నములగునవి (ఇవి 
యన్నియు ఆ ఆత్మరూపముల్సే మజియు ఆ ఆత్మ, బుతం = సత్య 
స్వరూపమైనది, బృహత్‌ = సర్వకారణమగుటచే మహత్తర మైనదియునై 
యున్నది 
తా ॥ ఓ నచికేతసుడా ! నీ యీ శరీరరూప పురమందుండు ఆత్మయే 
(బహ్మస్వరూపము గాదు, వముతోవునిన ఒక శరీరమునుండి వుజియెముక 
శరీరమునకు పోవుచు సర్వశరీరవర్తియైనదియు, ఆకాశమున సూర్యరూపముతో 
సంచరించు చున్నదియు, సర్వవ్యాపకమై ఆకాశమున వాయురూపముతో 
నున్నదియు, పృధివియందు అగ్నిరూపముతో నున్నదియు, కలశమునందున్న 
సోవురసమును, గృహములందున్న అతిధియు ఆ ఆత్మయే మణీయు 
మనుష్యులలో, దేవతలలో, యజ్ఞములలో, ఆకాసములో నుండునది ఆ 
యాత్మయే, ఇంకను జలమునందు శంఖశుక్తిమకరాదిరూపముతో నుండునది, 
భూమియందు (వ్రీహియవాది రూపముతో నుండునది, యజ్ఞాంగరూపముతో 
నుండునది, పర్వతములనుండి ఉద్భవించు నడిరూపమున నుండునది, 
సత్యస్వరూపమై సర్వ కారణ వుగుటచే బృహత్తెనదియిు ఆ యాత్మ 


కరోపనిషత్తు 81 


స్వరూపమేయని తెలియుము అనగా జగత్తులందు సర్వ ప్రాణులలో, సర్వ 
వస్తువులలో సర్వాంతర్యామియ్లై సర్వవ్యాపకమై యున్న ఆత్మ ఒక్కటే గాని వేణు 
గాదని తాత్పర్యము 

వి ॥ గీత అ 7, శో ॥19 


బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే । 

వాసుదేవస్సర్వమితి స మహాత్మా సుద్దుర్ణభః ॥ 

వివేకి యగువాడు అనేకజన్మములయందు అనుష్టానపరుడై కడపటు 
జ్ఞానవంతుడై సమస్త (ప్రపంచము వాసుదేవస్వరూపమని తెలిసి నన్ను పొందుచున్నాడు 
అట్టి ఏకాత్మజ్ఞానము గల మహానుభావుడు దుర్తభుడు 

అవ - ప్రాణాపానాది (క్రియలకు అత్మయే అధిష్టానమని చెప్పబడుచున్నది 
మూ॥ కణం ప్రాణమునుయత్యపానం వ్రత్యాగస్వుతా ॥ 

మధ్వే వామనమాసీనం దిక్లే దేవా ఉపానతే ॥ 3 


పద॥ ఊర్హ్వం - ప్రాణం - ఉన్నయతి - అపానం - (ప్రత్యక్‌ - అస్యతి - మధ్యే - 
వామనం - ఆసీనం - విశ్వే - దేవాః - ఉపాసతే 

టీక॥ యః - ఎవడు (ఏ యాత్మ, ప్రాణం = (ప్రాణవాయువును, ఊద్దం= 
ఉపరి భాగమును, ఉన్నయుతి = పొందించుచున్నుదో, అపానం = 
అపానవాయువును, (ప్రత్యక్‌ = క్రిందికి, అస్యతి = విసరివేయుచున్నదో, మధ్యే= 
హృదయమధ్యమునందు, ఆసీనం = ఉన్నటు వంటి, వామనం = పొందదగిన 
(తం = ఆ యాత్మస్వరూపమును), విశ్వే = సమస్తమైన, దేవాః = 
ఇం(ద్రియములు, ఉపాసతే = ఉపాసించుచున్నవి, (సేవించుచున్నవి) 
తా ॥ ఓ నచికేతసుడా ! ఏపరమాత్మ హృత్సద్మమునుండి ప్రాణాపానాది 

వాయువులను ఉర్టా ధోగమునములను బొందించుచున్నదో అటువంటి 

పరవూత్మను (శో(త్ర త్వకృక్షు రాదీం(ద్రియములు, శబ్దస్పర్శరూపాది 

విషయములను కానుకగా దెచ్చి సమర్పించుచు సేవించుచున్నవి 


అవ - దేహష్టమగు ఆత్మయే దేహేం(ద్రియూదుల కాధారమని చెప్పుచున్నాడు 


82 తీ మలయాళ సద్దురు గ్రంథావళి 


మూ ॥ అన్య వినసంనమానస్వు శరీర్దను దేహినః / 
దేవోద్విాముచ్వుమానన్వు కిమ(త్ర వరిశివ్యతే / వతడ్ర్రైతత్‌ 4 4 
పద॥ _ అస్య - విస్రంసమానస్య - శరీరప్టస్య - దేహినః - దేహాత్‌ - విముచ్య మానస్య- 
కిం - అత్ర - పరిశిష్యతే - ఏతత్‌ - వై - తత్‌ 
టీక॥ _ శరీరస్టస్య = శరీరమునందున్న, విస్రంసమానస్య = దేహమునుండి 
పరి(భ్రష్టవుగుచున్న, దేహాత్‌ = దేహమునుండి, విముచ్యమానస్య = 
విడువబడుచున్న, దేహినః = దేహియగు, అస్య = ఈ యాత్మకు, అత్ర = 
ఈ దేహవుందు, కిం = ఏమి, పరిశిష్యతే = వింగిలియున్నది, వై = 
విశ్చయముగా, ఏతత్‌ = ఇదియే, తత్‌ = అది, ( నీవడిగిన ఆత్మతత్త ము) 
తా ॥ ఓ నచికేతసుడా ! ఈ యాత్మ ఈ దేహమును విడిచిపోగా 
పూర్యోక్త(ప్రాణాదులు, ఇంద్రియసముదాయము వీటిలో ఏది నిలిచియుంటు 
న్నది * ఏదియు శేషించుట లేదు పురస్వామి నగరమును విడిచిపోగా 
ఆనగరమునకు, తన్నగరవాసులకును ఎట్టి దుద్దశ సంభవించునో అటులనే 
పురస్వామియగు ఆత్మ యా శరీరమునుండి తొల గిపోవుటతోడనే శరీరస్టములగు 
ప్రాణేం(ద్రియాదుల గతియు నంతియే యని తెలియ వలయును ఆత్మ 
వియోగము గలిగిన మరుక్షణమే యింద్రియాదులన్నియు నిర్వీర్యములై వినష్ట్రము 
అగుచున్నవి కాన ఈ |ప్రాణోం([ద్రియాదులకు విలతణమై చైతన్యవంతమై యుండు 
నదియే ఆత్మ ఇదియే నీవడిగిన యాత్మస్వరూపము 
అవ - (ప్రాణాపానాదులవల్లు గాక ఆత్మశక్తిచేతనే మానవుడు జీవించుచున్నాడని 
తెలుపుచున్నాడు 
మూ ॥ న ప్రాణో నాపానేన మరో జీవతి కళ్లున । 
ఇతరేణ తు జీవన్తి యన్మిన్హేతావుపాణితా 4 5 
పద॥ న- ప్రాణేన - న- అపానేన - మర్త్యః - జీవతి - క- చ- న - ఇతరేణ - 
తు - జీవన్తి - యస్మిన్‌ - ఏతా - ఉపాశ్రితా 
టీక॥ _ కళ్ళన మర్త్యః = ఏ మనుష్యుడును, (ప్రాణేన = ప్రాణవాయువు చేత, న బీవతి= 
జీవింపడు, అపానేన = అపానవాయువుచేత, న జీవతి = జీనింపడు, యస్మి౯= 


కరోపనిషతు 83 


per 


ఏ యాత్మయుందు ఏతౌ = ఈ (ప్రాణాపానవలులు, ఉపా(శితౌ = 

ఆ(శ్రయించియున్నవో, ఇతరేణ తు= ప్రాణాపానవ్యతిరిక్తమైన అట్టియాత్మ 

చేతనే (మనుష్యులు), జీవన్తి= జీవించుచున్నారు 

తా॥ ఓ నచికేతసుడా ! ఆత్మ దేహవుందున్నంతవలుకు 
(ప్రాణాపానములు దేహము నాశ్రయించి యున్నవి ఆత్మ దేహమును 
విడచుటతోడనే ప్రాణాపానములును తొల గిపోవు చున్నవి కాన ప్రాణాపానములచే 
మనుజు డెవడును జీవింపడు (ప్రాణేంద్రియ సంఘాతమునకు భిన్నమై తదాధార 
భూత మైన ఆత్మచేతనే మనుజుడు జీవించుచున్నాడని తెలియుము 


వి ॥ ప్రాణాపానముల నిరోధముచేత ధన్యుడ నయితి నని తలంచరాదు 
(ప్రాణాపానములను ముఖ్య(ప్రాణమయిన యే ఆత్మ నడుపుచున్నదో, ఆ ఆత్మను 
దెలిసికొనినప్పుడే మానవుడు కృతార్దుడగునని ప్రాణాయావుపరాయణులు 
తెలిసికోవలయును 


అవ - యముడు ఆత్మతత్త కమును, మరణానంతరము ఆత్మప్టితిని తెలొపెద 
ననుచున్నాడు 
మూ ॥ వాన్హత ఇదం ప్రవవ్యామి గుహాం (బహ్మ ననాతనమ్‌ / 
యధా చ మరణిం (ప్రావ్య ఆత్మా భవతి గౌతమ ॥ ల్‌ 
పద॥ హన్త- తే- ఇదం - ప్రవత్యామి - గుహ్యం - బ్రహ్మ - సనాతనం - యధా - 
చ - మరణం - ప్రాహ్య - ఆత్మా - భవతి - గౌతమ 
టీక॥ హేగాతమ! = ఓ నచికేతసుడా ! హన్త = ఇప్పుడు, గుహ్యం = రహస్యమైన, 
సనాతనం = (ప్రాచీనమగు, ఇదం = ఈ, బ్రహ్మ = బబ్రహ్మస్వరూప మును, 
తే= నీకు, ప్రవక్ష్యామి = చెప్పెదను (కిం) చ= మణీయు, ఆత్మా = ఆత్మ 
(బ్రహ్మతత్త్వము నెరుగనియెడల), మరణం = మరణమును, ప్రాప్య = 
పొంది, యధా భవతి = ఏమగుచున్నదో, (ఎటులుండునోదానినిగూర్చి, 
(ప్రవక్ష్యామి = చెప్పెద వినుము) 
తా॥ ఓ నచికేతసుడా ! నీకిక సనాతనమైన రహస్యభూతవుగు 
('బహ్మస్వరూపమును జొప్పెదను మణీయు నే(బహ్మతత్త ము నెరుగనిచో 


84 ఈ మలయాళ సద్దురు గ్రంధావళ 


మరణము బొందిన తరువాత ఆత్మ ఏమగుచున్నదో ఆవిధమును గూడ జొప్పెదను 
వినుము 


అవ - మరణానంతరము ఆత్మయొక్క స్తితిని లేక గతిని విశదీకరించుచున్నాడు 


మూ ॥ యోనిమన్వే ప్రవద్నన్హే శరీరత్వాయ దేహినః / 
స్తాణుమన్వే౭_నునంయ్య్వర్లి యధాకర్ణు యభా(శ్రుతమ్‌ / 7 


పద॥ యోనిం- అన్యే - 'ప్రపద్య్వన్తే - శరీరత్వాయ - దేహినః - స్టాణుం - అన్యే _ 
అనుసంయన్లి - యధా కర్మ - యధా (శ్రుతమ్‌ 

టీక॥ _ అన్యే = ఇతరులగు (కొంతమంది), దేహినః = జీవులు, యధాకర్మ = 
కర్మసతి (క్రమింపకుండా, కర్మననునరించి, యధా[(శుతం = జ్ఞానము 
నతి[క్రమింపకుండా, (ఉపార్జిత విజ్ఞానానుసారము) శరీరత్వాయ = 
మనుష్యాదిదేహమిలను పొందుటకొటుకు, యోనిం= అండజజరాయుజా 
దియోనులను, 'ప్రపద్వన్తే = పొందుచున్నారు, అన్యే = (అధములగు 
మణీకొందణు, స్తాణుం = స్టావరత్వమును, అనుసంయన్తి = పొందుచున్నారు 
తా ॥ ఓ నచికేతసుడా ! అజ్ఞానులగు కొందు జీవులు వారివారి ఉపార్హిత 

జ్ఞానకర్మల ననుసరించి శరీరమును ధరించుటకొలుకు అండజ జరాయుజాది 


యోనులను పొందుచున్నారు మణీకొందణు అధమసంస్కారులు స్టావరత్వమును 
జడములగు వృవాదిస్ట్థావరయోనులను వరుసగ పొందుచున్నారు 


అవ - పూర్వ(ప్రతిజ్ఞాతమగు గుహ్యబహ్మోపదేశము గావింపబడుచున్నది 
మూ ॥ యవష నుప్తేషు జాగర్ధి కామం కామం వురుషోో నిర్మిమాణః / 
తదేవ శుక్రం తద్ద్రహ్మా తదేవామృుతముచ్చతే / 
తస్మ్రీంల్లోకా శృితాన్సర్షే తదునాత్వేతి కళ్లన ! వతద్ర్రైతత్‌ / 8 
పద॥  యః- ఏషః - సుప్తేషు - జాగర్తి - కామం - కామం - పురుషః - నిర్మిమాణః- 
తత్‌ - ఏవ - శుక్రం - తత్‌ - బ్రహ్మ- తత్‌- ఏవ - అమృతం - ఉచ్యతే - 


తస్మిన్‌ - లోకాః - శ్రితాః - సర్వే - తత్‌ - ఉ- న- అత్యేతి - కః - చ- న- 
ఏతత్‌ - వై - తత్‌ 


85 


యః = ఏ, ఏషు = ఈ, పురుషః = పురుషుడు, సుప్తేషు = సర్వజీవులు 
(ప్రాణాదికము) ని(ద్రించుచుండగా, కామంకామం = ప్రతికోరికను (ఈ 
ప్పితారమును), నిర్మిమాణః = సృష్టించుచు, జూగర్తి = మేల్చొనుచున్నాడో, 
తదేవ = అదే (అతడే), శుక్రం = పరిశుద్రమైనది, తత్‌ = అది, (బ్రహ్మ = 
(బ్రహ్మము, తదేవ = అదే, అమృతం = నాశరహితమైనదిగా, ఉచ్యతే = 
చెప్పుబడుచున్నది, తస్మి౯= ఆ పరమాత్మయందు, సర్వే = సమస్తములైన, 
లోకాః = పృధివ్యాది లోకములు, (శ్రితాః = ఆ శ్రయించుచున్నవి, కళ్ళన = 
ఎవడును, ఉ = నిశ్చయముగా, తత్‌ = దానిని, నాత్యేతి = అతిక్రమింపజాలడు, 
వై = నిశ్చయముగా, ఏతత్‌ = ఇదియే, తత్‌= అది ( నీవడిగిన ఆత్మ) 


తా॥ ఓ నచికేతసుడా ! సర్వజీవులు, సవుస్త(ప్రాణాదికము 


నిద్రెంచుచుండా ఏ పురుషుడు స్వాభిష్టపద్యారములను అవిద్యద్వారా నిర్మించుచు 
మేల్కొని యుంటున్నాడో, వాడే పరిశుద్రమై అమృత స్వరూపమగు పరబ్రహ్మ 
దానియుందే సర్వ (పపంచము అధిపితమైయున్నది, దానినెవడునాు 
అతిక్రమింపజాలడు ఇదే నీవడిగిన యాత్మస్వరూపము 


అవ - దృష్ట్ణాంతపూర్వకముగా ఆత్మయొక్క సర్వవ్యాపకత్వము, ఉపాధికృత 


'ప్రతిరూపత్వము వృర్ణింపబడుచున్నది 


మూ ॥ అగ్లిర్భధైకో భువనం ప్రదిష్టో 


పద ॥ 


అకీక ॥ 


రూనం రూవం ప్రతిరూపో బభూవ / 

వక్షస్తభా నర్వభూతాన్హరాత్మా 

రూవం రూవం వ్రతిరూనో ఒహిట్టు ॥ 9 
అగ్నిః - యధా - ఏకః - భువనం - (ప్రవిష్టః - రూపం - రూపం - 
(ప్రతిరూహః- బభూవ - ఏకః - తధా - సర్వభూతాన్తరాత్మా - రూపం - 
రూపం - (ప్రతిరూపః - బహిః - చ 

యధా = ఏప్రకారము, ఏకః = ఒకటియైన, అగ్నిః = అగ్ని, భువనం= 
లోకమును, (ప్రవిష్ణః = (ప్రవేశిచినదై, రూపం రూపం = (ప్రతి యాకారమును 
గురించి, (ప్రతిరూపః = సమానాకృతి గలది, బభూవ= ఆయెనో, తధా = 


86 


శ్రీ మలయాళ నుద్దురు గ్రంథావళి 


ఆ్రకారము, ఏకః = ఒకటిర్షైన, సర్వభూతాన్తరాత్మా = సర్వభూతముల 
యందుండు అన్తరాత్మ, రూపం రూపం = ప్రతి యాకృతిని గురించి, 
(ప్రతిరూపః = సమానాకృతి గలదిగా, బభూవ = ఆయెను, బహిః = 
వెలుపలను, (అదియే (ప్రకాశించుచున్నది ) 


తా ॥ ఓ నచికేతసుడా ! ఒకేయగ్ని (ప్రకాశస్వరూపమైనదయ్యు, 


(ఆకాశమువలె నిర్వికారమై సర్వవ్వాపకమై యుండియు) ఏ (ప్రకారము 
లోకమునందు (ప్రవేశించి ఆయా కాప్టాదిదహ్యమానపదాద్దములకు అనుగుణముగా 
అనేకరూపములు గలది యాయెనో అ(ప్రకారము ఒకే ఆత్మ ఆయా 
భూతములయందు (శరీరములందు (ప్రవేశించి తత్తదనుగుణమైన రూపము 
గలది యగుచున్నది మజియు వాటికంటె బయటను తన నిర్వికారవ్యాపక 


రూపముతో వెలుగుచున్నది 
అవ - మణీయొక దృష్టాంతము చూపబడుచున్నది 
మూ ॥ వాయుర్భ్గధైకో భువనం న్రవిష్టో 
రూవం రూవం ప్రతిరూపో బభూవ । 
వకస్తధా నర్హుభఖూతాన్తరాత్మా 
రూవం రూవం ప్రతిరూసో బపిొళ్టో 4 10 
పద॥ వాయుః - యధా - ఏకః - భువనం - (ప్రవిష్టః - రూపం - రూపం- 
(పతిరూపః - బభూవ - ఏకః - తధా - సర్వభూతాన్తరాత్మా - 
రూపం-రూపం - (ప్రతిరూపః - బహిః -చ 
టీక ॥  యధా= ఏప్రకారము, ఏకః = ఒకటియైన, వాయుః = వాయువు, భువనం = 


లోకమును, (ప్రవిష్టః = (ప్రవేశించినదై, రూపంరూపం= (ప్రతియాకృతిని 
గురించి, ప్రతిరూపః = సమానరూపము గలది, బభూవ = ఆయెనో, తధా= 
ఆ (ప్రకారము, ఏకః = ఒకటియైన, సర్వభూతాన్తరాత్మా = సర్వృభూతముల 
యందుండు అంతరాత్మ, రూపం రూపం = (ప్రతియాకారమును గురించి, 
(ప్రతిరూపః = సమానరూపము గలదిగా, బభూవ = ఆయెను, బహిళ్ళ = 
వెలుపలను, (తన నిర్వికార వ్యాపకరూపముతో నున్నది) 


కరోపనిషత్తు 87 


తా ॥ ఓ నచికేతసుడా ! ఒకే వాయువు లోకమందు ప్రవేశించి ఏ(ప్రకారము 
ఆయా రూపములకు సమానరూపము గలది యాయెనో ఆ (ప్రకారము ఒకే 
ఆత్మ సర్వభూతముల యందుండి ఆయాభూతములకు సమానమైన ఆకృతి 
గలది యగుచున్నది వుజీయు వాటికి బయటను తన నిర్వికార వ్యాపక 
రూపముతో భాసించుచున్నది 

వి॥గీత అ, 6, శో 129 

సర్వభూతప్రనమూత్మానం సర్వభూతాని చాత్మని | 

ఈకతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥ 

యోగముతో గూడిన మనస్సుగలవాడు సమస్తజంతువుల యందును 
సవంభావముగలవాడై తన్ను సవుంస్తభాతములయందున్న వానిని గాను, 
సమస్తభూతములను తన యందున్న వానినిగాను చూచుచున్నాడు 

అవ - ఆత్మ సర్వవ్యాపకమైనను సూర్యునివలె అసంగము, నిర్లిప్తము అని 
నిరూపించుచున్నాడు 
మూ ॥ నూరో యధా నర్వలోకస్వు చక్షు 

ర్లు లివ్ఫుతే చాకుషైర్దాహ్యూదోషైః ॥ 

వక "నభా నర్వుభూతాన్తరాత్నా 

న లివతే లోకదుఃఖోర బాహ్యూః ॥ 11 


పద॥ సూర్యః - యధా - సర్వలోకస్య - చక్షుః - న - లిప్యతే - చాత్తుషైః- 
బాహ్యదోపైః - ఏకః - తధా - సర్వభూతాన్తరాత్మా - న - లిష్యతే- 
లోకదుఃఖేన - బాహ్యః 


టీక॥ యధా = ఏ(పకారము, సూర్యః ='సూర్యుడం, సర్వలోకస్య = 
సమస్తలోకమునకు, చక్షుః = నే(త్రమై, చాత్తుషైః = నేత్రాసంబంధములైన, 
బాహ్యాదోషైః = అపవిత్ర పదార్ద సంసర్లమువలన గలుగు బాహ్యదోషములచేత, 
న లిప్యతే = లిప్తడుకాడో, తధా = ఆ(ప్రకారము, ఏకః = ఒకటియైన యాత్మ, 


Fg సర్వభూతాన్తరాత్మా = సర్వ భూతములయందుండు అంతరాత్మస్వరూపమై, 


88 శ్రీ మలయాళ సద్గురు గంధావళ 


లోకదుఃఖేన = లోక సంబంధమగు దుఃఖముచేత, న లిప్యతే = అంటబడునది 

కాదు (సః = ఆ యాత్మ, బాహ్యః = విపరీతాధ్యాసవలన కలుగు సుఖ 

దుఃఖములకంటె బాహ్యామైనది 

తా॥ ఓ నచికేతసుడా ! సూర్యుడే (ప్రకారము సమస్త లోకమునకు చక్షుః 
స్వరూపుడై, (నేత్రమునకు సహాయము చేయువాడై) ఆ నేత్ర సంబంధములగు 
అపరిశుద్దవస్తు సంసర్గమువలన కలిగిన బాహ్యదోషములచే నంటబడడో, 
ఆ(ప్రకారము సర్వభూతాన్తరాత్మయై సర్వజీవుల కృత్యములను ప్రకాశింపజేయు 
అద్వితీయవుగు పరవూత్మ శరీరసంబంధము లైన జరావురణాది 
బాహ్యదుఃఖములచే లిప్తము కాదు ఆత్మ నిర్వికారము, నిర్తిప్తము ఆత్మ 
విపరీతాధ్యాసవలన గలుగు లౌకిక సుఖదూఃఖములకంటె బాహ్యమైనది 
సర్వాంతర్యామియై అన్ని ప్రాణులలో నున్నను ఆవి చేయు కర్మలకు గాని, కర్మ 
ఫలములకు గాని కర్త, భర్త గాదు అయ్యది నాక్షిమాత్రము 

వి॥ గీత అ 13, శ్లో 34 

యధా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః । 

శేత్రం క్నేతీ తధా కృత్స్నం ప్రకాశయతి భారత ! ॥ 

ఓ అర్జునా ! ఎటుల నొకే సూర్యుడు సమస్త(ప్రపంచమును (ప్రకాశింప 
జేయుచున్నాడో, అటుల జే[త్రజమగు పరమాత్మ సమస్తశదీరముల (బ్రకాశింపజేయుచు 
శరీరధర్మముల వేటిని నంటక యుంటున్నది 

అవ - ఆత్మదర్శికే నిత్యసుఖము, శాశ్వతశాంతి గలుగునని చెప్పుచున్నాడు 
మూ ॥ ఏకో వశీ నర్వభూతా న్రరాత్మా 

ఏకం రూవం బహుధా యః కరోతి ! 

తమాత్ముస్త్టం యే2_నునళ్లన్తి ధీరాః 

తేషాం నుఖం శాళ్లతం నేతరేషామ్‌ 4 12 
పద॥ _ ఏకః - వశీ - సర్వభూతాన్తరాత్మా - ఏకం - రూపం - బహుధా - యః - 

కరోతి - తం - ఆత్మప్టం - యే - అనుపళ్యన్తి - ధీరాః - తేషాం - సుఖం - 

శాశ్ళుతం - న - ఇతరేషామ్‌ ॥ 


కరోపనిషత్తు 89 


ఏకః = సమానాధికుడులేని ఏకస్వరూపవుగు, వశీ = సర్వమును 
స్వాధీనపరచుకొనియుండు, సర్వభూతాంతరాత్మా = సమస్తభూతములకు 
నంతరాత్మస్వరూపమైన, యః = ఏపరమాత్మ, ఏకం = ఒకటియగు, 
రూపం= శుద్దవిజ్హాన ఘనరూపమును, బహుధా = అనేక(ప్రకారములుగ, 
కరోతి = చేయుచున్నాడో, తం = అటువంటి, ఆత్మస్తం = స్వశరీర 
హృదయాకాశము నందున్న ఆత్మను, యే ధీరాః = ఏజ్ఞానులు, అనుపళ్యన్తి= 
శా(స్తా చార్యోపదేశానంతరవుఎ (పత్యక్షవంగ జూచుచున్నారో, 
అనుభవించుచున్నారో, తేషాం = అట్టి పరమాత్మస్వరూప సాక్షాత్కారమును 
పాందిన వివేకవంతులకు, శాశ్వతం = నిత్యమైన, సుఖం = ఆత్మానంద 
సుఖము, (భవతి = కలుగుచున్నది), ఇతరేషాం= ఇతరులకు, న = లేదు, 
(కలుగదు) 

తా ॥ ఓ నచికేతసుడా ! సర్వాంతర్యావియుగు ఏయాత్మ 


సవూానాధికవుులు లేనిదై, స్తావర జంగవూత్మక సర్వ జగత్తునం 
తనయందుంచుకొన్నదై ఏకమైన తన శుద్ద విజ్ఞాూనఘనస్వరరాపవుునుం 
నామరూపభేదములచేత అనేకవిధముల జేయుచున్నదో, అట్టి స్వబుద్దిగుహ 
యందు చైతన్యస్వరూూపవలతో న భివ్యక్తవైన యా పరవూత్మను 
బాహ్యాదృష్టితొలగి అంతర్ముఖులగు నే జ్ఞానులు శా(స్రాచార్యోపదేశానంతరము 
సాకాత్కరించుకొనుచున్నారో వారికి నిత్యవంగుం (బహ్మానంద సుఖము 
గలుగుచున్నది అవిద్యావ్యవధానముండుటచే అజ్ఞానులకు నిట్టి సుఖము గలుగదు 


మూ! 


పద ॥ 


అవ - (ప్రకారాంతముచే ఆత్మజ్ఞానఫలము వర్ణింపబడుచున్నది 
నిత్వో2౭_నిత్వానాం చేతనక్టోతనానా 

మేకో బహూనాం యో విదభాతి కామాన్‌ 

తనూత్మస్టం యే2._నువ్నోన్తి ధీరాః 

తేషాం శాన్తిశ్చాళ్ళుతీ నేతరేషామ్‌ 4 13 
నిత్యః - అనిత్యానాం - చేతనః - చేతనానాం - ఏకః - బహూానాం- యః - 
విదధాతి - కామాన్‌ - తం - ఆత్మస్థం - యే - అనుపశ్యన్తి- ధీరాః - తేషాం- 
శాన్తిః - శాశ్వతీ - న - ఇతరేషామ్‌ 


90౦ 


టీక ॥ 


శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళ 


యః = ఏసర్వజ్ఞాడగు పరమాత్మ, అనిత్యానాం = నశించువానిలో, నిత్యః = 
నశింపనివాడో, చేతనానాం = చేతనులగు (బ్రవ్మోది సర్వజీవులలో, చేతన; = 
చేతనుడో (చైతన్యమును గలుగ జేయువాడో), మణీయు, ఏకః = ఒక్కడై, 
బహూనాం = అనేకులకు, కామాన్‌ = కర్మఫలరూపములగు కోరికలను 
విదధాతి= ఇచ్చుచున్నాడో, ఆత్మస్తం = హృదయగుహయందుండు, తం = 
ఆ పరమాత్మను, యే = ఏ, ధీరాః = ధీరులు, అనుపశ్యన్తి = (ప్రత్యక్షముగ 
జూచుచున్నారో, తేషాం = వారలకు, శాశ్వతీ = నిత్యమైన, శాన్తిః = ఉపరతి 
(స్యాత్‌ = అగును, ఇతరేషాం = ఇతరులకు, న = కలుగదు 


తా ॥ ఓ నచికేతసుడా ! ఏ పరమాత్మ సర్వజనులకు వారివారి కర్మఫలాను 


గంణవుగు ఫలము నిచ్చుచు, నశించువానిలో నశింపనివాడై, (బ్రహ్మాది 
స్తంబపర్యంతము గల సర్వ జీవులకు చేతనస్యరూపుడై చైతన్య (ప్రదాతయై 
యన్నాడో, అట్టి యా బుద్దిగుహయందుండు పరమాత్మను ఏజ్ఞానులు 
మరలింపబడిన సర్వేం ద్రియవృత్తులు గలవారై చూచుచున్నారో వారికి శాశ్వతమగు 
శాంతి లభించును ఇతరులకు ( అజ్ఞానులకు) గలుగదు 


వి॥ గీ అ13,శ్లో॥29 


సమం పశ్యన్లి సర్వత్ర సమవస్టితమీశ్వరమ్‌ । 
న హినస్త్యాత్మనా£..2..త్మానం తతో యాతి పరాం గతిమ్‌ ॥ 


అన్ని భూతములయందున్నట్టి ఈశ్వరుని సమభావముతో జూచుచున్నవాడై 


తనను తనచేత హింసించుకొనడు, అందువలన సర్వోత్కృష్టమగు మోక్షమును 
పొందుచున్నాడు 


అవ - అనిద్దేశ్యమగు ఆత్మను గుణించి నచికేతసుడు తన సందేహమును 


వ్యక్తపరుచుచున్నాడు 
మూ ॥ తదేతదితి మన్వన్లే2_న్లిర్రళ్ళాం వరమం నుఖమ్‌ / 


పద ॥ 


శధన్లు తద్దిజానీయోం కిము భాతి విభాతి వా ॥ 14 
తత్‌ - ఏతత్‌ - ఇతి - మన్యన్తే - అనిద్దేశ్యం - పరమం - సుఖం - కధం - 
ను- తత్‌ - విజానీయాం - కిము - భాతి - విభాతి - వా 


కరోపణిషత్తు 91 


అనిర్రేశ్యం = (ప్రాకృత పురుషులచే) ఇట్టిదని న్నిర్ణయింప శక్యము గాని, 
పరమం: శ్రేష్టమైన, సుఖం = (బ్రహ్మానందసుఖమును ( తత్త్వజ్ఞులు) , తత్‌ = 
అది, ఏతదితి = ఇదియని, మన్యన్తే = తలచుచున్నారు, తత్‌ = ఆ 
యానందసుఖమును, కథం ను = ఏ(ప్రకారము, విజానీయాం = 
తెలిసికొనగలను, తత్‌ = అది, భాతి కిము = స్వ(ప్రకాశస్వరూపమై, 
భాసించుచున్నదా, వా = (లేక) విభాతి = బుద్దిగోచరమై విశేషముగా 
(ప్రకాశించుచున్నదా | 


తా ॥ ఓ యముడా ! ప్రాకృతబుద్దిగలవారలకు ఇట్టిదని చెప్పి నిరూపింప 


శక్యముగాని (శ్రేష్టమగు పరమానందస్వరూపపరమాత్మను సర్వేం(ద్రియనివృత్తి 
గల జ్ఞానులు ఈ హృదయగుహ యందుండు దానినిగానే తలంచుచున్నారు 
దానిని నేనేవిధవముుగా తెలిసికొనగలను ? అది స్వ(ప్రకాశరూపమై 
వెలుగొందుచున్నదా ? లేక నాబుద్దిచేత చూడదగునటుల విశేషముగా 
(ప్రకాశించుచున్నదా ౧ 


మూ ॥ 


పద ॥ 


టీక ॥ 


అవ - ఆత్మ సర్వప్రకాశకము, స్వప్రకాశము అని నిరూపించుచున్నాడు 


న తత నూర్యో భాతి న చవ్రతారకం 

నేమా విద్వుతో భాన్తి కుతో2_యమగ్డిః / 

తమేవ భాన్తమనుభాతి నర్వుం 

తన భాసా నర్వమిదం విభాతి ॥ 15 
న-తత్ర - సూర్యః - భాతి - న- చవ్రతారకం - న - ఇమాః - విద్యుతః - 
భాన్తి - కుతః - అయం - అగ్నిః - తం - ఏవ - భాన్తం - అనుభాతి - 
సర్వం - తస్య - భాసా - సర్వం - ఇదం - విభాతి 

తత్ర = ఆ పరబ్రహ్మమునందు, ( ఆ పరబ్రహ్మమును) సూర్యః = సర్వమును 
(ప్రకాశింపజేయునట్టి సూర్యుడు, న భాతి = (ప్రకాశింపజేయుట లేదు, 
చం(ద్రతారకం = చంద్ర నక్షత్రములు, న భాతి = (ప్రకాశింపజేయుటలేదు, 
ఇమాః = ఈ, విద్యుతః = మెరుపులు, న భాన్తి = ప్రకాశింపజేయవు, అయం= 
ఈ, అగ్నిః = అగ్ని, కుతః = ఎట్టు (ప్రకాశింపజేయును ! సర్వం = సూర్యాది 


92 శ్రీ మలయాక సద్గురు గ్రంథావళి 


సమస్తము, భాన్తం = స్వయంజ్యోతియై (ప్రకాశించుచున్న, తమేవ= ఆ 

పర(బ్రహ్మస్వరూపమునే, అనుభాతి = అనుసరించి (ప్రకాశించుచున్నది, 

ఇదం= ఈ, సర్వం = సూర్యాదిసమస్తము, తస్య = ఆ పరబ్రహ్మముయొక్క, 

భాసా = కాంతిచేత, విభాతి = మిక్కిలి ప్రకాశిందుచున్నది 

తా ॥ ఓ నచికేతసుడా ! ఈ సూర్యాది సమస్తతేజో విశేషములు ఆ 
పరబ్రహ్మమును (ప్రకాశింపజేయలేవు ఈ చంద్రాదితేజోరూపములన్నియు 
(ప్రకాశాత్మకమగు పరబ్రహ్మము ననుసరించి (ప్రకాశించుచున్నవి అనగా ఆ 
పర(బహ్మముయెొక్క_ (ప్రకాళముచే తనే సూర్యాది తే జోవిశేషములు 
(ప్రకాశించుచున్నవి కాని ఆ ఆత్మ (ప్రకాశాపేక్ష లేకుండ స్వయముగా (ప్రకాశించునది 
మణీ యేదియు లేదు ఆ పరబ్రహ్మస్వరూపము కార్యరూపమైన స్నష్టియందు 
(ప్రవేశించి అనేక విధములగు తేజోరూపములతో (ప్రకాశించుచున్నది కనుక ఆ 
పరబ్రహ్మము స్వ(ప్రకాశరూపమగుట స్వయముగానే తెలియబడు చున్నదని 
యముడు పలికెను 

వి ॥ గీ అ 15, శో ॥16 


న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః | 
యద్గత్వా న నివర్తన్తే తద్దామ పరమం మమ ॥ 


ఏ విష్ణుస్థానమును (పరమాత్మను) పొంది జీవులు తిరిగి జన్మము నకురారో, 
అద్దానిని సూర్యుడు (ప్రకాశింప జేయజాలడు చంద్రుడు (ప్రకాళశింపజేయజాలడు 
అగ్ని (ప్రకాశింపజేయజాలదు అదియే నాయొక్క పరమపదము 


కరోపనిషత్తు ద్వితీయాధ్యాయమునందు 
ద్వితీయవల్రి సమాప్తము. 
ఓం తత్‌ సత్‌ 


MASS టు 


మూ ॥ 


పద 1 


లీక ॥ 


ఓమ్‌ 
కఠోపనిషత్తు 
ద్వితీయాధ్యాయము - తృతీయవల్లి 


అవః - సంసారరూపమగు అశ్వత్లవృక్షము వర్ణింపబడుచున్నది 


ఊణ్ణ (మూలో అవాక్‌శాఖ ఏషో2._శ్లత్రన్రనాతనః ! 

తదేవ శుక్రం తద్ద్రసహ్మా తదేవామ్టుతముచ్చుతో / 

తన్మీంల్లోకా శిసతాస్సర్ణే తదునాత్వేతి కళ్టున / ఏతద్దైతత్‌ ॥ 1 
ఊర్ర ఏమూలః - అవాక్‌శాఖః - ఏషః - అశ్వత్లః - సనాతనః - తత్‌ - ఏవ - 
శుక్రం - తత్‌ - బ్రహ్మ - తత్‌ - ఏవ - అమృతం - ఉచ్యతే - తస్మి౯ - 
లోకాః - శ్రితాః - సర్వే - తత్‌- ఉ - న - అత్యేతి - క - చ- న- ఏతత్‌- 
వై- తత్‌ 


ఊద్దమూలః = అన్నిటికి పరమైన పరబ్రహ్మస్వరూపమే వేరుగాగల, అవాక్‌ 
శాఖః = స్వర్గనరకాదులను అడ్డముగా వ్యాపించియున్న కొమ్మలు గల, ఏష్మః= 
ఈ, అళ్వణ్హః = సంసారవృక్షము, (నశో౭_పి స్టాస్యతీతి అశ్వత్హః = 
రేపటివజుకు ఉండక క్ష్షణమాత్రములో నశించునదిగాన అశ్వళ్హమనబడును), 
సనాతనః= (ప్రాచీనమైనది ( ప్రవాహరూపమున అనాది) (యత్‌ = ఏది, అస్య= 
-ఈసంసారవృక్షమునకు, మూలం = మొదలో), తదేవ = సంసారవృక్ష మూల 
మైన యా (బ్రహ్మస్వరూపమవేం, శు(క్రం = తేజోవుయమైన పరిశుద్ద 
స్వరూపము, తత్‌ = అదే, బ్రహ్మ = (సర్వమహత్తగుటచే) బ్రహ్మయనియు, 
తదేవ = ఆ బ్రహ్మస్వరూపమే, అమృతం = నాశములేని దనియు, ఉచ్యతే = 
చెప్పబడుచున్నది తస్మిన్‌ = ఆ బ్రహ్మస్వరూపమునందే, సర్వే లోకాః = 
పృధివ్యాది సమస్తలోకములు, (శ్రితాః = ఆశ్రయించి యున్నవి, ఉ = మజీయు, 
కళ్ళన = ఎవడును, తత్‌ = ఆ బ్రహ్మమును, నా త్యేతి = అతి (క్రమింపజాలడు, 
వై = నిశ్చయముగా, ఏతత్‌ = ఇదియే, తత్‌ = అది ( నీవడిగిన ఆత్మతత్త ఏము) 


94 శ్రీ మలయాళ గుద్దురు గ్రంధావఆి 


తా ॥ ఓనచికేతసుడా 1! ఈ సంసారవృక్ష మతివిచిత్రమైనది దీనిమొదలు 
మీదికిని, కొమ్మలు క్రిందికిని ఉండును నాశస్వభావము కలది యగుటచే దీనిని 
అశ్వత్లమందురు అయినను (ప్రవాహరూపమున అనాది యగుటచే సనాతన 
మనెదరు ఈ సంసారవృక్షమునకు మూలమైన పరమాత్మ పరిశుద్రము, జ్యోతిర్మ 
యమైనది అదియే సర్వమహత్తగుటచే బ్రహ్మ యనియు, సృష్టి ప్రళయకాలము 
అందు మార్పుజాందక నిర్వికారమై యుండుటచే అమృతమనియు చెప్పబడును 
ఇట్టి నిర్వికార తేజోరూప పరమాత్మయందే సమస్తలోకములు ఆశ్రయమొంది 
యున్నవి దాని నెవరును ఉల్లఘించజాలరు నీవడిగిన బ్రహ్మపదార్టమిదియే 

వి ॥ గీ అకేక్కత్తో 1 

ఊద్ద (మూలమధళ్ళాఖ మశ్వత్లం ప్రాహురవ్యయమ్‌ | 

ఛన్హాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్‌ ॥ 

దేనికి వేదములు ఆకులుగా నున్నవో, అట్టి అశ్వత్లవునెడు పేరుగల 
సంసారవృత్షమును పై భాగమునందు వేరు గలదిగను, (క్రింది భాగమున కొమ్మలు 
గలదిగను, నాశరహిత మయినదిగను మహర్దులు జొప్పుచున్నారు లేక వేదము లీలాగున 
జొప్పుచున్నవి అట్టి అశ్వత్రవృకము నెవడెటుంగుచున్నాడో, వాడే వేదము నెణింగిన 
వాడగుచున్నాడు అట్టి బహ్మమునెయింగనివాడు వేదముల జదివినను చదువనివానితో 
సమానుడు అట్టి పరమాత్మనెజిం గినవాడు వేదముల జదువకపోయినను చదివినవాడే 
ఈ అధ్యాయములో గల మొదటిశ్లోకమునుండి నాలుగు శ్లోకములవరకు చదివిన 
మాత్రమే దీని సంప్వూర్ణ్హమగు నరము గోచరము కాగలదు, గీత అ 15 మొదటినుండి 
చదువుడు 

అవ - జగత్కారణ (బహ్మవిజ్ఞానముచే అవ్బుతత్వ(ప్రాప్తి సిద్దించునని 
చెప్పుచున్నాడు 
మూ ॥ యదిదం కిం చ జగళ్త్లుర్వుం ప్రాణ వజతి నిన్మ్రుతమ్‌ / 

మహాద్దయం వజముద్యతం య వతద్విదురమ్భుతాస్తే భవన్తి / 2 
పద॥ యత్‌ - ఇదం - కిం- చ- జగత్‌ - సర్వం ప్రాణా ఏజతి - నిస్పుతం - 

మహత్‌భయం - వజం - ఉద్యతం - యే - ఏతత్‌ - విదుః, అమృతాః - 

తే భివన్లి 


95 


టీక ॥ యత్కించ = ఏకొంచమైనను, ఇదం = ఈ, (కనిపించు), సర్వం= 

సమస్తమైన, జగత్‌ = లోకము, (ప్రాణే = పరబహ్మమందు, నిస్స్పృతం= 

బయలువెడలినదై, ఏజతి = కంపమునొందుచున్నది (చేప్టితమగుచున్నది, 

మణీయు నది అవివేకులకు), ఉద్యతం = పైకెత్తిధరింపబడిన, వ(జ్రమివ = 

వజ్రాయుధమువల్కె మహడద్భ్యయం= మహాభయంకరమైనది, యే = ఎవరు, 

ఏతత్‌ = దీనిని (ఈ రహస్యమును), విదుః = తెలిసికొనుచున్నారో, తే = 

వారు, అమృతాః= మరణధర్మము లేనివారుగా, భవన్తి = అగుచున్నారు 

తా ॥ ఓ నచికేతసుడా ! (బ్రహ్మాది స్థావరాంతము వరకుండెడు 
ఈసమస్తజగత్తు సర్వ (ప్రాణులకు ప్రాణస్వరూపమగు నా పరబ్రహ్మమునుండి పుట్టి 
స్వస్వకర్మలందు నియవుపూర్వకవరుగా (ప్రవృత్త వుగుచున్నది కనుకనే 
జగత్కారణముగు ఈ పరమాత్మ తన్నియమము నుల్హంఘించువారికి వజపాణివలె 
మహాభయంకరమైనది వజాయుధమును చేతధరించిన ప్రభువును జూచి నేవకు 
లెట్టు (ప్రవర్తింతురో, ఆ(ప్రకారము సూర్యచం(ద్ర గ్రహనక్షత్రాదులన్నియు 
పరబ్రహ్మముయొక్క, ఆజ్ఞకు లోబడి నియమపూర్వకముగా చలించుచున్నవి 
ఈ రహస్యమును ఎవరు తెలిసికొనుచున్నారో వారు మరణ రహితులగుచున్నారు 
అమృతస్వరూపు లగుచున్నారని భావము 

వి॥ గీ అకి,శ్లో 115 

మాముపేత్య వునర్హన్మ దుఃఖాలయ మశాశ్వతమ్‌ । 

నాష్పువన్తి మహాత్మానస్సంసిద్దిం పరమాం గతాః ॥ 

సర్వోత్తమమగు ముక్తిపదమును పొందిన మహానుభావులు నన్ను పొందినవారై 
దుఃఖ భాజన మయినదియు, అనిత్యమయినదియునగు జన్మమును మణుల పొందరు 


అవ - పరమాత్మసర్వభయంకరము, సర్వశాసకము, సర్వనియంత అని 
నిరూపించుచున్నాడు 
మూ ॥ భయాదన్యొడ్డు నవతి భయాల్తవతి నూద్దాః /. 

భయాదిప్రళ్టో వాయుళ్టో మృృత్యురావతి వజ్ఞామ i 3 


96 శ్రీ మలయాక సద్గురు గ్రంథావళి 


పద॥ భయాత్‌- అస్య - అగ్నిః - తపతి - భయాత్‌ - తపతి - సూర్యః- భయాత్‌. 
ఇ(న్రః - చ - వాయుః - చ - మృత్యుః - ధావతి - పజ్భ్రమః 
టీక॥ అస్య = ఈపరమాత్మయొక్క, భయాత్‌ = భీతివలన, అగ్నిః = అగ్ని, తపతి= 
మండుచున్నది, భయాత్‌ = (ఈ పరమాత్మయొక్క_) భీతివలన, సూర్యః= 
సూర్యుడు, తపతి = తపింపజేయుచున్నాడు, ((ప్రకాశించుచున్నాడు), 
ఇన్రళ్ళః ఇంద్రుడున్ను, వాయుళ్ళో = వాయువును, పజ్బృమః = అయిదవదగు, 
మృత్యుః = మృత్యువున్ను, భయాత్‌ = (ఈ పరమాత్మయొక్క) భీతివలన, 
ధావతి = స్వస్వవ్యాపారమునందు (ప్రవర్తించుచున్నవి 
తా ॥ ఓ నచికేతసుడా ! ఈ పూర్వము చెప్పబడిన పరమాత్మవలని 
భయముచేత అగ్ని, సూర్యుడు, ఇంద్రాది సర్వదేవతలును వారి వారి 
వ్యాపారములందు అతిజా(గ్రత్త గలవారలై (ప్రవర్తించుచున్నారు. మృత్యువున్ను 
తన్నియమము ననుసరించి ప్రవర్తిల్టుచున్నది 
అవ - ఈ జన్మలో అట్టి పరవమూత్మజ్ఞానవఎను సంపాదించనిచో 
జననమరణరూప సంసారము 'ప్రాప్తించునని చెప్పుచున్నాడు 
మూ ॥ ఇహ చేదశకద్దోద్దుం ప్రాక్టురీరన్యు విన్రనః / 
తతన్సుర్లేషు లోకషు శరీరత్తాయ కల్పతే 4 
పద॥ ఇహ - చేత్‌ - అశకత్‌ - బోద్దుం - ప్రాక్‌ - శరీరస్య - విస్రసః - తతః - 
సర్షేషు - లోకేషు - శరీరత్వాయ - కల్పతే 
టీక ॥ ఇహ = ఈ జన్మమునందు, శరీరస్య = శరీరముయొుక్క, వి(ప్రసః = 
పడిపోవుటకంచె (వినాశమునకు) (ప్రాక్‌ = పూర్వము, (బ్రహ్మ = 
పరబ్రహ్మస్వరూపమును) బోద్దుం = తెలిసికొనుటకు, అశకచ్చేత్‌ = 
శక్తుడగుచో (మంచిది, సంసారబంధమునుండి విముక్తుడగును, లేనిచో), 
తతః = ఆ పరబ్రహ్మమును తెలిసికొనకపోవుటవలన, సర్గేషు లోకేషు = 
సకలప్రాణిసృషప్టికి ఆధారభూతములగు పృధివ్యాది లోకములయందు, 
శరిరత్వాయ = దేహభావముకొణుకు, కల్పతే= సమర్దుడగుచున్నాడు 
తా ॥ ఓ నచికేతసుడా ! జనుడు తన దేహపాతముకంటే పూర్వమే 
ఈలోకమందు (ఈజీవితమునందే) పరమాత్మను తెలిసికొనినచో సంసార 


కరోపనిషత్తు 9/7 


లి 


బంధనమునుండి విముక్తుడగును లేనిచో జననమరణశీలములగు ప్పుధివ్యాది 
లోకములలో వివిధ శరీరములను పొందుచున్నాడు కాబట్టి శరీరపతనముకంటె 
ముందుగానే ఆత్మజ్ఞునసంపాదనమునకై ప్రయత్నింపవలెను 

వి॥ గీఅ5,శ్లో॥19 

ఇహైవ తైర్రితస్సరో యేషాం సామే ప్రీతం మనః | 

నిర్ణోషం హి సమం [బ్రహ్మ తస్మాదహ్మణి తే స్తితాః ॥ 

ఎవరి మనస్సు సకల ప్రాణులయెడల పరమాత్మ సమముగా నున్నదను 
సమభావమందు స్రిరమైయున్నదో, అట్టివారు ఈ దేహముతో నీ లోకమునందే జనన 
మరణములకు హైతువగు సంసారబంధమును జయించిన వారగుచున్నారు 
పరబ్రహ్మము సమభావము, దోషరహిత మయినది కనుక అట్టి బ్రహ్మానుభవము గలవారు 
సదా పర(బ్రహ్మమందే యున్నవారగుచున్నారు 

గీతఅ 5 శ్లో॥23 

శక్నోతీహావ యస్ఫోఢుం ప్రాకృరీర విమోక్షణాత్‌ | 

కామ(క్రోధోద్భవం వేగం స యుక్తస్సు సుఫీ నరః ॥ 

ఎవడీ లోకమునందే శరీరమును విడుచుటకు ముందుగానే కామ క్రోధాది 
జన్యవుగు తీవ్రతను సహించుటకొఅుకు శక్తుడో, అట్టి మనుజుడు యోగసిద్ది 
గలవాడును, శాశ్ళుత సౌఖ్యము గలవాడుగను అగుచున్నాడు -ఈ (శ్రుతి స్మృతులను బట్టే 
చూచిన జీవించియున్నప్పుడే ముక్తుడు గావలయునని స్పష్టమగుచున్నది 

అవ - స్టాన భేదముచే ఆత్మదర్శన తారతమ్యమును వివరించుచున్నాడు 


మూ ॥ యధా౭_౭2_ దర్భే తధా 2_2_త్మని 
యధా న్వూష్తే తధా విత్తలోకే / 
యధా2.2._వ్ర వరీవ దద్దుశే తధా గస్తర్లు లోకే 
ఛాయా£౬.£2౬. తవయోదివ (జహ్మలోకే I 5 
పద॥  యధా- ఆదర్శే - తధా - ఆత్మని - యధా - స్వప్నే - తధా - పితృలోకే - 
యధా - అప్పు - పరి - ఇవ - దదృశే - తధా - గంధర్వలోకే - 
ఛాయా౬_౬_తపయోః - ఇవ - [బ్రహ్మలోకే 


96 శ్రీ మలయాళ సద్దురు ర్రంథావఆ 


టీక॥ యధా = ఏప్రకారము, ఆదర్శే = అద్దమందు, (ప్రతిబింబము స్పష్టముగ 
కనిపించుచున్నదో), తధా = ఆ(ప్రకారము, ఆత్మని = నిర్మలమైనబుద్రియందు 
(ఆత్మ స్పష్ట్రముగ భాసించుచున్నది), యధా = ఏప్రకారము, స్వప్నే = 
స్వప్నమునందు, (జాగ్రద్వాసన వలన పుట్టిన వస్తువు అస్పష్టముగా 
చూడబడుచున్నదో), తధా = ఆ ప్రకారము, పితృలోకే = పితృలోకమునందు 
(ఆత్మ అస్పష్టముగా చూడబడుచున్నది), యధా = ఏ ప్రకారము, అప్పు = 
జలమునందు ( అస్పుష్టైవయవములు గల తనరూపము), పరిదదృశ ఇవ = 
చూడబడ్డ దానివలె నున్నదో( అస్పష్టముగా చూడబడుచున్నదో), తధా = ఆ 
(ప్రకారము, గంధర్వలోకే = గంధర్వలోకముందు( ఆత్మ అస్పష్ట్రముగా 
చూడబడుచున్నది), ఛాయా తపయో రివ = ఎండనీడలవలె, బ్రహ్మలోకే = 
(బహ్మలోమునందు (ఆత్మదర్శనము స్పష్టముగా నగుచున్నది) 
తా ॥ ఓనచికేతసుడా ! మనుష్యుడు తన దేహ[ప్రతి బింబమును 
అద్దమందెట్టు స్పష్టముగా చూచునో, ఆ(్రకారము ఈలోకమందే నిర్మలమైన 
తన బుద్దియందు ఆత్మస్వరూపమును స్పష్టముగా చూడగలడు స్వప్నమునందు 
జా(గద్వాసనా వాసితుడగుట చేతను, పితృలోకవుందు కర్మసలోప 
భోగమందాసక్తుడగుటచేతను, తన ఆత్మరూపము అస్పష్టముగా కాననగును 
గంధర్వలోకమున గూడ ఉదకమునందు (ప్రతిబింబము వలె ఆత్మదర్శనము 
అస్పష్టవేం ఒక్క (బహ్మలోకవుందు మూ(త్రవే ఛాయాతపములవల 
ఆత్మస్వరూపము స్పష్టముగా చూడబడుచున్నది కాని ఆ (బ్రహ్మలోక ప్రాప్తి 
బహుదుర్రభము కాన ఈలోకమునందే ఆత్మజ్ఞాన సంపాదనకై (ప్రయత్నించ 
వలసియుండును 


వి॥గీత అ 6 శ్లో ॥45 
ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్రకిల్చిషః 1 
అనేక జన్మసంసిద్దస్తతో యాతి పరాం గతిమ్‌ ॥ 


పట్టుదలతో యత్నించుచున్న యోగి కల్మషరహితుడై అనేక 
జన్మలయందభ్యసించిన జ్ఞానసాధన గలవాడై యోగిసిద్దిని పొందును ఆపిమ్మట 
సర్వోత్తమమయిన మోక్షమును పొందుచున్నాడు పైజెప్పేన శ్రుతివలన మానుష్యజన్మము 


కరోపనిషత్తు 99 
మోక్షముకొలుకు ్రేషమయినదని గ్రహించుకొన వలయును ఈవిషయమై అనేక 
శాస్త్రములు గలవు ఇతర శాస్త్రములెవ్వియు దీనియందుజేర్చకూడదనియు, 
గీతాశా స్త్రమొక్కటియే నిరూపింప బడవలయుననియు, తలంచుటచే అట్టి 
ప్రమాణములు చేర్చబడలేదు అట్టి (శ్రష్టమయిన జన్మ దొరికియు, సామాన్యులు 
దానియందుగల సారమును గ్రహింపజాలక వ్యర్ధజీవు లగుచున్నారు 

అవ - ఆత్మజ్ఞానవుునం పాందం విధానము, త (తృయోజన వల 
నిరూపింపబడుచున్నుది 
మూ ॥ ఇద్రయాణాం వ్రుధగ్వావమముదయానమయొ చ యత్‌ ॥ 

వ్రుధగుత్తుద్యమానానాం మత్వా ధీరో న శోచతి 4 6 
పద॥ _ ఇక్రియాణాం - పృధగ్భావం - ఉదయాస్తమయౌ - చ- యత్‌ - పృధక్‌ 

ఉత్పద్యమానానాం - మత్వా - ధీరః - న- శోచతి 
టీక॥ _ పృధగుత్పద్యమానానాం = వేరు వేరు తత్త్వములనుండి పుట్టుచున్న, 

ఇ(వ్రియాణాం = ఇ(వ్రియథములయొక్క, యత్‌ = ఏ, పృధగ్భావం= 

భిన్నభావముకలదో దానిని, చ = మజీయు, ఉదయాస్తమయౌ = ఉత్పత్తి 

('ప్రళయములను, ధీరః = జ్ఞూని, మత్వా = తెలిసికొని, న శోచతి = 

దుఃఖింపడు 

తా ॥ ఓ నచికేతసుడా ! ఆకాశాది పంచమహాభూతముల నుండి 
వేరువేరుగ ఉత్పన్న ములైన ఇ (వ్రియములు విశుద్ద చిన్మాత్రస్వరూపమైన ఆత్మకంటె 
భిన్నములనియు, జా గ్రత్స్వప్నావస్తాదృష్టితో గలుగు ఉత్పత్తి వినాశములు 
ఇం(ద్రియధర్మములే గాని ఆత్మ ధర్మములు కావనియు దెలిసికొని ధీరు డగు 
ఆత్మజ్ఞాని శోకింపడు 

వి॥ గీత అ 14, శ్లో ॥2 

ఇదం జ్ఞానముపా శ్రిత్య మను సాధర్మ్యమాగతా; | 

సర్గేజ_పి నోపజాయన్తే ప్రళయే న వ్యధన్తి చ ॥ 

ఈ జ్ఞానము నాశ్రయించి నా సమానధర్మమును (భగవచ్సమాన ఫ్రిఎని) 
పాందినవారై జగ త్సృష్టికాలవంందును జన్మించరు (పళయుకొాలవంఎందా 
(మరణకాలమందు) దుఃఖింపరు 


96 శ్రీ మలయాళ సద్దురు ర్రంథావఆ 


టీక॥ యధా = ఏప్రకారము, ఆదర్శే = అద్దమందు, (ప్రతిబింబము స్పష్టముగ 
కనిపించుచున్నదో), తధా = ఆ(ప్రకారము, ఆత్మని = నిర్మలమైనబుద్రియందు 
(ఆత్మ స్పష్ట్రముగ భాసించుచున్నది), యధా = ఏప్రకారము, స్వప్నే = 
స్వప్నమునందు, (జాగ్రద్వాసన వలన పుట్టిన వస్తువు అస్పష్టముగా 
చూడబడుచున్నదో), తధా = ఆ ప్రకారము, పితృలోకే = పితృలోకమునందు 
(ఆత్మ అస్పష్టముగా చూడబడుచున్నది), యధా = ఏ ప్రకారము, అప్పు = 
జలమునందు ( అస్పుష్టైవయవములు గల తనరూపము), పరిదదృశ ఇవ = 
చూడబడ్డ దానివలె నున్నదో( అస్పష్టముగా చూడబడుచున్నదో), తధా = ఆ 
(ప్రకారము, గంధర్వలోకే = గంధర్వలోకముందు( ఆత్మ అస్పష్ట్రముగా 
చూడబడుచున్నది), ఛాయా తపయో రివ = ఎండనీడలవలె, బ్రహ్మలోకే = 
(బహ్మలోమునందు (ఆత్మదర్శనము స్పష్టముగా నగుచున్నది) 
తా ॥ ఓనచికేతసుడా ! మనుష్యుడు తన దేహ[ప్రతి బింబమును 
అద్దమందెట్టు స్పష్టముగా చూచునో, ఆ(్రకారము ఈలోకమందే నిర్మలమైన 
తన బుద్దియందు ఆత్మస్వరూపమును స్పష్టముగా చూడగలడు స్వప్నమునందు 
జా(గద్వాసనా వాసితుడగుట చేతను, పితృలోకవుందు కర్మసలోప 
భోగమందాసక్తుడగుటచేతను, తన ఆత్మరూపము అస్పష్టముగా కాననగును 
గంధర్వలోకమున గూడ ఉదకమునందు (ప్రతిబింబము వలె ఆత్మదర్శనము 
అస్పష్టవేం ఒక్క (బహ్మలోకవుందు మూ(త్రవే ఛాయాతపములవల 
ఆత్మస్వరూపము స్పష్టముగా చూడబడుచున్నది కాని ఆ (బ్రహ్మలోక ప్రాప్తి 
బహుదుర్రభము కాన ఈలోకమునందే ఆత్మజ్ఞాన సంపాదనకై (ప్రయత్నించ 
వలసియుండును 


వి॥గీత అ 6 శ్లో ॥45 
ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్రకిల్చిషః 1 
అనేక జన్మసంసిద్దస్తతో యాతి పరాం గతిమ్‌ ॥ 


పట్టుదలతో యత్నించుచున్న యోగి కల్మషరహితుడై అనేక 
జన్మలయందభ్యసించిన జ్ఞానసాధన గలవాడై యోగిసిద్దిని పొందును ఆపిమ్మట 
సర్వోత్తమమయిన మోక్షమును పొందుచున్నాడు పైజెప్పేన శ్రుతివలన మానుష్యజన్మము 


ఆతరోపనిషతు 10] 


వావి 


వ్యాపకః= వ్యాపకవైనదియం, అలిజ ఏవచ = వస్తుజ్ఞానవుునకు 

హేతుభూతమైన బుద్దియొక్క సంసర్గము లేనిదియునై యున్నది 

(సర్వసంసార ధర్మరహితమని భావము) 

తా ॥ ఓ నచికేతసుడా ! మనుష్యుడు ఏయాత్మస్వరూపమును తెలిసికొని 
సంసారబంధ వినిర్ముక్తుడై అమృతత్వమును బొందుచున్నాడో, ఆ యాత 
అవ్యక్తముకంటె (శ్రేష్టమైనది మణీయు ఆకాశాది వ్యాపక పదాద్దములకంటె 
వ్యాపకమైనది సర్వవస్తుజ్ఞానమునకు హేతువైన బుద్దిచే రహితము గాని అలింగము, 
సర్వసంసార ధర్మరహితమని తాత్సర్యము 

వి॥ గీ అ5, శ్లో [27,28 

స్ఫర్భానృత్వా బహిర్చాహ్యాంశ్చక్షనైవా న్తరే భ్రువోః | 

ప్రాణాపానా సమౌ కృత్వా నాసాభ్యన్తర చారిణా ॥ 

యతే(న్లియమనోబుదర్మునిర్మోక్షపరాయణ: | 

విగతేచ్చాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః ॥ 

ఎవడు బాహ్యములగు స్పుర్శాది విషయములను బయటనే యుంచి 
మనస్సునందు చారనీయక దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి ముక్కులోపల సంచరించు 
'ప్రాణాపానవాయువులను సమముగా జేసి యిం(ద్రియములన్ను మనస్సును, బుద్దిని 
వశీభూత మొనర్చుకొన్నవాడును, ఆశ భయము, క్రోధము తొలగిపోయినవాడును, 
మోక్షమందాస్తక్తిగల వాడునునగు మునియో వాడు (మననశీలుడు) ఎల్లప్పుడు ముక్తుడే, 
అవ్బుతత్వము నొందినవాడే యగుచున్నాడు ఇచ్చట తెలుపబడినది కేవల 
కువ్ఫుకయోగము ఇది అపాయము లేనిది, ధ్యానయోగులకు మిగుల సహాయకారి 
యగును 

అవ - జ్ఞాపకరహితమగు ఆత్మను దర్శించు ప్రకారము, తత్ర్రయోజనము 
నిరూపింపబడుచున్నది 
మూ ॥ ననంద్దుశే తిష్టతి రూవమున్వ 

న చక్షుష్తా వళ్ళతి కళ్టోనైనమ్‌ / 

హృదా మనీషా మనసా౭_భ్చిక్ట్‌స్తో 

య వతద్విదుర వృతా స్టే భవన్ని / 


102 


పద ॥ 


టీక॥ 


శ్రీ మలయాక సుద్దురు గ్రంథావళి 


న- సంద్భళే - తిష్టతి - రూపం - అన్య - న - చక్షుషా - పశ్యతి కః-చ 
- న- ఏనం - హృదా - మనీషా - మనసా - అభిక్స్‌ప్తః - యే - ఏతత్‌ - 
విదుః - అమృతాః - తే - భవన్తి 

అస్య = ఈ యాత్మయొక్క, రూపం = స్వరూపము, సందృశే = 
దర్శనవిషయమై ( ప్రత్యతమునంద్సు, న తిష్టతి = ఉండదు, కళ్చిన= ఎవడును, 
చతుషా = నేత్రముచేత (ఇతరేం(ద్రియువుుల చేతను) ఏనం= 
ఈయాత్మస్వరూపమును, న పశ్యతి = చూడజాలడు, (ముణీయు 
నీయాత్మ) వునీషా = సంకల్ప వికల్పాదిరూపవ్వైన వునస్సును 
నియమించుచున్న, హృదా = హృదయమందుండు బుద్దిచేత, మనసా = 
మననరూపమైన సమ్యగ్రర్శనముద్వారా, అభిక్స్‌ప్తః= (ప్రకాశితమగుచున్నది, 
యే = ఎవరు, ఏతత్‌ = ఈయాత్మను (బ్రహ్మ స్వరూపముగా), విదుః = 
ఎణుంగుదురో, తే = వారు, అమృతాః = మరణము లేనివారుగా, భవన్తి = 
అగుచున్నారు 


తా ॥ ఓ నచికేతసుడా ! ఆత్మస్వరూపము రూపరహితమగుటచే 


చక్షురాదీం(ద్రియములకు గోచరమైనది కాదు మణియు నితరములగు నేయిం (ది 
యములచేతగూడా ఈ ఆత్మస్వరూపమును ఎవడును చూడజాలడు అయితే 
సంకల్ప వికల్పాదిరూపమైన మనస్సును సంయమమొనర్భగల హృదయప్రమగు బుద్ది 
యొక్కటియే అట్టి ఆత్మనెణుంగుటకు సాధనము సంకల్పాదిరహితమైన అట్టి 
బుద్దిచే సమ్యగ్షర్శనము ద్వారా ఆత్మ జూచుటకు శక్యమగుచున్నది ఎవరు ఈ 
యాత్మను బ్రహ్మస్వరూపముగా దెలిసికొనుచున్నారో వారు జనన మరణ 
రహితులగు చున్నారు అనగా ముక్తులగు చున్నారు 


అవ - బుద్ది నిస్సంకల్పమగుటకు తగిన యోగసాధన, పరమపద ప్రాప్తి 


వర్ణింపబడుచున్నది 
మూ ॥ యదా వకానతిష్టన్హే జ్ఞానాని మనసా నహ ॥ 


పద ॥ 


బుద్రిళ్ట న విచేస్తేత తామాహూః నరమాం గతిమ్‌ ॥ 10 
యదా - పజ్బి - అవతిష్టన్తే - జ్ఞానాని - మనసా - సహ - బుద్దిః - చ- న- 
విచేష్టేత - తాం - అహుః - పరమాం - గతిమ్‌ 


కరోపనిషత్తు 103 


టీక॥ యదా = ఎప్పుడు, పజ్బ = అయిదైన, జ్ఞానాని = జ్ఞానేంద్రియములు, మనసా 
సహ = మనస్సుతోగూడ, ( ఆత్మన్వేవ = ఆత్మయందే) , అవతిస్టన్తే = స్థిరముగా 
నుంటున్నవో - బుద్దిళ్ళ = నిశ్చయాత్మకమగు బుద్దియును, న విచేష్టేత = 
స్వవ్యాపారమునందు చలించదో, ( వివిధముగా చేష్పింపదో, లేక విరుద్రచేష్తలు 
చేయదో) తాం = దానిని, పరమాం = ఉత్క్నష్టమైన, గతిం = మోక్షగతినిగా, 
ఆహుః = చెప్పిరి, (చెప్పుదురు) 
తా ॥ ఓ నచికేతసుడా ! చక్షురాది జ్ఞూనేం(ద్రియము లైదును, 
మనస్సుతోగూడ ఎప్పుడు తమతమ విషయములనుండి నివృత్తములై ఆత్మయందు 
ప్టిరపడుచున్నవో, మణీయు నిశ్చయాత్మికయగు బుద్దియును స్వవ్యాపారమందు 
వ్యాపింపకయుండునో అనగా వివిధముగ చేష్టింపదో లేక విరుద్దచేష్టలు చేయక 
నిశ్చలమైయుండునో అట్టి దశయే పరమగతి యనబడును అదే శ్రేష్టమైన 
మోక్షము 
వి॥ గీ అర, శో 119 


యధా దీపో నివాతస్త్రో నేంగతే సోపమా న్మృతా ! 
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ॥ 


నియమింపబడిన చిత్తవముగలవాడును, ధ్యానయోగాభ్యాసియు నగు 
ఆత్మధ్యానయోగియొక్క మనస్సునకు గాలి లేనిచోట నుండెడి దీపము ఏ'ప్రకారము 
చలింపకయుండునో, అట్టి నిశ్చలప్టితి ఉపమానముగా చెప్పబడినది గాలిలేని 
స్థలములోనుండు దీపమువలె స్వరూపస్థితిలో నుండుటయే జ్ఞానముయొక్కయు, 
యోగముయొక్కయు పర్యవసానస్రితియని గ్రహింపవలయును 


అవ - యోగస్వరూపమును నిరూపించుచున్నాడు 
మూ ॥ తాం యోగమితి మన్వన్లే స్టీరామింద్రియధారణామ్‌ / 
అద్రమత్తన్తదా భవతి యోగో హి వ్రభూవ్వయా ॥ 11 
పద॥ తాం- యోగం - ఇతి - మన్నన్తే - స్థీరాం - ఇం(ద్రియధారణాం - అ(ప్రమత్తః- 


ఎ శరా? భవతి - యోగః - హి - ప్రభవాష్యయౌ 


104 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


టీక॥ తాం = అట్టి, స్టెరాం = అచంచలమైన, ఇం[దియుధారణాం = 
బాహ్యాభ్యన్తరేంద్రియధారణమును, యోగమితి = యోగమని, మన్యన్తే = 
తలంచుచున్నారు, తదా = అప్పుడు (యోగి), అ(ప్రమత్తః= (ప్రమాదము 
లేనివాడు, భవతి = అగుచున్నాడు, హి = ఏలయన, యోగః = యోగము, 
(ప్రభవాష్యయౌ = జననాపాయ ధర్మములు గలది 


తా ॥ ఓ నచికేతసుడా ! పూర్వోక్తమైన బాహ్యాభ్యంత రేంద్రియధారణము 
నే, అచంచలమైన యాపరమగతినే యోగమునుగా జొప్పుచున్నారు అట్టి 
దశయందు యోగి అప్రమత్తుడగుచున్నాడు ఈ యింద్రియ సంయమావస్ట 
యందు అవిద్యాద్యారోప రహితమగుటచే ఆత్మ స్వస్వరూపావస్రితమగు చున్నది, 
యోగము ఉత్పత్తివినాశములు గలదిగాన యోగి అప్రమత్తుడై యుండవలయును 


అవ - ఇంద్రియాగోచరవుగు ఆత్మ లేనేలేదను అసద్వాదియొక్క 
సంశయమును నివారించి సద్బుద్రియే ఆత్మోపలబ్రికి సాధనమని నిరూపించు చున్నాడు 


మూ ॥ నైవవాచా నమనసా ప్రాప్రం శకోగ న చక్తుషా 
అస్తీతి (టువతో౭_న్వాత్ర కధం తదువలభ్బాతే 4 12 


పద॥ న-ఏవ- వాచా-న- మనసా - ప్రాప్తుం - శక్యః - న - చక్షుషా - అస్తి - 
ఇతి - (బ్రువతః - అన్యత్ర - కధం - తత్‌ - ఉపలభ్యతే 


టీక॥ (ఆత్మా = ఆత్మ), వాచా = వాక్కుచేత, (ప్రాప్తుం = పొందుటకు 
(న్నిర్ధయించుటకు) నైవ శక్యః = శక్యమైనదికాదు, మనసా = మనస్సు చేత, 
చింతింప, న = శక్యము కాదు, చక్షుషా = నేత్రముచేతను, న = దర్శింప 
వీలుకాదు, (ఆత్మా= ఆత్మ), అస్తి = ఉన్నదని, (బ్రువతః = చెప్పెడువానికందె, 
అన్యత్ర = ఇతరుడగు నాస్తికుని యందు, తత్‌ = ఆయాత్మస్వరూపము, 
కధం = ఎట్టు, ఉపలభ్యతే = పాందబడును ? 


తా ॥ ఓ నచికేతసుడా ! ఆత్మ అవాజ్మానసగోచరము అయ్యది 
వాక్కుచేగాని, మనస్సుచేగాని, నేత్రాది ఇతరేంద్రియములచేగాని పొంద శక్యమైనది 
కాదు ఈ దృళ్ళజగత్తుకు కారణభూతమైన ఆత్మ యున్నదని చెప్పెడు ఆ స్తికునికి 
మాత్రమే అది లభ్యమగును అతనికంటె వేజుగు జగత్కారణ మైన ఆత్మలేదని 


కరోపనిషత్తు 105 

చెప్పెడునా స్తికునికి అనిర్వాచ్యమైన ఆత్మ యెటుల లభించగలదు 9 (శ్రద్దా 

విరహితుడైన నాస్తికునికి ఆత్మస్వరూపము పొంద సాధ్యము కాదని భావము 
అవ - “ఆత్మ ఉన్నది' అని విశ్వసించు సద్వాదికి వూ(త్రవే ఆత్మ 

యాధార్ద్యజ్ఞానము గలుగునని చెప్పుచున్నాడు 

మూ ॥ అన్తీత్చేవోపలబ్రవ్వన్లత్త )భానేన చోభయోః ॥ 
అన్తీత్యేవోవలజ్రున్వు తల్త భావః (ప్రసీదతి //1 


hea 


3 


పద॥ అస్తి- ఇతి - ఏవ- ఉపలబ్దవ్యః - తత్త ఏభావేన - చ- ఉభయోః - అస్తి - 
ఇతి - ఏవ - ఉపలబ్రస్య - తత్త భావః - ప్రసీదతి 
టీక॥ _ (ఆత్మ అస్తీత్యేవ = “ఉన్నది” అనియే, ఉపలబ్రవ్యః = పొందదగినది, (కిం) 
చ= మణీయు, తత్త భావేన = ఆత్మ నిరుపాధికము, నిర్వికారము అను 
యధార్షజ్ఞానముచేతను, (ఉపలబ్రవ్యః = పొందదగినది), ఉభయోః = 
సోపాధికాత్మాస్తిత్వభావము, నిరుపాధిక తత్త భావము ( యధార్టజ్ఞానము) 
ఈ రెంటిలో, అస్తీత్యేవ = (ఆత్మ) ఉన్నదనియే, ఉపలబ్దస్య = పొందినవానికి 
( జగత్కారణభూతమగు సోపాధికాత్మ ఉన్నది - అని ఆత్మోపలబ్రిని పొందిన 
వానికి, తత్త భావః = నిరుపాధికమైన ఆత్మయొక్క యధాద్ద జ్ఞానము లేక 
స్వరూపము, (ప్రసీదతి = (ప్రత్యక్షమగుచున్నది లేక అభిముఖమగుచున్నది 
తా ॥ బుద్దా ఫద్యుపాధి విశిప్రమైన ఆత్మ కార్యరూపమైన జగత్తునందు 
సద్రూూపముతో ననుగతమై “యున్నది అను అస్తిత్వభావముచేతను మజీయు 
“వాచారంభణం వికారో నామధేయం మృత్తకేత్యేవ సత్యం” అను (శ్రుతిచే ( వికారము 
వాగ్విలాసవలు వూ(త్రవేం, ఘట శరావాదినావుధేయవలును నంతియే 
కారణభూతమైన మృత్తిక మాత్రమే సత్యము) నిర్వికారమై, అసంగమై, 
నిరుపాధికమైయున్న ఆత్మ (బ్రహ్మ ఒక్కటియే సత్యము, తద్చిన్నమంతయు 
మిధ్య - అను యధార్ల జ్ఞానముచేతను ఆత్మ పాందదగియున్నది ఈ 
సోపాధికాత్మాస్తిత్వభావము, నిరుపాధిక తత్త భావము (ఆత్మయాధార్డ$ 
జ్ఞానము) ఈ రెంటిలో 'సోపాధికాత్మ ఉన్నది అని ఆత్మోపలబ్రిని బొందినవానికి 
నిరుపాధికాద్వితీయాత్మస్వరూపము అభిముఖవముగును, (ప్రత్యక్షవుగును, 


106 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


తేటతెల్లమగునని భావము తొలుత సోపాధికాత్మజ్ఞానము గలుగుచో తదనంతర 
మట్టివానికి నిరుపాధిక బ్రహ్మస్వరూపము విస్పష్టమగునని దెలియవలయును 


అవ - పరమార్హదర్శి అమృతస్వరూపుడగు నదియు వివరించుచున్నాడు 


మూ ॥ యదా నర డ్రముచ్చనే కామా యే౨_న్యు హృది శ్రితాః / 
అధ మర్వో2_మృతో భవత్యత్ర (బహ్మా నమళ్ళుతే / 14 
పద॥ యదా - సర్వే - ప్రముచ్వన్తే - కామాః - యే - అస్య - హృది - (శ్రితాః - 
అధ - మర్త్యః - అమృతః - భవతి - అత్ర - బ్రహ్మ - సమకళ్చుతే 
టీక॥ అస్య = ఈవిద్వాంసునియొక్క, హృది = హృదయవుందు, (శితాః= 
ఆశ్రయించియున్న, యే = ఏ, సర్వే = సమస్తమైన, కామాః = కోరికలు, 
యదా = ఎప్పుడు, ప్రముచ్వన్తే = విడిపోవుచున్నవో, (అపుడు), అధ = 
ఆనన్తరము, మర్త్యః = మనుజుడు, అమృతః = మరణములేనివాడు, భవతి= 
అగుచున్నాడు, అత్ర = ఇక్కడనే, బ్రహ్మ = (బ్రహ్మమును, సమళ్ళుతే = 
పొందుచున్నాడు 
తా ॥ జ్ఞానోదయమునకు పూర్వము హృదయమునందున్న సమస్త 
కామములు ఎప్పుడు (జ్ఞానోదయానంతరము) నాశమును పాందుచున్నవో 
అప్పుడు మరణశీలుడగు మనుష్యుడు జననమరణరూపసంసారము లేనివాడై 
ముక్తుడగు చున్నాడు ఆత్మసాక్షాత్కారమునకు పూర్వము మరణశీలుడై 
తదనంతరము అవిద్యాకావుకర్మరూపవుగు వృతర్యవు నశించుటచే 
అవుతస్వరూపు డగుచున్నాడు మృత్యువినాశమగుటుచే పరలోకాదిగమన 
మసంభవము కాన సమస్తబంధనములు తొల గినందున అట్టి బ్రహ్మవేత్త యిచటనే 
జీవించియుండగనే (బహ్మస్వరూపమును బొందుచున్నాడు సాక్షాత్‌ (బ్రహ్మ 
స్వరూపుడే అగుచున్నాడని భావము “బ్రహ్మవి[ద్మహ్మైవ భవతి? అని (శ్రుతి 
అవ - గ్రంధిభేదనమే అమృతత్వమని నిరూపించుచున్నాడు 
మూ ॥ యదానర్తో ద్రభిద్వనే హృదయస్వేహా (గ్రన్హయః / 
అధ నురోగ౭_మృతో భివత్మోతావదనుకశాననమ్‌ 4 15 


కరోపనిషత్తు 107 


పద॥ యదా - సర్వే - ప్రభిద్యన్తే - హృదయస్య - ఇహ - గ్రవ్హయః - అధ - 
మర్హ్యః- అమృతః - భవతి - ఏతావత్‌ - అనుశాననమ్‌, 
టీక॥ యదా = ఎప్పుడు, ఇహ = ఇక్కడ జీవించియుండగనే, హృదయస్య= 
బుద్దియొక్క, సర్వే = సమస్తమైన, ([గ్రవ్రయః = (గ్రంధులు (అజ్ఞాన 
బంధములు), (ప్రభిద్యన్తే = భేదింపబడుచున్నవో (అపుడు), అధ = 
అనన్తరము, మర్త్యః = మనుజుడు, అమృతః = మరణము లేనివాడు, భవతి= 
అగంచున్నాడు, ఏతావత్‌ = ఇదియే, అనుశాననవ్‌ = (వేదాంత 
శాస్త్రముయొక్క) అజ్ఞ (అనగా నుపదేశము) 
తా ॥ బుద్దిగతములగు నేను, నాది, నాధనము, నేను సుఖిని, దుఃఖిని 
అనునట్టి అవిద్యా(ప్రత్యయములు (హృదయగ[గ్రంధులు) “నేను అసంగుడను, 
నిర్వికారుడను, అసంసారిని, సాక్షాత్‌ బ్రహ్మస్వరూపుడను అనునట్రి బ్రహ్మాత్మ 
ప్రత్యయముచే ఎపుడు తొలగిపోవునో అపుడు మరణశీలుడగు మనుజుడు 
అమృతస్వరూపుడగు చున్నాడు ఇదియే సంపూర్ణ వేదాంతశాస్త్రముయొక్ష_ ఆజ్ఞ 
ఉపదేశమని గ్రహింపుము 
వి॥ గీత అర, శ్లో 131 


సర్వభూతస్టితం యో మాం భజత్యేకత్వమాస్టితః । 
సర్వథా వర్తమానో౭_పి స యోగీ మయి వర్తతే ॥ 


సర్వభూతాంతరాత్ముడనగు నన్నెవడు అభేదబుద్ది గలవాడై ఆత్మైకత్వప్రితిని 
బొందినవాడై భజించుచున్నాడో, అట్టి ఆత్మధ్యానయోగి“సర్వ విధవలుల 
(ప్రవర్తించుచున్నవాడైనను నాయందుండువాడగుచున్నాడు అనగా హృదయగ్రంధులు 
నశించి సాక్షియగు ఆత్మయొక్క. (ప్రబోధము గలి గినవాడు గృహస్టా శమమందుండినను, 
సన్నా్యాసాశ్రమమునందుండినను నిష్కామకర్మ పరుడైనను లేక యే కర్మము జేయక 
సదా ఆత్మధ్యానపరాయణుడై యుండినను ముక్తుడే యని భావము 


అవ - వుందాధికారియుగం ([బహ్మజ్ఞూని అన్యదేవతోపాసకులు, 
సామాన్యజనులు పొందు గతి అగ్నివిద్యాఫల [శ్రుతి నిరూపంపబడుచున్నది 


108 శ్రీ మలయాళ సడ్లురు గ్రంథావళి 


మూ ॥ శతం చైకా చ హృదయన్న నాడ్యస్తానాం మూర్తానమభినిన్హుతైకా, 
తయార్హ్యమాయన్హుమ్ము తత్తమేతి విన్మత్రన్వా ఉత్రమణోే భిమ్తి / 16 

పద॥ శతం - చ - ఏకా - చ - హృదయంస్య - నాడ్యః - తాసాం - 
మూర్జానం- అభినిస్ఫ్రతా - ఏకా - తయా - ఊర్త్వం - ఆయన్‌. 
అమృతత్వం - ఏతి - విష్యక్‌ - అన్యాః - ఉ(త్రమణేో - భవన్తి 

టీక ॥ హృదయన్య = హృదయముయొక్క, నాడ్యః = (ప్రధానమైన నాడులు, శతం 
చ= నూరును, ఏకా చ= ఒకటియు, (సన్తి = కలవు), తాసొం = ఆ 
నాడులలో, ఏకా = ఒకటియగు సుషుమ్న యను నాడి, మూర్జానం = 
శిరస్సును, (భిత్వా = భేదించుకొని), అభినిస్స్పతా = బయలు వెడలినది, 
తయా = ఆ నాడిద్వారా, ఊర్ల $౦ = పైకి, అయన్‌ = పోవువాడు, 
అవ్చ్బుతత్వం= అవురత్వమును, ఏతి = పొందుచున్నాడు, విష్వక్‌ = 
నానావిధగతులుగల, అన్యాః = ఇతరనాడులు, ఉ(త్ర్రమణో = జీవము 
('ప్రాణముబయలు వెడలుటయందు, నిమిత్తం = కారణము), భవన్తి = 
అగుచున్నవి 


తా ॥ హృదయదేశమందు నూటజఒక్క నాడులు గలవు అందు సుషుమ్న 
యను ఒక నాడి శిరస్సును భేదించుకొని ఊర్జాభిముఖమై పోవుచున్నది దాని 
నూతగ గొనిపోవు పురుషుడు అమృతత్వమును పొందును (బహ్మవిద్యయందు 
మందాధికారులైనవారును, ఇతర ఉపాసనామార్లము నవలం బించినవారును నగు 
సాధకులు పూర్వోక్తసుషువ్నూ మార్గముగ ఊర్దాఏభిముఖులై సూర్యమండలము 
ద్వారా బ్రహ్మలోకమును బొంది అమృతత్వమును పొందుచున్నారు. అనగా 
(బ్రహ్మలోకమునందు అనుపమ భోగముల నెల్ల అనుభవించి (బ్రహ్మతోగూడ 
ముక్తులై శాశ్వతామృతత్వషప్టితిని బొందెదరని తాత్పర్యము అట్టు గాక వివిధ 
గతులలో గూడుకొనియున్న ఇతర నాడులు (ప్రాణో (త్రమణమునకు కారణము 
లగుచున్నవి అనగా ఉపాసనా రహితులైన అజ్ఞానులు ఇతర నాడులద్వారా 
బయలువెడలి సంసారబంధమున చిక్కు_కొ నెదరు సుషుమ్న ఒక్కటి మాత్రము 
ఊద్త్వగతికిని (మోక్షమునకును), తక్కిన నాడులు సంసారప్రాప్తికిని హేతువులని 
తాత్పర్యము 


కరోపణిషత్తు 109 


వి॥ అక, శ్లో 124 


అగ్నిర్భోీ క తిరహశ్ళుక్షష్ణణ్యాసా ఉత్తరాయణమ్‌ | 
తత్ర ప్రయాతా గచ్చన్తి బహ్మ బ్రహ్మవిదో జనాః ॥ 


అగ్న ్రభివరానదేవతయు జ్యోతిర భివరానదేవతయు, దివసాభి 


మానదేవతయు, ఆరుమాసముల ప్రమాణముగల ఉత్తరాయణాభిమాన దేవతయును 
గల మార్గము శ్షుక్షమార్గ మనబడును బ్రహ్మవిదు లయిన జనులు ఈ మార్గమున 
బోయిన (క్రమముగా పరబ్రహ్మమును పొందుచున్నారు ఇది ఉపాసనాపద్రతిని గురించి 
చెప్పుబడినదని తెలియవలెను 


మూ ॥ 


పద ॥ 


టీక ॥ 


ఉపనిషత్రోక్తమగు సంపూర్ణారమును ఉపసంహరించుచున్నాడు 
అజ్ఞుష్లనూ (ఆః వురునోో2_న్రరాత్మా నదా జనానాం హృదయే నన్ఫివ్షిన్లః। 
తం స్వాచ్చ రీరాత్తువ్రు హేను జ్ఞాదివేషీకాం భ్రెర్వేణ / 

తం విద్దాచ్చు(కశమమ్చుతం తం విద్దాచ్చుక్రమమ్హాతమితి ॥ 17 


అజ్లుష్టమా[త్రః - పురుషః - అన్తరాత్మా - సదా - జనానాం - హృదయే - 
సన్నివిష్టః - తం - స్వాత్‌ - శరీరాత్‌ - ప్రవృహేత్‌ - ముజ్టూత్‌ - ఇవ - 
ఇషీకాం - ధైర్వేణ - తం - విద్యాత్‌ - శుక్రం - అమృతం - తం - విద్యాత్‌ - 
శుక్రం - అమృతం - ఇతి 

అజ్నుషమాత్రః = అబ్నుష్టపరిమితి గల, పురుషు = పురుషుడు, (పురమనగా 
శరీరము, దానియందు శయనించువాడు పురుషుడనబడును, ఆత్మయని 
భావము) అన్తరాత్మా = అన్తరాత్మ (యనబడును, అయ్యది), జనానాం = 
(సకల) ప్రాణులయొక్క, హృదయే = హృదయమునందు, సన్నివిష్టః = 
(ప్రవేశించియున్నది, తం = ఆ హృదయమందుండు అన్తరాత్మను, స్వాత్‌ = 
స్వకీయమగు, శరీరాత్‌ = దేహమునుండి, ముజ్టూత్‌ = ముంజగడ్డినుండి, 
ఇషికామివ= (దానిమధ్యనుండు) ఈణెనువలె (గడ్డిపరకనువలె) , ధైర్యేణ = 
ధైర్యముతో ప్రమాదములేక, (ప్రవృహేత్‌ = వేరుపరుపవలయును, తం = ఆ 
వేరుపరుపబడిన అజ్ఞుష్ట మా(త్రపురుషుని, శుక్రం = పరిశుద్దవుగు, 
అవ్బుతమితి = అవ్చృుతస్వరూపవుని (పూర్వోక్త చిన్మాత్రస్వరూప 


110 


ఈ మలయాళ సద్దురు గ్రంథావళి 


పర(బహ్మమని), విద్యాత్‌ = తెలిసికొనవలెను, తం = ఆ వేరు పరుపబడిన 
అంగుష్టమా త్రపురుషుని, శు[క్రం = పదిశుద్దవుగంు, అవమ్బుతమితి = 
అమృతస్వరూపమని (పూర్వోక్త చిన్మాత్రస్వరూప పరబ్రహ్మ మని), 
విద్యాత్‌= తెలిసికొనవలెను, ( ఉపనిషత్తుయొక్క_ సమాప్తి కొలుకు రెండుసార్డు 
చెప్పబడినది) 


తా ॥ అంగుష్టమాత్ర పరిమాణముగల పురుషుడు (ఆత్మ) సమస్తప్రాణు 


లయొక్క హృదయమందున్నవాథై అంతరాత్మ యనబడుచున్నాడు అట్టి 
అన్తరాత్మను ముంజగడ్డినుండి దాని ఈనెను పైకిదీసినటుల తనశరీరమునుండి 
వేరుపరచవలయును పరమాత్మ శరీరములోనున్నను శరీరధర్మములు లేనిదని 
గుర్తించవలయును శరీరేం[ద్రియాదులకంటె ఆత్మ భిన్నవుని యెటుంగ 
వలయును ఆ వేరుపరుపబడిన అంగుష్ట మా(త్ర పురుషుని పరిశుద్దమైన 
చిన్మా[త్రామృతమయ బ్రహ్మనుగా దెలియవలయును 


అవ - ఆత్మవిద్యాస్తుతికొఆకు నిరూపింపబడిన ఆఖ్యాయిక (కధ) 


ఉపసంహరింపబడుచున్న ది 


మూ ॥ వృుత్యుూప్రోకాం నచికేతో2_భ అబ్దా? 


పద! 


లీక॥ 


విద్వామేతాం యోగవిధిం చ క్రుత్మమ్‌ ! 
(బ్రవ్మాస్రాప్తో విరజో2_భూద్వివ్చుత్వు 
రన్వో2_ ప్వేవం యో విదధ్యాత్మమేన / 18 


మృత్యు ప్రోక్తాం - నచికేత - అధ - లజ్జా - విద్యాం - ఏతాం - యోగవిధిం- 
చ - కృత్స్నం - బ్రహ్మ - (ప్రాప్తః - విరజః - అభూత్‌- విమృత్యు - అన్యః - 
అపి - ఏవం - యః - విత్‌ - అధ్యాత్మం - ఏవ 

నచికేతః = నచికేతసుడు, మృత్యు(ప్రోకాం = యమునిచే చెప్పబడిన, ఏతాం= 
ఈ, విద్యాం = బ్రహ్మవిద్యను, కృత్స్నం = సమస్తమైన, యోగవిధిం చ = 
యోగవిధినిన్ని, అబ్బా = పాంది, అధ = అనన్తరవు, (బ్రహ్మ = 
(బ్రహ్మస్వరూప మును, ప్రాప్తః = పొందినవాడై, విరజః = పొపరహితుడుగను, 
విమృత్యుః = పోయినమృత్యువుగలవాడుగను (ముక్తుడుగ) అభూత్‌ = 


కరోపనిషత్తు 111 


ఆయెను, అన్యో౭_పి = ఇతరుడుగూడ, యః = ఎవడు, అధ్యాత్మం = 
ఆధ్యాత్మికవిద్యను ( ఆత్మస్వరూపమును), ఏవం ఏవ = ఈ ప్రకారముగానే, 
విత్‌ = తెలిసికొనుచున్నాడో, (సః = వాడు, నచికేతా ఇవ = నచికేతసునివలె, 
విరజః వివృుత్యుః = ((బహ్మ(ప్రాప్తి ద్వారా) పాపరహితుడు, వృుత్యు 
విహీనుడును, (భవతి= అగుచున్నాడు) 


తా ॥ ఈ (ప్రకారము నచికేతసుడు యమునిచేత చెప్పబడిన 


యాత్మవిద్యను, సాధనఫల విశిష్టమైన యోగవిధిని దెలిసికొని ధర్మాధర్మముల 
కతీతుడై మరణరహితుడై బ్రహ్మప్రాప్తిని పొందెను ఈ (ప్రకారముగానే మతే 
యితరు డెవడైనను ఆత్మవిద్యను పొందినయెడల వాడును విరజుడై 
(పాపరహితుడై) మృత్యురహితుడై (బ్రహ్మ|ప్రాప్తిని బడయును 


శాంతెమం (తము - 


మూ ॥ నహనాననతు / నహ నౌ భునక్తు / నవా వీర్గుం కరవావహై + 


పద ॥ 


అకీక ॥ 


తేజస్తినావధీతమన్తు | మావిద్వాషావప్తైా/ 19 
ఓం శాన్తి శ్చాన్తి శ్శాన్తిః 


సహ-నౌ- అవతు - సహ - నౌ - భునక్తు -నహ - వీర్యం - కరవావహై - 
తేజిస్పి - నౌ - అధీతం - అస్తు- మా - విద్విషావహ్ఞై 


ఓం - శాంతిః - శాంతిః - శాంతిః 


నౌ = శిష్యాచార్యులమగు మా యిద్దరిని, సహ = కూడ (వేరుచేయక 
పరమాత్మ), అవతు = రక్షించు గాక ! నౌ = మాయిద్రరిని, సహ = కలసి 
మెలసి, భునక్తు = ఉపనిషదర్ద్లమును అనుభవింపజేయును గాక ! సహ = 
మేమిరువురము కూడనే, వీర్యం = (బ్రహ్మవిద్యా సామద్ర్యమును, కరవావహై= 
కలుగజేయుదుముగాక ! (సంపాదితుము గాక 1) నౌ = మాయిద్రరియొక్క, 
అధీతం = అధ్యయనము చేయబడిన బ్రహ్మవిద్య, తేజస్వి = తేజోవంత 
మైనది, అస్తు = అగుగాక! మావిద్విషావహై = మేమిద్రరము శిష్యాచార్యులము 
ఎప్పుడు ద్వేషించుకొనకుందుము గాక | 


ఓం శాంతిః శాంతిః శాంతిః = సర్వదోషములు శసుంచుటుకొలుకు లేక 
ఆధ్యాత్మాకాధిభాతి కాధిదైవికములగు (త్రివిధ దుఃఖముల యుపశాంత్తొకె మూడు సారులు 
శాంతి శబ్రముచ్చురింపబడినది 


తా ॥ ఉపనిషత్ర్రతిపాదితమగు పరమాత్మ శిప్యాచార్యులమగు మమ్మిరువురను 
రక్షించు గాక ! 


(బహ్మవిద్యాఫలమును మేమిరువురము కలసి మెలసి అనుభవింతుము గాక | 
మేమివురము విద్యాసంబంధ సామృద్ర్యమును కలసి సంపాదింతుము గాక ! 
మా యిరువురి స్వాధ్యాయము తేజోవంతమగు గాక 1 
మేమిరువురము ఒకరి నొకదము ద్వేషించుకొనకుందుము గాక ! 
అధ్యాత్మికాధిభౌతికాధిదైవిక త్రివిధ తాపశాంతులు చేకూరు గాక 1! 
కరోపనిషత్తు ద్వితీయాధ్యాయమందు తృతీయవల్తి సమాప్తము 
ఇతి కరోపనిషత్‌ సమౌప్తా 
ఓం తత్‌ సత్‌ 


—2- iO 


ఓమ్‌ 


పీరిక 


శ్రీవ్యాసాశ్రమమునకు సంబంధించిన ముముక్షువులలో ముఖ్యులు 
శ్రీభగవద్గీతను, కరోపనిషత్తును, పాతంజలయోగదర్శనమును కంరస్ట్రము 
జేయవలయునను నియమము గలదు కరోపనిషత్తుతో సహ ముండకోప 
నిషత్తున్ను, మాండ్యూకోపనిషత్తున్ను పరనము జేయుట ఉత్తమోత్తమపతక్షమని 
గూడ గలదు ఇట్టి వారికి మాత్రమే సన్నా౪స మివ్వవలయునని నియమమేర్పుడి 
యున్నది పైజెప్పిన మూడుపనిషత్తుల మూలమునకు సంబంధించిన టీకయు 
హృదయస్థము జేయవలసి యుండును ఈవిషయమై కరోపనిషత్తు మొదలగు 
మూడుపనిషత్తుల వ్యాఖ్యానములు జూడగా టీకలోను, తాత్సర్యములోను 
అతివిస్తారముగా అర్దములు గనపడుటచేత సామాన్య ప్రజగలవారు మూలమునకు 
సంబంధపడిన టీకను మాత్రము జ్ఞాపకము జేసికొనుట కనుకూలముగా పైకనిన 
మూడుపనిషత్తులను తెనుంగున వ్రాసిన బాగుండునని తలంచుటే యిప్పుడు 
ము(ద్రించినలాగున (వ్రాయుటకు కారణము విశాలబుద్దియు, విద్యయు గలవారు 
బాహుళ్ళముగా (వాయబడియుండు పైకనబరుప బడిన మూడుపనిషత్తులను 
చూడవచ్చును 


ఈ ఉపనిషదర్టము లతిగహనములగుటచే శ్రీ విద్యారణ్య మునివరుండు 
ముఖ్యములగు 20 ఉపనిషత్తులకు వివరణముగా ('వ్రాసియుండు అనుభూతి 
(ప్రకాశములో గల ముండకోపనిషత్తు వివరణము గూడ దీనిలో చేర్చజడినది 
ఇది శ్లోకరూపమగుటచేతను, ఉపనిషన్మూల మంత్రమునకు సరియ్రైనదగుట 
చేతను ముముక్షువుల ధారణ కనుకూలమగునని తలంచడమైనది దీనియందున్ను 
కొన్ని స్థలములలో ఒక్కొక్క ఉపనిష న్మూలమగ్రమునకు విస్తారముగా కొన్ని 
శ్లోకములు వ్రాసియున్నారు అదియు బహుళమగుటచే అన్నిటిని గ్రహించలేదు, 
మూలమునకు ముఖృముగా అనుకూలపడు ఒకటి గాని, రెండు గాని, మాత్రమే 
శ్వోకములు చేర్చబడినవి ఎందుకనగా అట్టైన సావూన్యవిద్యయు, 


114 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


సామాన్యమేధాశక్తియు గల వారికి సహ ఉపనిషన్మూలము టీకయున్ను 
అవగాహనము జేయ అనుకూలముండును కావున ఈ యుపనిషత్తుయొక్క 
మూలమును మాత్రము హృదయస్త్రము జేసికొనిన చాలును ఉపనిషత్తరనము 
అతిపావనమైనది సమస్త పాపముల నశింపజేయునది సంసార సంబన్ట 
శోకసాగరమును తరింపజేయునది పరమాత్మ|ప్రాప్తిని గ లుగజేయునది 
(బహ్మానందమునొసంగునది నిరతిశయానందమగు ముక్తిని కలిగించునది 
అందుచే దీనిని వ్రాయుట అయినది 


మూ॥ నయో హవై వరనుం బ్రన్మా వేద 
(బ్రహ్మైవ భవతి నాస్వాబహ్మవిత్కులే భవతి । 
తరతి శోకం తరతి పొస్మానం 
గువో గ్రబ్రిభ్యో విముకో2_మృతో భవతి 4 


ఎవడు ్ర్ఫ్యమగు పరబ్రహ్మము దెలియుచున్నాడో, ఆ మహనీయుడు 
పరబ్రహ్మ స్వరూపుడగుచున్నాడు ఇట్టి (బ్రహ్మవేత్త వంశమునందు ఎప్పుడైన 
(బహ్మవేత్తయయినవాడు పుట్టకపోడు వాడు దుఃఖమును దాటుచున్నాడు 
పాపముల నతి(క్రమించుచున్నాడు అజ్ఞాన (గంధులనుండి విముక్తుడై 
అమృతస్వరూపుడగుచున్నాడు ఓం శివమ్‌ 
ఇట్లు 
మీ చరాచర సుఖాభిలాషి 
శ్రేమలయాళస్వామి 


ల 


ముజ్దికోపనిషచ్చబ్దార్ధము 


1 ముడి ఖండనే, 2 ముడి మార్షనే, ౩ ముడిఖండన ప్రమర్షనయోః 
అను మూడు ధాతువులకు కప్రత్యయము చే ర్చిన ముండకమను శబ్దము 
నిష్టన్నమగుచున్నది ముండకమనగా 1 అజ్ఞానమును ఖండించునది 2 
ముముక్షువులగువారికి సర్వసంశయములను తొలగించునది 3 అవిద్యను 
ఖండించి సత్యమైన జ్ఞానమును గలుగజేయునది 1 ముముక్షువులగువారి యొక్క 
దుశ్చేద్యమయిన అవిద్యాపాశమును ఖండించుటయందు సమర్టమగుటచేతను, 
2 ముముక్తువులగువారియొక్క దుర్చేద్యమగు సంశయ సమూహమును 
తండి చివేయుటచే తను, 3 వుముక్షువులయెక్కు అజ్ఞాన వరునం 
ఖండించుటచేతను ముండకోపనిషత్తని చెప్పబడుచున్నది 


ఈ ముండకోపనిషత్తునందు 3౩ ముండకములును, ఒక్కొక్క 
ముండకమునందు రెండేసి ఖండములున్నవి మొత్తము 3 ముండకములు, 6 
ఖండము లిందు గలవు 

ఈ ముండకోపనిషత్తు అష్టోత్తర శతోపనిషత్తులలో అయిదవ 
ఉపనిషత్రగును 
మూ ॥ ఈళకేన కర దప్రళ్ల ముండ మాండూక్తు తొత్తిరిః / 

ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం దళ / 


తా॥1 ఈశ, 2 కేన, 3౩ కర, 4 (ప్రశ్న, 5 ముండ, 6 మాండూక్య, 
7 తిత్తిరి & ఐతరేయ, 9 ఛాందోగ్య, 10 బృహదారణ్యక ములని 


ఓం తత్‌ సత్‌ 


en 


ఓం 


ఓం 


ముండకోపనిషత్తు 


నమో (బన్మోదిభ్యో బన్మావిద్యా నంప్రదాయకర్ణ్రభ్యో 


వంశ బుషిభో మహద్దో్యో నమో గురుభ్యః 4 
భద్రం క్షర్ణభిశ్చుణుయామ దేవాః భద్రం వళ్ళేమాక్షభిర్భజ త్రాః | 


వ్రరారలగస్తుస్టువాగ్‌ంన న్హమూభిః వ్యకేను దేనహితం యదాయుః 4 


పదవిభాగము - భద్రం - కర్ణేభిః - శ్రుణయామ - దేవాః - భద్రం - పశ్యేమ - 


టీక ॥ 


అక్షభిః - యజత్రాః - ప్పిరైః - అరగైః - తుష్టువాంసః - తనూభిః - వ్యశేమ- 
దేవహితం - యత్‌ - ఆయుః 


దేవాః = ఓ యింద్రాది దేవతలారా ! క్షర్ణేభిః = మా శ్రోత్రేంద్రియ ములచేత, 
భద్రం = మంగళపద సమూహమును, (శ్రుణుయామ = విందుముగాక, 
యజ(త్రాః = పూజనీయులమైన మేము, అక్షభిః = నేత్రములచేత, భద్రం = 
మంగళప్రదములగు కృత్యములను, పశ్యేమ = చూచెదము గాక, స్తిరైః = 
చక్కగానున్న, అర్టైః = అవయవములచేతను, తనూభిః = అవికలములగు 
శరీరములచే తను, తుష్టువాంసః = వీ సంబంధమైన స్తుతిని 
జేయుచున్నవారమ్మె దేవహితం = భగవంతునిచేత మాకొసంగబడిన, యత్‌= 
ఏ, ఆయుః = అయుస్సు గలదో, (తత్‌ = ఆ ఆయుస్సును) వ్యశేమ = చక్కగా 
పొందుదుము గాక! 


తా ॥ ఓ యింద్రాది దేవతలారా ! మీ యనుగ్రహమువలన ఎల్లప్పుడు 


మా చెవులతో సత్యసిద్దాంతమునే శిష్యాచార్యులమగు మేము వినుచుందుము గాక! 
అట్టి స్రవణవఎచేత పవిత్రులమైన వేంవలు సర్వకాలవరులయందం 
సత్కృత్యములనే చూచుచుందుము గాక! భగవంతుడు మాకను గ్రహించి యిచ్చి 
యున్న కరచరణాద్యఖీిలావయువవలలు చక్కగా ఆ యా కర్మలను 
నిర్వహించుకొనుటకు సమర్టములై యుండి అతడొసంగిన సంపూర్ణ ఆయుస్సును 
జీవించియుందుము గాక! 


(ప్రధమ ముణ్బకే - ప్రధమః ఖండ: 


మూలం ॥ ఓం ([బహ్మో దేవానాం వ్రధమన్సుంబభూన 


పద ॥ 


ఉకీక ॥ 


విళ్ళున్వ కర్తా భువనన్వు గోప్తా । 

న (బహ్మవిద్యాం నర్వువిద్వాన్రతిష్టా 

మధర్వాయ జ్లోష్టను(తాయ ప్రాహ 4 ౧ 
(బ్రహ్మా - దేవానాం - ప్రధమః - సంబభూవ - విశ్వస్య - కర్తా - భువనస్య - 
గోప్తా - సః - బ్రహ్మవిద్యాం - సర్వవిద్యాప్రతిష్టాం - అధర్వాయ - 
జ్యేష్టపుత్రాయ - ప్రాహ 
విశ్వస్య = ప్రపంచమును, కర్తా = స్నష్టించువాడును, భువనస్య = లోకమును, 
గోప్తా = పాలించువాడునగు, (బ్రహ్మా = బ్రహ్మదేవుడు ,దేవానాం = 
దేవతలలోపల, (ప్రథమః = మొదటివాడు, సంబభూవ = ఆయెను, సః = 
ఆబ్రహ్మ, జ్యోష్టపుత్రాయ = మొదటి కుమారుడగు, అధర్వాయ = 
అధర్వుడను వానికొణుకు, సర్వవిద్యాప్రతిష్టాం = సవుస్తవిద్యలకు 
ఆ(శ్రయమైన, ([బ్రహ్మవిద్యాం= బ్రహ్మవిద్యను, (ప్రాహ = చెప్పెను 


తా ॥ ఈ అధర్వణోపనిషత్తునందు గురువుయొక్క అనుగ్రహము చేత 


పొందదగిన బ్రహ్మవిద్య చెప్పబడియున్నది దీనిచే (బ్రహ్మజ్ఞానారులగు సత్పురుషుల 
అజ్ఞానస్వరూపములై న హృదయగగ్రంధులు నశించుచున్నవి ఈ ఉపనిషత్తు శ్రద్దాభక్తి 
పూర్వకముగా బ్రహ్మవిద్యను ఆత్మభావనచేత పాందువారలకు గర్భ జన్మజరారోగములు 
వెందలగు అనర్హసవలుదాయువలును నశింపజేోయుచు పర[బహ్మ (ప్రాప్తిని 
కలుగజోయుచున్నది కనుక (బహ్మవిద్యా ప్రతిపాదకవుగు ఈ ఉపనిషత్తు 
ప్రారంభింపబడుచున్నది సృష్టి కర్తయైన, జగత్సాలకుడగు, ఇంద్రాదిదేవతలలో 
మొదటివాడైన ఆ (బ్రహ్మ సర్వస్నష్టిలో మొదటి పుత్రుడగు అధర్వుడను వానికొణుకు 
ఏ విద్యచేత తెలియదగిన సర్వవిద్యలు సమాప్తియై జనుడు సర్వవిద్యాసంపన్నుడగునో 
అట్టి సర్వవిద్యాశయమైన (బ్రహ్మవిద్యను చెప్పెను 


అనుభూతి ప్రకాశము, సృష్టాధ్యాయము 


118 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


(బ్రహ్మవిద్యాం శానకాయ యామువాచాంగిరా మునిః | 

అధర్వణే ముజ్జకే2_సౌ విశదీకృత్య వష్యుతే ॥ 1 

శొనకబుపషికి ఏబ్రహ్మవిద్యను యంగిరసముని చెప్పినాడో అధర్వణ 
వేదమందలి ముండకోపనిషత్తులో జెప్పంబడిన యా విద్యను నేను స్పష్ట పరతును 


మూలం ॥ అధర్వణో యాం (ప్రనదేత (బహ్మో౭. , 
ధర్వా తాం వురోవాచాంగిరే (బహ్మవిద్యామ్‌ । 
న భారద్వాజాయ నత్వవావోయ ప్రాహ 
భారద్వాజో2_0 గిరసే వరావరామ్‌ / ల! 


పద ॥ _ అధర్వణో- యాం - ప్రవదేత - బ్రహ్మా - అధర్వా - తాం - పురా- ఉవాచ- 
అంగిరే - బ్రహ్మవిద్యాం - సః - భారద్వాజాయ - సత్యవాహాయ - (ప్రాహ- 
భారద్వాజుః - అంగిరసే - పరావరా 

టీక॥  (బ్రహ్మా= బ్రహ్మ యాం = ఏబ్రహ్మ విద్యను, అధర్వణో= అధర్వుడనువాని 
కొజుకు , ప్రవదేత = చెప్పెనో, అధర్వా = అధర్వుడు, పురా = పూర్వము, 
తాం= ఆ, బ్రహ్మవిద్యాం = (బ్రహ్మ విద్యను, అంగిరే = అంగిరునికొటుకు, 
ఉవాచ = చెప్పును, సః = ఆ అంగిరుడు, భారదాషాజాయ = భారద్వాజ 
గోత్రుడగు, సత్యవాహాయ = సత్యవాహుడనెడివానికొఅకు, (ప్రాహ = 
తెలిపెను, భారద్వాజః = భారద్వాజుడు, అంగిరసే = అంగిరసునికొణుకు, 
పరావరాం = వరుసగా వచ్చిన, (తాం = ఆ బ్రహ్మవిద్యను) ప్రాహ = 
ఉపదేశించెను 
తా ॥ (బ్రహ్మదేవుడు అధర్వునికొఅకు ఏ బ్రహ్మవిద్యను జెప్పెనో, ఆ 

(బహ్మవిద్యను పూర్వము అధర్వుడు అంగిరునికొరకున్ను, అంగిరుడు 


భారద్వాజునికొఅకున్ను, భారద్వాజుడు అంగిరసునకొఅకున్ను ఈ (ప్రకారము 
క్రమముగా ఒకరికి ఒకరు పరంపరగా బోధించినవారైరి 


అను ॥ చతుర్ముఖాదికే సంప్రదాయే యో మునిరజ్లిరాః | 
ఉపసద్య యధాశాస్త్రమేతం పప్రచ్చ శౌనకః ॥ 2 


యుండకోపనిషత్తు 119 


(బ్రహ్మ'మొదలుకొ' నిన సంప్రదాయములో నివాడగు నంగిరుని శా,స్త్రప్రకారము 
సేవించి ఈ శాస్త్రమును శౌనకుడడిగెను 


మూ ॥ శౌనకో వా వై మవోళాలో౭_జ్లీరనం విధివదువనన్టుః వ ద్రచ్చ 
కస్మీన్యు భగవో విజ్ఞాతో నర్హ్వమిదం విజ్ఞాతం భవతీతి ॥ 3 


అడ ఆగ్ని 


పద॥ శౌనకః - హ - వై - మహాశాలః - అంగిరసం - విధివత్‌ - ఉపసస్నః- 
ప'ప్రచ్చ- కస్మి౯ - ను - భగవః - విజ్ఞాతే - సర్వం - ఇదం - విజ్ఞాతం - 
భవతి - ఇతి 
టీక ॥ మహాశాలః = గొప్పు గృహస్టుడగు, శౌనకః = శౌనకుడు, హవై = ప్రసిద్రముగా, 
అంగిరసం = భారద్వాజ పు త్రుడగు అంగిరసుని గురించి, విధివత్‌ = శాస్త్రోక్త 
(ప్రకారము, ఉపసన్నస్సు౯ = సమీపించినవాడై, హే భగవః = పూజ్యాడవగు ఓ 
అంగిరస మహర్షీ కస్మిన్ను = ఏది, విజ్ఞాతే = తెలుసుకొన బడుచుండగా, 
ఇదం = ఈ, సర్వం = సమస్తము, విజ్ఞాతం = తెలియబడినది, భవతీతి = 
అగుచున్నదని, పప్రచ్చు = అడిగెను 
తా ॥ గొప్పు గృహస్టుడైన శౌనకుడను బుషి ఈ పూర్వము చెప్పిన 
(ప్రకారము బ్రహ్మ మొదలుకొని గురుశిష్య న్యాయముచే ఒకరి వలన ఒకరు 
పాందుటచేత పరంపరాగతమైన యా (బ్రహ్మవిద్యను భారద్వాజునివలన పొంది 
(బ్రహ్మవేత్తయై యుండెడు అంగిరసునిగూర్చి శాస్త్రమందు జెప్పిన ప్రకారము 
పుష్పుసమిత్ము_శ ఫలాదులను తీసుకొని పోయి పూజించి పూజ్యుడవగు ఓ 
అంగిరస మహర్షీ ! జనుడు ఏ వస్తువును తెలిసికొనుచుండగా ఈ కనపడెడి 
సమస్తమున్నూ తెలియబడినదగుచున్నదో దానిని నాకుపదేశించుమా యని 
(ప్రార్ధించి అడిగెను 
అను ॥ _ ఏకస్మిన్విదితే సర్వం విజ్ఞాతమితి వైదికీ | 
ప్రసిద్దిరస్తి తద్వస్తు కిం స్యాన్నిశ్చిత్వ మే వద ॥ 3 
ఒక్కటి తెలిసిన సర్వము దెలియునని (శుతియందు (ప్రసిద్రము కలదు ఆ 
వస్తువేదో నిశ్చయించి నాకుం జొప్పుము 
F10 


120 శ్రీ మలయాళ సద్గురు రంథధావళి 


మూ ॥ తస్మై నహోవాచ ద్వే నిద్వే వేదితవ్వే ఇతి వా న్మ యధద్ర్రహ్మవిదో 
వదంతి వంా భబ్రైవావలాద+ రొ 
పద॥ తస్మై - సః- హ- ఉవాచ - ద్వే - విద్యే - వేదితవ్యే - ఇతి - హ- స్మ- 
యత్‌ - బ్రహ్మవిదః - వదంతి - పరా - చ- ఏవ - అపరా- చ 
టీక॥ సః= ఆ అంగిరసుడు, తస్మై = అ శౌనకునికొఆుకు, ఉవాచ హ = వచించెను 
(బ్రహ్మవిదః = వేదాద్దమును చక్కగా తెలిసినవారు, యత్‌ =పరమాత్మ 
వస్తువును, (ప్రాప్తుం = పొందుటకొణుకు) ద్వే = రెండైన, విద్యే = విద్యలు, 
వేదితవ్యే = తెలిసికొనదగినవి, ఇతిహస్మ= ఈ(ప్రకారము, వదంతి = 
చెప్పుచున్నారో, (తే = ఆ రెండు విద్యలు), పరా చైవ = పరమాత్మ 
విద్యయున్ను, అపరా చ = అపరమాత్మ విద్యయున్ను 
తా ॥ శౌనకుడిట్టడుగగా అంగిరసుండు వేదార్జా భిజ్ఞులగువారు (క్రేష్టమగు 
పరమాత్మ విద్యనున్ను, ధర్మాధర్మసాధనములను ఆధర్మా ధర్మ ఫలములనున్ను 
తెలియపరచెడి అపరవిద్యనున్ను ఈ రెండు విద్యలను తెలిసికొనదగినవిగా 
జెప్పుచున్నారని ఆ శౌనకునితో వచించెను 
అను॥ శృణు విద్యే ఉభే తావద్వేదితవ్యే పరాపరే । 
స్పష్టం వస్తు తయోర్మధ్యే గమ్యతే పరవిద్యయా । 4 
వినుము, రెండు విద్యలు తెలియదగినవి, పరవిద్య, యపర విద్యయని 
నీవడిగిన వస్తు వారెంటిలో పరవిద్యచేత దెలియనగును 


మూ ॥ త(తావరా ముగ్దేదో యజుర్దేదః సామనేదో2._ ధర్హనేదః శిజా కలో 
వ్యాకరణం నిరుకం ఛందో జ్యోతివమితి / అధ వరా యయా 
తదక్షరమధిగమ్యుతే ॥ 3 

పద॥  తత్ర- అపరా - బుబ్వోదః - యజుర్వేదః - సామనేదః - అధర్వవేదః- శిశ్షా- 
కల్పః- వ్యాకరణం - నిరుక్తం - ఛందః - జ్యోతిషం - ఇతి - అధ - పరా - 
యయా - తత్‌ - అక్షరం - అధిగమ్యతే 

టీక॥ తత్ర = ఈ పూర్వము జెప్పిన ఆపరాపర విద్యలలో, బుగ్వేదః = 
బుగ్వేదమున్ను, యజుర్వేద = యంజుర్వేదమున్ను, సొనువేదః = 


ముండకోపనిషత్తు 121 


సామవేదమున్ను, అధర్వవేదః = అధర్వవేదమున్ను, శిక్షా = శిజాశాస్త్రమున్ను, 
కల్పుః = కల్ప శాస్త్రమున్నూూ, వ్యాకరణం = వ్యాకరణశా(స్త్రమున్ను, నిరుక్తం= 
నిరుక్త శాస్త్రమున్ను, ఛందః = ఛందశ్శాస్త్రవున్ను, జ్యోతిషం = 
జ్యోతిశ్చాస్త్రవయిన్ను, (ఏతే = ఈ నాలుగు వేదములున్ను ఆరు 
శాస్త్రములున్ను) అపరా ఇతి = అపరవిద్య యని (ఉచ్యతే = చెప్పబడు 
చున్నది) అధ = ఇప్పుడు, యయా = ఏ (బ్రహ్మవిద్యచేత, తత్‌ = ఆ 
(ప్రసిద్దమైన (ముందు జాప్పుబోయెడు విశేషణములుగల), అక్షరం = 
నాశరహితమగు పరబ్రహ్మము, అధిగమ్యతే = పొందబడుచున్నదో, (సా= 
ఆపర(బ్రహ్మ విద్య) పరా = శ్రేష్టమైన (బ్రహ్మవిద్య యని (ఉచ్యతే = 
చెప్పబడుచున్నది) 
తా ॥ ఓ శౌనకా ! ఆ పరాపరవిద్యలలో బుగ్యజుస్పామాధర్వణము లనెడి 
నాలుగు వేదములున్ను, ఆ వేద్యార్టమును తెలియజేసెడి శికాకల్పవ్యాకరణాది ఆరు 
శాస్త్రములున్ను ఇవి యన్నియు జేరి అపరవిద్యయని చెప్పబడుచున్నది ఏ 
విద్యచేత నాళరహితమైన (యాముందు జప్పుబోయెడి లక్షణములుగల 
పర(బహ్మస్వరూపమును పొందబడునో అట్టి పరబ్రహ్మ (ప్రతిపాదకమైన 
(బహ్మవిద్య పరవిద్యయని చెప్పబడుచున్నదని ఈ (ప్రకారము అంగిరసు డాపరా 
పర విద్యలను గురించి వాని విభాగము శౌనకునితో జొప్పైను 
అను ॥ షడంగసహితా వేదా విజ్ఞాయన్తే యయా ధియా । 
సా ధీరపరవిద్యా స్యాద్యహ్మధీస్తు పరా మతా ॥ 5 
ఆరు అంగములతో గూడిన నాలుగు వేదములు దేనిచే దెలియబడునో యది 
యపరవిద్య యగును ([బహ్మజ్ఞానమగుచో పరవిద్య యనబడును 
మూ ॥ యత్రదద్రేళ్థమ గ్రాహ్యామగో తమన్హ్ధమచక్తు క్రశేత్రం తదపాణిపాదం 
చిత్భం విభుం నర్గుగతం నునూక్య్మం తదవ్య్ధాయం 
యద్ఫూతయోనిం వరివళ్ళంతి ధీరాః ॥ క 
పద॥ యత్‌ - తత్‌ - అధద్రేశ్యం - అగ్రాహ్యం - అగోత్రం - అవర్లం - 
అచక్షుశ్రోత్రం- తత్‌ - |అపాణిపాదం - నిత్యం - విభుం - సర్వగతం - 
సుసూక్ష్మం - తత్‌ - అవ్యయం - యత్‌ - భూతయోనిం - పరి - పశ్యంతి 
ధీరాః 


122 


ఉకీక ॥ 


ఈ మలయాళ సద్దురు గ్రంధావజ 


యత్‌ = ఏ (బహ్మతత్వము ముందు జాపుబడగలదో, తత్‌ = ఆ 
(బ్రహ్మతత్త్వము, అ(ద్రేశ్యం = బుద్రీం[ద్రియములచేత (గ్రహించుట కలవి 
గానిది, అగ్రాహ్యం = కర్మేంద్రియములచేత గ్రహించుటకు శక్యముగానిది, 
అగో [త్రం = కాశ్యపాది గోత్రములు లేనిది, అవర్ష్రం= వర్షబులేనిది, 
అచక్షుశ్శోత్రం = నేత్రములు చెవులు లేనిది తత్‌ = ఆ అక్షరస్వరూపము, 
అపాణిపాదం = హ స్తపాదము లేనిది, నిత్యం = శాశ్వతమైనది, విభుం = 
అంతటవ్యాపించిన ది, సర్వగతం = అంతటు పాందియుండెడిది, 
సుసూత్మం= మిక్కిలి సూవ్మమైనది, తత్‌ = ఆ అక్షరస్వరూపము, 
అవ్యయం = నాశరహితమై నది, ధీరాః = జ్ఞానులు, యత్‌ = ఏ యీ 
లక్షణమగు, భూతయోనిం = సకలభూతములకు కారణభూతమైన, పరి= 
సర్వమునకు అంతటను ఆత్మ రూపమైన, (అక్షరం = నాశనరహితమైన 
పరమాత్మ స్వరూపమును) పశ్యంతి = చూచుచున్నారు 

తా ॥ శౌనకా ! ఆ అక్షరస్వరూపము జ్ఞూనేం(దెియములచే త 


తెలుసుకొనుటకున్ను, కర్మేంద్రైయములచే గ్రహించుకొనుటకున్ను శక్యముగానిదై 
సర్వమునకు తానే ఆధారమైనదై తనకేదియు నాధారములేనిదై సర్వవస్తువులయొక్క 
స్టూలత్వాది ధర్మములున్నూ లేనిదై జ్ఞానేం[ద్రియములగు చక్తురాదీం(ద్రియ 
ములున్ను, కర్మేం(ద్రియములగు వాగాదీంద్రియములున్ను, ఆ యిం(ద్రియ 
గోచరములగు శబ్బాదివిషయములున్నూ లేనిది గనుకనే శాశ్వతస్వరూపమై 
(బహ్మమొదలు స్తంబమువరకు నుండెడి అనేకవిధములైన జీవులయొక్క 
భేదములలో అభేదమై ఆతిసూక్యమై అంతట నిండియున్నది ఇట్టి యక్షరమగు 
ఆత్మతత్త 5ము దేనిచేత పాందబడుచున్నదో అదియే పరావిద్య యని తాత్పర్యము 


అను 1 


జ్ఞానేన్రియైర్న విజ్లేయం గ్రాహ్యం కర్మేన్రియైర్న వా ! 

న గోత్రం కాశ్యపాద్యస్తి వర్ధశ్ళుక్షాదికశ్చన ॥ 

న జ్ఞానేనవ్రియనుస్త్యస్య నాపి కర్మేన్రియం తధా | 
నిత్యా౭_క్షరపదార్హోజ_ యం తద్వినాశానిరూపణాత్‌ । 
విభుర్వివిధభావిత్వాత్తచ్చు సర్వాత్మకత్వతః 1 

అకాశవత్సర్వగో2_తః పరిచ్చేదో న దేశతః | 

న కాలతో౭౬_పి నిత్యత్వాద్విభుత్వాన్నాపి వస్తుతః ॥ 6 


యుండకోపనికషత్తు 123 


ఆ అక్షరపరబ్రహ్మము జ్ఞానే న్లియములచేతగాని, కర్మే(న్రియ ములచేతగాని 
తెలియబడదని చెప్పబడుచున్నది కాళ్య్ళపాొది గోత్రములావస్తువు నకు లేవు శుక్టాది 
వర్ణములు లేవు జ్ఞానే(వ్రియ కర్మేన్లియములు లేవు దానికి నాశము చెప్పుబడనందున 
అక్షరవస్తువు, నిత్యము అది సర్వవస్తు రూపమయినందున సర్వవ్యాపి కనుక విభువు 
అకాశమువలె సర్వవ్యాపి ఇంతమేర నున్నదని దేశముతో గొలువబడదు ఇన్ని 
రోజులుండునని కాలముతో గొలువబడదు సర్వవ్యాపి గనుక ఇంత యున్నదని 
వస్తువుతోను కొలుచుటకు వీలు లేదు 
మూ ॥ యస్మాత్తురం నావదరమన్సి కించి 

ద్యస్మాన్నాణీయో న జ్యూయోకత్న_న్స్‌ క్చిత్‌॥ 

వృత ఇవవ్లబ్హో దివి తిప్టత్చేక 

నేనేదం వ్రూర్థు వురుషేణ నర్హమ్‌ 4 త 
పద ॥ యస్మాత్‌- పరం - న- ఆపరం - అస్తి - కించిత్‌ - యస్మాత్‌- న- అణీయః- 

న - జ్యాయః - అస్తి - కః - చిత్‌ - వృత - ఇవ - స్తబ్బః - దివి - తిష్టతి - 

ఏకః - తేన - ఇదం - పూర్ణం - పురుషేణ- - సర్వం 
టీక॥  యస్మాత్‌= ఏ అకరస్వరూపుడగు పరమాత్మకంటె, పరం = (్రేష్టమైనదిన్నీ, 

ఆపరం = ఇతరమైనదిన్నీ, కించిత్‌ = కొంచమైనను, నాస్తి = లేదో, యస్మాత్‌= 
ఏ అక్షరస్వరూపుడగు పరమాత్మకంటె కశ్చిత్‌ = ఒకానొకటియగు, 
అణీయః= సూత్మమున్ను, జ్యాయః= స్టూలమున్ను, నాస్తి = లేదో ఏకః = 
ఆద్వితీయుడగు ఆ పరమాత్మ, దివి = పరమపదమునందు, వృక్ష ఇవ = 
వృత్నమువలెే, స్తబ్దః = తటస్టుడై, తిష్టతి = ఉంటున్నది, తేన = అటువంటి, 
పురుషేణ = పరిపూర్ణుడగు పరమాత్మచేత, ఇదం = ఈ, సర్వం = 
సమస్తమున్ను, పూర్ణం = వ్యాప్తమై నిండియున్నది 

తా ॥ ఓ శౌనకా! నాశరహితుడగు ఏవరమాత్మ తనకంటె కొంచెమైనను 
(శేష్టమైనదియు, అన్యమైనదియు లేనివాడై తనకంటె మిక్కిలి సూక్యమైనదియు, 
మహత్రైనదియు, ఒకటియు లేనివాడై పరమపదమందు వృకమువలెనే సర్వసముడై 
తటస్టుడుగా నున్నాడో, అన్నిటి యందు (ప్రవేశించి పూర్చుడైన ఆ 
పరమపురుషునిచేత ఈ చూడబడెడి ఆకాశాది సర్వమున్నూ నిండి వ్యాప్తమై 
యున్నదని అంగిరసుడు చెప్పెను 


124 ఈ మలయాళ సద్గురు గ్రంథావళి 


అను ॥ సర్వగస్యాపి సూక్మత్వాదవాగోచరతోదితా | 
పరిమాణాల్పతా నాత్ర సౌక్ష్యుం దుర్తక్యతా తు తత్‌ ॥ 7 
సర్వత్ర ఉండినను సూక్మరూపము గనుక కనులకు గనపడదిని చెప్పబడెను 
పరిమాణమల్పమగుటయే సూక్ముత్వము కాదు చూడశక్యము గానిదని తాత్పర్యము 
మూ ॥ యధోర్థనాభిః న్ఫజతే గృహ్హతే చ 
యధా వ్రధివ్వామోషధయః: నంభవంతా । 
యధా నతః వ్రురుషాత్సే శలోనూని 
తభా£_వ్వరాత్‌ నంభవతీవా విశ్ల్యమ్‌ ॥ ౮ 
పద॥ యధా - ఊర్ణనాభిః - సృజతే - గృహ్హతే - చ - యధా - ప్పధివ్యాం- 
ఓషదధయః - సంభవంతి - యధా- సతః - పురుషాత్‌ - కెళలోమాని- తధా- 
అక్షరాత్‌ - సంభవతి - ఇహ = విశ్వం 
టీక ॥ _ ఉఊర్ణనాభిః = సాలెపురుగు, యధా = ఏ (ప్రకారము, తంతూన్‌ = దారములను, 
స్పజతే = స్నష్టించుచున్నదో, గృహ్హాతే చ = గ్రహించుచున్నదో, ప్పధివ్యాం = 
భూమియందు, ఓపధయః = తరుగుల్మలతాదులు, యధా = ఏ ప్రకారము 
సంభవంతి = పుట్టుచున్నవో, సతః = ఉన్నటువంటి (జీవించియున్న), 
పురుషాత్‌= పురుషునివలన, కేశలోమాని = కేశలోమములు, యధా = ఏ 
(ప్రకారము (పుట్టుచున్నవో), తధా = ఆ (ప్రకారము, అక్షరాత్‌ = 
ఆపూర్వోక్తమైన నాశనరహితవుగు పరమాత్మనుండి, ఇహ = ఈ 
సంసారమండలమందు, విశ్వం = సమస్త జగత్తు, సంభవతి = పుట్టుచున్నది 
తా ॥ ఓ శౌనకుడా ! సాలెపురుగు తనయందు వేరొక సహాయము లేకయే 
దారములను సృజించి తిరిగి ఎట్టు తనలోనికి తీసికొని తనరూపముగా 
జేయుచున్నదో, వృక్షలతాదులు భూమినుండి పుట్టుచున్నవో, పురుషునివలన 
వానికి విలక్షణములైన వెం డ్రుక లెట్టు పుట్టుచున్నవో, ఆ (ప్రకారము సమస్త జగుత్తు 
నాశరహితమైన ఆ పరమాత్మనుండి అసహాయమై, ఆభిన్నమై , విలక్షణమై ఈ 
సంసార సమూహమునందు పుట్టుచున్నది 
అను ॥ బహ్వొషధ్యో యధైకస్యా చూమేర్దాతా యధా జడాః | 
కేశాశ్చేతనతో జాతాస్తధా త్వక్షరతో జగత్‌ ॥ 8 


యుండకోపగిషత్తు 125 


ఉ్యూర్దనాభిర్యధా తంతూ౯ సృజతే సంహరత్యపి | 
అన్యానపేకస్తద్వత్తాదక్షరస్యాపి హేతుతా ॥ 9 


అనేక ఓషధులు ఒకేభూమినుండి యెట్టు పుట్టుచున్నవో, చేతనునినుండి 
వెం(ట్రుకలు పుట్టుచున్నవో, అక్షరునినుండి జగత్తట్లే పుట్టుచున్నది సాలెపురుగు 
తనలోనుండి దారముల నెట్టు స్పజించు చున్నదో ,ఎట్టు వాటిని తనలో లయ 
మొనరించుచున్నదో అట్లు అక్షరునిలోనుండి జగత్తుయొక్ళ_ స్నష్టిలయములు జరుగును 
సాలెపురుగునకు గూడ ఇతరసాధనములు లేవు అట్లే ఇతరసాధనములు అక్షరునికి 
లేవు 
మూ ॥ తవసా చీయతే బన్మా తతోలి_నుమభిజాయతే / 
అన్నా త్రాణో ముననథుత్యుం లోకాః కర్మను చామ్ముతమ్‌ | ద్‌ 
పద॥ తపసా - చీయతే - బ్రహ్మ - తతః - అన్నం - అభిజాయతే - అన్నాత్‌ - 
ప్రాణః - మనః - సత్యం - లోకాః - కర్మసు - చ - అమృతం 
టీక ॥ (బ్రహ్మ = భూతయెానియు అక్షరమునగుం బ్రహ్మవుఎ, తపసా = 
జ్ఞానతపస్సుతో, చీయతే = వృద్లిపాందింపబడుచున్నది, తతః = ఆ 
(బహ్మమునుండి, ఆన్నం = అవ్యాకృతము, అభిజాయతే = పుట్ట్రుచున్నది, 
అన్నాత్‌ = అవ్యాకృతమునుండి, ప్రాణః = హిరణ్యగర్చ్భుడున్ను (తస్మాత్‌ = 
ఆ (ప్రాణమునుండి), మనః = మనస్సున్ను, (తస్మాత్‌ = సంకల్పాదిరూపమైన 
మనస్సువలన), సత్యం = సత్యమను పేరుగల ఆకాశాది భూతపంచకమున్ను 
ఆ భూతపంచకమునుండి), లోకాః = భూమిమొదలగు ఏడులోకములున్ను, 
కర్మసు చ = కర్మల యందును, అమ్బుతం = & కర్మసలమున్ను, 
(అభిజాయతే = పుట్టుచున్నది) 


తా ॥ ఓ శౌనకుడా ! ఈ పూర్వము జెప్పిన ప్రకారము అసహాయాభిన్న 
విలక్ష్షణరూపముగా భూతకారణమైనటువంటిన్నీ, నాశన రహితమైనటువంటిన్నీ, 
సృష్టిస్రితి సంహారజ్ఞాన తపస్సులచేత వృద్ది బొందిన ఆ పరబహ్మనుండి జగత్తును 
పలుతెరంగుల జేయవలయు ననెడి యిచ్చావిషయ మైన అవస్తారూపవుగు 
అవ్యాకృతమున్ను, అట్టి అవషస్టవలన బ్రహ్మయొక్క జ్ఞాన క్రియాశక్తులచేత 


126 ఈ మలయాళ సద్గురు గ్రంథావళి 


నధిష్టింపబడినటువంటే న్నీ జగత్తునకు సాధారణమైన ఆవిద్యాకాము కర్మ 
భూతసముదాయ బీజాంకురమై నటువంటిన్నీ, జగదాత్మయైనటువంటి 
(ప్రాణాఖ్యమగు హిరణ్యగర్భుడున్ను, ఆ హిరణ్యగర్భునివలన సంకల్పవికల్పాది 
రూపవుగు మనస్సున్ను, ఆ మనస్స్ఫువ అన సత్యవునుపేరుగ ల ప్పధివ్యాది 
భూతపంచకమున్ను, ఆ భూతపంచకమునుండి భూలోకాది ఏడులోకములున్ను, 
ఆ లోకముల యందలి సమస్త జీవులయొక్క_ కర్మలున్ను, అమృతరూపమైన ఆ 
కర్మఫలమున్ను క్రమముగా అవ్యాకృతాది సమస్తమును సృష్టి యయ్యెను 
అను ॥ వత్యమాణేన తపసా బ్రహ్మాదాపుపచియతే । 

భోగ్యవర్గాంకురాఖ్యం యదన్నం తజ్ఞాూయతే తతః | 

అవ్యాకృతం వ్యాచికీర్షావష్టమన్నమిహోచ్యతే ॥ 10 

తస్మాదన్నా త్రి యాశక్తిః ప్రాణో జ్ఞానస్య సాధనమ్‌ । 

మనశ్వాజాయత స్టూలం సత్యాఖ్యం భూతపంచకమ్‌ ॥ 11 

తతో భూమ్యాదయో లోకా జ్యోతిస్టోమాదికర్మసు । 

అమృతాఖ్యం స్వర్గఫలం ఇత్తం సర్వమజాయత 1 i2 

తపస్సుచేత మొదట (బ్రహ్మము వృద్దినొందుచున్నది అనుభవింపవలసిన 
వస్తువులయొక్క_ అంకురమనెడి వస్తువేయన్నము గలదో అదే దానినుండి పుట్టుచున్నది 
సృష్టిచేయు నిచ్చతోగూడిన యవస్టను బొందియున్న అవ్యాకృతము అన్న మనబడును 
దానినుండి యన్నమును కలిగించు శక్తియు జ్ఞూనసాధనమగునట్టి (ప్రాణము బుట్టెను 
మనస్సును , స్టూలములును, సత్యమనంబడు పంచభూతములును పుట్టెను పిమ్మట 
భూవమ్యూదిలోకములు జ్యోతిష్టోమాది కర్మలందు అవ్బుతవును పేరు గల 
స్వర్గఫలమున్ను ఇట్టు సర్వమున్ను పుట్టెను 
మూ॥ యన్సుర్గజ్ఞ న్రుర్దువిద్దన్గ జ్ఞాననుయం తవః / 

తస్మాదేతద్ర్రహ్మా నాము రూవమన్హుం చ జాయతే/ ౧౦ 

ఇతి (ప్రథమముండకే ప్రధమః ఖండః 


పద॥ యః - సర్వజః - సర్వవిత్‌ - యస్య - జ్ఞానమయం - తపః - తస్మాత్‌ - 
ఏతత్‌ - (బ్రహ్మ - నామ - రూపం - అన్నం - చ- జాయతే 


యుండకో పనిషత్తు 127 


టీక॥ _ సర్వజ్ఞః = సర్వమును తెలిసినవాడు, సర్వవిత్‌ = విశేషముగా సమస్తము 
నెరింగినవాడును, యః = అక్షరస్వరూపుడగు పరమాత్మ ఎవడో, యస్య = 
ఏ పరమాత్మకు, జ్ఞానమయం = జ్ఞానమే, తపః = తపస్పో, తస్మాత్‌ = అట్టి 
అక్షరస్వరూపుడగు పరమాత్మనుండి, ఏతత్‌ = ఈ పూర్వోక్తమైన, (బ్రహ్మః= 
హిరణ్యగర్భుడున్నూూ, నామ = దేవదత్త యజ్ఞదత్త ఇత్యాది లక్షణమైన పేరున్ను, 
రూపం = శుక్షకృష్ణాదిరూపమున్ను, అన్నం చ = వ్రీహయవాది రూపమైన 
అన్నమున్ను, జాయతే = పుట్టుచున్నది 
తా ॥ ఓ శౌనకుడా ! సమష్టిరూపమైన మాయ యనుపేరుగల ఉపాధితో 
గూడుకొని సామాన్యముగా సర్వమును తెలుసుకొనుచున్నటువంటి న్నీ, 
వ్యష్టిరూపమైన అవిద్య యను ఉపాధితో గూడుకొని అనంతమైన 
జీవభావముపొంది సృజింపబడిన సర్వమును విశేషముగా తెలుసుకొనుచున్న 
టువంటిన్నీ, జ్ఞానమనుపేరు గల తపస్సు గల ఆయక్షర పరబ్రహ్మనుండి 
హిరణ్యగర్భుడగు (బహ్మయున్ను, దేవదతాది నామువరులున్ను, శుక్ల 
పీతా దిరూపములున్ను, యవాదిరూపమగు అన్నమున్ను ఈ సమస్తమును 
పుట్టుచున్నది 
అను ॥ సామాన్యవృత్తా సర్వజ్లో విశేషేణ చ సర్వవిత్‌ ! 
జ్ఞానమేన తపో£_స్యాస్మాజ్జ గద్వేదాద్యజాయత ॥ 13 


సామాన్య వ్యాపారముతో సర్వజ్ఞుడు, విశేషజ్ఞానముతో సర్వవేత్త, ఈతనికి 
జ్ఞానమే తపస్సు, అందుండి జగత్ము వేదము మొదలగునవి పుట్టెను 


ఇతి ప్రధమముండకే ప్రధమఖండః సమాప్తః 
(ప్రధమ ముండకమునందు ప్రధమఖండము సమాప్తము 


టక ————— 


ఓమ్‌ 
(ప్రధమ ముణ్బకే ద్వితీయ: ఖండ: 


మూ ॥ ఓం తదేతళల్సుత్వుం మంత్రేషు కర్మాణి కవయో యాన్యవళ్ళం 
స్తాని (తేతాయాం బహుధా నంతతాని । 
తొన్వాచరధ నియతం నత్యకామూ 
నీవ వః వన్దాన్సుక్ర తన లోకో 4 ౧ 
పద॥  తత్‌- ఏతత్‌- సత్యం - మంత్రేషు - కర్మాణి - కవయః - యాని- అపశ్య౯- 
తాని - (త్రేతాయాం - బహుధా - సంతతాని - తాని - అచరధ - నియతం- 
సత్యకామాః - ఏషః - వః - పన్టః - సుకృతస్య - లోకే 
టీక ॥ _ తదేతత్‌= ఆ యిది ప్రసిద్దమైన ఈ ముందు చెప్పబోయెడి కర్మమార్లము) 
సత్యం = వ్యర్ధము కానిది, కవయః = జ్ఞానులగు వసిష్టాది మహర్షులు, 
మంత్రేషు = బుగ్యజాస్సామాది మంత్రములయందు, యాం = ఏ, కర్మాణి= 
అగ్నిహోత్రాది కర్మలను, అపశ్య౯ = చూచిరో, తాని = ఆ కర్మలు, 
(తేతాయాం:= యజకర్మ యందు, బహుధా = అనేక విధములుగా, 
సంతతాని= ఆచరింపబడినవి, (యూయం = మీరు), తాని = అకర్మలను, 
సత్యకామాః = సత్యమైనకోర్కె గలవారలై, నియతం = నిత్యము, ఆచరధ = 
చేయుడీ!, వః = మీయొక్క, సుకృతస్య = స్వయముగా జేయబడిన కర్మకు, 
లోకే = ఫలమందు, ఏషః = ఇది, పంధా? = మార్గము 
తా ॥ ఓ శౌనకుడా ! ఆ (ప్రసిద్దమైన కర్మమార్గము వ్యర్ధము కానిది 
మహాజ్ఞానసంపత్తుగల వసిష్టాది బ్రహ్మర్షులు బుగాదివేదములయందు ఏ కర్మలను 
బాగుగా చూచియుండిరో అట్టి కర్మలు ( త్రేతాయుగమునందు) యజ్ఞకర్మయందు 
కర్మపరులచే బాగు ననుష్టింపబడినవి కనుక మీరున్ను కర్మఫలము నతి(క్రమించని 
సత్యమైన కోర్కెలు గలవారలై యెల్లప్పుడు ఆ కర్మలను ఆచరించుడు ఇదియే 
మీచేత చేయబడిన ఆ కర్మఫలము బొందుటకు ముఖ్యమైన మార్గము 
అను ॥ హే సత్యకామాః కర్మాణి మన్తబ్రాహ్మాణదర్శినః | 
కురుధ్వమేష నః పన్హా భో గమోక్షప్రసిద్దయే ॥ 14 


యుండకోపనిషత్తు 129 
ఓ సత్యమును కోరినవారలారా ! వేదవముంత్రములు (బాహ్మణములు 
తెలిసినవారలారా ! కర్మలను జేయుడు, భోగమోత్షములు సిద్దించుటుకు మీకిది 
మార్గము 
మూ ॥ యదా లేలాయతే ప్వూర్చిన్సుమిడ్రే హవ్యవాహనే | తదా£_౨_జ్బూ 
భాగావంతరేణా2_అ_హుతీ: న్రతిపాదయేభ్చద్రయాహవుతమ్‌ ॥౨ 
పద॥ యదా - లేలాయతే - హి - అర్బిః - సమిద్దే - హవ్యవాహనే - తదా - 
ఆజ్యభాగౌ - అంతరేణ - ఆహుతీః - ప్రతిపాదయేత్‌ - (శ్రద్దయా - హుతమ్‌ 
టీక॥ యదా = ఎప్పుడు, అర్బిః = జ్వాల, సమిడ్లే = ఇంధనములచేత 
(ప్రజ్వలింపబడిన, హవ్యవాహనే = అగ్నియందు, లేలాయతే హి = 
చలించుచున్నదియో, తదా = అప్పుడు, అజ్యభాగావన్తరేణ = ఆ జ్యభాగముల 
యొక్క మధ్య యందు, ఆహుతీః = హోమములను, (ప్రతిపాదయేత్‌ = 
చేయవలయును, శ్రద్దయా = ఆస్తిక్యబుద్దితో, హుతం = హోమము 
చేయబడినది ( సమ్యక్టురణం = బాగుగా నాచరింపబడినది, భవేత్‌ = అగును) 
తా ॥ ఓ శౌనకుడా, కట్టెలచేత జ్వలింపజేయబడిన అగ్నియం దెప్పుడు 
జ్వాల చలించునో, అపుడు ఆహుతులను వేల్చవలయును అట్టు చేసినయెడల 
ఆహుతి (ప్రకేపణ రూపమైన ఊఈకర్శ్మమార్గము ఉత్తమలోక |ప్రాప్తికొరకై 
నమార్గము ఇట్టు [శ్రద్దతో హోమము నొనర్చుటచేత కర్మ బాగుగా 
నాచరింపబడినదగును 
అను ॥ అగ్నిహోత్రం జుహోత్యాదా కుర్యాద్దర్మాదికానధ । 
తదభావే జన్మసు స్యాత్సప్తస్వేతస్య దుర్గతిః ॥ 15 
ముందుగా అగ్నిహోత్రము జేయవలెను తర్వాత దర్శాది (శ్రాద్దములను 
జేయవలెను అట్టు చేయనపుడు ఏడులోకములను నశింపజేసినవాడగును 
మూ ॥ యస్ఫాూగ్లి హో(తమదర్భనుస్తార్థమాన 
మచాతుర్మాన్నమనాగ్రయణనుతిధివ్యర్రితం చ ॥ 
అహుతవమువైళ్ళుదేవమవిధినానుత 
మా నప్టమాం నను లోకాన్‌ హొనస్సి / 3 


132 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


జిహ్వులయందు కాలమతి క్రమించకుండ అగ్నిహో త్రాది కర్మను చేయుచున్నాడో, 
ఆ యజమానుని ఆ ఆహుతులు సూర్యకిరణములై (గ్రహించి ఏ స్వర్లమునందు 
ఇం(దుడు ఒక్కడై అందరికిని వీదుగానుండునో అట్టి స్వర్గపదవును 
పాందించుచున్నవి 


అను ॥ కాళ్యాదివహ్నిజిహ్వాసు హోతారం తం యధావిధి । 
ఆహుత్యాఖ్యా దేవతాస్తా ఇంద్రలోకే నయన్తి హి 16 


కాళి మొదలైన యగ్ని జిహ్వాదులయందు యధావిధిగా హోమము జేసిన 
వానిని ఆహుతులనెడు దేవతలు ఇం[ద్రలోకమునకు జేర్చుదురు 
మూ ॥ వహ్వూహీతి తమాహముతయన్సువర్టునః 
నూర్చున్యు రళ్శి భిర్దాజమానం వవాన్తి / 
ప్రియాం వాచమభివదన్త్యా2..ల్రియన్త్య 
ఏవ వః వుణ్యన్సుక్రతో (బహ్మాలోకః 4 ౬ 
పద॥ ఏహి- ఏహి- ఇతి - తం- ఆహుతయః - సువర్చసః - సూర్యస్య - 
రశ్శ్మిభిః - యజమానం - వహన్తి - ప్రియాం - వాచం - అభివదన్త్యః - 
అర్హయన్త కః - ఏషః - వః - పుణ్యః - సుకృతః - బ్రహ్మలోకః 
టీక॥ _ సువర్చసః = (ప్రకాశించుచున్న, ఆహుతయః = ఆహుతులు, తం = ఆ, 
యజమానం = యజమానుని, ఏహ్యేహీతి = రమ్ము రమ్మని పిలుచుచు, 
అర్భయన్త $ః =పూజించుచు, ఏషః = ఈ, (బ్రహ్మలోకః= (బ్రహ్మలోకము 
(స్వర్గము), వః = మీయొక్క, పుణ్యః = పవిత్రమగు, సుకృతః = సుకృత 
రూపమైనదని, ప్రియాం = ఇష్టమైన, వాచం = వాక్కును, అభివదన్త $ః = 
పలుకుచు, సూర్యస్య = సూర్యుని యొక్క, రశ్మిభిః = కీరణములచేత, 
వహన్తి= పొందించుచున్నవి 
తా॥ ఓ శౌనకుడా ! ఏవిధముగా ఆహుతులు ఆ స్వర్గమును 
పొందించుచున్న వంటివేని ఆ ఆహుతులు సూర్యకిరణరూపములై (ప్రకాశించుచు, 
అగ్నిహో(త్రమును చేసెడి ఆ యజమానుని పూజించుచు మీరు చేసిన 
పుణ్యరూపమగు స్వర్గలోకము ఇదిగో యని స్తోత్రము చేసి వానికి చూపించుచు 
వానిని ఆ స్వర్గలోకమును పొందించుచున్నవి 


యుండకోపనిషత్తు 133 


అను॥ ప్రియం వదన ఏహీతి వహన్త్యః సూర్యరశ్మిభిః | 
పుణ్యార్హితో లోక ఏష ఇత్యుక్త్వా ప్రాపయన్తి తమ్‌ ॥ 17 
ఆ దేవతలు రారమ్మని ప్రియమును బలుకుచు సూర్యకిరణ ములద్వారా 

మోసికొనిపోవుచు, నీకు పుణ్యముచేత నార్జింపబడిన దీలోకమని అచటికి జేర్తురు 

మూ ॥ భ్లవా హ్వేతే అద్భఢా య్యజరూసా 
అష్టాదశోక్టమవరం యేము కర్మ / 
వత త్రయో యే2_భిన్యన్షన్లి మూఢా 
జరానవుత్యుం తే వునరేవాసీ యన్తి 4 ౭ 

పద॥  ప్రవాః- హి- ఏతే- అదృఢాః - యజరూపాః - అష్టాదశ - ఉక్తం- అవరం- 
యేషు - కర్మ - ఏతత్‌ - శ్రేయః - యే - అభినవ్హన్తి - మూఢాః - 
జరామృత్యుం - తే - పునః - ఏవ - అపి - యంతి 

టీక॥ _ అద్బఢాః = అస్టిరులైనటువంటిన్నీ, యజ్ఞరూపాః = యజ స్వరూపము లైన, 
ఏతే అస్థాదశ = ఈ పదునెనిమిది మందియున్ను, )పదియారుమంది 
బుత్విక్కు లున్ను పత్నీ యజమానులున్నూ వీరందరూ చేరి పదునెనిమిది 
మంది యగుచున్నారు) ప్పవా హి = నశించువారలేకదా, యేషు = ఏ అష్టాదశ 
స్మృతుల యందు, ఉక్తం = చెప్పబడిన, కర్మ = శ్రాత స్మార్తరూపమయిన 
కర్మ అవరం = గ్రేష్టనుయినదికాదు, యే = ఎవరు, ఏతత్‌ = ఈ 
జ్ఞానరహి తమయిన శ్రౌత స్మార్తాది కర్మనుగూర్చి, శ్రేయః = మోక్షమునుగా, 
అభినవ్రన్తి = సంతోషించుచున్నారో, మూఢాః = అజ్ఞానులైన, తే = వారు, 
పునరేవాపి = తిరిగిన్నీ, జరామృత్యుం = జరామరణములను, యంతి = 
పొందుచున్నారు 


తా॥ఓ శౌనకుడా ! అశాశ్వతముళలై నట్టి, బుత్వికృత్నీ యజమానులను 
ఆ(శ్రయించుచున్నటువంటి, అష్టాదశ స్మృతులయందు జొప్పబడియుండెడి 
(శాతస్మార్హ రూపమయిన కర్మయున్ను లోకమునందు క్షీర దధ్యాదులు తమ 
కాశ్రయమయిన కుండలు నశించుటతోనే స్టాననాశముగలవై ఎట్టు నాశమగునో, 
ఆ ్రకారముగానే బుత్విగ్యజమానాది నాశనమునుండియే నాశమగుచున్నద్ని 


134 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఇటువంటి కర్మచేత శోకరూపమయిన సంసారసము(ద్రమును శిధిలమైన ఓడ 
చేత సము(ద్రమును వలెనే దాటుట కలవి గాదు కనుక ఈ కర్మ మిక్కిలి (శ్రేష్టమైనది 
కాదు ఇటువంటి కర్మను అజ్ఞానులగు ఎవరు వెరాకమునుగా దలంచి 
సంతోషించెదరో వారు తిరిగి జరావురణరూపవుయిన సంసారమునే 
పొందుచున్నారు 
అను ॥ తక్షుద్రాయా స్తరణం నద్యాః ప్రసిద్ద కత్వదృడైః ప్లవైః | 
న సముద్రస్య యజ్ఞశ్చ తద్వచ్చిధిల సాధనమ్‌ ॥ 18 
తేనాపస్నోతి స్వర్గనూ [త్రం న తు మోక్షం తధా సతి । 
కర్మనిష్టా జరామృత్యూ |ప్రొప్పువన్తి పునఃపునః ॥ 19 
చిన్న నదిని దాటుటుకు దృఢములుకానట్టి పడవలను ఉపయోగించ 
వచ్చును, కానీ సముద్రమును దాటుట కవి పనికిరావు యజ్ఞముగూడ 
పడవవంటిదే సంసారమును దాటుటకు యాగాది (క్రతువులు పనికిరావు 
యాగముతో స్వర్గఫలమును మాత్రమే పొందును మోక్షమును మాత్రము 
పొందడు కర్మనిష్టులు ముదిమిని, మృత్యువును మాటిమాటికి పొందుచుందురు 


మూ ॥ అవిద్వాయామన్హరే వరమానాః న్వయం ధీరాః వండితమ్మన్గామానాః ॥ 
జజ్ఞన్యమానాః వరియన్తి మూఢా ఆన్హేనైన నీయనూనా యధాన్హాః 4౮ 


పద॥ _ అవిద్యాయాం - అన్హరే - వర్తమానాః - స్వయం - ధీరాః - పండితమ్మన్య 
మానాః - జ్య్యన్యమానాః - పరియన్తి - మూఢథాః - అనేన - ఏవ - 
నీయమానాః - యధా - అనాః 


టీక ॥ _ అవిద్యయామన్తరే = అజ్ఞానమధ్యమునందు, వర్తమానాః = ఉన్నటువంటిన్ని, 
స్వయం = తాము, ధీరాః = బుద్దిమంతులమని, పండితమ్మన్యమానాః = 
పండితులవుని తలంచెడి, మూఢాః = అజ్ఞానులు, జజ్ఞన్యమానాః = 
జరారోగాదులచే కొట్టబడినవారలై, అంధేనైచ = గ్రుడ్డీవానిచేతనే, 
నీయమానాః= మార్గమునందు తీసికొనిపోబడుచుండెడి, అంధాః యధా= 
గ్రుడ్డివాండ్రవలెనే, పరియన్తి = తిరుగుచున్నారు. 


యుండకోపనిషత్తు 135 


తా ॥ ఓ శౌనకుడా ! అజ్ఞానప్రాయులైన జనులు మేమే బుద్దిమంతులము, 
మేమే పండితులమని తలంచుచు, జరారోగాదులచేత పీడింపబడిన వారలగుచు 
లోకమునందు గ్రుడ్డివానిచేత మార్గమును చూపింపబడి తీసుకొనిపోబడు చుండెడి 
(గ్రుడ్తివాం(డ్రవలె అట్టు జననమరణరూపమైన సంసారమందు పుట్టుచు చచ్చుచు 
తిరుగుచుందురు 


అను ॥ పండితంమన్యతాం ప్రాప్తాః కర్మకాండార్ద వేదనాత్‌ ॥ 
గురుశ్చ తాద్భగేవాతో హ్యంధనీతాంధవత్హ్రితాః ॥ 20 


వారు కర్మకాండము మాత్రము దెలిసి మేమే పండితులమని గర్వము కలవారై 
యున్నారు వారి గురువును అట్టివాడే కానవీరు గ్రుడ్డివాని చేయి పట్టుకొనిపోవు 
(గ్రుడ్డవాని వంటివారు 


మూ॥ అవిద్యాయాం బహుధా వరమానా 
నయం క్రతార్డా ఇత్సభిమన్గన్తి బాలా / 
యత్కర్జుణో న వ్రవేదయన్తి రాగా 
శత్రేనాతురాః శ్నీణలోకాళ్లో వ్రేవన్హే॥ డా 


పద ॥ అవిద్యాయాం - బహుధా - వర్తమానాః - వయం - కృతార్జాః - ఇతి - 
అభిమన్యన్తి - బాలాః - యత్‌ - కర్మిణః - న - (ప్రవేదయంతి - రాగాత్‌ - 
తేన - ఆతురాః - క్షీణలోకాః - చ్యవన్తే 


టీక ॥ అవిద్యాయాం = ప్రకృతిమండలమందు, బహుధా = అనేకవిధము లుగా, 
వర్తమానాః = (ప్రపర్తించుచున్న, బాలాః = అజ్ఞానులు, వయం= మేము, 
కృతార్జాః ఇతి = చేయబడిన ప్రయోజనము గలవారలమని, అభిమన్యన్షి = 
తలంచుచున్నారు, యత్‌ = ఏ కారణమువలన, కర్మిణః = కేవల కర్మకులు, 
రాగాత్‌ = ఆనురాగమునుండి, (తత్త్వం = జ్ఞానమును) న ప్రవేదయన్తి = 
తెలిసికొనలేదో, తేన = ఆ కారణముచేత, ఆతురాః = దుఃఖముచేత పీడింప 
బడినవారలై, శ్షీణలోకాః = నశించిన స్వర్గాదిలోకములు గలవారల్నె చ్యవన్తే= 
జారిపడుచున్నారు 

Fll 


136 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


తా ॥ ఓ శౌనకుడా ! అజ్ఞానరూపమైన ప్రపంచసముదాయమందు 
దేవమనుష్యాది రూపములతో అనేక ప్రకారముల సంచరించుచున్న అజ్ఞానులు 
వేంము కృతారులవుని తలంచినవారలయి కర్మలను జేయుచు ఆ కర్మ 
ఫలములయందలఠలి అనురాగమువలన తత్త్వమును తెలిసికొనక వానిచేతనే దుఃఖా 
ర్తులయి స్వర్గాదిలోకములు లేనివారగుచు ఆ లోకవలులనుండి జారి 
భూమియందుపడి జననమరణములను పొందుచున్నారు _ 


అను ॥ అహం యజ్వా వాజపేయరాజసూయాదిభిర్మఖైః / 


కృతార్ద ఇతి రాగేణ మత్వా భోగేక్ష్షయే పతేత్‌ ॥ 21 
వరిష్టం కర్మ మత్వా౭_స్మాడ్రేయో౭_న్యనైవ వేత్యసౌ | 
స్వర్గాదాగత్య విప్రత్వం ప్రాప్నోతి శ్వాదిజన్మవా ॥ 22 


నేను యాగకర్తను, వాజపేయ రాజసూయాదులజేసి కృతార్థుడన యితిని 
అని రాగముతో తలచి కర్మఫలభోగము క్షీణించిన తర్వాత మరల జన్మించును కర్మయే 
(శ్రేష్టమని తలచి యంతకంటె (శ్రేయస్సు మరి లేదనుకొనును స్వర్గమునుండి వచ్చి 
(బ్రాహ్మణుడు కావచ్చును కుక్క మున్నగు నీచజన్మములనైనా బొందును 
మూ ॥ ఇష్థాస్రార్ధం మన్వమానా వరిష్టం 
నాన్ఫభ్రేయో వేదయన్తే వమూఢాః ॥ 
నాకస్వా వుష్టే తే నుక్టుతే2_నుభూత్వా? 
ఇమం లోకం హీనతరం చావిళ్లన్తి ॥ no 
పద॥ _ ఇష్టాపూర్తం - మన్యమానాః - వరిష్టం - న - అన్యత్‌ - శ్రేయః - వేదయన్తే- 
(ప్రమూఢాః - నాకస్య - పృష్ట - తే - సుకృతే - అనుభూత్వా - ఇమం - 
లోకం - హీనతరం - చ - ఆవిశన్తి 
టీక॥ ఇష్టాపూర్తం = ఇష్టం = యాగాది (శాతకర్మనున్ను, పూర్తం = 
వాపీకూపతటాకాది స్మార్తకర్మనున్ను, వరిష్టం = శేష్టమైనదానినిగా, 
వున్యవరూనాః = తలంచుచున్నటువంటి, (ప్రవయూఢాః = మిక్కిలి 
అజ్ఞానులగువారు, అన్యత్‌ = దీనికంటె నితరమైన, శ్రేయః = మోక్షసాధనమగు 
ఆత్మజ్ఞూనమును, న వేదయన్తే = తెలుసుకొనరు, తేచ = వారున్నూ, నాకస్య= 


యుండకోపనిషత్తు 137 


స్వర్గమునకు, ప్పష్టే = ఉపరిభాగమందుండెడి, సుకృతే = పుణ్యరూపమైన, 
(కర్మఫలం= కర్మఫలమును,) అనుభూత్వా = అనుభవించి, (పునః = 
తిరిగి), ఇమం = ఈ, లోకం = మనుష్యలోకమును, హీనతరం చ = దీనికంటె 
నీచమైన పశుపక్యాది లోకమునున్ను, ఆవిశంతి = ప్రవేశించుచున్నారు 


తా ॥ ఓ శౌనకుడా ! దార, పుత్ర, పశు, కేతాదులయంద లి 
మోహముచేత మత్తులయిన అజ్ఞానులగు జనులు ఈ [శ్రాతస్మార్తాది కర్మమునే 
(శేష్టముగా దలంచి యింతకంటె అన్యమగు మోక్షసాధనమైన మంగళకరమగు 
ఆత్మజ్ఞానమును తెలిసికొనకయే తాము చేయునట్టి శొతాది కర్మచేతనే 
స్వర్గముయొక్క యుపరిభాగమునందలి భోగస్టానమునందు ఆ కర్మఫలమును 
అనుభవించి తర్వాత తమ తవు మిగిలిన కర్మఫల (ప్రకారము మనుష్యాది 
జన్మమునున్ను, దీనికంటె నీచవుగు నరకరూపవుయిన పశు పక్యాది 
జన్మమునున్ను పొందుచున్నారు 
అను ॥ _ కర్మాంతరం చేద్రమ్యం స్యాద్విప్రత్వం శ్వాదితాన్యధా । 

అసారతామిమాం వేత్తి శుద్రధీర్నిత్యకర్మభిః ॥ 23 

శుభమైన ఇతరకర్మ వానికుండెనేని విప్రడగును లేనిచో కుక్క మొదలగు 
జన్మకల్లును నిత్యకర్మలతో పవిత్రమగు బుద్దికలవాడీ కామ్యకర్మలో సారము లేదని 
తెలిసికొనుము 
మూ ॥ తపథ్రుడ్డే యే వ్యూవవన్తన్తూరణ్నో 

శాన్తా విద్దాంనో భాక్షచర్యాం చరన్తః / 

నూర్వుద్వారేణ తో విరజాః ప్రయాన్తి 

యత్రామ్భుతన్లు వురుష్లో హ్యవాయోత్మా ॥ ౧౧ 
పద॥ తపత్రద్దే - యే - హి - ఉపవసన్తి - అరణ్యే - శాన్తాః - విద్వాంసః- 

భైతచర్యాం- చరన్తః - సూర్యద్వారేణ - తే - విరజాః - ప్రయాన్తి- యత్ర- 

అమృతః - సః - పురుషు - హి - అవ్యయాత్మా 
టీక ॥ శాన్హాః = శమించిన యిం(ద్రైయ సవముదాయముగల్షిన, విద్వాంసః 

జ్ఞూనులగు,యే = ఎవరు, అరణ్యే = అడవియందు, బైక్షచర్యాం 


138 శే మలయాళ సద్గురు గ్రంథావళి 


భితాటనమును, చరన్తః = చేయుచు, తపళ్ర్రద్రేహి = తపః = స్వా (శ్రమవిహితమైన 
కర్మనున్ను, (శ్రద్రేహి = (బహ్మ సంబంధమైన విద్యను, ఉపవసంతి = 
సేవించుచున్నారో, తే = వారు, విరజాస్సన్తః= నశించిన రజోగుణ 
తమోగుణములు గలవారై, యత్ర = ఏసత్యలోకాదికమునందు, అమృతః = 
ముక్తుడైన, అవ్యయీత్మా= నాశనరహితమగు స్వరూపముగల, సః = ఆ, 
పురుషః = పురుషుడు, (అస్తి = కలడో, తత్ర = ఆ సత్యలోకాదికమునకు,) 
సూర్యద్వారేణ = సూర్యమండలముద్వారా, (ప్రయాన్తి = పోవుచున్నారు 
తా ॥ ఓ శౌనకుడా ! పూర్వము జెప్పిన కర్మపరులకంటేె నితరులగు 
వాన ప్రస్టులును, సన్నా్యసులును, జ్ఞానమే (ప్రధానముగా గల గృహస్థులును అగు 
ఏ జనులు యిం[ద్రియ సముదాయమువలన కలిగెడి చాంచల్యము లేనివారగుచు 
గృహస్థారణ్య భికాటునములను క్రమముగా పొందినవారలయి స్వాశమ విహితమైన 
తమ కర్మలను జేయుచు సగుణరూపమైన హిరణ్యగర్భాద్యుపాసన జేయుచున్నారో 
వారు నాశరహితుడ్డై న అవ్యయస్వరూపుడగం ఆ హిరణ్యగర్భుడు 
నివసించియుండెడి సత్యాదిలోకములను సూర్యమండలమును భేదించుకొని 
ఉత్తరాయణ మార్గముచేత పొందుచున్నారు 
అను ॥ ఉపాసకో బ్రహ్మలోకం ప్రాప్నోత్యావృత్తి వర్హితమ్‌ | 
తధా౭._పి భూయానాయాసో ముక్తిశ్తాస్య విలంబతే ॥ 24 
ఉపాసనలు జేయువాడు (బ్రహ్మలోకమును జెందును అక్కడనుండి మరల 
జన్మమునకు రాడు అతనికి ముక్తి ఆలస్యమగుటచే మిగుల ఆయాసము గలదు 


మూ ॥ వనరీవ్యు లోకా౯ కర్మచితా౯ బాహ్మణో 
నిర్హోదమాయా న్హాన్యుక్టుతు క్రుతేన / 
తద్దిజ్ఞాన్నారం న గురుమేవాభిగచ్చే 
త్రమిత్సాణిశ్రశే(తియం (బహ్మానిష్టమ్‌ ॥ ౧౨ 

పద॥ _ పరీత్య - లోకా౯ - కర్మచితా౯ - బ్రాహ్మణః - నిర్వేదం - ఆయాత్‌- న- 
అస్తి - అకృతః - కృతేన - తత్‌ విజ్ఞానార్థం - సః - గురుం - ఏవ - అభిగచ్చేత్‌- 
సమిత్సాణిః - శ్రోత్రియం - బ్రహ్మనిష్టమ్‌ 


ముండకోపనిషత్తు 139 


టీక॥ బ్రాహ్మణః = బ్రాహ్మణుడు ( బ్రహ్మనిష్ట గలవాడు), కర్మచితా౯= కర్మచేత 
వృద్దిపాందింపబడిన, లోకా౯ = లోకములను, పదీత్షు = పరీక్షించి, అకృతః= 
నిత్యమగు పద్వార్రము, నాస్తి = లేదు, కృతేన = కర్మతో, నిర్వేదం = వైరాగ్యమును, 
ఆయాత్‌ = పొందవలెను, సః= ఆ బ్రాహ్మణుడు ( బ్రహ్మనిష్టుడు) తత్‌ = 
ఆ అక్షర స్వరూపమును, విజ్ఞానార్హం = బాగుగా తెలిసికొనుటకొరకు, 
సమిత్సాణిస్తు౯= సమిధలు హస్తమందుగలవాడై, శ్రోత్రియం = వేదాధ్యయన 
సంపదగలిగినట్టియు, (బ్రహ్మనిష్టం = బ్రహ్మమునందే నిష్టగలవాడునగు, 
గురుమేవ = గురువును గూర్చియే, అభిగచ్చేత్‌ = పోవలయును 
తా॥ ఓ శౌనకుడా ! బ్రాహ్మణుడు తా నాచరించునట్టి కర్మఫలములచేత 
పాందతగిన స్వర్గాదిరూపమయిన దేవమనుష్యాది లోకములనున్ను, తనకు 
విహితమైన కర్మను చేయకపోవుట చేతనున్ను, నిషేధింపబడినవాటిని 
ఆచరించుటచేతనున్ను పాందదగిన నరకరూపమయిన లోకములను పరీక్షించి 
నిత్యమగు పదార్టము లేదని కర్మతో వైరాగ్యమును పొందవలెను ఆ (బాహ్మణుడు 
ఆ అక్షరస్వరూపమును బాగుగా తెలిసికొనుటకొరకు సమిత్తులు హస్తమునందు 
గలవాడై వేదార్ష మెరింగినట్టియు, (బ్రహ్మనిష్టయు గలవాడగు గురువును గురించి 
పోవలయును 


వి ॥ సమిత్సాణి యనగా హోమమునకు సంబంధించిన మోదుగపుల్ల, దర్భ, 
ఫలాదులను స్వయముగా చేతితో ఎత్తుకొని గురుసన్నిధానమునకు వెళ్ళవలెను 
అను ॥ పరీక్ష కర్మజా౯ లోకా౯ కర్మణా ముక్త్యసంభవాత్‌ । 

విరకో బ్రహ్మబోధార్టం గురుమేతి యధావిధి ॥ 25 

కర్మవలన తనకు గలిగిన లోకములను పరీక్షించి కర్మల వలన ముక్తికలుగదని 
విరక్తినొంది జ్ఞానమునకై గురువును యధావిధిగా ఆశ్రయించవలయును 
మూ॥ తస్మై న విద్యానువవన్హాయ నమూ 

క్రుళాన్తచిత్తాయ శమాన్సితాయ । 

యేనాక్షరం వురువ్నం వేద నత్వ్యాం 

(పోవాచ తాం తత్త గతో (జహ్మవిద్యామ్‌ ॥ ౧౮ 


140 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


పద॥ తస్మై - సః - విద్వాన్‌ - ఉపపన్నాయ - సమ్యక్‌ - ప్రశాన్తచిత్తాయ- 
శమాన్వితాయ - యేన - అక్షరం - పురుషం - వేద - సత్యం - ప్రోవాచ - 
తాం - తత్త (తః - బ్రహ్మవిద్యాం 
టీక॥ _ విద్వా౯= బ్రహ్మవేత్తయగు, సః = ఆ గురువు, ఉపపన్నాయ = వచ్చినట్టిన్ని 
సమ్యక్‌ = బాగుగా, ప్రశాన్తచిత్తాయ = శమించిన చిత్తదోషము కలి గినట్టిన్ని, 
శమాన్వితాయ = బాహ్యేంద్రియముల యొక్క శమముతో గూడుకొనిన, 
తస్మై= ఆ శిష్యునికొరకు, యేన = ఏ జ్ఞానముచేత, సత్యం = 
సత్యస్వరూపమయిన, అక్షరం = నాశరహితమైన, పురుషం = పూర్ణుడగు 
పరమాత్మను, వేద = తెలిసికొనునో, తాం = అట్టి, (బ్రహ్మవిద్యాం = 
బ్రహ్మవిద్యను, తత్త్వతః = యధార్హముగా, ప్రోవాచ = చెప్పవలెను 
తా॥ ఓ శౌనకుడా ! బ్రహ్మజ్ఞానియగు గురువు బాహ్యేంద్రియాంత 
రిం(ద్రియోపరమము కలిగి తన సమీపమునకు వచ్చియుండెడి శిష్యునికొరకు 
పరిపూర్ణమైన అక్షరపర(బహ్మస్వరూపమును తెలిసికొనుటకు సాధనమైన 
(బ్రహ్మవిద్యను ఉపదేశించవలెనని ఆజ్లీ రసుడు శౌనకునితో చెప్పెను 
ఇతి ప్రధమముండకే ద్వితీయ ఖజ్జః, ఇతి ప్రధమ ముండకమ్‌ 
ఇది ప్రధమముండకమునందు ద్వితీయ ఖండము 
(ప్రధమ ముండకము సమాప్తము 


అను ॥ 


ఓమ్‌ 
ద్వితీయముణ్ణకే ప్రధమః ఖండః 


గురుశ్చు యోగ్యశిష్యాయ విద్యామక్షరబోధినీమ్‌ । 
(బూయాత్స్వకీయవిద్యాయా స్పంప్రదాయ ప్రవృత్తయే ॥ 26 
గురువుగూడ యోగ్యశిష్యునకు అక్షర (బ్రహ్మమును బో ధించునట్టు విద్యను 


తన సం(ప్రదాయము చెడకుండా నడచుటకు బోధించును 
మూ ॥ తదేతత్పుత్వం యధా నుదీప్తాత్‌ పావకాద్విన్తు లిజ్లాః: 


పద ॥ 


టీక ॥ 


నహాన్రళు వ్రభమ్తో నరూపాః । 

తధాక్షరాద్వావిధాన్తోమ్యు ఖావాః 

ప్రజాయనే తత చైనావీ యన్తి ॥ ౧ 

తత్‌ - ఏతత్‌ - సత్యం - యధా - సుదీప్తాత్‌ - పావకాత్‌ - విస్ఫులిజ్ఞాః- 
సహస్రశః - ప్రభవన్తే - సరూపాః - తధా - అక్షరాత్‌ - వివిధాః - సోమ్య - 
భావాః - (వ్రజాయన్తే - తత్ర - చ- ఏవ - అపి - యంతి 

తదేతత్‌ = ఆయిది (ఈ ముందు చెప్పబోయెడి అక్షర స్వరూపము), 
సత్యం = సత్యమైనది, సుదీప్తాత్‌ = మిక్కిలి (ప్రకాశించుచుండెడి పావకాత్‌= 
అగ్ని వలన, విస్ఫులింగాః = అగ్నికణములు, యధా = ఏ (ప్రకారము, 
సహ(స్రళ= అనేకవిధములుగా, సరూపాః = సమానరూపములుగలవయి, 
(ప్రభవస్తే = పుట్టుచున్నవో, తధా = ఆ ప్రకారము, అక్షరాత్‌ = నాశరహితమగు 
పర[బ్రహ్మవలన, హేసోమ్యు = సాధువగునో శౌనకుడా, వివిధాః = 
నానావిధములగు, భావాః = జీవులు, (ప్రజాయన్తే = పుట్లుచున్నారు, తత్ర 
చైవ= ఆ అక్షర పరబ్రహ్మమునందే, అపియంతి = లీనమగుచున్నారు 
తా॥ఓ శౌనకుడా ! (ప్రకాశించి మండుచుండెడి అగ్నివలన మిణుగురులు 


ఆ అగ్నికి సమానరూపముకలవై ఎట్టు జన్మించునో ఆ (ప్రకారము ఆ 
అక్షరపర(బ్రహ్మమునుండి అనేకవిధములగు జీవములు ఆ పర(బ్రహ్మకు 
సమానమయి పుట్టి దానియందే లీనమగుచున్నవి ఆ అక్షరపరబ్రహ్మము 
సత్యమైనది దానికి వేరగు సమస్తము అసత్యమయినది 


142 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


అను ॥ _తడేతదక్షరం సత్యం మాయాశక్తి సమన్వితమ్‌ | 
తస్మాత్సర్వే సముత్తున్నాః విస్తులింగా యధా2._న్నితః ॥ 27 


ఆ యక్షరము సత్యమైనది మాయాశక్తితో గూడినది దానివల్తనే సర్వజగత్తు 
అగ్నినుండి మిణుగురులు పుట్టినట్టు పుట్టినది 
మూ ॥ దివ్వోస్వామూర్లః వురువః నబావ్యోభ్యన్రరో హ్యూజః / 
అ(పాణోహ్వూమనా ళ్ళు(భో హ్యక్షరాత్త్రరతః వరః 4 లి 
పద॥ _దివ్యః - హి - అమూర్తః - పురుషః - సబాహ్యాభ్యన్తరః - హి - అజః - 
అ(ప్రాణః - హి - అమనాః - శుభ - హి - అక్షరాత్‌ - పరతః - పరః 
టీక ॥ _ హి= ఏకారణమువలన, దివ్యః = (ప్రకాశమానుడగు, పురుషః = పూర్ణుడగు 
పురుషుడు, అమూర్తః = సమస్త అకారములు లేనివాడో ,(తస్మాత్‌ = ఆ 
కారణమువలను సబాహ్యాభ్యన్తరః = బాహ్యాభ్యన్తరములతో కూడుకొను 
వాడును, అజో హి = పుట్టుక లేనివాడును, (అసౌ = ఈ పురుషుడు), 
అ(ప్రాణోహి = ప్రాణములేనివాడును, అమనాః = మనస్సు లేనివాడును, శు(భ్రోి 
హి = పరిశుద్దుడును, పరతః = అన్యమగు, అక్షరాత్‌ = అక్షరునికంచె, పరః= 
వేరైనవాడు 


తా ॥ శౌనకుడా ! ఆ అక్షరస్వరూపము పుట్టుకలేనిదై బాహ్యాభ్యన్తర 
ములతో గూడుకొని, సవుస్త ఆకారములను విడచి పరిపూర్ల్ణ్లవంయి 
(ప్రకాశించుచున్నది కనుకనే ప్రాణములేనిదిన్ని, మనస్సులేనిదిన్ని, అవ్యాకృతాది 
సర్వవికారములకంటె వేరై నామరూప సర్వస్వరూపమునకంటె విలక్షణమయి 
నిరూపాధికమయి పరిపూర్ణముగా నున్నది 
అను ॥ అక్షరాత్మా స్వయంజ్యోతి ర్మాయారూపాక్షరాత్సరః | 

అచిన్త్యశక్తిరనృతా మూయా౭_స్మిన్మల్పయేజ్ఞగత్‌ ॥ 28 

స్వయంజ్యోతి స్వరూపమైన ఈ యక్షరము మాయా రూపమైన అక్షరము 


కంటె పరమైనది ఈ అక్షరమందు అచింత్య శక్తీ గలదు అన్ఫతమైన మాయ జగత్తును 
క్‌ ర్పించుచున్నది 


యుండకోపనిషత్తు 143 


మూ ॥ వతస్మా జాయతే ప్రాణో మన న్దుర్వేంద్రియాణ్‌ చ । 
ఖంవాయు ర్ట్యోతి రావః వుధ్వీ విశ్షున్వూ ధారిణే ॥ 3 
పద॥  ఏతస్మాత్‌ - జాయతే - ప్రాణః - మనః - సర్వేం(ద్రియాణి - చ - ఖం - 
వాయుః - జ్యోతిః - ఆపః - వృధ్వీ - విశ్వస్య - ధారిణీ 
టీక॥ (ప్రాణః = ప్రాణము, ఏతస్మాత్‌ = ఈ పరబ్రహ్మమునుండి, జాయతే= 
పుట్టుచున్నది, వునః = వునస్సును, సర్వేం(ద్రియాణే చ = సమస్త 
ఇం(ద్రియములున్ను, ఖం = ఆ కాశమున్ను, వాయుః = వాయువున్ను, జ్యోతిః= 
తేజస్సున్ను, ఆపః = ఉదకమున్ను, విశ్వస్య= సమస్తమును, ధారిణీ = 
ధరించియుండెడి, పృధ్వీ = భూమియున్ను, ఏతస్మాదేవ = పరబ్రహ్మము 
నుండియే, జాయంతే= పుట్టుచున్నవి 
తా ॥ ఓ శౌనకుడా ! ఈ పూర్వము చెప్పియుండెడి నిరుపాధిక 
పరబ్రహ్మము నుండియే ప్రాణము, మనస్సు, సర్వేం(ద్రియములున్ను, ఆకాశాది 
పంచభూతములున్ను పుట్టుచున్నవి కనుకనే సర్వకారణమయిన పరబ్రహ్మమును 
తెలిసికొనుటచేతనే సర్వము తెలియబడినదగుచున్నది 
అను ॥ మాయావినో2_స్మాత్రాణాది వియదాది చ జాయతే । 
తతో విరాడభూత్తస్మి న్నవశిష్ట మభూజ్ఞగత్‌ ॥ 29 
తా ॥ మాయగల ఈ అక్షరమునుండి ప్రాణాదులు, ఆకాశాదులును 
పుట్టినవి తరువాత విరాట్టు అందే పుట్టినది, తక్కిన జగత్తంతయు దానియందే 


పుట్టినది 
మూ॥ అగ్జి ర్మూర్డా చక్షుషీ చద్రనూర్యో 
దిళ ఢఫే తే వాగ్వివతాళ్ల వేదాః / 
వాయుః ప్రాణో హృదయం దిళ్లుమన్య 
వద్దాం వధినీ ప్వూవ న్పుర్వుభూతాన్రరాత్మా ॥ కో 
పద॥ అగ్నిః - మూర్చా- చక్షుషీ - చవ్రసూర్యాౌ - దిశ - శ్రోత్రే - వాగ్వి వృతాః - 
చ - వేదాః - వాయుః - (ప్రాణః - హృదయం - విశ్వం - అస్య - పద్ద్యాం - 
ప్పధివీ - హి - ఏషు - సర్వభూతాన్తరాత్మా 


144 


ఉకీక ॥ 


శీ మలయాళ సద్దురు గ్రంథావళి 


యస్య = ఎవనికి, మూర్చా = శిరస్సు, అగ్నిః = ద్యులోకమో, చక్షుషీ = 
నేత్రములు, చవ్రసూర్యా = చం[ద్రసూర్యులో, (శ్రోత్రే = శ్రోత్రములు, దిశః 
దిక్కులో, వాగ్వివృతాళశ్ళ = వాగ్వ్యాపారములున్ను, వేదాః = వేదములో, 
ప్రాణః = ప్రాణము, వాయుః = వాయువో, హృదయం = అంతః కరణము, 
విశ్వం = సమస్తజగత్తో, పద్భ్యాం = పాదములు, ప్పధివీ = భూమియో, 
ఏషః = ఇతడు, సర్వభూతాన్తరాత్మాహీ = సర్వ = సమస్తమయిన, భూత = 
పంచమహాభూతములకు, అన్తరాత్మాహి = లోపలనుండెడి ఆత్మస్వరూపుడు 


తా ॥ ఓ శౌనకుడా ? ఈ పూర్వము చెప్పుబడియుండెడి పరమాత్మకు 


ద్యులోకము శిరస్సున్ను, సూర్యచంద్రులు నే(తములున్ను, దిక్కులు 
శో(త్రములున్ను, వేదములు వాగ్వ్యాపారములున్ను, వాయువు దేహధారకమగు 
(ప్రాణమున్ను, సర్వ(ప్రపంచము అంతఃకరణమున్ను, పాదములు భూమియున్ను 
ఇటు ఈ సర్వము ఆ పరమాత్మ స్వరూపమైయున్నది 


మూ ॥ తస్మాదగ్శిన్సమిభో యన్వ నూల్భః 


పద ॥ 


ఉకీక 1 


సోమాత్త్మర్హన్ధు ఓవధయుః వ్రధివ్యామ్‌ ॥ 

పుమాన్‌ రేత స్పిజ్ఞుతి యోషీితాయాం 

బహీళః ప్రజాః వురుష్తాత్తుంవ్రమూతాః / 2 

తస్మాత్‌ - అగ్నిః - సమిధః - యస్య - సూర్యః - సోమాత్‌ - పర్హన్యః - 
ఓషధయః - పృధివ్యాం - పుమాన్‌ - రేతః - సిజాతి- యోషితాయాం - 
బహ్వీః - (ప్రజాః - పురుషాత్‌ - సంప్రసూతాః 

యస్య = ఏ ద్యులోకాగ్నికి, సూర్యః = సూర్యుడు, సమిధః = కట్టైవంటి 
వాడో, అగ్నిః = ద్యులోకాగ్ని, తస్మాత్‌ = ఆ అక్షరపర(బహ్మమువలన, 
సంభవతి = కలుగుచున్నది, తతః = ఆ ద్యులోకా గ్నినుండి పుట్టిన, సోమాత్‌= 
చం(ద్రునివలన, పద్తన్యః = రెండవ అగ్నియగు వర్షాధిష్టాన దేవుడున్ను, 
(తస్మాత్‌= ఆ షృ్యర్తన్యునివలన) , ప్పధివ్యాం = పృధివీ రూపమయిన మూడవ 
అగ్ని యందు, ఓషధయః = (వ్రీహ్మాది సస్యములున్ను, (సంభవన్తి = 
కలుగుచ్శ క్నవి, ఓషధిభ్యః = (వీవ్యాది సస్యవములవలన, ) పుమాన్‌= 
పురుషరూపమగు నాల్లవయిగ్ని, రేతః = శ్శుక్షమును, యోషితాయాం = 


యుండకోపనిషత్తు 145 


స్రీరూపమయిన అయిదవ అగ్నియందు, సిజాతి = తడువుచున్నది, 

పురుషాత్‌ = అక్షరుడగు పురుషునివలన, బహ్వీః = అనేకులగు, (ప్రజాః = 

(ప్రజలు, సం(ప్రసూతాః = పుట్టిరి 

తా ॥ ఓ శౌనకుడా ! ఈ లోకమునందు పంచాగ్నులద్వారా ఏ (ప్రజలు 
పుట్టుచున్నారో వారున్ను, ఆ అక్షరునివలననే పుట్టుచున్నారు అది ఎట్టుంటివేని 
పూర్వము చెప్పియుండెడి అక్షరస్వరూపునివలన సూర్యుడు సమిధగా గల 
(ప్రధమాగ్నియగు ద్యులోకమున్ను, ఆ ద్యులోకాగ్నివలన పుట్టిన చంద్రునివలె 
రెండవయగ్నిడపైన వర్షాధిప్పాన దేవతయగు పర్తన్యుడున్ను, ఆ పర్తన్యునివలన 
మూడవ యగ్నియగు భూమియందు (వీహ్యాది సస్యములున్ను పుట్టుచున్నవి 
నాల్లవయుగ్నియగు పురుషాగ్నియందు హోముము చేయబడిన (వ్రీహ్యాది 
సస్యములవలన ఈ పురుషాగ్ని, అయిదవ అగ్ని యగు (స్త్రీయందు రేతస్సును 
ఉంచుచున్నది, ఇందువలన '(ప్రజూసృష్టి యగుచున్నది ఈ (ప్రకారముగా ఆ 
అక్షరునివలననే అనేకులగు (ప్రజలు పుట్టుచున్నారు 


మూ ॥ తస్మాద్దుాచస్తా మయజూంపీ దీజ్లా 
యజ్ఞాళ్ల నర్వే క్రతవో దవ్నీణాల్టు / 
నంనజ్లుర శ్లయజమానక్ర లోకాః 
సోమా యత్రమనతే యత్ర నూర్చః ॥ డి 

పద॥ తస్మాత్‌ - బుచః - సామ - యజూంషి - దీజాః - చ - సర్వే - క్రతవః - 
దక్షిణాః - చ - సంవత్సరః - చ - యజమానః - చ - లోకాః - సోమః - 
యత్ర - పవతే - యత్ర - సూర్యః 

టీక ॥ _ బుచః = బుగ్వేదమంత్రములున్ను, సామ = సామవేదమున్ను, యజూంషి= 
యజుర్వేదమం(త్రములున్ను, దిశః = మౌంజిమున్నగు చిహ్నములుగల 
కర్తయొక్క నియమములున్ను, సర్వే = సమస్తములయిన, యజ్ఞాళ్ళ = అగ్ని 
హో(తాదులున్ను, (క్రతవః = యూపస్తంభములతో గూడికొనిన 
యాగములున్ను, దక్షిణాళ్చ = దక్షిణలున్ను, సంవత్సర శ్చ = కర్మాంగమగు 
కాలమున్ను, యజమానళ్ళ = కర్తయున్ను, సోమః = చంద్రుడు, యత్ర = 


146 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఏ లోకములయందు, పవతే = పవిత్రము జేయుచున్నాడో, సూర్యః= 
సూర్యుడు, యత్ర = ఏలోకవులయందు, (తపతి = తాపను 
జేయుచున్నాడో, తే = ఆ కర్మఫల భూతములయిన), లోకాళ్చ= 
స్వర్గాదిలోకములున్ను, తస్మాత్‌ = ఆ అక్షరునివలననే, ( సంభవంతి = 
కలుగుచున్నవి) 


తా ॥ ఓ శౌనకుడా ! బుగ్వేద, యజుర్వేద, సామవేదములున్ను, 


దీక్షలున్ను, అగ్ని హోత్రాదులున్ను, యూపస్తంభములతో గూడుకొన్న 
'క్రతువులున్ను, ఆయా క్రతువులయొక్క దక్షిణలున్ను, కర్మాంగమగు కాలమున్ను, 
యజమానియున్ను, చంద్రుడు ఏ లోకములయందు పవిత్రము జేయుచున్నాడో, 
సూర్యుడు ఏ లోకములయందు తాపము జోయుచున్నాడో, ఆ కర్మ 
ఫలభూతములయిన స్వర్గాదిలోకములున్ను ఆ అక్షరునివలననే కలుగుచున్నవి 


మూ॥ తస్మాళు దేవా బహుధా నంవ్రనూతాః 


పద ॥ 


ఉకీక ॥ 


సాధ్యా మనుష్వాః వశవో వయాంని ! 

(ప్రాణాపానా (వీహియవౌ తనక్ల 

(ద్దా నత్యం (ఒహ్మాచర్భం విధిళ్లో lh ఈ 

తస్మాత్‌ - చ - దేవాః - బహుధా - సం(ప్రసూతాః - సాధ్యాః - మను ష్యాః - 
పశవః - వయాంసి - ప్రాణాపానౌ - (వ్రీహియవౌ - తపః - చ - శ్రద్దా - 
సత్యం - బ్రహ్మచర్యం - విధిః - చ 

తస్తాత్‌ = ఆ అక్షరునివలన, బహుధా = అనేకవిధములుగా, దేవాళ్ళ = 
దేవతలున్ను, సాధ్యాః = సాధ్యులున్ను, మనుష్యాః = మానవులున్ను, పశవః= 
పశువులున్ను, వయాంసి = పక్షులున్ను, (ప్రాణాపానౌ = [ప్రాణాపాన ములున్ను 
ప్రీహియవౌ = వడ్డు గోధుమలున్ను, తపశ్చ = తపస్సున్ను, శ్రద్దా (శ్రద్దయున్ను, 
సత్యం= నిజమున్ను, బ్రహ్మచర్యం = (బ్రహ్మచర్య (వ్రతమున్ను, విధిళ్ళ = 
వేదశాస్త్రవులయందలి విధిన్ని, (ఏతే = ఇవి యున్నియున్ను) 
సంప్రసూతాః= పుట్టినవి 

తా ॥ ఓ శౌనకుడా ! దేవతలున్ను, సాధ్యులున్ను, మనుష్యులున్ను, 


యుండకోపనిషత్తు 147 


పశువులును, పక్షులును, (ప్రాణాపానములును, శాల్యాది ధాన్యములును, 
తపస్సును, (శద్దయున్ను, సత్యమును, ([బహ్మచర్యమును, విధియును 
ఇవియన్నియును అనేకవిధములుగా ఆ అక్షరునివలన నే పుట్టినవి 
మూ ॥ నవు ప్రాణాః (బ్రభివర్తి తస్మాత్రపార్థివన్హ మిధన వహోమాః 

నవ్ద ఇమే లోకా యేషు చర్తర్లి ప్రాణా గువోశయానిహితాన్లువనవ్ర ॥౮ 
- ప్రాణాః- ప్రభవన్తి - తస్మాత్‌ - సప్తార్చిషు - సమిధః - సప్త- హోమాః- 
- ఇమే - లోకాః - యేషు - చరన్తి - ప్రాణాః - గుహాశయాః - నిహితాః- 


గ్‌ 


LEX bes 66 


పద ॥ 


గ్‌ 


గ 
i 
be 


టీక ॥ _ సప్తప్రాణాః = సప్త = ఏడైన, ప్రాణాః = ప్రాణములున్ను, సప్తార్చిషక = సప్త = 
ఏడైన, అర్భిషః = జ్వాలలున్ను, సమిధః = సమిధలున్ను, సప్త = ఏడైన 


హోమములున్ను, గుహాశయాః = గుహా = హృదయ గుహలయందు, శయాః= 

శయనించియుండెడి, ప్రాణాః = ప్రాణాపానాదులు, ఏషు = ఏ చక్షురాదె 

గోళకములయందు, నిహితాః = స్ట్రాపింపబడినవై, చరన్తి = తిరుగుచున్నవో, 

సప్త = ఏడైన, ఇమే = ఈ లోకాః = ఇంద్రియస్టానములున్ను, సప్తసప్త = ఏడు 

ఏడుగా, తస్మాత్‌ = ఆ అక్షరునివలన, (ప్రభవన్తి = పుట్టుచున్నవి 

తా ॥ ఓ శౌనకుడా ! చక్షుః (శ్రోత్ర నాసికాముఖములనెడి యా ఏడు 
(ప్రాణాములున్ను, దేహమందుండెడి ప్రాణాపాన వ్యానములనెడి ఆహవనీయ, 
గ్నార్లపత్య, దక్షిణాగ్నులున్ను, ఆ అగ్నులయొక్క ఈ చక్తురాది (ప్రాణముల 
సంబంధములయిన విషయ ప్రకాశములనెడి పూర్వము చెప్పి యున్న కాళీ, కరాళీ 
మున్నగు సప్తజ్వాలలున్ను, ఆ అగ్నిని (ప్రజ్వలింపజేయునట్టి ఆ చక్తురాదుల 
విషయములనే కట్టైలున్ను, ఆ అగ్నియందు ట్రేల్ళునట్టి చక్తురాది విషయ 
(ప్రజ్ఞానములనెడి హోమములున్ను, హృదయ గుహయందు శయనించుచుండెడి 
(ప్రాణాపానాదులు (బహ్మచేత ఈ దేహమందు స్టాపింపబడినవై ఏ చక్షురాది 
గోళకములయందు సంచరించుచున్నవో ఈ చక్తురాది గోళకములనెడి యింద్రియ 
స్టానకము లేడున్నూూ ప్రతిజీవునిగూర్చి ఏడు ఏడు విధములుగా ఆ అక్షరునివలననే 


పుట్టుచున్నవి 


148 


శ్రీ మలయాళ సద్దురు రగ్రఐంథధావళి 


మూ ॥ ఆతన్సముద్రా గిరయళ్ల నర్హే అస్మాత్స (వనే న్వ్రవన్గుర్పురూపాః । 


పద॥ 


టీక 1; 


ఆఅతళ్టు నర్వా ఓషధయో రసా యావ భూతైస్తీష్టతే హ్వాన్తరాత్మా॥జా 
అతః - సముద్రాః - గిరయః - చ - సర్వే - అస్మాత్‌ - స్యవ్రన్సే - సివ్రవః - 
సర్వరూపాః - అతః - సర్వాః - ఓషధయః - రసః - చ - యేన - ఏషః - 
భూతైః - తిష్టతే - హి - అన్తరాత్మా 

అతః = ఈ పురుషునివలన, సర్వే = సమస్తములయిన, సముద్రాః = 
సము(ద్రములున్ను, గిరయళ్ళ = పర్వతములున్ను, (భవంతి = అగుచున్నవి), 
తస్మాత్‌ = ఈ పురుషునివలననే, సర్వరూపాః = నానారూపములగు, సివ్రవః= 
నదులున్ను, స్యవ్షన్తే = (ప్రవహించుచున్నవి, అతః = ఈ పురుషునివలననే, 
సర్వాః = సమస్తములయిన, ఓషధయళ్ళ = (వ్రీహియవాదులున్ను, రసళ్చ = 
మధురాది రసమున్ను, యేన = ఏ రసముచేత, ఏషః = ఈ, అన్తరాత్మా = 
జీవాత్మ, భూాతైః = పృధివ్యాది పంచభూతములచేత, పరివృతస్సన్‌ = 
ఆవరింపబడినదై, తిష్టతే = ఉంటున్నదో, (తద్ది = అదియున్ను, భవతి = 
అగుచున్నది) 

తా ॥ ఓ శౌనకుడా ! సమస్తములయిన సము(దములున్ను, పర్వతము 


లున్ను, నానావిధములగు నదులున్ను, సమస్త (వ్రీహియవాదులున్ను, ఆరు 
విధములయిన రసములున్ను, ఈ యంతరాత్మ ఏ రసముచేత స్టూలమగు 
ప్పధివ్యాది భూతములతో నావరింపబడినదై యున్నదో అదియున్ను, 
సమస్తమున్ను ఆ పురుషునివలననే పుట్టుచున్నది 


మూ ॥ వురువ వవేదం విళ్ళుం కర్మ 


వద ॥ 


తసోబన్మా వరామృతమ్‌ / 

ఏతద్యో వేద నిహితం గువోయాం 

సో2_విద్వాగ్షన్హిం వికిరతీనా సోమ్యు ॥ ౧౦ 
పురుషః - ఏవ - ఇదం - విశ్వం - కర్మ - తపః - బ్రహ్మ - పరామృతం - 
ఏతత్‌ - యః - వేద - నిహితం - గుహాయాం - సః - అవిద్యా(గ్రన్దిం - 
వికిరతి - ఇహ - సోమ్య 


యుండకోపనిషత్తు 149 


టీక॥ 


ఇదం = ఈ, విశ్వం = సమస్తమున్ను, పురుష ఏవ = పురుషుడే, కర్మ = 
అగ్నిహో(త్రాది లక్షణమగు, తపః = జ్ఞానమున్ను, (ఇదంసర్హం = ఈ 
సమస్తమున్ను, (బ్రహ్మణః = బ్రహ్మయొక్క, కార్యం = కార్యము, హేసోమ్య= 
ఓ (ప్రియ దర్శనుడా ! యః = ఎవడు, (ప్రాణినాం = ప్రాణులయొక్క) 
గుహాయాం = హృదయమందు, నిహితం = ఉంటిన్నట్టిన్ని, ఏతత్‌ = ఈ 
జీవాత్మను, పరామృతం = (్రేష్టమయిన అమృత స్వరూపమగు, (బ్రహ్మ = 
పరబ్రహ్మ స్వరూపమునుగా, వేద = తెలిసికొనుచున్నాడో, సః = వాడు, 
(ఏవం విజ్ఞానాత్‌ = ఇట్టు తెలిసికొనుటువలన), ఇహ = ఇక్కడ అనగా 
జీవించియుండగానే), అవిద్యా గ్రవ్రిం = బవ్రమువంటి అజ్ఞానమును (అనగా 
ముడివలెనే దృఢమైయుండెడి అజ్ఞానవాసనన్సు, వికిరతి = నశొంపజేయు 
చున్నాడు 

తా ॥ ఓ శౌనకుడా ! ఈ సర్వము పరబ్రహ్మముయొక్క కార్యమే గనుక 


సర్వము పరిపూర్ధుడగు ఆ పురుషుడే యైయున్నది ఎవడు బుద్దిగుహయం దున్న 
ఈ ఆత్మను (శ్రేష్టవుగు అవ్బుతస్వరూపవుయిన ఆ పరబహ్మమునుగా 
తెలిసికొనుచున్నాడో వాడు తనకు ఈ దేహవుందు కలిగియుండెడి 
అజ్ఞానరూపమగు ఈ (ప్రాపంచిక వాసనలను జీవించియుండగానే నశింపజేసి 
సర్వము తెలిసినవాడై తాను (బ్రహ్మస్వరూపి యగుచున్నాడని చెప్పెను 


అను ॥ 


పురుషో మాయయా సర్వజగద్రూపేణ భాసతే | 


సర్వం పురుష ఏవాతో వస్తుతత్తావలోకనే ॥ 30 
అజ్టో౬_హమితి తాదాత్మ్యమజ్ఞానస్యాత్మతాఐ_స్తి యత్‌ | 
అవిద్యా గ్రనిరేవ స్యాత్స చ బోధాద్వికీర్యతే ॥ 31 


పురుషుడు మాయచేత జగద్రూపమున ్రకాశించుచున్నాడు వస్తుతత్వము 


నెణీంగినవానికి ఈ సర్వము పురుషుడే యగును 


నేను జ్ఞానము లేనివాడను అనెడు తాదాత్మ్య మేది గలదో దానివలన 


అజ్ఞానమునకు ఆత్మత్వమున్నదనుకొందురేమో అది అవిద్యయొక్క_ బంధమే యగును 
ఆ బంధము ఆత్మబోధవలన విడిపోవును 


ఇతి ద్వితీయముండకే (ప్రథమః ఖండః సమాప్తః 
ద్వితీయ ముండకమునందు (ప్రధమఖండము సమాప్తము 
ఇ అనా. 


ఓమ్‌ 
ద్వితీయముణ్ణకే ద్వితీయః ఖండః 


మూ ॥ ఆని నృన్ధిహితం గుపోచరం నామ మవాత్తుద మ తైతత్తమర్ధితం, 
వజత్ర్రాణన్లిమిషళ్చు యదేతజ్ఞానధ నదనద్దలేణ్యం వరం విజ్ఞానా 
ద్యద్దూరిష్టం ప్రజానామ్‌ 4 ౧ 

పద॥  అవిః - సన్నిహితం - గుహాచరం - నామ - మహత్‌ - పదం - అత్ర - 
ఏతత్‌- సమర్పితం - ఏజత్‌ - ప్రాణత్‌ - నిమిషత్‌ - చ - యత్‌ - ఏతత్‌ - 
జానధ - సదసత్‌ - వరేణ్యం - పరం - విజ్ఞానాత్‌- యత్‌ - వరిష్టం - 
(ప్రజానాం 

టీక॥ _ ఆవిః = ప్రకాశమగు, యత్‌ = ఏ బ్రహ్మము, (ప్రాణినాం = జీవులయొక్క, 
హృది = హృదయమందు, ) సన్నిహితం = బాగుగా నుంటున్నదియో, (తత్‌= 
ఆ బ్రహ్మము), మహత్‌ = అన్నిటికంటె శ్రేష్టమగునదిన్నీ, పదం = 
సర్వమునకు స్టానమైనదిన్నీ, గుహాచరం నామ = బుద్ది గుహయందుండునదిగా 
ప్రసిద్దమైన దిన్నీ, ఏజత్‌ = చలించుచున్న పక్షులు మొదలయినవిన్నీ, 
ప్రాణాత్‌= (ప్రాణాపానములు గల మనుష్యపశ్వాదులున్ను, నిమిషచ్చ = 
రెప్పపాటుగలదిన్నీ, ఏతత్‌ = ఈ సమస్తమున్ను, అత్ర = ఈ బ్రహ్మమునందు, 
సమర్పితం = ఉంచబడినది, సదసత్‌ = సదసత్స్ర రూప మయినటువంటిన్ని 
(మూర్తామూర్తస్వరూప మయినట్టియున్ను), వరేణ్యం = (ప్రార్దించ 
దగినట్టిన్ని, (ప్రజానాం = (ప్రజలయొక్క, విజ్ఞూనాత్‌ = జ్ఞానముకంటె, 
పరం=వేరైనటువంటిన్నీ, వరిష్టం = గ్రేష్టమయినదిన్ని, యత్‌ = ఏదియో, 
ఏతత్‌ = దీనిని, జానధ = తెలుసుకొనుడు! 
తా ॥ ఓ శిష్యులారా ! (ప్రకాశమగు ఏ పరబ్రహ్మము జీవులయొక్క 

హృదయ గుహయందున్నటువంటిన్ని, సమస్తముకంటె మహత్తరమైనట్టిన్ని, 

సర్వమునకు స్థానమెనదిన్నిఅయి (ప్రసిద్రమయినదియో, మనుష్య, పశు, పక్షి 

దేహాత్మకముగా నుండెడి ఈ సమస్తమున్ను ఏ పరబ్రహ్మమునందున్నదియో, 

అటువంటి సదసత్స్వరూపమైనటువం టిన్ని, జనులయొక్క విజ్ఞానస్వరూపము 


యుండకోపనిషత్తు 151 


కంటె వేరైనటువంటిన్ని, ప్రాదించదగినట్టిన్ని ఆత్మస్వరూపమయిన ఈ 
పర(బ్రహ్మమును తెలిసికొనుడు 


మూ ॥ యదర్చిమద్ధాదణుభ్యోఓ2_ణు చ 


పద ॥ 


లీక ॥ 


యన్మిన్‌ లోకా నిహితా లోకినళ్ట ॥ 
తదేతదక్షరం (బన్మూ న ప్రాణన్లదు వాజ్బును తదేతత్లు త్సాం తదను తం 
తద్దేద్రవ్యం సోమ్ము విద్రి ॥ 2 


యత్‌ - అర్భిమత్‌ - యత్‌ - అణుభ్యః - అణు - చ - యస్మి౯ - లోకాః - 
నిహితాః - లోకినః - చ- తత్‌- ఏతత్‌ - అక్షరం - (బ్రహ్మ - సః - (ప్రాణః- 
తత్‌ - ఉ - వాక్‌ - మనః - తత్‌ - ఏతత్‌ - సత్యం - తత్‌ - అమృతం - 
తద్దవ్యం - సోమ్య - విద్ది 

యత్‌ = ఏది, ఆర్భిమత్‌ = కాంతిగలదియో, యత్‌ = ఏది, అణుభ్యః= 
అతిసూత్మములగు అణువులకంటె , అణు = సూత్యమైనదియోా, యస్మిన్‌= 
దేనియందు, లోకాః = లోకములున్ను, లోకినశ్ళ = ఆ లోకములయందుండెడి 
మనుష్యులు మొదలగు వారున్ను, నిహితాః= ఉన్నవియో, తదేతత్‌ = ఆ 
ఈ సర్వా(శ్రయ వుగునది, అక్షరం = నాశన రహితవుగు, (బ్రహ్మ = 
పరబ్రహ్మము, సః = అది, (ప్రాణః= (ప్రాణమో, తత్‌ = అదే, వాజ్మనః = 
వాక్కును, మనస్సును, తదేతత్‌= ఆయిది, సత్యం = వ్యద్రముకానట్టిదిన్ని, 
హేసోమ్య = ఓ ప్రియదర్శనుడా !, తద్వేద్దవ్యం - తత్‌ = ఆ అక్షరునియందు, 
వేద్దవ్యం = మనస్సుచేత కొట్టుదగిన ( ఆపరమాత్మ యందు మనస్సమాధనము 
చేయదగినది, ) తత్‌ = ఆ అక్షర స్వరూపమును, విద్ది = తెలుసుకొనుము 


తా॥ఓశౌనకుడా! తేజస్సు గలిగినటువంటిన్ని, మిక్కిలి సూక్ము స్వరూపమగు 
ఏపర(బ్రహ్మమునందు సమస్త లోకములున్ను ఈ లోకముల యందుండెడి 
సర్వమున్ను ఉన్నవో, ప్రాణింద్రియాది సముదాయయంతయు ఆనాశన 
రహితవుగు పర(బహ్మమే ఏది ప్రాణాదులయొక్క_ లోపలనుండెడి 
(ప్రకాశమగు అక్షర స్వరూపమో ఆ ఈసత్యస్వరూపమై నటువంటిన్ని, 
నాళవలులేనట్టిన్ని, వునస్తువూధానవము పాందింపదగిన ఆ అక్షర 
స్వరూపమును తెలిసికొనుమా ! 


F12 


152 శ్రీ మలయాళ సదురు గ్రంథావళి 


అను ॥ ఆవిర్బూతం స్వయం భాసాత్సత్త్వాత్సున్ని హితం చ తత్‌ | 
బ్రహ్మాస్మిన్‌ కల్పితం సర్వమితి ధీర్పోధ ఉచ్యతే ॥ 32 
(బ్రహ్మ స్వయముగ భాసించుటచేత ప్రత్యక్షము, తానే గనుక దగ్గరనే యున్నది 
ఈ బ్రహ్మమందు సర్వము కల్పించబడిన దనునది బోధ యనబడును 
మూ ॥ ధమర్గహీత్యావనిషదం మహో సం శరం వ్యూపాసానిశితం న్వ్వ్రయీతు 
ఆయము త ద్దానగలతేన చేతసొ లక్షం తదేవాక్షరం సౌమ్య విద్ది ॥ 3 


పద॥ _ ధనుః - గృహీత "- జొపనిషదం- మహాస్త్రం - శరం - హి - ఉపాసానిశితం- 
సవ్రయీత - ఆయమ్య - తద్భావగతేన - చేతసా - లక్ష్యం - తత్‌ - ఏవ - 
అక్షరం - సౌమ్య - విద్ది 

టీక ॥ హే సౌమ్య = ఓ ప్రియదర్శనుడా 1, జాపనిషదం = ఉపనిషత్తుల యందు 
(ప్రసిద్రమయిన, మహోగస్తం = గొప్పుఅస్త్రమగు, ధనుః = ధనుస్సును, గృహీత్వా= 
గ్రహించి, ఉపాసానిశితం - ఉపాసా= ఎడతెగని ధ్యానముచేత, నిశితం = 
వాడిగలదిగా చేయబడిన, శరం హి = బాణమును, సన్హ్రంయాత = 
ఎక్కుపెట్టువలయును, తద్భావగతేన= తత్‌ = ఆఅక్షర పరబ్రహ్మమునందు, 
భావ = ధ్యానమును, గతేన= పొందిన, చేతసా = చిత్తముచేత, ఆయమ్య = 
లాగి, తత్‌ = ఆ పూర్వము చెప్పియుండెడి, అత్నరవేంవ = ఆ 
అకరస్వరూపమునే, లత్యం = గుణేగా, విద్ది = తెలిసికొనుము 


తా ॥ ఓ శౌనకుడా ! నీవు ఉపనిష(త్రసిద్రమైన ఓంకారమనెడి ధనస్సును 
గ్రహించి ఆ ధనుస్సునందు ఉపాసనచేత వాడిగలదియగు బాణమును ఎక్కు పెట్టి 
ఆ ఎక్కు పెట్టిన బాణమును ఇం[ద్రియ 'సవరుదాయంవనంల లౌయుక్క. 
విషయములనుండి వురలించి లక్యమునందే ఉంచి (బహ్మధ్యానమును 
పాందియుండెడి మనస్సుచేత పూర్వోక్తమగు అక్షరస్వరూపమునే లక్ష్యమునుగా 
తెలిసికొనుమా ! 


అను॥ సా ధీళ్ళేన్నప్టిరా తరి ప్రణవేన విచింతయేత్‌ । 
బాణేన విధ్యతే లక్ష్యం విధ్యే ద్రహ్మ తధా ధియా ॥ 33 


ముండకోపనిషత్తు 153 


ఆ సర్వాత్మబంద్ది ప్రిరవయమిగానుండ కపోంయున పుడు ఓంకార వుతో 
ధ్యానించవతెను బాణముతో లవక్ష్యమును భేదింతురు గదా ! అట్టు బుద్దితో బ్రహ్మమును 
వేధించవలెను 
మూ ॥ ప్రణవో థను భరో వ్యోోత్మా (బహ్మ తబ్దక్య ముచ్చుతే ॥ 

అధ్రమత్తేన వేద్రవ్యుం శరవత్తన్నాయో భవేత్‌ ॥ రొ 
పద॥ ప్రణవి - ధనుః - శరః - హీ - ఆత్మా- బ్రహ్మ - తత్‌ - లక్ష్యం - ఉచ్యతే- 

అ(ప్రమత్తేన - వేద్దవ్యం - శరవత్‌ - తన్మయః - భవేత్‌ 
టీక॥ (ప్రణవః = ఓంకారము, ధనుః = ధనస్సువంటిది, ఆత్మా = జీవుడు, శరో 

హి= బాణమువంటివాడు, (బ్రహ్మ = పర(బహ్మము, లక్ష్యం = గుటీవంటిది 
అని, తత్‌ = ఆ పూర్వము జెప్పియుండెడి ధనస్సు మొదలయినది, ఉచ్యతే= 
చెప్పబడుచున్నది, అప్రమత్తేన = (ప్రమాదము లేని చిత్తముచేత, వేద్రవ్యం = 
కొట్ట దగినది, శరవత్‌ = బాణమువలెనే, తస్మయః = ఆ లక్యమగు పరబ్రహ్మ 
స్వరూపముగా, భవేత్‌ = అగును 

తా ॥ ఓ శౌనకుడా ! పూర్వము జెప్పియుండెడి ధనురాదికములలో 
ధనుస్సు ఓంకారమనిన్ని, బాణము జీవుడనిన్ని, లక్ష్యము నాశరహితమగు 
పరబ్రహ్మయనిన్ని చెప్పబడుచున్నది గనుక ఇట్టు ఓంకార మనెడి ధనస్సునందు 
ఎక్కు. పెట్టబడిన జీవుడనెడి బాణము లక్యభూతమైన పరబ్రహ్మమునందు 
ఏకా గ్రచిత్తముచేత పొందింపబడెనేని లోకమునందలి బాణము లక్యమునందు 
జేరి ఎట్టు తన్మయమగుచున్నదో ఆ (ప్రకారముగానే జీవుడున్ను పరబ్రహ్మమును 
చేరి ఆ పరబ్రహ్మమే యగుచున్నాడు 
అను॥ డీ ర్భాణో థను రోంకారో బ్రహ్మ తల్లక్యముచ్యతే | 

అధ్రమ త్రేన వేద్దవ్యం లగ్నా బ్రహ్మణి దీ ర్పవేత్‌ ॥ 34 

బుద్ది బాణము, ధనస్సు ఓంకారము, దాని లత్యము (బహ్మమగు చున్నది 
జాగ్రత్తగా గురిజూచి కొట్టవలెను అప్పుడు బుద్ది బ్రహ్మము నంటుకొనును 
మూ ॥ యన్మీన్‌ ద్వాః ప్పధినీ చాన్తరిక మొతం మనస్సహ ప్రాజ్రాబి నరాః ॥ 

తన్నేవైకం జానధాత్మాన మన్వా వాచో విముజ్ఞుధ అమృత్యస్పైవ సేతు: ॥ ౫9 


154 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


పద॥ యస్మిన్‌ - ద్యౌః - పృధివీ - చ - అన్తరిక్షం - ఓతం మనః - సహ - 
ప్రాణైః- చ - సర్వైః - తం - ఏవ- ఏకం - జానధ - ఆత్మానం - అన్యాః - 
వాచః - విముజుధ - అమృతస్య - ఏషః - సేతుః 

టీక॥ _ ద్యౌః = ద్యులోకమున్ను, పృధివీ చ = భూమియున్ను, అన్తరిక్షం = 
ఆకాశమున్ను, సర్రైళ్ళ = సమస్తములయిన, ప్రాణైస్సహ = ఇంద్రియములతో 
గూడ, మనః = మనస్సున్ను, యస్మి౯ = ఏ అక్షరపురుషునియందు, ఓతం= 
కూడు కొనియున్నదియో, ఏకం= అద్వితీయమైన, తమేవ = ఆ 
అక్షరస్వరూపునే, ఆత్మానం = జీవునిగా, జూనధ = తెలిసికొనుడు, అన్యాః= 
ఇతరములగు, వాచః = వాక్కులను, విముఖ్బుధ = విడిచిపెట్టుడు, ఏషః = 
ఈ ఆత్మజ్ఞానము, అమృతస్య = మోక్షమునకు, సేతుః = సేతువువంటిదిగా, 
భవతి = అగుచున్నది 
తా ॥ ఓ శిష్యులారా ! మీరు ఇతరములగు మాటలను విడిచి భూమ్యంత 

రికాదులున్ను సర్వేంద్రియములతో ఈ మనస్సున్ను, ఈ సమస్తమున్ను ఏ 

అక్షరస్వరూపునియందున్నదియో, అద్వితీయమగు ఆ అక్షరస్వరూపునే మీ 

ఆత్మనుగా తెలుసుకొనుడు ! ఇట్టు తెలిసికొనిన ఈ ఆత్మజ్ఞానవే ఈ 

సంసారసము([ద్రమును దాటించి మోక్షమును పాందించే కొరకు సాధనమైన 

వంతెనగా నుంటున్నది 

అను॥ లౌకికీ ర్రైదికీ శాన్యాః సర్వా వాచః పరిత్యజేత్‌ | 
ధ్యాయేచ్చే ద్రుహ్మ తస్యాత్ర ధీగ్రంధ్యాది వినశ్యతి ॥ 35 
లౌకికములు వైదికములయిన అన్ని వాక్యములను వదలి వేయవలెను 

(బహ్మామును ధ్యానించినట్టాన వానికందు గల బుద్రియొక్క బంధము నశించిపోవును 


మూ ॥ అరా ఇన రథనాభౌ నంహతా యత్ర నాడ్యః 
న వషోవి_న్త ఖ్రరతో బహుధా జాయమానః । 
ఓమిత్యేనం ధ్యాయధాత్మానం 
న్వస్త వః పారాయ తమనః వరస్తాత్‌ ॥ ఓ 


పద॥ _ఆరాః - ఇవ - రధనాభౌ - సంహతాః - యత్ర - నాడ్యః - సః - ఏషః - 


యుండకోపనిషత్తు 155 


అన్తః- చరతే - బహుధా - జాయమానః - ఓం - ఇతి - ఏవం - ధ్యాయధ- 
ఆత్మానం - స్వస్తి - వః - పారాయ - తమసః - పరస్తాత్‌ 
టీక ॥ _ నాడ్యః = నాడులు, రధనాఖౌ = తేరు (బండి యొక్క బొడ్డునందు, అరా 
ఇవ = బండియాకులవలెనే, యత్ర = ఏ హృదయమందు, సంహతాః = 
కూడుకొని వ్యాపించియున్నవో, సః = ఆ 'ప్రసిద్దుడగు, ఏషః = ఈ జీవుడు, 
బహుధా = అనేకవిధములుగా, అన్తః = ఆ హృదయముధ్యముందు, 
జాయమానః = అగుచు, చరతే = ఉంటున్నాడు, (తం = అటువంటి), 
ఆత్మానం = జీవుని, ఓమితి = ఓంకారమని, ఏవం = ఈ (ప్రకారము, 
ధ్యాయధ= ధ్యానించుడు, పరస్తాత్‌ = నా ఉపదేశానన్తరము, తమసః = 
అజ్ఞానముయొక్క, పారాయ = అవతలి గట్టుకొరకు, వః = మీకు, స్వస్తి = 
శుభము, అస్తు = అగుగాక | 
తా ॥ ఓ శిష్యులారా ! ఈ దేహమునందలి నాడులన్నియు బండి 
చ(క్రమునందు బండియాకులవలెనే ఏ హృదయవముందుంటున్నవో, అట్టి 
హృదయమందు సాక్షియగు ఈ జీవుడు ఈ హృదయమధ్యముననే ఇట్టుండెడి 
ఆ జీవాత్మను ఓంకారస్వరూపముగానే ధ్యానించుడు ! ఈ నా ఉపదేశానన్తరము 
అజ్ఞాననాశనమగు (బ్రహ్మ ప్రాప్తికొరకు మీకు నిర్విఘ్నమయి మంగళమగు గాక ! 
అను ॥ _ పంచీకృతోక్తమార్గేణ ప్రణవధ్యాన మాచరేత్‌ | 
తతో జగదధిష్టాన మేకమేవ సదేక్యుతే ॥ 36 
పంచీకరణమున చెప్పబడిన రీతిని ప్రణవధ్యానము జేయవలెను పిమ్మట 
జగత్తున కాధారమయిన ఒక్క వస్తువునే ఎల్లప్పుడు చూచును 
మూ ॥ యన్తుర్లజ్హూ నర్గవిద్దస్మైష మహిమా భువి ॥ 
దివ్వే బహ్మావురే ప్వూష వ్వోమన్వాత్మా ప్రతిష్టీతః 4 ౭ 
పద॥  యః- సర్వజ్ఞః - సర్వవిత్‌ - యస్య - ఏషః - మహిమా - భువి - దివ్యే - 
(బహ్మపురే - హి - ఏషః - వ్యోమని - ఆత్మా - (ప్రతిష్టితః 
టీక॥ యః = ఎవడు, సర్వజ్ఞః = సామాన్యముగా సర్వమును తెలిసినవాడును, 
సర్వవిత్‌ = విశేషముగా సర్వము నెజింగినవాడును, (భవతి = అగుచున్నాడో), 


156 


శ్రీ మలయాళ నుద్దురు గ్రంథావళి 


యస్య = ఎవనికి, భువి = భూమియందు, ఏషః = ఈ ప్రసిద్రమగు, మహిమా= 
విభూతి, (భవతి = అగుచున్నుదో), ఏషః = ఈ, ఆత్మా = సర్వజ్ఞాడగు 
పరమాత్మ, దివ్యే = (ప్రకాశాత్మకమగు, బ్రహ్మపురే = హృదయపుండరీకము 
నందుగల, వ్యోమని = ఆకాశమందు, (ప్రతిష్టితః = ఉన్నవాడు వలెనే, ( లభ్యతే= 
పాందబడుచున్నాడు) 


తా ॥ ఓ శౌనకుడా ! ఏ పరమాత్మ మాయయను ఉపాధితో గూడుకొని 


సర్వమును సామాన్యముగా దెలిసికొనుచున్నాడనిన్ని, అవిద్యయను ఉపాధితో 
గూడుకొని సర్వమును విశేషముగా దెలిసి కొనుచున్నాడనిన్నీ, చెప్పబడి 
యుండెనో, ఏ పరమాత్మ యొక్క ఈ (ప్రసిద్దమగు మహిమ చంద్రసూర్యులు 
మొదలగు ఈ సమస్తమునకు నతి[క్రమించ నలవి గాకున్నదియో, అట్టి సర్వజ్ఞా 
డగు ఈ పరమాత్మ (ప్రకాశరూపమగు హృుదయకమలమందున్న వాడువలెనే 
పాందబడుచున్నాడు 


మూ ॥ నునోమయః ప్రాణశరీరనేతా వ్రతిష్టితో౭_న్హే హృదయం నన్ధిధాయ, 


పద ॥ 


అకీక ॥ 


తద్దిజ్ఞానేన వరివళ్ళంతి ధీరా ఆనందరూవ మవ్చుతం యద్విభాతి 1౮ 


మనోవముయః - ప్రాణశరీరనేతా - (ప్రతిష్టితః - అన్నే - హృదయం- 
సన్నిధాయ- తత్‌ - విజ్ఞానేన - పరిపశ్యంతి - ధీరాః - ఆనందరూపం - 
అమృతం - యత్‌ - విభాతి _ 


మనోమయః = మనస్స్రరూపు డయినటువంటిన్ని, (ప్రాణ శరీర నేతా = 
('ప్రాణదేహవలులకు (ప్రభువైన, అన్నే = దేహవుందుం, (ప్రతిష్టిత ః= 
ఉంచబడియున్నదై, యత్‌ = ఏది, విభాతి = (ప్రకాశించుచున్నదియో, ధీరాః= 
జ్ఞానులు, హృదయం = మనస్సును, సన్నిధాయ = బాగుగా స్టాపించి, 
అమృతం:= నాశరహితమగు, అనందరూపం = ఆనందస్వరూపమగు, తత్‌= 
ఆ ఆత్మతత్త్వమును, విజ్ఞానేన = విశేషజ్ఞానముచేత, పరిపళ్యంతి= 
అంతటపూకర్ణముగా జూచుచున్నారు, 


తా॥ఓశౌనకుడా! ఆ సర్వజ్ఞాడగు పరమాత్మ ప్రకాశమగు మనస్సునం 


దుండుటవలన వునోవంయుడై (ప్రాణదేహవరులకు నాయుకుడంగా 


యుండకోపనిషత్తు 157 


ఈదేహవుందుంటున్నాడు ఇట్టీ దేహవుందు (ప్రకాశించుచున్నట్టిన్ని, 
పరమానందరూపమగు ఆ ఆత్మతత్త్వమును జ్ఞానులు తమ మనస్సుతో అంతట 
పరిపూర్ణముగా జూచుచున్నారు 
మూ ॥ భిద్వుతే పహ్రూదయగగ్రబ్ది బ్రిద్వన్లే నర్వునంచయా / 
శీయన్తే చాన్సు కర్మాణి తన్నీ౯ ద్ధుష్తే వరావరే 4 ద్‌ 
పద॥ _ భిద్యతే - హృదయగ్రన్లిః - ఛిద్యన్తే - సర్వసంశయాః - క్షియన్తే - చ - 
అస్య- కర్మాణి - తస్మి౯ - దృష్టే - పరావరే 
టీక ॥ _పరావరే = కార్యకారణ స్వరూపముచేత అవరుడనియు పరుడనియు 
వ్యవహరింపబడుచున్న, తస్మి౯ = సర్వజ్ఞాడగు ఆ పరమాత్మ, దృష్టేసతి = 
చూడబడుచుండగా, హృదయగ్రన్లిః = హృదయము యొక్క బంధము, 
భిద్యతే = విడిపోవుచున్నది, సర్వసంశయాః = సమస్తసంశయములు, 
ఛిద్యంతే= నాశనమును పొందుచున్నవి, అస్య = ఈ సంశయరహితుడగు 
(బహ్మజ్ఞానియొక్క, కర్మాణి చ = జన్మ కారణములగు సర్వకర్మములున్ను, 
క్షీయన్తే = నశించుచున్నవి 
తా ॥ ఓ శౌనకుడా ! కార్యకారణ స్వరూపముచేత అవరుడనియు, 
పరుండనియు వ్యవహరింపబడంచున్న సర్వజ్ఞుడగం ఆ పరవూత్మ 
చూడబడుచుండగా హదయముయొక్క బంధము విడిపోవుచున్నది సమస్త 
సందేహములు నాశనమును బొందుచున్నవి ఈ సంశయరహితుడగు 
(బహ్మజ్ఞానియొక్న_ జన్మకారణములగు సర్వకర్మముల్ను నశించుచున్నవి అతడు 
జీవన్ముక్తుడగుచున్నాడు 
అను ॥ భిద్యతే హృదయగ్రన్ది శిద్యన్తే సర్వసంశయాః । 
శ్నీయన్తే చాస్య కర్మాణి తస్మి౯ దృష్టే పరావరే ॥ 37 
హృదయబంధము విడిపోవును, సర్వసంశయములు తెగిపోవును వాని కర్మలు 
నశించును ఎవడు పరాత్పరుని జూచునో వానికి వన్నియు సిద్దించును 


మూ ॥ హిరణ్మయే వరే కోకో విరజం (జహ్మా నివృలమ్‌ / 
తచ్చు(భం జ్యోతిషాం జ్యోతి న్రద్యదాత్మవిదో విదుః 4 ౧౦ 


158 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


పద॥  హిరణ్మయే - పరే - కోశే - విరజం - (బ్రహ్మ - నిష్క_లం - తత్‌- శుభ్రం - 
జ్యోతిషాం - జ్యోతిః - తత్‌ - యత్‌ - ఆత్మవిదః - విదుః 
టీక ॥ హిరణ్మయే = (ప్రకాశస్వరూపవుగం, పరే = (్రేష్టవుయిన, కోశే = 
హృదయకోశమునందు, బ్రహ్మ = పరబ్రహ్మము, యత్‌= ఏ కారణమువలన, 
విరజం = దోషరహితమైనదిన్ని, నిష్కలం = నిరవయవమైనదిన్ని, ( భవతి= 
అగుచున్నదో, ) తత్‌ = ఆ కారణమువలన, శుభం = పరిశుద్దమైన, 
జ్యోతిషాం= తేజస్సులకు, జ్యోతిః = (ప్రకాశస్వరూపముగు, తత్‌ = 
పరంజ్యోతిరూపమగు ఆ పరబ్రహ్మమును, ఆత్మవిదః = ఆత్మజ్ఞానులు, 
విదుః = తెలిసికొను చున్నారు 
తా॥ ఓ శౌనకుడా ! (ప్రకాళస్వరూపమగు (్రేష్టమయిన హృదయ 
కోశమునందు పరబ్రహ్మము ఏ కారణమువలన దోషరహితవైనదిన్ని, 
నిరవయవమైనదిన్ని అగుచున్నదో ఆ కారణమువలన పరిశుద్దమైన సూర్యాగ్నులు 
మున్నగు సమస్త తేజస్సులకు (ప్రకాశస్వరూపమగు పరంజ్యోతి రూపమగు ఆ 
పర(బ్రహ్మమును ఆత్మజ్ఞానులు తెలిసికొనుచున్నారు 
అను ॥ _ ఆనన్లరూపం హృత్కోశే యద్చాతి ప్రాణినాం సదా ! 
తచ్చు(భ్రం జ్యోతిషాం జ్యోతి ర్రష్షవ్యం తన్ముముక్షుభిః ॥ 38 
హృదయకోశపద్మమందు ప్రాణుల కెల్లప్పుడు ఏది ప్రకాశించునో ఆ స్వచ్చమైన 
తేజస్సులకు తేజమిచ్చునట్టి యా తేజస్సును ముముక్షువులు జూడదగును 
మూ॥ నతత్రనూర్వో భాతి న చంద్రతారకం 
నేనూ విద్యుతో భాన్తి కుతోజ_య మడ్డి: / 
తమేవ భాన్హ మనుభాతి నర్భం 
తను భాసా నర్వమిదం విభాతి / ౧౧ 


పద॥ న-తత్ర- సూర్యః - భాతి - న- చన్రతారకం - న - ఇమాః - విద్యుతః- 
భాన్తి - కుతః - అయం - అగ్నిః - తం - ఏవ - భాన్తం - అనుభాతి - 
సర్వం - తస్య - భాసా - సర్వం - ఇదం - విభాతి 


యుండకోపనిషత్తు 159 


టీక॥ సూర్యః = సూర్యుడు, తత్ర = ఆ పర(బహ్మమునందు, న భాతి = 
(ప్రకాశించడము లేదు, చన్రతారకం = చంద్రనక్షత్రములును, న భాతి 
(ప్రకాశించడము లేదు, ఇమాః = ఈ, విద్యుతః = మెరుపులును, నభాన్ల్తి = 
ప్రకాశించడము లేదు, అయమగ్నిః = మనకు కనబడుచుండెడి ఈ యగ్ని, 
కుతః = ఎట్టు, భాతి = ప్రకాశించును, సర్వం = సమస్తము, భాన్తం = 
ప్రకాశించుచున్న, తమేవ = ఆ పరమేశ్వరునే, అనుభాతి = అనుసరించి 
(ప్రకాశించుచున్నది, తస్య = ఆ పరవేంశ్వరుంనియెొక్క, భాసా = 
(ప్రకాశముచేతనే, ఇదం సర్వం = ఈ సమస్త జగత్తు, విభాతి = మిక్కిలి 
(ప్రకాశించుచున్నది 


తా ॥ ఓ శౌనకుడా ! సర్వమును (ప్రకాశింపజోసెడి సూర్యుడును, 
చం(ద్రుడును, నక్షత్రములును, మెజుపులును, అగ్నియును యివి యన్నియున్ను 
ఆ పరబ్రహ్మమును (ప్రకాశింపజేయలేవు, (ప్రకాశించుచున్న ఆ పరమాత్మ 
ననుసరించియే ఈ సూర్యుడు మొదలైన సర్వమున్ను (ప్రకాశించుచున్నది ఆ 
పరమాత్మ (ప్రకాశముచేతనే ఈ కనబడెడు సమస్త జగత్తు (ప్రకాశించుచున్నది 
అను ॥ భాసకా అపి సూర్యాద్యా స్తద్భాసయితు మక్షనూః | 

తస్మిన్నాదౌ భాసమానే తద్ద్బాసా భాసతేఇ_ఖిలాః ॥ 39 

సూర్యుడు మొదలైన తేజస్సులు దానిని (పరమాత్మను) (ప్రకాశింప జేయలేవు 
మొదట నది భాసించుటంజేసి అద్దాని (ప్రకాశమువలన సూర్యాది తేజస్సులన్నియు 
భాసించును 
మూ ॥ (బహ్మ్మావనేద మవ్యుతం వురస్తా 

ధ్రుహ్మ వళ్ళా ధృహ్మ దక్షీణతళ త్రరేణ | 

అధశ్నోర్హ్యం చ ద్రనుతం బ్రహ్మైవేదం 

విళ్చ్షమిదం వరిష్టమ్‌ ॥ ౧౨ 
పద॥  బహ్మ- ఏవ- ఇదం - అమృతం - పురస్తాత్‌ - బ్రహ్మ - పశ్చాత్‌- (బ్రహ్మ- 

దక్షిణతః - చ - ఉత్తరేణ - అధః - చ- ఊదర్హ్వం - చ - (ప్రసృతం - 

బ్రహ్మ- ఏవ - ఇదం - విశ్వం - ఇదం - వరిష్టమ్‌ 


160 శ్రీ మలయాక సద్గురు గ్రంథావళి 


టీక॥ _ఇదం= ఈ సమస్తము, అమృతం = నాశరహితమగు, బ్రహ్మైవ = పరబ్రహ్మమే, 
పురస్తాత్‌= ముందరను, బ్రహ్మ = పరబ్రహ్మము, పశ్చాత్‌ = వెనుకను, (బ్రహ్మ: 
పర(బహ్మము, దక్షిణతళ్ళ = దక్షీణభాగమునందును, ఉత్తరేణ = 
ఉత్తరభాగమునందును, అధళ్ళ= (క్రిందిభాగమందును, ఊర్ల (ంచ = 
మీదిభాగమునందును, (సర్వతః = అంతట), (ప్రసృతం = వ్యాపించి 
యున్నది (బ్రహ్మైవ = పరబ్రహ్మమే, ఇదం = ఈ, విశ్వం = సమస్త జగత్తును, 
వరిష్టం = (్రేష్టమగు, ఇదం = ఈ (బ్రహ్మైవ = పరబ్రహ్మమే 
తా॥ ఓ శౌనకుడా ! ఈ పూర్వము జొప్పియుండెడి నాశరహితమగు 
పరబ్రహ్మమే ముందు భాగమునను, వెనుక భాగమునను, దక్షిణభాగమునను, 
ఉత్తరభాగమునను, ఊర్ల ఏభాగమునను, (క్రిందిభాగమునను అంతట 
వ్యాపించియున్నది ఈ సమస్త జగత్తును (్రేష్టమగు ఈ పరబ్రహ్మమే 
అను ॥ సర్వాసు దిక్షు తద్భాతి తస్మిన్నంతర్భవత్యదః | 
జగత్తతః పృధజ్ఞాస్తి తరంగొది జలాద్యధా ॥ 40 
అన్నిదిక్కులయందును అది (ప్రకాశించుచున్నది ఈ జగమంతయు 


దానియందు అణగియున్నది జలముకంటె వేరుగా తరంగములు లేనట్టు జగత్తు దానిని 
విడిచి లేదు 


ఇతి ద్వితీయముండకే - ద్వితీయః ఖండః 
ఇతి ద్వితీయ ముండకం సమాప్తం 
ఇది ద్వితీయముండకమున ద్వితీయ ఖండము సమాప్తము 
ద్వితీయ ముండకము సమాప్తము 


ర 


ఓమ్‌ 
తృతీయముణ్ణకే ప్రధమః ఖణ్బః 


మూ॥ oy నువర్లా నయుడా నఖాయా నమానం వృతం పరివన్హజాతే / 
తయోరన్యః వీవ్హలం స్వాద్వుత్త్యనళ్లున్తన్వో అభిచాకశీతి ॥ ౧ 


పద ॥ ద్వౌ - సుపర్జె - సయుజొ - సఖాయా - సవూరానం - వ్రక్షం - 
పరిషస్వజాతే- తయోః - అన్యః - పిప్పులం - స్వాదు - అత్తి - ఆనశ్నః౯ - 
అన్యః - అభిచాకశీతి 


టీక ॥ _సుపర్భౌ = మంచిగమునముగల, సయుజొ = కూడుకొనియుండెడి, 
సఖాయౌ= పరస్పరమున్ను పొందియున్న, ద్వౌ = జీవపరమాత్మ లిద్దరున్ను, 
సమానం = ఒకటియగు, వృక్షం = శరీరమును, పరిషస్వజాతే = ఆలింగనము 
జేసికొనియుండిరి, తయోః = ఆ జీవపరమాత్మలు ఇద్రరిలోపల, అన్యః = 
ఒకడగుజీవుడు, స్వాదు = రుచియైన, పిప్పులం = సుఖదుఃఖరూపమగు 
కర్మఫలమును, అత్తి = అనుభవించుచున్నాడు, అన్యః = ఇతరుడగు 
పరమాత్మ, అనశ్నోన్‌ = ఆకర్మఫలముననుభవించనివాడై, అభిచాకశీతి = 
కేవలము సాక్షియై చూచుచున్నాడు 


తా ॥ ఓశానకుడా ! ఎల్లప్పుడున్ను ఒకటిగా గూడుకొని పరస్పర మున్ను 
అనుసరించి పొందుచుండెడి జీవపరమాత్మ లిద్దరును ఆ పరబ్రహ్మ స్వరూపమే 
కారణముగా గల నాశనవుగుచుండెడి ఒక్కటియగు ఈ శరీరమును 
ఫలానుభూతికొరకు పక్షులు చెట్టునువలెనే పొందియున్నారు ఆ యిద్దరిలో 
జీవుడు విచిత్రములగు కర్మలవలన గలిగెడి సుఖదుఃఖరూప ఫలమును 
అజ్ఞానముచేత అనుభవించుచున్నాడు సర్వజ్ఞుడగు ఈశ్వరుడు నిత్యశుద్రబుద్ర 
ముక్తస్వభావుడై భోక్పృభోజ్య రూపములుగా నుండెడి జీవకర్మ ఫలములకు 
రెంటికిని (పీరకుడై ఆ కర్మఫలమును తాననుభవించకనే కేవలమున్ను నిత్యసాక్షియై 
చూచుచున్నాడు 


162 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


అను ॥ వృక్షేపక్షీఫలం భుక్తే కుధితోఇ_న్యస్తు వీక్షతే | 
చిచ్చాయావా నహంకారో భుంక్తే చిద్వీక్షతే తధా ॥ 41 
ఆకలిగల పక్షీ ఆ చెట్టుపండును దినును ఆకలిలేని పక్షి ఊరక 
చూచుచుండును అట్లే చిచ్చాయగల యహంకారము (జీవుడు) అనుభవించును 
చిదాత్మ సాక్షియై చూచుచుండును 


మూ ॥ నమానే వృక్షో వురుషో నినుగగే ఇనీశయా శోచతి ముహ్వ్యుమానః | 
జపం యదా వళ్ళత్యన్య మీశమన్య మహిమానమితి వీతకోకః 4౨ 

పద॥  సమానే-వృక్షే- పురుషః - నిమగ్నః - అనీశయా - శోచతి - ముహ్యమానః 
జుష్టం - యదా - పశ్యతి - అన్యం - ఈశం - అస్య - మహిమానం - ఇతి- 
వీతకోకః 

టీక॥ సమానే= ఒకటియగు, వృక్షే= నశించెడి ఈశరీరమందు, పురుషః= జీవుడు, 
నిమన్నః = ముని గినవాడయి, అనీశయా = దీనభావముచేత, ముహ్యమానః= 
మోహమును బొందినవాడయి, శోచతి = దుఃఖించుచున్నాడు, జుష్టం = 
సేవింపబడు చున్నటువంటిన్ని, అన్యం = ఇతరుడగు, ఈశం = విలక్షణుడగు 
పరమాత్మను, యదా = ఎప్పడు, అస్య = పరమేశ్వరుడును అగు నాయొక్క, 
మహిమానమితి = సామర్ట్యమనిన్ని, పశ్యతి = చూచుచున్నాడో, తదా = 
అప్పుడు, వీతశోకః = పోయిన దుఃఖముగలవాడు (భవతి = అగుచున్నాడు) 


తా॥ ఓ శౌనకుడా ! ఇట్టు జేవేశ్వరులకు సమానాధికరణమయిన ఒక 
శరీరమునందు నివసించియుండెడి జీవుడు అజ్ఞానముచేత దేహమే తాననెడి 
అభిప్రాయమును పొంది దీనభావముతో దుఃఖించుచున్నాడు ఇట్టు అజ్ఞానముచేత 
దుఃఖమును బొందియుండెడి జీవుడు తిర్యజ్మానుషాది యోనులయందు 
జన్మించుచు, ఒకానొకప్పుడు అనేక జన్మములయందు పరిశుద్దవుయిన 
పుణ్యాతిశయంవునెడి నిమిత్త వువలన పరవుదయాళుడగు ఒకానొక 
మహాపురుషునిచేత చూపింపబడిన యోగమార్గ్లము గలవాడై , అహింసా, సత్య, 
(బ్రహ్మచర్య, సర్వత్యాగ శమదమాది సంపన్నుడై , ఏకాగ్రచిత్తము గలవాడయి 
పరిపూర్ణ జ్ఞానముచేతను సేవింపబడుచున్న జీవవిలక్షణమయిన అసంసారియగు 


ముండకోపనిషత్తు 163 


పరమాత్మను ఆత్మస్వరూపమనిన్ని ఎప్పుడు చూచుచున్నాడో అప్పుడే సమస్త 
దుఃఖము నశించినవాడగుచున్నాడు 
అను॥ బోధా త్పురా తు చిద్రాన్నా మగ్నా భోక్తరి శోచతి | 
సా భ్రాంతి ర్నోక్సునిస్టైవ తద్వివేకో౭.పి భోక్తృగః ॥ 42 
జ్ఞూనవునకుముందు (భాంతిలోమునిగిన భోక్తయందలి చిదాత్మ 
శోకించును ఆ (భ్రాంతి భోక్తయందే గలిగినది ఆ (భ్రాంతియొక్క. వివేకము గూడ 
భోక్తయందే గలుగును 
మూ ॥ యదా వళ్లః వళ్ళతే రుక్టువ్లర్ధం 
కర్లారమీళం వురుషం బహ్మాయోనిమ్‌ ॥ 
తదా విద్వాన్‌ వుణ్యపాపే విధూయ 
నిరంజనః పరమం సామ్వూ ముపైతి 4 చా 
పద॥ యదా - పళ్యః - పశ్యతే - రుక్కవర్ణం - కర్తారం - ఈశం - పురుషం- 
బ్రహ్మయోనిమ్‌ - తదా - విద్వాన్‌ - పుణ్యపాపే - విధూయ - నిరజ్టునః - 
పరమం - సామ్యం - ఉపైతి 
టీక ॥ _ పళ్యః = విద్వాంసుడు, కర్తారం =సృష్టికర్తయైనటువంటిన్ని, ఈశం= 
సర్వమునకు నియామకుడైనటువంటిన్ని, పురుషం = పురుషస్వరూపుడై 
నట్టిన్ని, (బ్రహ్మయోనిం = అపరస్వరూపుడగు బ్రహ్మకు కారణుడైనటు 
వంటిన్నీ, రుక్కవ్మర్ధం = స్వయంజ్యోతి స్వరూపమైన పరమాత్మను, యదా= 
ఎప్పుడు, పశ్యతే = చూచుచున్నాడో, తదా = అప్పుడు, విద్వాన్‌ = 
విద్వాంసుడు , (ఆత్య్మాజ్ఞాని) పుణ్యపాపే = పుణ్యపాపములను, విధూయ= 
నిరసించి, నిరంజనః = ఎట్టి ప్రకృతి సంపర్కము లేనివాడై, పరమం= 
(శ్రష్టమయిన, సామ్యం = సమత్వమును, ఉపైతి = పొందుచున్నాడు 
తా ॥ ఓ శౌనకుడా ! బ్రహ్మస్వరూపమును దర్శించుచుండెడు ఆత్మజ్ఞాని 
సృష్టికర్తయగు హిరణ్యగర్భునకు కారణుడయినట్టిన్ని, జగత్కర్త అయినట్టిన్ని, 
పరంజ్యోతి రూపుడై నట్టిన్ని పరిపూర్జుడగు పరమాత్మను పూర్వము జెప్పిన 
(ప్రకారము ఎప్పుడు జూచునో అప్పుడా విద్వాంసుడు పుణ్యపాపములను విడిచి 
దుఃఖరహితుడై పరమాత్మను పొందుచున్నాడు 


164 


అను ॥ 


శ్రీ మలయాళ సద్ద్డురు గ్రంథావళి 
వివినక్తి యదా భోక్తా పుణ్యపాపే తదా౭._స్య నో । 
క్రీడత్యాత్మన్యసౌ ధ్యానాద్ద్యూతాదౌ మూఢవత్తదా ॥ 43 
ఎపుడు భోక్త వివేకము గలవాడగునో అపుడతనికి పుణ్యపాపము లుండవు 


ఆత్మధ్యాన మెల్లప్పుడు గలిగి యతడు జూదము మొదలైన వానియందు మూఢునింబోలి 
ఆత్మయందు (క్రీడించును 


మూ॥ ప్రాణో హేమ యన్సర్లుఖూతై ర్హ్రిభాతి 


పద ॥ 


టీక ॥ 


విజానః౯ విద్వాక్‌ భవతే నాతివాదీ / 

ఆత్మ క్రీడ ఆత్మ్టురతిః క్రియానా 

నేష బ్రహ్మవిదాం వరిష్టః ॥ రో 
ప్రాణః - హి - ఏషః - యః - సర్వభూతైః - విభాతి - విజాన౯ - విద్వా౯- 
భవతే - న - అతివాదీ - ఆత్మక్రీడః - ఆత్మరతిః - క్రియావా౯ - ఏషః - 
(బహ్మవిదాం - వరిష్టః 

య ఏషః = ఏ ఈ, ప్రాణో హి = ప్రాణస్వరూపుడగు పరమాత్మ, 
సర్వభూతైః= సమస్త భూతములతోను, విభాతి = నానావిధములుగా 
(ప్రకాశించుచున్నాడు, (ఏవం = ఈ (ప్రకారముగా, సర్వభూతస్టం= 
సర్వభూతముల యందున్న పరమాత్మను, విజాన౯ = తెలిసికొనిన, 
విద్వా౯ = విద్వాంసుడు, అతివాదీ = అతి(క్రమించి పలికెడివాడు, న భవతే = 
కాడు, ఆత్మక్రీడః = ఆత్మయందే క్రీడగలి గినట్టిన్ని, ఆత్మరతిః = ఆత్మయందే 
రమించునట్టిన్ని, క్రియావా౯= జ్ఞాన, ధ్యాన వైరాగ్యాది క్రియలుగల, ఏషః= 
ఈ ఆత్మజ్ఞాని, బ్రహ్మవిదాం = బ్రహ్మవేత్తలలో, వరిష్టః = శ్రేష్టుడు, (భవతి= 
అగుచున్నాడు) 


తా ॥ ఓ శౌనకుడా ! ప్రాణమునకు ప్రాణస్వరూపుడై నట్టి సర్వ 


స్వరూపియగు ఏ పరమాత్మ (బ్రహ్మాదిస్తంబ పర్యంతముండెడి సముస్త 
భూతములతో చేరియున్నవాడై అనేకవిధముల |ప్రకాశించుచున్నాడో అట్టి 
పరమాత్మను ఆత్మస్వరూపముగా తెలిసికొనిన (బ్రహ్మజ్ఞాని ఆత్మనతి క్రమించి 
ఆత్మకంటె అన్యములైనవి యున్నవని చెప్పుడు ఎప్పుడున్ను ఆత్మయందే 


ముండకోపనిషత్తు 165 


క్రీడించుచున్నట్టిన్ని, ఆత్మయందే ప్రేమకలిగినట్టిన్ని జ్ఞాన, ధ్యాన వైరాగ్యాదులు 
గల ఈ (బ్రహ్మజ్ఞాని బ్రహ్మవేత్తలందరిలో (శ్రేప్రుడగుచున్నాడు 
అను ॥ ఆత్మన్యేవ రతిం కుర్యాత్సర్వదా నిత్యకర్మవత్‌ । 
వరిష్టో బ్రహ్మ విత్తే ఏష వ్యర్థక్షణ వివర్ణనాత్‌ ॥ 44 
నిత్యకర్మనువలె ఆత్మధ్యానమునే ఎల్లప్పుడు చేయును బ్రహ్మవేత్తలలో నితడు 
శ్రేష్టుడు వ్యర్ధముగా నొక్కక్షణమైనను గడుపక స్వాత్మయందే విహరించును 
మూ ॥ నత్వేన లభ్యన్సవసా ప్వూష ఆత్మా 
నమ్యుక్‌ జ్ఞానేన బహ్మాచర్వేణ నిత్యమ్‌ + 
ఆస్తళ్ళరీరే జ్యోతిర్జయో హి శుభో 
యం వళ్ళన్లి యతయః ఉ్మీఐదోష్ణాః / ౫2 


పద॥ సత్యేన - లభ్యః - తపసా - హి - ఏషః - ఆత్మా - సమ్యుజ్ఞ్ఞూనేన - 
(బ్రహ్మచర్యేణ - నిత్యం - అన్తః - శరీరే - జ్యోతిర్మయః - హి - శుభ్ర - 
యం - పశ్యన్తి - యతయః - క్షీణదోష్యాః 


టీక ॥ తీణదోమాః- క్షీణ = నశించిన, దోషాః = (ప్రకృతి దోషములు గల, యతయః= 
సన్నాసులు (పరమాత్మ స్వరూపముకొరకు యత్నము జేయుచున్న 
సన్నాసులు, ) యం = ఏ ఆత్మ స్వరూపమును, పశ్యన్తి = చూచుచున్నారో, 
ఏషః = ఈ, జ్యోతిర్మయః = తేజోరూపమైన, శుభ్ర = పరిశుద్రమగు, ఆత్మా= 
ఆత్మ స్వరూపము, నిత్యం = ఎల్లప్పుడు, సత్యేన = సత్యము చేతనున్ను, 
నిత్యం = ఎల్లప్పుడునచిు, తపసా = ఆత్మ దర్శనానుకూలమైన 
తపస్సుచేతనున్ను, నిత్యం = ఎల్లప్తుడున్ను, సమ్యజ్ఞానేన = గొప్పు 
తెలివిచేతనున్ను, బ్రహ్మచర్యేణ = బ్రహ్మచర్య నియమములచేతనున్ను, 
అన్తళ్ళరీరే = శరీర మధ్యమునందు, లభ్యః = పొందదగినది 
తా! ఓ శౌనకుడా ! ఆత్మస్వరూపమును బొందుటకు మిక్కిలి 
(ప్రయత్నము జేయుచుండెడి (ప్రకృతిదోషరహితులగు సన్నాసులు ఏ పరమాత్మ 
స్వరూపమును జూచుచున్నారో, ఆ తేజోమయమగు పరిశుద్రమైన పరమాత్మ 
స్వరూపము ఎడతెగని (బ్రహ్మచర్య, సత్య, తప, స్పాకాత్కారజ్ఞానములచేత ఈ 


166 ఈక మలయాళ సద్దురు గ్రంథావళి 


దేహములోపలనుండెడి హృదయ కములముయొక్క_ చిదాకాశమునందు 
పొందదగియున్నది 
అను ॥ సత్యం తపో బ్రహ్మచర్యం నిద్యాధికృతికారణమ్‌ । 
ముఖ్యాధికారీ విద్యాయాం వరిష్టో [బహ్మవిడ్భవేత్‌ ॥ 45 
సత్యము, తపస్సు, ([బహ్మచర్యము విద్యయంద ధికారము (జ్ఞూనాధి 
కారమును) కలిగించును విద్యయందు (బహ్మవిద్వరిష్పుడు ముఖ్యాధికారి యగును 


మూ ॥ నత్యమేన జయతే నానృతం 
నత్వేన వర్ణా వితతో దేవయానః । 
యేనా క్రనుర్తషయో వ్యోప్టకామా 
యత తత్పుత్వన్వు వరమం నిధానమ్‌ ॥ డు 
పద॥ సత్యం - ఏవ - జయతే - న - అనృతం - సత్యేన - పన్దాః - వితతః- 
దేవయానః - యేన ఆ్రమన్తి - బుషయః - హి - ఆప్తకామాః - యత్ర - 
తత్‌ - సత్యస్య - పరమం - నిధానమ్‌ 
టీక ॥ _ సత్యమేవ = నిజమే, జయతే = జయించుచున్నది, అనృతం = అసత్యము, 
న= జయించదు, సత్యేన = సత్యముచేతను, దేవయానః= దేవయానమను 
పేరుగల, పన్దాః = మార్గము, వితతః = విస్తారమైనది, (భవతి = అగుచున్నది, ) 
యేన హి = ఏ మార్గముచేతనే, ఆప్తకామాః = పొందబడిన కోరికలుగల, 
బుషయః= మునులు, యత్ర = ఏ పరబ్రహ్మమునందు, తత్‌ = ఆ 
ఆత్మతత్త్వమును, ఆ(క్రమన్తి = ఆ(క్రమించుకొనుచున్నారో, (తత్‌ = అది,) 
సత్యస్య = సత్యమునకు, పరమం = శ్రేష్టమైన్క నిధానం = స్థానము (భవతి = 
అగుచున్నది) 
తా ॥ ఓ శౌనకుడా ! సత్యమును పలికెడివాడు సర్వోత్కృష్ట్రుడగు 
చున్నాడు అసత్యమును పలికెడివాడు మిక్కిలి నీచుడగుచున్నాడు సత్యమే 
జయించును, అసత్యమునకు జయము లభించదు సత్యమును పలుకుటచేతనే 
దేవయానమను పేరుగల మార్గము వృద్దిపాందినది ఈ దేవయానమగు 
మార్గముచేత ఆ ప్పకాములగు బుషులు ఏ పరబ్రహ్మమునందు ఆత్మతత్తమును 
బొందుచుందురో అదియే సత్యమునకు గ్రేష్టమగు స్టానము 


యుండకోపనిషత్తు 16/7 


మూ ॥ బ్ఞ్రహాచ్చ లతోద్రావ్టు మచింత్చారూనం 


పద ॥ 


ఉకీక ॥ 


నూవ్శాచ్చ తత్స్ళూకతరం విభాతి / 

దూరాత్సుదూలే తదివోంతికే చ 

వళ్వత్సి?పైవ నిహితం గువోయామ్‌ 4 ౭ 
బృహ్మత్‌ - చ - తత్‌ - దివ్యం - అచిన్త రూపం - సూశ్మూత్‌ - చ- తత్‌ - 
సూక్మతరం - విభాతి - దూరాత్‌ - సుదూరే - తత్‌ - ఇహ - అన్తికే - చ- 
పశ్వత్సు - ఇహ - ఏవ - నిహితం - గుహాయాం 

తత్‌ = ఆ పరబ్రహ్మము, బృహచ్చ = మిక్కిలి విస్తారమైనది, దివ్యం= స్వయం 
ప్రకాశమైనట్టిన్ని, అచినరూపం = చింతించ శక్యము గాని స్వరూపముగలిగి 
నట్టిన్ని, సూక్షాత్‌ = సూతక్మమగు ఆకాశాదికముకంటె, సూక్మతరం = 
మిక్కిలి సూత్మమైన, తత్‌= ఆ పరబ్రహ్మము, విభాతి = నానావిధములుగా 
(ప్రకాశించుచున్నది తత్‌ = ఆ పరబ్రహ్మము, దూరాత్‌ = మిక్కిలి 
దూరదేశముకంటే, సుదూరే = మిక్కిలి విదూరమగు (ప్రదేశమునందు, 
ఇహ = ఈ దేహమునందే, అన్తికే చ = సమీపమునందును, ఇహైవ = ఈ 
దేహమునందే, పశ్యత్సు = చూచుచున్న యోగుల విషయమై, గుహాయాం= 
బుద్ది గుహయందును, నిహితం = ఉన్నయది 


తా ॥ ఓ శౌనకుడా ! సత్యమునకు స్టానమగు ఆ పరబ్రహ్మము సర్వత్ర 


వ్యాప్తమై నిండియున్నది, అది అతి సూక్మమగు ఆకాశము కంచెను, మిక్కిలి 
సూక్ష్మమైనదై, ఇం(ద్రియాతీతమై స్వయం ప్రకాశమైెయున్నది ఆ పరబ్రహ్మము 
హృదయశుద్ది లేనివారికి అతి దూరముగా నున్ను, ఆత్మశుద్ది గలవారికి మిక్కిలి 
సమీపముగాను ఈ దేహమందలి బుద్ది గుహయందే ఉన్నయది 


మూ॥ న చక్షుషా బృహతే నాపి వాచా నాన్లైర్తేనె నవసా కర్ణుణావా/ / 


పద ॥ 


F13 


జ్ఞాన ద్రసాదేన విళ్వ్రుసత్తనతస్తు తం వళ్ళతే నివ్భ_ లం ధ్వాయనూను ॥ఏ 
న - చక్షుషా - గృహ్యతే - న - అపి - వాచా - న - అన్వైః - దేవైః - తపసా - 
కర్మణా - వా- జ్ఞానప్రసాదేన - విశుద్దసత్త్వః - తతః - తు - తం - పశ్వతే- 
నిష్కలం - ధ్యాయమానః 


168 శ్రీ మలయాళ సదురు గ్రంథావళి 


టీక॥ _ (పరమాత్మ, ) చక్షుషా = నేత్రముచేతను, న గృహ్యతే = తెలిసికొనబడడు, 
వాచా౭...పి = వాక్కుచేతనున్ను, న = గ్రహింపబడడు, అన్యైః = ఇతరములైన, 
దేవైః = ఇం(ద్రియముల చేతనున్ను, తపసా = తపస్సుచేతనున్ను, కర్మణావా= 
కర్మచేతనున్ను, న = తెలిసికొనబడడు, జ్ఞాన ప్రసాదేన = ఆత్మజ్ఞానముయొక్ష 
అనుగ్రహముచేతను (ఆత్మబో ధసామర్ద ముచేతను, ) విశుద్రసత్వః = 
పరిశుద్దాంతః కరణముగలవాడై, తతస్తు = అనంతరమునందైతే, నిష్కలం= 
అవయవములులేనట్టి, తం = ఆ |ప్రసిద్రమగు పరమాత్మను, ధ్యాయమానః= 
ధ్యానించుచున్నవాడై, పశ్వతే = చూచుచున్నాడు 
తా॥ ఓ శానకుడా ! జనుడు ఆ పరమాత్మను చక్షురాదిజ్ఞానేం 
(దియములచే తనున్ను, వాగాది కర్మేం (ద్రియవములచేతనున్ను, కామ్య ప్రాప్త 
తపస్సుచేతనున్ను, యజ్ఞాది కర్మలచేతనున్ను పొందలేడు నిర్మలవముగు 
ఆత్మజ్ఞానముచేతనైతే పరిశుద్దాంతరంగుడై నిరవయవుడగు ఆ పరమాత్మను 
ఏకా(గ్రచిత్తముతో ధ్యానించువాడయి పరిపూర్తవుగు ఆ పరవూత్మాను 
పొందుచున్నాడు 
అను॥ న చక్షుషా నాసి వాచా నాన్యైరకైశ్చ గృహ్యతే | 
న కర్మణా న తపసా వినాంతర్ముఖతాం క్వచిత్‌ ॥ 46 
కన్ను, వాక్కులతోగాని, ఇతరేంద్రియములతో గాని ఆ పరబ్రహ్మము 
గ్రహింపబడదు అటులనే కామ్యకర్మతోను, కామ్యతపస్సుతోను ఆ పరమాత్మ గ్రహింప 
శక్యముగాదు కేవల అంతర్ముఖ దృష్టితో గ్రహింప శక్యమగును 
మూ ॥ వష్లో౭ిణు రాత్మా చేతసా వేదితన్యో 
యన్న్ము౯ ప్రాణః వంచభా నంవివేశ । 
(ప్రాడైలిత్రం నర్వమోతం ప్రజానాం 
యన్మీ౯ నిశుద్దే విభవత్వోవ ఆత్మా / డొ 
పద॥ ఏష - అణుః- ఆత్మా - చేతసా - వేదితవ్యః - యస్మి౯ - ప్రాణః - పంచధా- 
సంవివేశ - ప్రాణైః - చిత్తం - సర్వం - ఓతం _ (ప్రజానాం- యస్మి౯ - 
విశుద్దే - విభవతి - ఏషః - ఆత్మా 


యుండకోపనిషత్తు 169 


టీక 1! యస్మి౯ = ఏ దేహమునందు, ప్రాణః = ప్రాణవాయువు, పంచధా = అయిదు 
విధములుగా, సంవివేశ = ప్రవేశించునో, ఏషః = ఈ, అణుః = సూత్మ్మమైన, 
ఆత్మా = ఆత్మస్వరూపము, చేతసా = విశుద్రజ్ఞానముచేతను, వేదితవ్యః = 
తెలిసిగొనదగినది, విశుద్దే = పరిశుద్రమగు, యస్మి౯ = ఏ చిత్తమునందు, 
ఏషః = ఈ చెప్పబడిన, ఆత్మా = ఆత్మస్వరూపము, విభవతి = విశేషముగా 
నగుచున్నదియో, (తత్‌= అటువంటి,) ప్రజానాం = ప్రజల యొక్క, చిత్తం 
సర్వం = అంతఃకరణమంతయు, (ప్రాణాః = ఇం(దెయము లచేతను, ఓతం= 
వ్యాప్తమైయున్నది 
తా ॥ ఓ శౌనకుడా ! ముఖ్య (ప్రాణవాయువు, ప్రాణ, అపాన, వ్యాన, 
ఉదాన, సమాన రూపములతో ఐదు విధములుగా (ప్రవేశించియున్న ఈ 
దేహమందే సూక్ష్మస్వరూపమైన ఈ ఆత్మస్వరూపము విశుద్రజ్ఞానము చేత 
తెలిసికొనదగినది ఇట్టు ఈ ఆత్మస్వరూపమను, స్వకీయముగా పొందుటకు 
సాధనమైన (ప్రజలయొక్ళ్క_ అంతఃకరణము ఇం(ద్రియములచేత వ్యాప్తమై యున్నది 
అను ॥ _ ధ్యానేనాన్తర్ముఖో వాక్యాద్రహ్మాత్మాన మనేక్షతే | 
విశుద్రబుద్దిరాత్మజ్ఞో యధా వక్తి తధా భవేత్‌ ॥ 47 
ధ్యానముతో నంతర్శుఖుడగుచు వేదాంతవాక్యమువలన పరబ్రహ్మ 
స్వరూపము తానని చూచుచున్నాడు శుద్దమైన బుద్దిగలిగి యాత్మజ్ఞానము 
గలిగినవాడెట్టు చెప్పునో అట్లగును 
మూ ॥ యం యం లోకం మనసా నంవిభాతి 
విశ్ళుద్రసత్త $ః కొమయతే యాంళ్చు కొమా౯ ॥ 
తంతం లోకం జయతే తాంళ్ల కామాన్‌ 
తస్మాదాత్మజం హ్యూర్ధయేదభూ తికామః i ౧౦ 
పద॥ యం- యం - లోకం - మనసా - సంవిభాతి - విశుద్దసత్త 5ః - కామయతే- 
యా౯-చ-కామా౯-తం-తం- లోకం - జయతే - తా౯-చ 
కామా? - తస్మాత్‌ - ఆత్మజ్ఞం - హి - ఆర్బయేత్‌ - భూతికామః 
టీక ॥ _ విశుద్రసత్త$ః - విశుద్ర = పరిశుద్రమగు, సత్త్వ = అంతకరణముగల జ్ఞాని, 
మనసా = మనస్సుచేతను, యం యం లోకం = ఏ ఏ లోకమునున్ను, యాన్‌= 


170 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఏ, కామాంశ్ల = కోరికలనున్ను, సంవిభాతి = సంకల్పించు చున్నాడో, తం 

తం లోకం = ఆ ఆ లోకమునున్ను, తా౯ కామాళ్ళీ = ఆ కోరికలనున్ను, 

జయతే = పొందుచున్నాడు, తస్మాత్‌ = అటువంటి విశుద్దాంతః కరణముగల 

వాడగుటవలన, భూతికామః = ఐశ్వర్యమును గోరువాడు, ఆత్మజ్ఞం= 

ఆత్మస్వరూపము తెలిసినవానిని, అర్బయేద్ది = పూజించ వలయును 

తా ॥ ఓ శౌనకుడా ! పరిశుద్దాంతఃకరణము గలవాడు ఇహలోక 
ముందుగాని, స్వర్గము మున్నగు ఏ ఏ లోకములనున్ను, ఏ ఏ భోగములనున్ను, 
తనకుగాని, ఇతరులకుగాని కావలయునని మనస్సుతో సంకల్పించునో, 
ఆయాలోకములనున్ను, ఆయా భోగములనున్ను తప్పక పొందుచున్నాడు కనుక 
భక్తీ జ్ఞాన, వైరోగ్రైశ్వర్యాదికమును కోరు జనుడు అటువంటి విశుద్దాంతకరణము 
గల ఆత్మజ్ఞానిని పూజింపవలయును 
అను॥ భూతికామో విభూత్యర్థమాత్మజ్ఞం సర్వ్వదా౭._ర్భయేత్‌ | 

నిష్కామస్తముసాసీనో వేత్తి బ్రహ్మత్వమాత్మనః ॥ 48 

ఐశ్వర్యమును గోరినవాడు ఐశ్వర్యముకొరకు ఆత్మవేత్తను ఎల్లప్పుడు 
పూజింపవలయును అటులనే నిష్కాముడై అతని సేవించువాడు తన బ్రహ్మత్వమును 
తెలిసికొనును 

ఇతి తృతీయముండకే - ప్రధమః ఖండః సమాప్తః 


తృతీయముండకమునందు ప్రధమఖండము సమాప్తము 


ఓమ్‌ 
తృతీయముణ్ణకే ద్వితీయః ఖండః 


మూ॥ ఓం నవేదైతత్తురమం (బహ్మ ధామ 


పద ॥ 


లీక ॥ 


యత్ర నిళ్లం నిహితం భాతి శుభమ్‌ / 
ఉపానతే పురుషం యే హ్యూకామా 
సే శుక్రమేతదతివర్లని ధీరాః / ౧ 


సః- వేద- ఏతత్‌- పరమం - బ్రహ్మ- ధామ- యత్ర - విశ్వం- నిహితం- 
భాతి - శుభ్రం - ఉపాసతే - పురుషం - యే - హి - అకామాః -తే - 
శుక్రం - ఏతత్‌ - అతివర్తన్తి - ధీరాః 


సః = వాడు (ఆత్మస్వరూపమును తెలిసినవానిని పూజించువాడు, 
సర్వకామానాం = సమస్తకోరికలకు, ) ధామ = ఆస్పుదమగు, ఏతత్‌ = ఈ, 
పరమం = గ్రేష్టమగు, (బ్రహ్మ = పరబ్రహ్మమును, వేద = తెలిసికొనుచున్నాడు, 
యత్ర = ఏ పరబ్రహ్మమునందు, విశ్వం = (ప్రపంచము, నిహితం = 
ఉంచబడినదై, భాతి = (ప్రకాశించు చున్నదియో, యే = ఎవరు, అకామాః= 
కోరిక లేనివారలయి, శు(భ్రం = పరిశుద్దుడగు, పురుషం = పురుషుని, ( ఏవం= 
ఈ (ప్రకారము, పరం = (క్రేష్టుడగు, దేవమివ = పరమాత్మను వలెనే, ) ఉపాసతే= 
ఉపాసన జేయుచున్నారో;-తే = అటువంటి, ధీరాః = జ్ఞానులు, ఏతత్‌ = 
ఈ, శుక్రం = మనుష్యులకు కారణమగు పరబ్రహ్మమును, అతివర్తన్తి = 
మిక్కిలి పొందుచున్నారు 


తా ॥ ఓశానకుడా! ఏపర(బ్రహ్మమునందు సమస్త (ప్రపంచము ఉండీ 


(ప్రకాశించుచున్నదో, అట్టి పరబ్రహ్మమును తెలిసికొనిన వానిని, ఎవరు అన్ని 
కోరికలను విడిచి మోక్షేచ్చగలవారలయి ఈచెప్పిన ప్రకారము దేవుని వలెనే ఉపాసన 
జేయుచున్నారో అట్టి శుద్దాత్ములు సమస్త (ప్రపంచమునకును ఆధారమైన ఆ 
పర(బ్రహ్మమును పొందుచున్నారు 


వావి 


172 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


మూ ॥ కామా౯ యః కామయతే మన్హనానః న కామభి ర్ఞాయతే తత్ర తత్ర ! 
నర్వావ్షకామన్వు క్రతాత్మనస్తు ఇప్తౌవ నర్చే ప్రవిలీయర్తి కామాః 4౨ 
పద॥  కామా౯- యః - కామయతే - మన్యమానః - సః - కామభిః - జాయతే - 
తత్ర - తత్ర - పర్యాప్తకామస్య - కృతాత్మనః - తు - ఇహ - ఏవ - సర్వే - 
ప్రవిలీయన్తి - కామాః 
టీక ॥ యః = ఎవడు, కామా౯ = కోరికలను, మన్యమానః = తలంచువాడై, 
కామయతే = కోరుచున్నాడో, సః = వాడు, కామభిః = ఆకోరికలతో, తత్ర 
తత్ర= అక్కడక్కడ, జాయతే = పుట్టుచున్నాడు, పర్యాప్త కామస్య = అంతట 
పొందబడిన కోరికలుగల, కృతాత్మనస్తు = తెలియబడిన ఆత్మతత్త ఏము 
గలవానికైతే, సర్వే = సమస్తమైన, కామాః = కోరికలు, ఇహైవ = ఈ 
శరీరమునందే, (ప్రవితీయన్తి = నాశమును పొందుచున్నవి 
తా! ఓ శౌనకుడా ! ఎవడు దృష్థాద్నష్ట విషయములైన కోరికలను వాటి 
వాటి గుణముల చింతించుచు కోరునో, వాడు ఆయా విషయములయందు, 
ఆయా కోరికలతో చుట్టుుకొనబడి పుట్టుచున్నాడు ఎవడు పరమార్ల స్వరూపమైన 
ఆత్మజ్ఞానమువలన ఆప్తకాముడగునో అట్టి ఆత్మజ్ఞాని యొక్క సమస్తములగు 
కోరికలు ఈ దేహమునందే నాశమును పొందుచున్నవి 


అను ॥ కామశైసష్ట్య్రపరః కామైస్తత్ర తత్ర ప్రజాయతే । 
జీవన్నేవాత్మవిత్సర్వకామానాం లయ మాప్పుయాత్‌ ॥ 49 


కామములే శ్రేష్టములని తలంచువాడు అచ్చటుచ్చటు కామములతో జన్మించును 
జీవించుచునే బ్రహ్మవేత్త అన్ని కామముల లయమును బొందును 


మూ ॥ నాయమాత్మా ప్రనచనేన లభ్యో న మేధయా న బహునా (శ్రుతేన 
యవమ్మేవెష వణుతే తేన లభ్బస్తస్తైన ఆత్మా వివ్చణుతే తనూం స్వాయ్‌/ 
పద॥ న- అయం - ఆత్మా - (ప్రవచనేన - లభ్యః -న - మేధయా - న - బహునా 


- (శ్రుతేన - యం - ఏవ - ఏషః - వృణుతే - తేన - లభ్యః- తస్య - ఏషః - 
ఆత్మా - వివృణుతే - తనూం - స్వామ్‌ 


యుంజకో పనిషత్తు 173 


టీక ॥ 


అయం = ఈ, ఆత్మా = ఆత్మస్వరూపము, (ప్రవచనేన = విశేషముగా 
వేదశా (స్రాధ్యయనాధ్యాపనములచేత, నలభ్యః = పొందశక్యమైనది కాదు, 
మేధయా = గ్రంధార్తధారణా రూపశ్మ్తీ చేతనున్ను, న = పొందశక్యమైనదిగాదు, 
బహునా = విశేషమైన, (శ్రుతేన = శా స్త్రశ్రవణముచే తనున్న, న = 
పాందశక్యమైనది గాదు, ఏషః = ఈ విద్వాంసుడు, యమేవ =ఏ ఆత్మ 
స్వరూపమునే, వృణుతే = పొందుటకు ఇచ్చగించుచున్నాడో, తేన = ఆ 
యిచ్చచేత, (ఏషః = ఈ, ఆత్మా= ఆత్మస్వరూపము, లభ్యః = పొందదగినది, 
తస్య = వానికి, ఏషః = ఈ, ఆత్మా= ఆత్మస్వరూపము, స్వాం = స్వకీయమైన, 
తనూం = స్వరూపమును, వివృణుతే = (ప్రకాశింపజేయుచున్నది 


తా॥ ఓ శౌనకుడా ! ఈ పూర్వము జాపుబడిన ఆత్మస్వరూపము 


వేదశా(స్తాధ్యయనమువలన కలిగెడి విశేషవక్తత్వముచేతనున్ను, గ్రంధార్హధారణా 
శక్తిచేతనున్ను, మిక్కిలి (శ్రవణముచేతనున్ను పొంద శక్యము గానిది ఈ 
ఆత్మస్వరూపమును పొందవలెననెడు ఇచ్చ చేత విద్వాంసుడు ఆత్మను 
పొందుచున్నాడు ఇంతకు వినా వేరొక యుపాయము లేదు అటువంటి ఇచ్చ 
గలవానికే ఈ ఆత్మ స్వకీయమగు ఆత్మ తత్త్వ స్వరూపమును ప్రకాశింపజేయు 


చున్నది 


అను ॥ 


న వేదపార బాహుళ్యా న్న బహుశ్రుతిత స్తధా ! 
ఆత్మా లభ్యోఇ_ధ దేవోజ.యం వృణుతే తేన లభ్యతే ॥ 50 


మిక్కిలి వేదము చదివినను, శా స్త్రములనేకములు నేర్చినను, ఆత్మజ్ఞానము 


కలుగదు ఏ జిజ్ఞాసువు పరమాత్మను పొందుట కిచ్చగించునో దేవుడతనియంద 
నుగ్రహించును అందుచేత ఆత్మజ్ఞానము లభించును 


మూ ॥ 


పద ॥ 


నాయనూత్మా బలహీనేన లభోళ 

న చ న్రమాదాత్తవసో వావ్యూలిజ్లాత్‌ / 

ఏతైరుపాయై ర్భ్థతతే యస్తు విద్యాం 

ఫ్రస్రైష ఆత్మా విశతే బహ్మధామ / కో 


న- అయం - ఆత్మా - బలహీనేన - లభ్యః - న- చ- ప్రమాదాత్‌- తపసః- 


174 శ్రీ మలయాళ సుద్దురు గ్రంథావళి 


వా- అపి - అలిజ్ఞాత్‌- ఏతైః - ఉపార్మైః - యతతే - యః - తు - విద్వా౯- 
తస్య - ఏషః - ఆత్మా - విశతే - (బ్రహ్మధామ 
టీక॥ అయం = ఈ, ఆత్మా = ఆత్మస్వరూపము, బలహీనేన = ఆత్మ నిష్టచేత 
పుట్టిన పరాక్రమము లేకపోవుట చేతను, న లభ్యః = పొందనలవి కాదు, 
(ప్రమాదాత్‌ = జాగ్రత్త తప్పుటవలననున్ను, అలిజ్ఞాత్‌ = సన్న్యాసరహితమగు 
(సర్వసంగ సన్న్యాసరూపమగు గులుతు లేనట్టిన్ని, ) తపసోవాపి = జ్ఞానము 
లేని తపస్సువలననున్ను, న = పొందదగినది కాదు, యః = ఏ, విద్వాంస్తు = 
విద్వాంసుడైతే, ఏతైః = ఈ, ఉపాయైః = ఉపాయములచేతను, యతతే = 
(ప్రయత్నము జేయుచున్నాడో, తస్య = ఆ విద్వాంసునియొక్క, ఏషః = ఈ, 
ఆత్మా = ఆత్మ, (బహ్మధావం = (బహ్మస్వరరాపమునం, విశతే = 
పాందుచున్నది 
తా ॥ ఓ శౌనకుడా ! ఈ యాత్మస్వరూపము ఆత్మ జ్ఞానమువలన 
నుద్భవించిన సామరధ్ద కము లేకపోవుటచేతనున్ను పాందుటుకశక్యమైనది 
(పవదస్వభావముగలవాని చేతనున్ను, సర్వసంగపరిత్యాగచిహ్నము 
లేనివానిచేతను ఆత్మ పొంద నలవికానిది ఆత్మ నిష్టవలన పుట్టిన పరాక్రమము 
లేకపోవుటచేతనున్ను పొందశక్యము గాదు ఏ విద్వాంసుడైతే ఈ ఉపాయములచేత 
(ప్రయత్నము జేయుచున్నాడో ఆవిద్వాంసునియొక్క ఈ ఆత్మ (బ్రహ్మ 
స్వరూపమును పొందుచున్నది 
అను॥ శ్రవణం మననం ధ్యానం యస్య న ప్రబలం భవేత్‌ | 
ప్రమాదో వా౭._స్తి విషయాసకా౭..౬._త్మా న స బుధ్యతే ॥ 51 
శ్రవణము, విచారణము, ధ్యానమును ఎవనికి ప్రబలముగా గలుగవో, 
(ప్రమాదము గాని యుండునో, విషయాసక్తియు గలదో వానికి పరమాత్మ తెలియదు 
మూ ॥ సంసప్రాహ్రైనవ్ళుషయాో జ్ఞాన్చుస్తాః క్రతాత్మానో వీతరాగాః ద్రశాన్తాః / 
తే నర్వ్వగం నర్వ్వతః ప్రావ్యు ధీరా యుక్తాత్మాన నృర్దూ మేవావిళ్లరి 109 
పద॥ సంప్రాప్య - ఏనం - బుషయః - జ్ఞూనతృప్తాః - కృతాత్మానః - వీత రాగాః - 
(ప్రశాన్తాః - తే - సర్వగం - సర్వతః - (ప్రాప్య - ధీరాః - యుక్తాత్మానః - 
సర్వం - ఏవ- ఆవిశన్తి 


యుండకోపనిషత్తు 175 


టీక ॥ 


బుషయ. = ఆత్మదర్శనముగల మునులు, ఏనం = ఈ ఆత్మస్వరూపమును, 
సంప్రాప్య = పొంది, జ్ఞానతృప్తాః - జ్ఞాన = ఆత్మజ్ఞానముచేత, తృషప్తాః = 
తృప్తిపాందినవారలును, కృతాత్మానః= కృత = చేయబడిన, ఆత్మానః = 
ఆత్మస్వరూపముగలవారున్ను, వీతరాగాః - వీత = పోయినట్టే, రాగాః = 
అనురాగాది దోషములు కలవారున్ను, (ప్రశాన్హాః = మిక్కిలి శాంతిని పొందిన 
ఇంద్రియములు గలవారున్ను, (భవంతి = అగుచున్నారో,) తే = వారు, సర్వ 
గం = అంతటను వ్యాపించియుండెడి ఆత్మను, సర్వతః = అంతట, ప్రాష్య= 
పొంది, ధీరాః = మిక్కిలి జ్ఞానము గలవారలై, యుక్తాత్మానః = కూర్చబడిన 
అంతఃకరణములు గలవారలై, సర్వమేవ = సమస్తమున్ను, ఆవిశంతి = 
(ప్రవేశించుచున్నారు 


తా! ఓ శౌనకుడా ! పరబ్రహ్మ స్వరూపమును తెలిసికొని 


ఆత్మస్వరూపులైనట్టిన్ని, శబ్దాది విషయములయందు అనురాగము లేనట్టిన్ని 
(బ్రహ్మ జ్ఞానముచేతనే తృప్తినిబొంది ఇంద్రియ నిగ్రహముగల మహాబుషులు 
అంతట ఆకాశమువలెనే నిండి వ్యాపించియుండెడి అద్వయమగు పరబ్రహ్మ 
స్వరూపమును అంతటపొంది అత్యంత జ్ఞానము చేత నిళ్చలచిత్తులై నిరుపాధికమైన 
అద్వయ పరబ్రహ్మమును బొందుచున్నారు 


మూ ॥ వేదాన్తనిజ్ఞాననునిశ్ఞితార్డాః నన్గాగసయోగా ద్ధుతయ చ్ళ్చుద్రనత్తా $= / 


పద ॥ 


టీక ॥ 


తే బవ్మాలోకేవు వరాన్తకాలే వరామృతాః వరిముచ్వన్తి నర్హే ॥ ౬ 
వేదాన్తవిజ్ఞాన సునిశ్చితార్దాః - సన్యాసయోగాత్‌ - యతయః - శుద్రసత్వాః- 
తే - బ్రహ్మలోకేషు - పరాన్తకాలే - పరామృతాః - పరిముచ్యన్తి - సర్వే 
వేదాన్తవిజ్ఞూన సునిశ్చితార్దాః - వేదాన్త = ఉపనిషత్తులవలన పుట్టిన, విజ్ఞాన = 
విశేషజ్ఞానము యొక్క, సునిశ్చిత = నిశ్చయింపబడిన, అర్జాః = అధములు 
గలిగిన, యతయః = పరబ్రహ్మమును పాందుటయందు (ప్రయత్నము 
జేయునట్లి స్వభావములు గల సన్నాసులు, సన్నా ఫసయోగాత్‌ - సన్న్యాస= 
సర్వసంగ పరిత్యాగరూపమయిన, యోగాత్‌ = యోగమువలన, శుద్రసత్త్వాః= 
శుద్ద = నిర్మలమగు, సత్త్వాః = అంతఃకరణములుగలవారుగా, (భవన్తి = 
అగుచున్నారు, ) తే సర్వే = వారందరు, పరాన్తకాలే = దేహమును విడిచెడి 


176 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


సమయమందు, (బ్రహ్మలోకేషు = బ్రహ్మస్వరూపమే అయిన లోకములందు, 

పరామృతాస్సన్తః = పరబ్రహ్మ స్వరూపులై, పరిముచ్యన్తి = అంతట ముక్తిని 

పొందుచున్నారు 

తా ॥ ఓ శౌనకుడా ! ఉపనిషత్తులవలన పుట్టిన విశేషజ్ఞానము చేత 
నిళ్ళంయుంపబడిన అర్హవలులు గలిగిన పరి(శవంశీలురగు సన్నా్యాసులు 
సర్వసంగపరిత్యాగరూపమయిన యోగమువలన నిర్మలమగు అంతఃకరణములు 
గలవారుగా అగుచున్నారు వారందరు దేహమును విడిచెడి సమయమందు 
'బ్రహ్మలోకవమలయుందు పర (బహ్మ స్వరరాపులై అంతట వక్తి ని 
బొందుచున్నారు 
అను ॥ వేదాన్తధీనిశ్చాతార్జాః సన్న్యాసొచ్చుద్రబుద్రయః । 

బహ్మదృష్టై స్టిరాశ్సాన్తే ముచ్యంతే మూలకారణాత్‌ ॥ 52 

ఉపనిషదర్థజ్ఞానమువలన నిశ్చితమైన తాత్పర్యము గలవారు శుద్దమైన 
బుద్దిగలవారును, (బహ్మవుందు ప్లరబుద్దిగలవారునం అంతవుందు 
అజ్ఞానమునుండి విముక్తు లగుదురు 


మూ ॥ గతాః కలాః వళ్టుదళ ప్రతిష్టా దేవాళు నర్వ వ్రతిదేవతాను / 
కర్మాణి విజ్ఞాననుయళ్లు ఆత్మా వరే2_వ్వుయే నర్వ ఏక్షీభవన్లి ॥ ౭ 


పద॥ _ గతాః- కలాః - పబ్బదశ- (ప్రతిష్పాః - దేవాః - చ- సర్వే - (ప్రతి దేవతాసు - 
కర్మాణి - విజ్ఞానమయః - చ - ఆత్మా - పరే- అవ్యయే- సర్వే - ఏక్షీభవన్తి 


టీక ॥ _ పజ్బాదశః= పదునైదు, కలాః = ప్రాణము మున్నగు కళలు, ప్రతిష్టాః= స్టీతులను, 
గతాః = పొందినవిగా, (భవన్తి = అగుచున్నవి, ) సర్వే = సమస్తమైన, దేవాళ్ళ= 
ఇం(ద్రియములున్ను, (ప్రతిదేవతాసు = ఇం|ద్రియాధిష్టాన సూర్యుడు మొదలైన 
(ప్రతిదేవతలయందును, కర్మాణి = కర్మలు, విజ్ఞాన మయః = విజ్ఞాన 
స్వరూపమగు, ఆత్మా చ = జీవాత్మయున్ను, సర్వే = అన్నియును, ఉపాధ్య 
పనయే సతి = దేహముపోవుచుండగా, పరే = (్రేష్టముగు, అవ్యయే = 
నాశరహితమగు పర(బ్రహ్మమునందే, ఏకీభవన్తి = ఒకటిగా యగుచున్నవి 


ఘయుండకో పనిషత్తు 177 


తా ॥ ఓ శౌనకుడా ! ప్రాణము మొదలగు పదునైదు కళలు స్రితులను 
పౌందినవిగా నగుచున్నవి సమస్తమైన ఇం(ద్రియములున్ను ఇం(ద్రియాధిష్టాన 
సూర్యుడు మొదలైన ప్రతిదేవతలయందున్ను పొందుచున్నవి కర్మలు, విజ్ఞాన 
స్వరూపమగు జీవాత్మయున్ను అన్నియును దేహము పోవుచుండగా (శ్రేష్టమగు 
నాశరహితమగు పరబ్రహ్మమునందే ఏకమగుచున్నవి 
అను ॥ _ పరాన్తకాలే ముక్తా యే బహ్మాత్మత్వాత్తురావుతాః ! 
కలాః పంచద్ద తేషాం లీయన్తే స్వస్వకారణే ॥ 53 
తా॥ పరాంతకాలమందు ముక్తులైనవారు ఎవరో వారికి (బ్రహ్మత్వ ప్రాప్తిచేత 
ప్రాణాదులగు పదిహేను కళలు తమ తమ కారణము లందు లయమొందును 
మూ ॥ యధా నద్దన్ల ప్రామానా న్రముద్రే అనం గని నామరూపే వివోయ ॥ 
తధా విద్వాన్హామదూనద్దిముకు వరాత్తురం వురుషముపైతి దివ్చుమ్‌ | 
పద॥ యధా - నద్యః - స్యన్హమానాః - సముద్రే - అస్తం - గచ్చన్తి - నామరూపే - 
విహాయ - తధా - విద్వా౯ - నామరూపాత్‌ - విముక్తః- పరాత్‌ - పరం - 
పురుషం - ఉపైతి - దివ్యం 
టీక॥ _ స్యన్హ్లమానాః = ప్రవహించుచున్న, నద్యః = నదులు, నామరూపే = నామ 
రూపములను, విహాయ = విడచి, సముద్రే = సముద్రము నందు, యధా = 
ఏ ప్రకారము, అస్తం = లయమును, గచ్చన్తి = పొందుచున్నవో, తధా = 
ఆ(ప్రకారముగానే, విద్వా౯ = విద్వాంసుడు ( ఆత్మస్వరూపమును తెలిసికొనిన 
జ్ఞాని, ) నామరూపాత్‌ = నిర్మితములగు నామరూపములనుండి, విముక్తః= 
విడంవబడీనవాడ్డై, పరాత్‌ = అక్షరండగు వానికంచె, పరం = 
ఢేస్తుడైనటువంటిన్ని, దివ్యం = (ప్రకాశ స్వరూపుడైనటువంటిన్ని, పురుషం= 
పరిపూర్ధుడగు పురుషుని, ఉపైతి = పొందుచున్నాడు 
తా॥ ఓ శౌనకుడా ! లోకమునందు నావురూపములను ధరించి 
(ప్రవహించుచున్న గంగ, గోదావరి మున్నగు నదులన్నియు సము(ద్రమునందు జేరి 
వాటి వాటి నామరూపములను విడచి యెట్టు మహాసము(ద్రమై పోవుచున్నవో, 
ఆ(ప్రకారముగానే ఆత్మస్వరూపమును తెలిసికొనిన జ్ఞాని అవిద్యానిర్మితములగు 


178 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


నావురూపవలులవలన విముక్తుడై స్వయం (ప్రకాశమునటువంటేి న్ని 
పరాత్సరమైనటువంటిన్ని, అద్వితీయమ్మె నటువంటిన్ని పరిపూర్షవుగు 
పర(బహ్య్మమును పాందుచున్నాడు 
అను ॥ అబ్బావ స్తం యాన్తి నద్యో నామరూపే విహాయ హి । 
తధా విద్వా న్నామరూపొన్ముక్షో యాతి పరం పదమ్‌ ॥ 54 
నదులు సము(దమందు నామ రూపములను విడిచి, అస్తమించిన విధమున 
జ్ఞానియు నామరూపములను విడిచి పరమాత్మ స్పానమును బొందుచున్నాడు 


మూ॥ నయా హవై తత్తరనుం (బ్రహ్మా వేద 
(జహ్మావ భవతి నాస్వా(బహ్మావిత్సు. లో భవతి / 
తరతి శోకం తరతి పాప్మానం 
గువోగ్రబ్దిభ్యో విముకోల_మృతో భవతి / 


పద॥ సః- యః - హవై - తత్‌- పరమం - బ్రహ్మ - వేద - బహ్మ- ఏవ - 
భవతి- న - అస్య - అబ్రహ్మవిత్‌ - కులే - భవతి - తరతి - శోకం - 
తరతి- పాప్మానం - గుహా గ్రవ్లిభ్యః - విముక్తః - అమృతః - భవతి 


టీక ॥ 8 = ఎవడు, హవై = ప్రసిద్దముగా, తత్‌ = ఆ, సరమం = ్రేమగు, బ్రహ్మ= 
పర(బ్రహ్మమును, వేద = తెలుసుకొనుచున్నాడో, సః = వాడు, బ్రహ్మైవ = 
పరబ్రహ్మ స్వరూపవేం, భవతి = అగంచున్నాడం, అస్య = ఈ 
బ్రహ్మవేత్తయొక్క, కులే = వంశమునందు, అ(బ్రహ్మవిత్‌ = బ్రహ్మవేత్తకానట్టి 
వాడు, న భవతి = కలుగడు, శోకం = దుఃఖమును, తరతి = అతిక్రమించు 
చున్నాడు, పాప్మానం = పాపమును, తరతి = అతి(క్రమించుచున్నాడు, 
గుహాగ్రల్లిభ్యః - గుహా= బుద్రియందుగల, గ్రవ్రిభ్యః = బంధములనుండి, 
విముక్తస్తు౯ = విడువబడినవాడై, అమృతః = మరణములేనివాడు (పరబ్రహ్మ 
స్వరూపుడు, భవతి = అగుచున్నాడు ) 


తా । ఓ శానకుడా ! ఆ పరబహ్మస్వరూపవంను ఎవడు 
తె లిసికొనుచున్నాడో వాడు పర(బహ్మవేం అగుచున్నాడు ఇటువంటి 
(బహ్మవేత్తయొక్క. వంశమునందు (బ్రహ్మవేత్త కానట్టివారు పుట్టరు ఈ (ప్రకారము 


యుండకో పగుషత్తు 179 


పర(బహ్మస్వరూపియైన ఆత్మజ్ఞాని సుఖదుఃఖములను, పుణ్య పాపముల 
నతి (క్రమించినవాడై హృదయమందుగల అవిద్యయందు గలిగిన బంధములవలన 
విముక్తుడై పరబ్రహ్మ స్వరూపి యగుచున్నాడు 
అను ॥ యః కోల౭_పి బహ్మవేత్తేష బ్రహ్మైన భవతి స్వయమ్‌ । 
అబ్రహ్మనిత్తస్య కులే న స్యాదేతద్విబోధత ॥ 55 
శోకం తరతి పాప్మానమపి ధీ గ్రంధితో2_ఖిలాత్‌ । 
ముకో బ్రహ్మాత్మబోధేన భవత్యేవావుృుతో౭_ఖిలః ॥ 56 


ఎవడో యొకడు (బ్రహ్మవేత్తగువాడు (బ్రహ్మయే తానగును అట్టి వాని 
వంశమునందు (బహ్మవేత్త కానివాడు పుట్టడు (బ్రహ్మజ్ఞానము వలన శోకమును 
తరించును పాపమును గూడ దాటును బుద్ది బంధములన్నియు విడిపోవును అందరు 
అమృతులగుదురు 


తదేతద్దుచాభ్యుక్షం - 


మూ ॥ క్రీయావస్త శ్రఫీతియా (బహ్మనిష్టా 
నయం జుహ్వూతో వక్షర్షిం (్రద్దయన్హః / 
తేషామేవైతాం (బహ్మవిద్యాం వదేత 
శిరోద్రతం విధివద్వైన్తు చ్చీర్థమ్‌ ॥ ౧౦ 


పద॥ తత్‌ - ఏతత్‌ - బుచా - అభ్యుక్తం - (క్రియావన్తః - శో(త్రియాః- 
(బహ్మనిష్టాః- స్వయం - జూహ్వాతే - ఏకబుషిం - (శ్రద్రయన్తః - తేషాం - 
ఏవ - ఏతాం - బ్రహ్మవిద్యాం - వదేత - శిరో(ప్రతం - విధివత్‌ - యైః - 
తు- చ్మీడ్గం 


టీక ॥  బుుచా= వేదమంత్రముచేత, తదేతత్‌= ఆ ఈ (బ్రహ్మ విద్యా సంప్రదాయము, 
అభ్యుక్తం = చెప్పుబడినది, (క్రియావన్తః = (బ్రహ్మచర్యాద్యనుష్టానముగలవారు, 
(శో త్రియాః = వేదాధ్యయనము గలిగినట్టిన్ని, బ్రహ్మనిష్టాః = పరబ్రహ్మము 
నందు నిష్టగలిగినటువంటి, (యే = ఎవరు, ) స్వయం = తాము, [(శ్రద్దయన్త 
స్పృన్తః = (శ్రద్రగలవారలై, ఏకర్షిం = ఏకర్షియను పేరుగల అగ్నినిగూర్చి, 


180 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


జాహ్వాతే= హోమము జేయుచున్నారో, తేషామేవ = వారలకే, ఏతాం= ఈ, 
(బ్రహ్మవిద్యాం = బ్రహ్మవిద్యను, వదేత = చెప్పవలెను, యైైస్తు = ఎవరి చేతనైతే, 
శిరోవ్రతం = వేదవ్రతము, విధివత్‌ = శాస్త్రోక్త ప్రకారముగా, చీర్ణం = 
ఆచరింపబడునో, (తేషామేవచ = వారికే, ఏతాం బ్రహ్మవిద్యాం = ఈ 
బ్రహ్మవిద్యను, వదేత= చెప్పవలయును ) 
తా॥ ఓ శౌనకుడా ! వేదవుం[త్రము చేత, ఆ ఈ (బ్రహ్మవిద్యా 
సంప్రదాయము చెప్పబడినది (బ్రహ్మచర్యాద్యనుష్టానము గలిగినటువంటిన్ని, 
వేదాధ్యయనము గలిగినట్టిన్ని, పర(బ్రహ్మమునందు నిష్టగలిగినటువంటి ఎవరు 
తాము (శ్రద్దగలవారలై ఏకర్షియను పేరుగల అగ్నిని గూర్చి హోవుము 
జేయుచున్నారో, వారలకే ఈ (బ్రహ్మవిద్యను జెప్పవలెను ఎవరిచేతనైతే వేదవ్రతము 
శా(ప్రోక్త ప్రకారముగా ఆచరింపబడునో వారికిన్ని ఈ పరబ్రహ్మ విద్యను 
జెప్పవలయును 
అను ॥ క్రియావన్తః శ్రోత్రియా యే సగుణబ్రహ్మ చింతకాః | 
తేషామేవ చ బ్రహ్మత్వ విద్యామేతాం వదేద్చుధః ॥ 57 
శాస్త్రవేత్తలు, కర్మనిష్టులై యెవరు సగుణ(బ్రహ్మము నుపొసించుచున్నారో 
వారికే ఈ నిర్గుణ (బ్రహ్మతత్త మును జ్ఞాని (విద్వాంసుడు) బోధించవలయును 
మూ ॥ తదేతత్తుత్ళ వ్రుషి రజ్జిరాః వురోనాచనైతదచ్చీర్ధద్రతో2_ధతే । 
నమః వరమబుష్మిభ్యాః నమః సరమబుునిభ్యః / ౧౧౮ 
పద॥ _ తత్‌- ఏతత్‌- సత్యం - బుషీ - అజ్లిరాః - పురా - ఉవాచ - న- ఏతత్‌ - 
అచ్చీర్ణవ్రతః - అధీతే - నమః - పరమబుుషిభ్యః - నమః - పరమబుషిభ్యః 
టీక॥ _ అజ్జీరాః = అంగిరసుడను, బుషి = ముని, పురా = పూర్వమందు, సత్యం= 
సత్యమైన, తత్‌ = ఆ (ప్రసిద్దమైన, ఏతత్‌ = ఈ (బ్రహ్మవిద్యను, (శౌనకాయః= 
శౌనక మహాబుషికొరకు, ) ఉవాచ= చెప్పెను, అచ్చీర్భవ్రతః = ఆచరింపబడని 
(వ్రతము గలవాడు, ఏతత్‌= ఈ ఉపనిషత్తును, నాధీతే = అధ్యయనము 
జేయదగడు, పరమబుుషిభ్యః - పరమ = శ్రేష్టులగు, బుషిభ్యః = మహా 
మునులకొణకు, నవుః = నమస్కారము, పరవముబుషిభ్యః- పరము ఇ 
పూజ్యులగు, బుషిభ్యః = బుషులకొరకు, నమః = నమస్కారము 


యుండకోపనిషత్త్తు 181 


తా ॥ పూర్వము అజ్లరస మహాబుషి (ప్రసిద్రమయిన సత్యమగు ఈ 
(బ్రహ్మవిద్యను శౌనక మహాబుషికొరకు చెప్పెను ఈ పర(బహ్మవిద్యను పూర్వము 
చెప్పిన వేదవ్రతాచరణగలవాడు అధ్యయనము జేయందగినవాడు, వానికే ఇది ఆత్మ 
సంస్కారముకొరకగుచున్నది అట (వ్రతనిష్ట లేని వానికి ఉపయోగపడదు ఇట్టే 
పర(బహ్మవిద్యా (ప్రవర్తకులగు బ్రహ్మాది పరమబుషులకు నమస్కారము ఇట్టే 
పర(బ్రహ్మ విద్యా (ప్రవర్తకులగు (బ్రహ్మాది పరమబుషులకు నమస్కారము 
అను ॥ అంగిరాః శౌనకాయ్రైతచ్చుత్యం బ్రహోోపదిష్టవా౯ | 

నమస్కృత్య బ్రహ్మవిదో బ్రహ్మవిద్యా మవాప్ప్నుయాత్‌ ॥ 58 

అంగిరసుడను మహాముని శౌనక మహాబుషికొరకు నీసత్యమైన 
(బ్రహ్మము నుపదేశించెను బ్రహ్మవేత్తలకు నవుస్కరించి (బహ్మవిద్యను 
పొందవలయును 


ఇతి తృతీయముండకే - ద్వితీయః ఖండః 


ముండకోపనిషత్తు మాప్తా 
తృతీయముండకమునందు ద్వి తీయఖండము సమాప్తము 
ముండకోపనిషత్తు సమాప్తము 
ఓం తత్‌ సత్‌ 


ఆహా కాల 


ఓమ్‌ 
మంగకళశ్తోకములు 
(శ్రీమచ్చంకర భగవత్స్పూజ్యపాదులు) 


ప్రజ్ఞానాంశు ప్రతానైః 
ఫ్టీర చర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్‌ 
భుక్త్వా భోగాన్‌ స్టవిష్టాన్‌ 
పునరపి ధిషణోద్చాసితాన్కామజన్యాన్‌ | 
పీత్వా సర్వాన్‌ విశేషాన్‌ 
స్వపితి మధురభుజ్మాయయా భోజయన్నో 
మాయాసంఖ్యాతురీయం 
పరమమృతమజం బ్రహ్మ యత్తన్నతో2_స్కి ॥ 
స్థావర జంగమ సమూహమును వ్యాపించు స్వభావము గల ప్రజ్ఞాన కిరణ 
జాలముచేత (జీవరూపములతో) సర్వలోకములను వ్యాపించి (జాగ్రద్దళ 
యందు) స్థూలభోగముల ననుభవించి, అనంతరము (స్వప్నావస్థ్రయందు) 
బుద్దివలన |ప్రకాశించునట్టి అవిద్యాకామకర్మజన్యములగు సూక్మభోగముల 
ననుభవించి, ఆ పివ్ముట (సుషుప్త కవస్ట్రయందు) సర్వవిశేషములను 
దనయందైక్యము చేసికొని యెవడు ఆనందపూర్ధుడై (ఆనందభుక్షై) మాయచే 
మనల అనుభవింపజేయుచు ని(ద్రించుచున్నాడో, అట్టి జాగ్రత్స పప్పు సుషుప్రుల 
కతీతమెనట్టే దియు, తురీయవమైనట్టిదియు, సర్వ(శేష్టమైన దియు, 
అమృతస్వరూపమైనదియు, పుట్టుక లేనిదియు నగు సచ్చిదానవ్ర పరబ్రహ్మమునకు 
నమస్కరించుచున్నాను 
యో విశ్వాత్మా విధిజవిషయాన్‌ 
ప్రాశ్య భోగాన్‌, స్టనిష్టాన్‌ 
పశ్వాచ్చాన్యాన్‌ స్వమతివిభవాన్‌ 
జ్యోతిషా స్వేన సూక్ష్మాన్‌ | 


యంగకశ్తో కములు 183 


సర్వానేతాన్‌ పునరపి శనైః 
స్వాత్మని న్ధాపయిత్వా 

హిత్వా సర్వాన్విగలితగుణః 
పాత్వసౌ నస్తురీయః ॥ 


ఏ చిత్స రూపుడు విశ్వాత్ముడై ధర్మాధర్మములవలన బుట్టిన 
విషయములు గలిగినట్టి సూల భోగముల ననుభవించి, అనంతరము 
స్వమనోవాసనాయములైన ట్టి సూక్మభోగములను స్వకీయమైన జ్యోతిస్సు 
(ప్రకాశము) చేతనే యనుభవించి మల నీ జా(గ్రత్స ఏప్ప్ను విషయములనన్నింటిని 
మెల్లగా కారణాత్మయగు అవ్యాకృత్మయందుంచి, పిదప సకల విశేషములను వదలి 
విగతగుణుడగుచున్నాడో, అట్టి తురీయుడు మమ్ము రక్షించుగాక ! 

ళ్‌ 


—¥ 4 — 


F1l4 


(శ్రుకాశకుల వక్త వ్యము * 

పరిశుద్ద జ్ఞానస్వరూపులగు ఆత్మ సోదరీ సోదరులారా ! 

శ్రీ వ్యాసాశ్రమ ఉపనిషత్రచురణలో ఈ '' మాండూక్యోపనిషత్తు? 
ఒకటీ ఇయ్యది ఆధర్వ వేదీయము చాల చిన్నది మొత్తము నాలుగు 
ఖండములలోను కలసి పండ్రెండు మంత్రములు మాత్రమే గలవు అయినను 
దీనిలో (ప్రణవస్వరూపము చక్కగా నిరూపించబడినది నిర్గుణ నిర్వికార 
పర(బ్రహ్మమునకు నాలుగు పాదముల కల్పించి వాటితో ఓంకారముయొక్క 
వరా(తలను పోల్పుచు ఓంకారవముయొక్క_ సర్వవ్యాపకత్వవము, బ్రహ్మ 
స్వరూపత్వము, వాచ్యవాచకాభేదత్వము వివరింపబడినది చివరకు “ఓంకార 
ఆఅత్మైవి ఓంకారము ఆత్మయేయని నిర్వచింపబడినది “తస్య వాచకః (ప్రణవః 
నిర్గుణ పరమాత్మ స్వరూపమును దెలుపునట్టి సమర్రమైన శబ్దము ఒక్క ఓంకారము 
మాత్రమే ఓంకారము యొక్క సమగ్ర స్వరూపము ఇందు వర్ణించబడినది దీనిని 
తెలిసికొన్నచో వాచ్య వాచకములకున్న అభేదము లేక అభిధానాభిధేయముల 
యొక్క యేకత్వము స్పష్టముగ బోధపడును “సర్వమోంకార ఏవి అన్న 
(శుతివాక్యమవగతమగును (ప్రణవధ్యానముచేత, నిరంతర ఓంకారానుసంధానము 
చేత సాధకుడు త్వరలో లత్యసిద్దిని పొందగలడు మణీయు మహావాక్య 
చతుష్టయములో నొకటియగు 'అయమాత్మాబ్రహ్మ అను అధర్వణవేదీయ 
మహావాక్యమీ ఉపనిషత్తునకు సంబంధించినదే, మాండూక్యోపనిషత్‌ 2వ 
వుం(త్రవులో “సర్వగ్‌ం హోత ద్రహ్మా, 'అయువూత్మా బ్రహ్మి, 
“సోఇ_యమాత్మా చతుష్పాత్‌ అని చెప్పబడినది ఈకారణముచే ఈ ఉపనిత్తున 
కింత ప్రాముఖ్యమునిచ్చి శ్రీసద్గురు స్వాములవారు శ్రీవ్యాసాశ్రమ సంప్రదాయ 
భక్తులకు, సాధకులకు, విశేషించి బ్రహ్మచారులకు, సన్న్యాసులకు ఈ 
“వూండూక్యోపనిషత్తు' ను నిత్యపరనీయవుగ విధించిరి సామాన్య 
భాషాజ్ఞానముగల జిజ్ఞాసపువుల కుపయోగించులాగున శ్రీవారే దీనికి * దీపికును 


* ఇది చతుద్రము(ద్రణకు వ్రాసినది 


ప్రకాశకులవక్తవ్యము 1 


రచించిరి ఈమాండూకో్యోపనిషత్తునకు శ్రీగౌడపాదాచార్యులవారు కారిక 
(వ్రాసిరి అవి చాల కరినములు వాటికిని శ్రీశంకరాచార్యులవారు భాష్యము, 
వ్రాసిరి ఇంక వాటిని వివరించు టీకా తాత్పర్య వ్యాఖ్యలకు అంతులేదు ఇటుల 
ఈ ఉపనిషత్తు అనేక ముంది విద్వాంసులచే వ్యాఖ్యాతమైయున్నది కాని 
శ్రీస్వాములవారు కేవలము స్వల్ప భాషాజ్ఞానము గలిగి ఆత్మతత్త్వమును దెలిసికొన 
వలయునను తీవ్రజిజ్ఞాసగల (స్త్రీ పురుష భక్తకోటిని దృష్టి యందుంచుకొనియే 
దీనిని ( దీపిక సంగ్రహముగ రచించిరి తత్త్వ(గ్రహణమున కింతియే చాలు కాన 
(ప్రణవాద్రమును దెలిసికొనదలచిన జిజ్ఞాసుల కందటికి నియ్యది అత్యంతోపకారి 
కాగలదని ఆశ 


శ్రీగాడపాదీయ మాండూక్యకారికలే వస్తుతః స్వతం[త్ర (ప్రకరణ 
(గంధమని చెప్పవచ్చును అయ్యిది ఆగమ, వైతధ్య, అద్వైత, అలాతశాంతి యను 
నాలుగు ప్రకరణములతో గూడుకొని యున్నది ఈనాలుగు ప్రకరణములలో 
సకలోప నిషత్సిద్దాంతములు, వివిధవాదములు, తత్టండనములు తర్భ బలముతో 
(ప్రతిపాదించబడినవి అయ్యవి సామాన్య సాధకులకు దుర్విజ్షేయములు అందుచే 
శ్రీవారు మొదటిదగు ఆగమ (ప్రకరణమును మా(త్రమిందు సంగ్రహపజచిరి 
ఈ ఆగవు (ప్రకరణవుఎలో 29 కారికలు గలవు ఈకారికల ద్వారా 
మాండూకో్యోపనిషణ్మంత్రములయొక్క అర్ధము స్పష్టీకరింప బడినది అందుచే 
మం(త్రవ్యాఖ్యాన రూపము లీకారికలని చెప్పవచ్చును కనుకనే యీ కారికలకు 
మత(త్రయము వారు వేణువేణు భాష్యముల వ్రాసియున్నారు ఉపనిషణ్మం త్రార్ద 
(ప్రకటనమే ధ్యేయమగుటచే ముఖ్యముగా ఈ “ ఆగమ ప్రకరణము మా(త్రమిందు 
సం(గ్రహించబడినది మం|త్రార్హము సరళముగ బోధబడుటకు శ్రీవారు ' దీపిక 
లను జోడించిరి ఈ ' దీపిక అజ్ఞానపధమున సంచరించుచు, అమృత మయమైన 
జ్యోతిర్మార్లము నన్వేషించు శుద్దసాత్విక జిజ్ఞాస గల సాధకులకు “కరదీపిక 
(చేతిలాంతరు) కాగలదని విశ్వాసము 

ఈచతుర్ల సంస్కరణమున యధామతి కొన్ని మార్పులు కూర్చ్పులు 
జేోయబడినవి అయితే వూలాతి(క్రవుణము వూ(త్రవు జరుగలేదు 


అమృతత్వాపాదకమగు ఆత్మతత్త మును దెలిసికొనగోరు ముముక్షులోకమునకు 
జాత్యాది భేదమును పాటింపక సహకరికేకీయే శ్రీవారి ఆశయము తదాశయ 
నిర్వహణలో నిదొక ముందంజ మాత్రమే యని మా యభిప్రాయము 


ఈనూతన సంస్కరణము పూర్వమువలెనే భక్తులను, పారకులను, 
సాధకులను ఆకర్షింప గలదని, వారికిది మిక్కిలి ఉపరింపగలదనియు మా గట్టి 
నమ్మిక 

చిరకాల వాంఛితమగు నీచతుక్ద సంస్కరణమును భక్తులకందించు 
సదవకాశము గల్పించిన శ్రీగురుదేవునకు సభక్తిక నమోవాకములు 


కరుణామూర్తియగు సర్వేశ్వరుని కృపచేతను, లోక పావన తత్సరులగు 
మహర్షుల కరుణచేతను లోకములో శాంతియు, కరుణయు, సద్బక్తియు 
విజ్ఞునబోధయున్నున వద్రిల్దునుగాక ! 


ఓం లోకాస్సమస్తా స్ఫుఖినోభవన్తు 
ఓం శాస్తి శాస్తి శాన్తిః 
ఓమ్‌ 
ప్రకాశకులు 


శ్రువ్యాసాశమము 


యము (Bi 


187 


ఓమ్‌ 
పరిక 


కరోపనిషత్తు, ముండకోపనిషత్తు, వవాండూక్యోపనిషత్తు ఈ 
మూడున్ను శ్రీవ్యాసా(శ్రమ సంప్రదాయములో గల ముముక్షువులు, జిజ్ఞాసువులు 
అందరున్ను పరించవలసినదిగా యేర్వ్తాటుగలదు ఆలాగున కరోపనిషత్తున్ను, 
పాతంజలయోగదర్శనమున్ను, శ్రీభగవద్గీతయున్ను కంరష్టము జేసినవారికి 
మాత్రమే శ్రీవ్యాసా(శ్రమము తరపున సన్నా్యస మివ్వబడునని నియమము గూడ 
గలదు అంతమాత్రమయిన శా స్తవిచారణ లేనిచో, సన్న ్యసించియు ఏమి గ్రహింప 
గలరు 9 లోకమునకేమి బోధింపగలరు ? పైజాప్పిన కర, ముండక, 
మాండూాక్యములు సం గ్రహముగానుండిన ముముక్షువులు చింతన జేయుటకును, 
హృదయస్ట మొనరించుటకును అనుకూలపడునని తలంచి, పై జెప్పిన మూడు 
ఉపనిషుత్తులు ఆం(ధ్రములోను, కొన్ని యితర భాషలలోను గల భాష్య 
వివరణాదులను చూడగా చాల విస్తారముగా నుండుట వలన, ఎక్కువ పాండిత్యము 
లేనివారికి కంరస్ట్రమొనర్భుటుకు ప్రయాసమని యెంచి సంక్షిప్తముగా మూలమునకు 
సరియయిన అర్హముతో “మాండూాక్యదీపిక యను విశేషార్లముతో నిది 
(వ్రాయబడినది విస్తారముగా తెలిసికొన తలంచువారు ఇతర (గ్రంధములను 
చూచుకొనవచ్చును ఉపనిషత్తులన్నిటిలోను ఇది చాలా చిన్నదయినను, 
సర్వోపనిషత్తుల సారమంతయు దీనియందు గలదని శ్రీరామచం(ద్రులు శ్రీ, 
ఆంజనేయులకు ముక్తికోపనిత్తునందు తెలిపియున్నారు 


“మాండూక్యమేక మేవాలం ముముకూూణాం విముక్తయే' ' 


ముముత్తువుల మోక్షము కొకు ఈ మాండూక్యోపనిషత్తు 
ఒక్క_టియే చాలును అని శ్రీరామచం(ద్రులు తెలిపినందుచే దీనియొక్క 
మహిమాతిశయము ఎట్టిదియో అందణున్ను తెలిసికొన వచ్చును మజీయు 
ఈ మాండూక్యోపనిషత్తుచేత సంపూర్ణ (బ్రహ్మతత్త ఏ జ్ఞానము గలుగక పోయినచో 
““తధా౭._ప్యసిద్దం చే జ్ఞానం దశోపనిషదం పరి: 


188 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


దశోపనిషత్తులను చదువుము అని చెప్పబడినది 


-ఈశకేన కర (ప్రశ్న ముండ మాండూక్యతిత్తిరిః | 
ఐతరేయం చ ఛాన్టోగ్యం బృహదారణ్యకం తధా ॥ 


ఈపదియు దశోపనిషత్తులనబడును 
జ్ఞానం లబ్బా స్రజ-చిరాదేవ మామకం ధామ యాస్యసి 


ఈ దశోపనిషత్తుల వలన త్వరలోనే ఆత్మజ్ఞానము గలుగును అందుచే 
(బహ్మపదమును పొందుదువు 


తధా౭_పి దృఢతా నోచేత్‌ విజ్ఞాన స్యాంజనాసుత ! 
ద్వాత్రింశాఖ్యోపనిషదం సమభ్యస్య నివర్తయ ॥ 
ఓ ఆంజనేయా |! పైజెప్పిన దశోపనిషత్తుల వల్లను విజ్ఞాన దార్ష్యము 
గలుగక పోయెనేని, ముప్పైరెండు ఉపనిషత్తులను పరించుము 


కరవల్లీ, తైత్తిరీయక (బహ్మకైవల్య శ్వేతాశ్వతర గర్భనారాయణ 
అవ్భుతబిన్సు అమృతనాద కాలాగ్ని రుద్ర, క్షురికా, సర్వసార శుకరహస్య 
తేజోబిందు ధ్యాన బిందు (బ్రహ్మవిద్యా యోగతత్త్వ దక్షిణామూర్తి స్కందశారీరక 
యోగశిఖా ఏకాక్షర, అక్ష అవధూత కర రుద్ర హృదయ, యోగకుండలినీ, 
పంచబ్రహ్మ, ప్రాణాగ్ని హో (త్ర, వరాహ, కలిసంతరణ, సరస్వతీరహస్యోపనిషదః, 
క్నష్ణయజార్వేద గీతాః ద్వాత్రింశత్‌ ఇవి 32 ఉపనిషత్తులు ఈ ద్వా(త్రింశత్‌ 
ఉపనిషత్తుల వలన విఖ్యాత విదేహముక్తి లభింపనిచో, 108 ఉపనిషత్తులను 
పారాయణము జేయుము 


అష్టోత్తర శతోపనిషదః ( అష్టోత్తర శతోపనిషత్తులు) 

-ఈశకేన కర (ప్రశ్న ముండ మాండూాక్యతిత్తిరిః | 

ఐత రేయజ్ఞ్బ ఛాన్లోగ్యం బృహదారణ్యకం తధా ॥ 1 
(బ్రహ్యజైవల్య జాబాలౌ శ్వేతాశో హంస అరుణిః | 
గర్భో నారాయణో హంసో ( బ్రహ్మ) బిందునాదశిరశ్శిఖా ॥ 2 


కీలక 


మైత్రాయణీ కాషీతకీ బృహజ్ఞాబాలతాపనీ | 
కాలాగ్ని రుద్రమై(త్రీయీ సుబాలక్షురిమనన్లికా ॥ 


సర్వసారం నిరాలమ్బం రహస్యం వజసూచికమ్‌ ! 
తేజోనాద ధ్యాన విద్యాయోగ తత్తాాత్మ బోధకమ్‌ ॥ 


పరి(వ్రాట్‌ త్రిశిథీ సీతా చూడానిర్వాణ మండలమ్‌ | 
దక్షిణాశరభం స్కవ్రం మహానారాయణాహ్వయమ్‌ ॥ 
రహస్యం రామతపశం వాసుదేవం చ ముద్గలమ్‌ । 
శాణ్జీల్యం పైజ్లలం భికుం మహచ్చారీరకం శిఖా ॥ 
తుర్యాతీతీం చ సన్న్యాసం పరివ్రాజాక్షమాలికా । 
అవ్యక్టైకాక్షరం పూర్ణా సూర్యాక్యధ్యాత్మకుండికా Hu 
సావి(త్రాత్మా పాశుపతం పర(బహ్మావధూతకమ్‌ । 
(త్రిపురాతపనం దేవీత్రిపురా కరభావనా ॥ 
హృదయం కుండలీ భస్మ రుద్రాక్ష గణదర్భునమ్‌ । 
తారసార మహావాక్య పజ (బ్రహ్మాగ్ని హో త్రకమ్‌ ॥ 
గోపాలతపనం కృష్ణం యాజ్ఞవల్క $౦ వరాహకమ్‌ | 


శాట్యాయనీ హయ(గీవం దత్తాత్రేయం చ గారుడమ్‌ | 
కలిజూబారి సౌభాగ్య రహస్య బుచముక్తికాః i 


ఏవమష్టోత్తరశతం భావనా త్రనాశనమ్‌ । 
జ్ఞానవైరాగ్యదం పుంసాం వాసనాత్రయనాశనమ్‌ ॥ 


10 


11 


189 


ఈనూటు యెనిమిది ఉపనిషత్తులనుపరించినచో, వృత్తరాహిత్యమై, 
జ్ఞాన వైరాగ్యములు గలిగి వాసనాత్రయనాశ రూపమైన మోక్షము సంభవించును 


ఓమ్‌ 
(ప్రణవాద్యాస్త్రయో దేవాః ప్రణవే పర్యవస్థితాః । 
వాజ్మయం ప్రణవం సర్వం తస్మా(త్రణవమభ్యసేత్‌ ॥ 


190 ఈ మలయాళ సదురు గ్రంథావళి 


వేద(త్రయువుఎన్న్ను (ప్రణవమునుండియటేం యేర్పుడినది ఆ 
మూడువేదములు ప్రణవమునందే అయించుచున్నవి _వాజ్యయమంతయు 
(విద్యలన్నియు) ప్రణవస్వరూపమే అందుచే ప్రణవమునే ధ్యానింపవలయును 
దీనియందు “వాజ్మయం (ప్రణవం సర్వం** అని తెలిపియున్నందుచే 
వేదములన్నియు, విద్యలన్నియు ఒక (ప్రణవమునందే యిమిడియున్నట్టు 
తెలుపడమైనది ఈవిషయమై యిదివరలోనే అనేక శ్రుతి స్మృతిపురాణములలో 
తెలిపినవన్నియు సంగ్రహముగా వాయబడెను వ్యాకరణ శాస్త్రములో నేయే 
స్టానములనుండి యేయే అక్షరములు పుట్టుచున్నవో తెలుపబడుచున్నది అకార, 
ఉకార, మకారములతో గూడినదే ఓంకారవుని విజ్ఞా లందళేీకిని తెలిసిన 
విషయమే అర్దమా(త్రము అవ్యవహార్యము ఇది నాలుగవపాదము (బ్రహ్మవేత్తలు 
పొందెడు పర(బ్రహ్మస్వరూపము పాణినివ్యాకర ణసూత్రమున చెప్పినట్టు ఏ 
అక్షరము ఎచ్చటినుండి పుట్టుచున్నదో (క్రింద నిరూపించబడుచున్నది 
1 అకుహవిసర్ణనీయానాం కంరః= అ, క, ఖ, గృ ఘ, జ, హ, £-ఈఅక్షరములు 
కంరమునుండి పుట్టుచున్నవి శబ్దముయొక్క_ ఆరంభము కంరమునుండియే 
అక్షరవలలలో అకారవుఎ వెందటిది ఇది (ప్రణవవుుయెుక్క 
(ప్రధమమాత్రయు, బ్రహ్మయు అగుచున్నది 

2 ఉపూపధ్యానీయానామోష్టా = ఉప, ఫ, బ, భ మ ప్‌, దవడల మధ్యనుండి 
ఉకారమును, పెదవుల కొసనుండి వుకారవలున్ను వుకారవఎన్ను 
ఉద్భవించుచున్నవి ఉకారము ఓంకారముయొక్క_ ద్వితీయమా(త్రయు 
విష్ణువగుచున్నది వుకారము (ప్రణవముయొుక్క తృతీయవూ(త్రయు 
మహేశ్వరుడును అగుచున్నది కంరమునుండి అకారధ్వని ఆరంభించి 
ఓవ్వాన్తవమున లయవుగుటచే అనగా అన్తవుగుటచే అన్ని అక్షరములు 
(శబ్దములు ఈమూడింటి ఆదిమధ్యాన్తములలో నుద్భవించుట చేత, 
వేదములన్నియు ఈ ఓంకారము నుండియే యేర్చుడినవని (శ్రుతి 
తెలుపుచున్నది కావుననే ౧౮ ఓంకార మొకదానిని పరించినచో 
వేదములన్నిటిని జదివినవాడగునని యిదివరలో తెలుపడమైనది కావుననే 
శ్రుతి “యస్తం వేద స వేదవిత్‌ొ'' అని తెలిపినది ఈసత్యమంతయు 


పీఠిక 191 


దీనియందు వ్రాయబడిన దీపికయందు చూడగలరు ఇక ఈవిషయమై 
విస్తారముగా (వ్రాసి పీరికను పెంచ తలంచలేదం ముఖ్యవంంరున 
సూ(త్రప్రాయమగు కొన్ని వాక్యములను మాత్రము వ్రాసి పూర్తిజేయ 
తలంచడమైనది శ్రీభగవర్గీత దశమాధ్యాయ విభూాతియోగమున 
ఈరహస్యమును శ్రీకృష్ణభగవానుడు తెలిపెను “అక్షరాణామకారోస్మిః' 
అక్షరములలో అకారము నాయొక్క స్వరూపవుని వచించెను వైష్ణవ 
సంప్రదాయములో వడగల తెగవారు కొందణు, అ(బాహ్మణులకును, 
ప్ర్రీలకున్ను తిరుమగ్రము (అష్టాక్షరీ) నుపదేశించునప్పుడు ఓంకారమును 
చెప్పుక అకారమునే చెప్పెదరు అస్టాక్షరిలో మొదటిదియగు ఓంకారమునకు 
బదలు అకారామునే ఉపదేశింతురు విభూతి యోగమున “*గిరామస్మే $క 
మత్షరంి”'- శబ్దములలో ఏకాక్షరస్వరూపవుగు (ప్రణావము నాయొక్క 
స్వరూపము అని శ్రీభగవానుడు బోధించెను మజీయు సప్తమాధ్యాయమున 
విజ్ఞాన యోగములో (ప్రణవస్సర్వవేదేషు?? వేదము అన్నిటిలోను 
(ప్రణవస్వరూపము పరబ్రహ్మస్వరూపముగా వర్ణించడమైనది. పతంజలి 
మహర్షియు యోగదర్శనమందు “తస్య వాచకః ప్రణవః” పరమాత్మయొక్క 
పర(బహ్మవయియెలుక్కు, పరవేంశ్వరునియక్క_ పేరు ఓంకార వుని 
తెలిపియున్నారు. శ్రీవ్యాసభగవంతుడును (బహ్మసూ(తములలో 
ప్రభమాధ్యాయ తృతీయ పాదములో అకరాధికారణమున 10- వ సూత్రమున 
ఈ ఓంకారమునే అక్షరస్వరూప పర(బ్రహ్మముగా వర్ణించెను 
సూ అక్షరమంబరాన్తధృతేః H (బ-సూ. 1-3-1 0) 
పృధివి వెందలు ఆకాశవబలవజకు గల పంచ భరాతవుులనం 
ధరించుటవలన అక్షరశబ్దముచే ( ఓంకారముచే) చెప్పుబడునది పరబ్రహ్మమే, 
అది ప్రణవమే ఓమ్‌ తత్‌ సత్‌ 
మీ చరాచర సుఖాభిలాషి 
శ్రీమలయాళస్వామి. 
లోకాస్సమస్తా సుఖినో భవన్తు 
ఓం శాంతిః శాంతిః శాంతిః 
ంచర్తియెద్డియయ్ణోత ల జూద 


ఓమ్‌ 
శాన్తిపారమున్తములు 


ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః 
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః | 
స్టీర రంగ స్తుష్టువాగ్‌ంసస్తనూభిః 
వ్యశేమ దేవహీతం యదాయుః ॥ 
ఓమ్‌ శాన్తిః శాన్తిః శాన్తిః 
పదవిభాగము ॥ భద్రం - క్షర్ణేభిః - శృణుయామ - దేవాః - భద్రం - పశ్యేమ- 
అక్షభిః - యజత్రాః - స్టిరైః - అంగైః - తుష్ట్రువాంసః - తనూభిః - వ్యశేమ- 
దేవహితం - యత్‌ - ఆయుః 
టీక ॥ దేవాః = ఓ ఇంద్రాది దేవతలారా ! (వయం = మేము), కర్షేభిః = 
మా(శో (త్రే(వ్రియములచేత, భద్రం = మంగళకర శబ్రజాతమును, 
శృణుయామః= విందుము గాక, యజ(త్రాః = పూజనీయులమయిన మేము, 
అక్షభిః = మానే త్రములచేత, భద్రం = మంగళప్రదములగు కృత్యములను, 
పశ్యేవం = చాచెదము గాక, ప్లిరైః = చక్కగానున్న, అంగైైః = 
చకురాద్యవయవములచేత, తనూభిః = అవికలములగు శరీరములచేత, 
తుష్ట్రువాంసః = మీసంబవ్రమయిన స్తుతి జీయుచున్నవారమై, దేవహితం = 
భగవంతునిచేత మాకొసంగబడిన, యత్‌ = ఏ, ఆయుః = ఆయుస్సుగలదో, 
(తత్‌ = ఆ యాయుస్సు నంతయు), వ్యశేమ = చక్కగా పొందెదము గాక! 


తా॥ ఓ ఇ(వ్రాది దేవతలారా ! మేము మీ యనుగ్రహమువలన నెల్లప్పుడు 
మాచెవులతో మంగళకరశబ్దజాతమును విందుము గాక! పవి త్రులమయిన మేము 
మా నేత్రములచేత మంగళప్రదములయిన కృత్యములను చూచెదము గాక! 
భగవంతుడు మాయందనుగ్రహించి మాకిచ్చియున్న కరచరణాద్యఖిలావ- 
యవములు చక్కగా అయాకర్మలను నిర్వహించుకొనుటకు సమర్టములై యుండి 
అతడు మాకొసంగిన సంపూర్ణాయుస్సును చక్కగా పాందెదము గాక ! 


శాన్సిపారమన్తములు 193 


శిష్యాచార్యులమగు మాయొక్క ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆధిదైవిక తాపములు 
శమించు గాక ! 


పద 


ణీక॥ 


స్వస్తి న ఇన్లో వృద్ద[శ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః | 
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పుతిర్దధాతు ॥ 


ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 


స్వస్తి - నః - ఇన్రః - వృద్దశ్రవాః - స్వస్తి - నః - పూషా - విశ్వవేదాః- స్వస్తి- 
నః - తార్‌వ్యః - ఆరిష్టనేమిః - స్వస్తి - నః - బృహస్పతిః - దధాతు 


వృద్ద(శ్రవాః = నలుదిశల వ్యాప్తమైన కీర్తిగల, ఇ[న్రః = ఇంద్రుడు, నః = 
( శిష్యాచార్యులమైన) మాకు, స్వస్తి దధాతు = క్షేమమును చేకూర్చుగాక ! 
విశ్వవేదాః = సకల (ప్రపంచజ్ఞానముగల (సర్వజ్ఞుడైన), పూషా = 
సూర్యభగవానుడు, నః = మాకు, స్వస్తి (దధాతు) = స్వస్తిని (మేలును) 
గలుగజేయుగాక ! అరిష్టనేమిః= సకలారిష్టములను పోగొట్టుటలో చ క్రమువలె 
శక్తిమంతుడైన తార్‌క్యః = గరుత్మంతుడు నః = మాకు, స్వస్తి (దధాతు) = 
శుభమును గలుగజేయుగాక ! బృహస్పతిః = బుద్దికి అధిష్టానదైవమగు 
బృహస్పతి, నః = మాకు, స్వస్తి(దధాతు) శుభమును ప్రసాదించుగాక ! 


తా॥ దిగంతవ్యాప్త కీర్తివిరాజితుడగు దేవేంద్రుడు, సర్వజ్ఞుడగు 


సూర్యభగవానుడు, సర్వారిష్టవులను నివారించుటలో సవుర్జుడైన 
గరుత్మంతుడు, బుద్దధిష్టాన దేవతయగు బృహస్పతియు శిష్యాచార్యులమగు 
మాకు శుభముల చేకూర్చుదురు గాక! శిష్యాచార్యులమగు మాయొక్క ఆధ్యాత్మిక, 
అధిభౌతిక ఆధిదైవిక తాపత్రయము శాంతించు గాక ! 


_జకదెనేకమ్‌.._ 


మాండూక్యదీపిక 


ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్త ఎభ్యో _ 
వంశబుషిభ్యో మహద్చో్యో నమో గురుభ్యః ॥ 


(త్రివిధములయిన తాపములు, దుఃఖములు, దోషములు ఏవేవి గలవో, 
అవన్నియు శాంతించుటక"అుకు మూడుసార్దు శాంతిః, శాంతిః, శాంతిః అని 
పరించడ మయినది యజ్ఞాది యాగముల జేయునప్పుడు వానియందు 
మ(న్రలోపము, క్రియాలోపము, (ద్రవ్యలోపము ఏదైన గలిగియుండిన అట్టి 
దోషము శాంతించుటకొటుకును, మనోవాక్కాయములచే నేదైన దోషము 
సంభవించిన అది శమించుట కొణుకును, పరన పారన తత్సంబంధ 
(క్రియలయందును, ఏదైన లోపము గలి గియుండిన అది శాంతించుట కొణుకు, 
మూడుసార్ధు శాంతిమ(న్రమును పరించవలయును దీనిని ఒంకారపూర్వకముగా 
“దోషమేదైన నుండిన శాంతించుగాక !' యను భావనతో నుచ్చరింపవలయును 
అట్టైన (ఈలాగున పరించిన) (త్రివిధములగు క్రియలలో నెందైనను దోషము 
గలిగిన నది తప్పక శాంతించును మణీయు మన అన్ని యింద్రియములలో 
ఆయా దేవతలు అధిష్టితులై యిం(ద్రియములకు ఆయాశక్తిని ప్రేరణను 
గలుగజోయు చున్నారు కనుక అట్టి దేవతానుగ్రహమున్నచో వూత్రమే 
యిం(దియుములు సన్మార్గ (ప్రవృత్తములు కాగలుగును అందుచే బ్రహ్మ 
విద్యారంభమున “ఇంద్రాది దేవతలు మనకు శుభమును చేకూర్చుదురు గాక !' 
యని ్రార్దింపబడుచున్నది దేవతానుగ్రహము చేతనే మన యధ్యయనము 
నిర్విఘ్నవయుగ కొనసాగ గలదు (శుతియందు శాంతి జిప్పిన విధముగానే 
స్మృతియందు గూడ గలదు ఎట్టున - 

మన్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |! 

యత్పూజితం మయా దేవ ! పరిపూర్ణం తదస్తు మే ॥ 


మాండూక్యటిపిక 195 


ఓ దేవ దేవా! వున్రహీనముగా గాని, క్రియాహీనముగా గాని, 
భక్తిీహీనముగా గాని మాచేత చేయబడిన దానిలో నేదైన కొణత గలియుండిన 
అదంతయు పరిప్యూర్ణమగు గాక ! 


యదక్షరపద (భష్టం మాత్రాహీనం చ యద్భవేత్‌ । 
తత్సర్వం క్షమ్యుతాం దేవ ! పరమేశ! నమోస్తు తే ॥ 


ఓ పరమేశ్వరా ! ఓ దేవా! నాచే ఉచ్చరింపబడిన వానిలో అక్షరలోపము 
గాని, పదలోపము గాని, మాత్రాలోపము గాని యేదైన గలిగినచో దానినంతయు 
క్షమించెదవుగాక ! 


తాపత్రయమునకు ఆధ్యాత్మిక తాపమనియు, అధిభౌతిక తాపమనియు 
ఆధిదైవిక తాపమనియు పేర్లు (1) ఆధ్యాత్మికమనగా దేహసంబంధతాపము, 
ఇది వాతపిత్తశ్లేస్మాదుల వ్యతి క్రమముచే గలడు దుఃఖము, (2) అధిభౌతికమనగా 
భూతములచే గలడు దుఃఖము ఇది సర్ప వృశ్ళికవ్యా(ఘు చోరాదులవలన గలిగెడు 
దుఃఖము, (3) ఆధిదైవిక తాపవునగా పిడుగులు, దైైవికవమలయిన 
పంచభూతములచే గలిగెడు దుఃఖము, అనగా గాలి, వాన, గ్రహబాధలు 
మొదలగువాటిచే గలొడు దుఃఖము ఈ త్రివిధములగు తాపములు శమించుగాక 
యని ముమ్మారు “శాంతిః శాంతిః శాంతిః అని ఉచ్చరించబడుచున్నది 


ఆతాయ 


ఓమ్‌ 
మాణ్లూక్యోపనిషత్‌ 
శ్రుధముఖండః - మొదదిఖండము 


అవతారిక - వాచ్యవాచకముల కభేదమును విరూపించుటకై ఉపనిషదారంభమున 


వాచకమగు ఓంకారమే అక్షరమగు పరబ్రహ్మమని వర్ణింపబడుచున్నది 


హరిఃఓం ॥ ఓ మిత్యేదదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం 


పద ॥ 


టీక ॥ 


భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ । యచ్చాన్య త్రికాలాతీతం 
తదప్యోంకార ఏన ॥ ౧ 


ఓం - ఇతి - ఏతత్‌ - అక్షరం - ఇదం - సర్వం - తస్య - ఉపవ్యాఖ్యానం - 
భూతం - భవత్‌ - భవిష్యత్‌ - ఇతి - సర్వం - ఓంకారః - ఏవ - యత్‌- 
చ - అన్యత్‌ - త్రికాలాతీతం - తత్‌- అపి - ఓంకారః - ఏవ 


ఓమిత్యేతత్‌ = ఈ “ఓం” అనునది, అక్షరం = అక్షరస్వరూపము (అనగా 
పరబ్రహ్మము), ఇదం సర్వం = ఈ సమస్తప్రపంచము, తస్య = ఆ 
యక్షరస్వరూపమగు ఓంకారముయొక్క, ఉపవ్యాఖ్యానం= విస్పష్ట 
వివరణము, భూతం భవత్‌ భవిష్యత్‌ = భూత వర్తమాన భవిష్యత్కాల 
పరిచ్చేద్యమైన, ఇతి = ఈ, సర్వం = సమస్తము, ఓంకార ఏవ = ఓంకారమే, 
త్రికాలాతీతం = భూతవర్తమాన భవిష్యత్కాలముల కతీతమైన, అన్యత్‌ = 
ఇతరమైనది, యచ్చ = ఏదియో, తదపి = ఆదియును, ఓంకార ఏవ = 
ఓంకారమే యగును 


తా ॥ ఓంకారముయొక్క. నిర్ణయము ఆత్మను తెలిసికొనుటకు లేక 


పాందుటకు ఉపాయవుగుటచే ఈయుపనిషత్తునందు ఓంకారన్నిరయము 
గావింపబడుచున్నది ఈ ఓంకారమే నాశరహితమగుపర (బ్రహ్మస్వరూపము 
వాక్కుచేత చెప్పదగిన యీచేతనా చేతనాత్మక సమస్త (ప్రపంచమున్ను ఆ ఓంకార 
రూప పరమాత్మయెక్క సవుగ్రస్వరరూపవలును విస్పష్టముగా తెలియ 


యాండూక్యోపనిషత్తు 197 


జేయుచున్నది భూతభవిష్య ద్వర్తమాన కాలత్రయ పరిచ్చేద్యమగు సమస్త 
'ప్రపంచమున్ను ఓంకారమే ఈ కాలత్రయమున కతీతమై కాలపరిచ్చేద్యము 
కానటువంటి ఆ అవ్యాకృతాదికము సర్వమున్ను ఓంకారమాత్రముగానే యున్నది 


దీపిక ॥ అవతి (బ్రహ్మబుద్దా$ దృష్టః ద్రష్రానితి ఓమ్‌ ॥ 

(బహ్మబుద్దితో తన్ను తెలుసుకొన్నవారిని జన్మజరామృత్యురూప మగు 
భయంకర సంసారదుఃఖమునుండి సంరక్షించునది గావున ' ఓం'* అని (శ్రీళంకరానంద 
భగవత్సాదులవారు నిర్వచన మొనర్చిరి 

సకృదుచ్చరితమా[త్ర ఊర్హ ఏమున్నామయతీత్యోంకారః | 

ఒక్కమారు ఉచ్చరించినంతమా[త్రముననే శ్రేష్టగతిని (పరబ్రహ్మ మును 
జేర్చించుటంబట్టి ఓంకార మనబడును ఇది ఓంకారశబ్రమున కద్దము 

ప్రాణా౯ సర్వా౯ పరమాత్మని ప్రణామయతితి ప్రణవః ॥ 

చతుర్దావస్రిత ఇత సర్వదేనవేదయోనిః సర్వవాచ్యవస్తు ప్రణవాత్మకమ్‌ ॥ 

సకల (ప్రాణములను పరమాత్మ యందు చేర్చించుటంబట్టి ప్రణవ 
మనంబడును నాలుగు పాదములతో (నాలుగు అంగములతో) కూడి యుండుటవలన 
'బ్రహ్మవిష్టురుద్రాది సకల దేవతలకును, సకల వేదములకును ఇది కారణస్థాన 
మైయున్నది సకల వాచ్యవస్తువులును, సకల దేవతల నామములును (ప్రణావాత్మకమగును 
(అధర్వశిఖోపనిషత్తు) ఈ క్షరాక్షర స్వరూపమును గుణించి గీత అష్ట్రమాధ్యా 
యములో నిరూపించబడినది 


“* అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఇ._.ధ్యాత్మ ముచ్యతే” 


(బ్రహ్మము సర్వోత్కుష్షమైన అక్షరస్వరూపవమునియు, జీవసంజ్ఞగల 
'పత్యగాత్మస్వరూప మదియే యనియు, అధ్యాత్మమనియు చెప్పబడుచున్నది ఈ 
అత్నరస్వరూపుడగు పరవరాత్మరౌలుక్కు అభ్యాసవలు ఆరం భవుగునప్పుడే 
అక్షరాభ్యాసము ఆరంభింపబడుచుండును అంతవరకు ఎన్ని అక్షరములను అనగా 
భాషలను, శాస్త్రములను అభ్యసించినవాడైనను అక్షరాభ్యాసము కాని వాడే యగును 
ఈ భావమును బుషులు హృదయములో నుంచుకొనియే విద్యాభ్యాసమునకు 
అతరాభ్యాసమని నామకరణమొనర్చిరి శైశవావస్టలో ఈ అక్షరాభ్యాసముయొక్క 


198 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


అర్హము తె లియకపోంయినను పెద్దవాడైన తరువాత అక్షరవునగా నేమియో 
తెలిసికొనగలడని తలంచియే అట్టి పేరు పెట్టడమైనది 

“*క్షరస్సుర్వాణి భూతాని కూటుస్తోలి_డర ఉచ్యతే? (గీత అ 15) 

సమస్తభూతములు క్షరములనియు, కూటస్లాత్మ ఒక్కటే అక్షరమనియు, 
దానియొక్క అభ్యాసము అతరాభ్యాసమనియు (గ్రహించుకొన వలయును నశ్చరములగు 
వస్తువులను గుణీంచిన అభ్యాసములన్నియు క్షరములే ఇది ఆత్మ(ప్రాప్తిని పరమేశ్వరుని 
పొందింపజాలదు కావుననే అక్షరాభ్యాస కాలమున మొదట “ఓం'' అని (వ్రాయించి 
తరువాత “నమః శివాయ సిద్దం నమః” అని ఆరంభించుటకు హేతువైనది ఈ 
అక్షరస్వరూపమగు పరబ్రహ్మాభ్యాసము గలవారు బాహ్యసంబంధమైన అక్షరములు 
అనగా విద్యలు లేనివారైనప్పుటికిన్ని నిజముగా వారే అక్షరాభ్యాసము గలవారు 
అక్షరస్వరూపమగు పర(బ్రహ్మయొక్ష_ అభ్యాసము లేనివారు ఎన్ని అక్షరములను అనగా 
భాషలను, విద్యలను నేర్చినప్పుటికిని, పెద్దవారై నప్పుటికిని అక్షరాభ్యాసము లేనివారనియే 
(గ్రహించవలయును ఇందువలన నిరక్షరకుక్షులెవరో విజ్ఞులు తెలిసికొందురు గాక! 

నిరక్షరస్యాపి తు యస్య కుకా 
బహ్మైవచా భాతి స ఏవ సొక్షరః । 
సర్వాక్షరస్యాపి తు యస్య చిత్తే 
బ్రహ్మైవ నాభాతి సై నిరక్షరః ॥ 

(ప్రపంచవిద్య అనగా అక్షరము తెలియనివాడై నను ఎవని హృదయ మందు 
అక్షరస్వరూపవుగు (బ్రహ్మభావము వెలుగుచుండునో వాడే అక్షరాభ్యాసము 
గలవాడగును అనేక అక్షరములు అనగా భాషలు నేర్చినవాడైనను ఎవనియొక్క 
హృదయమందు అకరస్వరూపమగు బ్రహ్మభావము భాసించుట లేదో నిజముగా వాడే 
అక్షరాభ్యాసము లేని నిరక్షరకుక్షి యగును ఓమ్‌ 

అవ ॥ ““సర్వము ఓంకారమే, సర్వము అక్షరపర(బహ్మ స్వరూపమే” అను 
తత్త్వము దుర్చోధమగుటచే నిర్వికార నిర్గుణాఖండ పరబ్రహ్మమునకు చతుష్మా దకల్పన 
చేయబడి ఆత్మస్వరూపము సుగమ మగునటుల నిరూపింపబడుచున్నది 
మం ॥ సర్వం హ్యేతద్ర్రహ్మాయమాత్మా బ్రహ్మసో£_యమాత్మా 

చతుషాత్‌ ॥ ౨ 

'ప్రధమఖండః సమాప్తః 


మాండూక్యోపనిషత్తు 199 


పద॥ సర్వం- హి- ఏతత్‌- (బ్రహ్మ- అయం - ఆత్మా - (బ్రహ్మ - సః- అయం- 

ఆత్మా - చతుష్పాత్‌ 
టీక॥ _ ఏతత్‌= ఈ, సర్వం హి = సమస్తమున్ను, బ్రహ్మ = పరబ్రహ్మము, అయం= 

ఈ, ఆత్మా= ఆత్మ, బ్రహ్మ = పరబ్రహ్మము, సోజ_యం= ఆ ఈ, ఆత్మా= 

ఆత్మస్వరూపము, చతుష్టాత్‌ = నాలుగు పాదములు గలది 

తా ॥ ఈ సమస్తమున్ను పర[బహ్మము, ఈ ఆత్మయు పరబ్రహ్మము 
ఆ ఈ ఆత్మస్వరూపము నాలుగుపాదములు గలది నాలుగుపాదము లనూ గోవువలె 
నాలుగుపాదములు గలది అని కాదు, నాలుగంతస్తులని గ్రహించుకొనవలయును 
విశ్వతైజస ్రాజ్ఞులను ముగ్గురిని పూర్వపూర్వము లోపింపజేయుట చేత 
తురీయమగు పరబ్రహ్మను పొందుటయగును పాదశబ్రమునకు వ్యుత్పత్త కద్దము 
= పద్యతే అనేనేతి పాదః = దీనిచేత పొందబడును గనుక “పాదము” అని పేరు 

(ప్రథమ ఖండము - సమాప్తము 
దీపిక ॥ అమ్హైజ్ఞం చ చతుష్పాదం |త్రిస్తానం పంచదైవతమ్‌ | 
ఓంకారం యో న జానాతి బ్రాహ్మణో.నస బ్రాహ్మణః ॥ 

ఓంకారముయొక్క అమ్టైజ్ఞములను, పాదచత్య్యుయమును, స్టానత్రయమును, 
దేవతాపంచకమును ఎజుంగవలయును ఇట్టి ఓంకారమును (బ్రహ్మమును) 
ఎఆయుంగనివాడు బ్రాహ్మణుడైనను బ్రాహ్మణ శబ్దమున కర్చుడు గాడు బ్రాహ్మణ 
కులములో పుట్టుకపోయినను, ఓంకారస్వరూపమగు పరబ్రహ్మము నెణీం గినవాడు 
(బ్రాహ్మణశబ్దమున కర్టుడగును అని ధ్యాన బిందూపనిషత్తు, అస్టాంగములు (1) విశ్వ, 
(2) తైజస, (3) ప్రాజ, (4) ప్రత్యగాత్మలు, ఈ నాలుగు జీవాంగములు (1) విరాట్‌, 
(2) హిరణ్యగర్భ, (3) ఆవ్యాకృత ( అన్తర్యామి), (4) పరమాత్మలు ఈ నాలుగున్ను 
-ఈశ్వరాంగములు ఈ ఎనిమిదియు అష్టాంగము అనబడును చతుష్బాదమనగా, 
(1)జాగ్రత్త, (2) స్వప్నము, (3) సుషుప్తి, (4) తురీయము తేక (1) అవిద్యాపాదము, 
(2) విద్యాపాదము, (3) ఆనందపాదము, (4) తురీయపాదము |త్రిస్టానమనగా, (1) 
(భూమధ్యము, (2) కంరము, (3) హృదయము పంచదైవతమనగా, (1) (బ్రహ్మ, 
(2) విష్ణు, (3) రుద్ర, (4) మహేశ్వర, (5) సదాళివులు 


F15 (ప్రభమఖండ దీపిక సమాప్తము 


7m 


అవ ॥ 


మం ॥ 


పద ॥ 


టీక॥ 


మాణ్యూక్యోపనిషత్‌ 
ద్వితీయఖండః - రెండవ ఖండము 
నాలుగు పాదములలో ప్రధమపాదము వర్ణింపబడుచున్నది 
జాగరితస్తానో బహిః ప్రజైన్తుప్తా ఏకోనవింశతి ముఖ; 
స్థూలభూ్తూశ్వానరః (ప్రథమః పొదః / 3 


జాగరితస్టానః - బహిః(ప్రజ్ఞః - సప్తాజ్లః - ఏకోనవింశతిముఖః - స్ల్టూలభుక్‌- 
వైశ్వానరః - ప్రధమః - పాదః 


జాగరితస్థానః - జా(గ్రదవస్ట స్థానముగా గలిగినటువంటి, బహిః (ప్రజ్ఞః= 
బహిః= వెలుపల, (ప్రజ్ఞః = జ్ఞానముగలిగినటువంటి ( అవిద్యాకృతమయి 
నట్టియు, స్వాత్మవ్యతిరిక్తమయినట్టియు, రూపాది బాహ్యవిషయముల 
యందు జ్ఞానము గలిగినట్టియు) ,సప్తాజ్యః = ఏడు అవయవములు 
గలిగినటువంటి (1) ద్యులోకము, (2) సూర్యుడు, (3) వాయువు, (4) 
ఆకాశము, (5) అన్నము, (6) భూమి, (7) ఆహవనీయాగ్ని, ఇవియే 
(1) శిరస్సును, (2) చక్షువులును, (3) ప్రాణమును, (4) సందేహమును 
(5) పొత్తికడుపున్ను, (6) పాదములును (7) ముఖమును ఈ (ప్రకారము 
ఏడు అంగములు), ఏకోన వింశతిముఖః = పందొమ్మిది ముఖములు 
గలి గినటువంటి (త్వక్‌, చక్షుః శో త్ర, జిహ్వా మాణములను జ్ఞానే(వ్రియము 
లయిదును, వాక్‌ పాణి పాద పాయు ఉపస్ట్రలను కర్మే(స్రియము అయిదును, 
(ప్రాణా పాన వ్యాన ఉదానసమానములను పంచ ప్రాణములును, మనో బుద్ది 
చిత్త అహంకారములను అన్తఃకరణ చతుష్ట్రయమును ఇవన్నియు జేరి 
పందొమ్మిది ముఖములు), స్టూలభుక్‌ - సూల = స్టూలములగు 
శబ్మూ దివిషయములను, భుక్‌ = అనుభవించుచున్నట్టి, వైశ్వావరః = 
వైశ్వానరుడు, (ప్రథమః పాదః = (ప్రథమపాదము 


తా ॥ జాగ్రదవస్త్రయే స్టానముగా గలిగినటువంటిన్ని, వెలుపలనుండెడి 


మాండూక్యోపనిషత్తు 201 


రూపాదివిషయములందు అవిద్యాకృతమయిన జ్ఞానము గలిగినటువంటేిన్ని, 
ద్యులోకాది సప్తవిధములయిన అంగములు గలిగినటువంటిన్ని, త్వగాది 
జ్ఞానే(వ్రియము లయిదును, వాగాది కర్మేం[దియము లయిదును, ప్రాణాది 
పంచ(ప్రాణములును, అన్తఃకరణ చతుష్ట్రయమున్ను ఇవియనుపందొమ్మిది 
ముఖములు గలిగినటువంటిన్ని, స్టూలరూపములయిన శబ్ద, స్పర్శ, రూప, 
రస, గంధాది విషయముల ననుభవించుచున్నట్టిన్ని, సమస్తజీవులకు (ప్రేరకుడై 
(ప్రభువైయున్న వైశ్వానరుడు పూర్వము చెప్పబడిన పరమాత్మయొక్క నాలుగు 
పాదములలో (ప్రధథమపాదముగా దెలియవలయును 


అవ - ఈ మంత్రమున పరమాత్మయొక్క ద్వితీయపాదము నిరూపింప 
బడుచున్నది ర్‌ 


మం ॥ స్పుష్పుస్తానో2_౫ః ద్రజః నప్తాజ్ఞ ఏకోేననింశతిముఖః 
(్రనినిక్షభ్యుకాజుసో దె తీయ: పొద? ॥ ల 


పద॥  స్వప్పుస్థానః - అన్తః ప్రజ్ఞః - సప్తాజ్ఞః - ఏకోనవింశతిముఖః - (ప్రవివిక్తభుక్‌ - 
తైజసః - ద్వితీయః పాదః ॥ 

టీక ॥ _ స్వప్పస్థానః = స్వప్పుము స్థానముగా గలిగినటువంటి, అన్తః|ప్రజ్ఞః - అన్తః = 
లోపల, (ప్రజ్ఞః = జ్ఞానము గలిగినటువంటి (ఇ(వ్రియముల కంటెమనస్సు 
ఆన్తరవుందున్న దగుటవలన స్వప్ప్నవుందు ఆవునస్సుయెరుక్క 
వాసనారూపమయిన (ప్రజ గలిగివటువంటి), సప్తాజ్ఞః = పూర్వోక్తములైన 
ఏడు అవయవములు గలి గినటువంటి, ఏకోనవింశతిముఖః = పందొమ్మిది 
ముఖములు గలిగినటువంటి (వీని వివరము పూర్వమం(త్రమునందు 
జాప్పుబడినది), (ప్రవివిక్తభుక్‌= (ప్రవివిక్త = మిక్కిలి 'సూత్మములయిన 
స్వప్ప్నుపదార్రములను భుక్‌ = అనుభవించుచున్ను తైజుస్తో=_తైజసుడు 
(తేజోమయుడగువాడు తైజసుడనబడును) ద్వితీయః రుని 
పాదము 
తా! స్వష్నావస్టయందుఫ్రితి గలిగి, మనస్సుయొ: ఖు నారూప మ్యల్టున 

(ప్రజ గలిగినటువంటిన్ని, పూర్వకశ్లోకోక్తములైన సప్తాంగ , పంధొమ్మోది 


202 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ముఖములును గలిగి వాసనామా[త్రముచే (ప్రవివిక్తములగు ( సూక్మములగు) 
స్వప్నవిషయముల ననుభవించుచున్న తేజోరూపుడయిన తైజసుడు ( సూత్రాత్మ 
లేక హిరణ్యగర్భుడు) పూర్వోక్సమయిన పరమాత్మయొక్క_ నాలుగు పాదములలో 
రెండవపాదముగా జెప్పుబడుచున్నాడు 


అవ ॥ సుషుప్తియొక్క స్వరూపము - పరమాత్మయొక్క తృతీయ పాదము 


ఇందు (ప్రతిపాదింపబడుచున్నది :- 


మం ॥ యత్ర నుప్తో న కజ్టున కామం కామయతే 


పద ॥ 


టీక ॥ 


న కంచన న్వువ్హుం వళ్ళుతి తత్సుము హమ్‌ ! 

నువుప్రస్తాన వకీభూతః ద్రజ్ఞానఘున వవానవ్రమయో 
వ్వోన్వ్రభుక్టేతోముఖః (పొజన్హ్ర తీయః పొదః / ౫ 
యత్ర- సుప్తః - న- కంచన - కామం - కామయతే - వ- కంచన- స్వప్పం- 
పశ్యతి - తత్‌ - సుషుప్తం - సుషుప్తస్థానః - ఏకీభూతః - (ప్రజ్ఞానఘనః - 
ఏవ - ఆనందమయః - హి - ఆనన్రభుక్‌ - చేతో ముఖః - (ప్రాజ్ఞః - తృతీయః- 
పాదః 

యత్ర = ఏ స్థానమునందు (ఏ కాలమునందైనను), సుప్తః = నిద్రించిన వాడు, 
కంచన = ఏ ఒక, కామం = కోరికనున్ను, న కామయతే = కోరడో, కంచన = 
ఏ ఒక, స్వప్నం = కలనున్సు, న పశ్యతి = చూడడో, తత్‌ = అది, సుషుప్తం= 
సుషుప్త్యవస్ట్ర యనబడునం, సుషుప్తస్థానః = సుషుప్రస్థానమును 
గలిగినటువంటి, ఏకీభూతః = ఒకటియైనటువంటి, (ప్రజ్ఞానఘన ఏవ = 
ఘనీభూతమయిన ప్రజ్ఞ్లయే స్వరూపముగా గలి గినటువంటీ, ఆనవ్రమయో 
హి = ఆనందప్రాయవంయినటువంటీ, ఆనన్షభుక్‌ = ఆనందము 
ననుభవించుచున్నటువంటి, చేతోముఖః = చేతః = బోధ లక్షణమయిన 
చైతన్యము, ముఖః = ద్వారముగా గలిగినటువంటి, (ప్రాజ్ఞః = ్రాజ్ఞుడను 
పేరు గల ఆత్మ (సుషుప్తియందు బాహ్యాన్తర విషయోపరవుము 
గలిగియున్నను కేవల జ్ఞానస్వరూపుడై విశేషముగా తెలిసికొనువాడగుట వలన 
ప్రాజ్ఞాడనంబడును) పరమాత్మయొక్క, తృతీయః = మూడవదియగు, 
పాదః= పాదము 


మాండూక్యోపనిషత్తు 203 


తా ॥ ఆత్మ యే స్థానమునందు ని(ద్రనుపొంది యేకోరికనున్ను కోరక 
యే స్వప్నమునున్ను చూడకయుండునో, అదియే సుషుప్తిస్థానమనంబడును 
అటువంటి సుషుప్తినానముగలిగి, జా(గత్స ఏప్పస్రానములయంద లి ప్రజ 
లేకీ భవించినవి గనుకనే దట్టవుయిన (ఘనీభూతవైన) (ప్రజ్ఞగలదై, 
ఆనందానుభవము గలదియును, స్వప్నజాగరములను పొందుటకు చైతన్యమే 
ద్వారముగా గలదియును, విశేషముగా సర్వము దెలియున దగుటచే కేవల 
(ప్రజ్ఞానస్వరూపమునగు ప్రాజ్ఞాత్మ పూర్వోక్తమగు పరమాత్మయొక్క నాలుగు 
పాదములలో మూడవపాదముగా నున్నది 
అవ ॥ పరమాత్మయొక్క మూడవపాదమైన |ప్రాజ్ఞానియొక్ష. వైశిష్ట్యము “ఇతడే 
సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాన్తర్యామి? అని నిరూపింపబడుచున్నది :- 
మం ॥ వష నర్దేజ్ఞుర వవ నర్వ వషో౭_న్సర్వామ్వేవ యోనిన్లుర్వున 
(ప్రభవాన్వయౌ పొ భూతానామ్‌ ॥ డ్‌ 
పద॥ _ ఏషు- సర్వేశ్చ ఈ - ఏషు - సర్వజ్ఞః - ఏషః - అన్తర్యామీ- ఏషః- యోనిః- 
సర్వస్య - (ప్రభవాహ్యయౌ - హి -భూతానాం 
టీక ॥ ఏషః = ఈప్రాజ్జుడు, సర్వేశ్వరః = సర్వ= సమస్తమునకు -ఈశ్వరః= 
నియామకుడు, ఏషః = ఇతడు, సర్వజ్ఞః = సమస్తమును తెరిసికొనువాడు, 
ఏషః = ఇతడు, అన్తర్యామీ= అన్తః = భూతముల యొక్కలోపల ప్రవేశించి, 
యామీ = ఆభూతజాతమును నియమించువాడు ఏషః = ఇతడు, సర్వస్య 
సమస్తమునకును, యోనిః = కారణుడు, భూతానాం = భూతముల యొక్క, 
'ప్రభవాష్యయౌ= హి= ఉత్పత్తి ప్రళయములును, ( ఏష- ఏవ = ఇతడే) 
తా ॥-ఈపూర్వము చెప్పిన ఆత్మయొక్క. పాదములలో మూడవపాదమగు (ప్రాజ్ఞుడు 
సమస్త భేదజాతమునకు నియామకుడు కనుక సర్వేశ్వరుడును ఈ ప్రాజ్ఞాడే 
అన్నిటియొక్క భేదావస్టలను గలిగి సర్వమును తెలిసికొనువాడు గనుక సర్వజ్ఞుడును 
ఈ(ప్రాజ్ఞుడే సవముస్తభూతములయొక్క లోపల (ప్రవేశించి సర్వమును 
నియమించువాడు గనుక అన్తర్యామియును నితడే ఇతడు సమస్తమునకు 
కారణుడు భూతములయొుక్క ఉత్పత్తి స్థితి ప్రళయములకును ఇతడే 
అధిష్టానము 


204 


పద ॥ 


టీక ॥ 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


అటైతే శ్లోకా భవన్తి 

బహిః(ప్రజ్ఞో విభుర్విశో హ్యాన్తః ప్రజ్ఞస్తు తైజసః | 

ఘన [ప్రజ స్తథా ప్రాజ్ఞ ఏక ఏవ త్రిధా స్మృతః ॥ 1 
అత్ర - ఏతే - శ్లోకాః భవన్తి - బహిః (ప్రజః - విభుః - విశ్వః - హీ - అన్తః 
(ప్రజః - తు - తైజుసః - ఘన ప్రజః తధా = ప్రాజ్ఞః - ఏకః - ఏవ - త్రిధా - 
స్మృతః 

అత్ర = ఈప్రకరణమునందు, ఏతే = ఈ, శ్లోకాః = శ్లోకములు, (గౌడపాదీయ 
కారికలు), భవన్తి = అగుచున్నవి, బహిః (ప్రజః = జ్ఞానము గలిగిన, విభుః = 
సర్వవ్యాపకమయిన, ఆత్మ, విశ్వోహి = విశ్వుడను పేరుగలది, అన్తః ప్రజ్ఞస్తు 
అన్తః = లోపల, (ప్రజ్ఞః= జ్ఞానము గలిగిన ఆత్మ, తైజసః = తైజుసుండను 
సేరు గలది, తధా = ఆ(ప్రకారము, ఘన(ప్రజః = ఘనీభవించిన జ్ఞానము గల 
ఆత్మ ( బాహ్యాభ్య న్తర జ్ఞానములు ఒకటిగా జేరినటువంటి ఆత్మ), ప్రాజ్ఞః 
(ప్రాజ్ఞాండను పేరుగలది, ఏక ఏవ = ఒక ఆత్మయే, (త్రిధా = మూడు 
విధములుగా, స్మృతః = చెప్పబడుచున్నది 


తా ॥ ఈ పూర్వోక్తార్దమందిీ శ్రీగౌడపాదీయ కారికలు గనంబడుచున్నవి 


జాగ్రత్తయందు (శ్రో త్రాదీన్లియముల ద్వారా బహిర్గతమై వెలుపలనుండెడి శబ్దాది 
విషయములను తెలిసికొనుచుండెడి బాహ్యాజ్ఞానముగల ఆత్మ విశ్వుడనబడును 
స్వప్నమునందు బాహ్యజ్ఞానవేు వునోవాసనా రూపమై (ప్రవివిక్తములగు 
(సూక్మములగు) స్వప్నవిషయములను చూచెడి అన్తః (ప్రజగల ఆత్మ తైజసు 
డనబడును సుషుప్తియందు జాగ్రత్స్వప్న ములయందలి బాహ్యాన్తః ప్రజ్ఞలే 
ఘనీభవించిన |ప్రజ్ఞగల ఆత్మ విజ్ఞాన ఘనస్వరూపడైన (ప్రాజ్ఞా డనబడును ఇట్లు 
ఒకే ఆత్మ జా గ్రత్స్వప్న సుషుప్తలయందు విశ్వతైజస పప్రాజ్ఞులను నామములతో 
వ్యవహరింపబడుచున్నది 


శో 
లా 


దక్నిణా&ి ముఖే విశ్వో మనస్యన్తశ్చ తైజసః । 
ఆకాశే చ హృది ప్రాజ స్ర్రిధా దేహే వ్యవప్రితః ॥ 2 


మాండూక్యోపనిషత్తు 205 


పద ॥ 


టీక 1 


దక్షిణాక్షిముఖే - విశ్వః - మనసి - అన్తః -చ - తైజసః - ఆకాశే - చ - 
హృది - ప్రాజ్ఞః - త్రిధా - దేహే వ్యవప్రితః 

(సః = ఆపరమాత్మ ఒక్కడే) దేహే = దేహమునందు , దక్షిణా శ్నీముఖే = 
దక్షిణాక్షి = దక్షిణ నేత్రముయొక్క, ముఖే = అగ్రభాగమునందు, విళ్వః = 
విశ్వుడుగను, మనసి అన్తః = మనస్సు లోపల, తైజసళ్ళు = తైజసుడుగను, 
హృది ఆకాశే= హృదయాకాశమునందు, ప్రాజశ్ర = ప్రాజ్ఞాడుగను (ఇట్లు), 
(తిధా= మూడువిధములుగా, వ్యవస్తితః = ఉన్నాడు 


తా॥ జాగ్రదవప్టయందే విశ్వుడు మొదలగు నీ ముగ్గుణి యొక్క 


అనుభవవమును చూపించుట కొకు ఈశ్లోకము (ప్రవర్తించుచున్నది ఒక్కడగు 
పరమాత్మయే ఈ దేహమునందు విశ్వుడను పేరు గలిగి స్వప్నావస్టయందును, 
(జా[గ్రద్వాసనామయమైన మనోమయ కోశమునందు) (ప్రాజ్ఞాడను పేరు గలిగి 
సుషుప్తియందును, ( జాగ్రత్స్వ్వప్నముల యందలి (ప్రజ్ఞలే యేకీ భవించిన 
స్వరూపముగల వాడై హృదయాకాశమందును) మూడువిధములుగా నున్నాడు 


శో 
[op] 
పద ॥ 


టీక ॥ 


విశ్వోహి స్టూలభుబ్నిత్యం తైజసః ప్రవివిక్తభుక్‌ | 
ఆనవ్రభుక్తధా (ప్రాజస్తిధా భోగం నిబోధత ॥ 3 


విశ్వః - హీ - స్టూలభుక్‌ - నిత్యం - తైజసః - (ప్రవినిక్తభుక్‌ - ఆననభుక్‌ - 
తధా - ప్రాజ్ఞః - త్రిధా - భోగం - నిబోధత 

విశ్వో హి = విశ్వుడును, నిత్యం = ఎల్లప్పుడు, స్టూలభుక్‌ = స్టూల = 
స్టూలములయిన శజ్టాది విషయములను, భుక్‌ = అనుభవించువాడు, తైజసః= 
తైజసుడు, (ప్రనివిక్తభుక్‌ = (ప్రవివిక్త= మిక్కిలి వివిక్తములయిన స్వప్న 
విషయములను, భుక్‌ = అనుభవించువాడు, తధా = ఆ ప్రకారము, (ప్రాజ్ఞః= 
(ప్రాజ్ఞాడు, ఆనవ్రభుక్‌ = ఆనంద = సంతోషమును, భుక్‌ = అనుభవించువాడు 
( ప్రాజ్ఞుడు జా గ్రత్స్వప్నముల యందలి ప్రజ్ఞలేకీ భవించి యితరము ప్రజ్ఞాన 
ఘన స్వరూపడగుటచేతనే కేవలానవ్రము ననుభవించు చున్నాడు) ( ఇట్లు), 
భోగం = అనుభవమును, త్రిధా = మూడువిధములుగా, నిబోధత = 
తెలిసికొనుడు 


206 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


తా ॥ జాగ్రదాద్యవప్రలయందు విశ్వ తైజసాది భేదముల పొందిన ఆత్మ 
జాగ్రదవప్రయందు విశ్వరూపమై జాగ్రద్విషయువములగు శబ్బాదులనున్ను, 
స్వప్నావస్తయందు తైజసరూపమై స్వప్ప్నవిషయములనున్ను, సుషుప్తియందు, 
ప్రాజ్ఞరూపమై జా గ్రత్స ఏప్నముల యందలి ప్రజ్ఞలేకీభవించి యితరము లేమియు 
లేకపోవుట వలన సమస్తవ్యాపారోపరమము గలిగిన (ప్రజ్ఞానఘునస్వరూపమగుటచేత 
కేవలానందమునున్ను (క్రమముగా ననుభవించుచున్నది ఇట్టు ఆత్మభోగమును 
మూడువిధములుగా దెలిసికొనుడు 
శ్లో॥ సూలం తర్పయతే విశ్వం ప్రవివిక్తం తు తైజసమ్‌ | 
ఆనన్లశ్చ తధా (ప్రాజం త్రిధా తృషప్తిం నిబోధత ॥ 4 
పద॥  స్టూలం - తర్పయతే - విశ్వం - ప్రవివిక్తం - తు - తైజసం - అనవ్షః - చ- 
తధా - ప్రాజ్ఞం - త్రిధా - తృప్తిం - నిబోధత 
టీక॥ స్టూలం = స్టూలమగు జాగ్రత్తయందలి శబ్బాది విషయజాతము, విశ్వం = 
విశ్వాత్మను, తర్చయతే = తృప్తిని పొందించు చున్నది, (ప్రవివిక్తం తు = మిక్కిలి 
వివిక్తమగు స్వప్నుమునందలి విషయము ( వాసనామయ సూత్మభాగములు), 
తైజసం = తైజసాత్మను, (తర్చయతే = తృప్తిని పొందించుచున్నది) తధా = 
అట్టే, ఆనవ్షళ్ళ = సుషుప్తియందలి యానవ్రము, ప్రాజ్ఞం = ప్రాజ్ఞాత్మను, 
(తర్పయతే = తృప్తిని పాొందించుచున్నది) (త్రిధా = మూడు విధములుగా, 
తృషప్తిం = తనివిని, నిబోధత = తెలిసికొనుడు 
తా ॥ ఈ విశ్వతైజస (ప్రాజ్ఞాత్మలను వరూటిని జాూగ్రత్స ప్న 
సుషుష్త్రులయందలి సూల, (ప్రవివిక్త ఆనందములనెడి విషయములు తృప్తిని 
పొందించుచున్నవి ఇట్లూత్మకు జాగ్రదాద్యవపఫ్టల మూటియందు [క్రమముగా 
తనివిని (త్రివిధ మయినదిగా తెలిసికొనుడు 
శో॥ త్రిషు ధామసు యద్బోజ్యం భోక్తా యళ్ళు ప్రకీర్తితః i 
వేదైతదుభయం యస్తు స భుజ్టానో న లిప్యతే ॥ 5 
పద॥ _ త్రిషు- ధామసు - యత్‌- భోజ్యం - భోక్తా - యః - చ - ప్రకీర్తితః - 'వేద- 
ఏతత్‌ - ఉభయం - యః - తు- సః - భుష్టానః - న - లిప్యతే 


మాండూక్యోపనిషత్తు 207 


లీక ॥ 


(తిషు = వలూడైన, ధావుసు = స్తానములయెందు, (జాగ్ర తప్పు 
సుషుప్పులయందు), భోజ్యం = అనుభవింపదగిన విషయము (స్తూల, 
(ప్రవివిక్త ఆనందములను పేరుగల త్రివిధమయిన భోజ్యము), యచ్చ = 
ఏదియో, భోక్తా = అనుభవించు వాడును, యళ్ళ = ఎవడో, ఏతత్‌ = ఈ, 
ఉభయం = భోకృభోజ్యములను రెంటిని, యస్తు = ఎవడైతే, వేద = 
తెలిసికొనుచున్నాడో, సః = వాడు, భు్ఞూనః = అనుభవించు వాడైనను, న 
లిప్యతే = దానిచే నంటబడడు 


తా॥ జాగ్రత్స్వప్పు సుషుప్రలయందలి స్తూల (ప్రవివిక్తా నందములను 


మేళ గలిగిన (త్రివిధవుగు భోజ్యవలును, విశ్వతైజస (ప్రాజ్ఞాది (త్రివిధ 
భోకృస్వరూపమునున్ను, ఇట్టు భోకృ భోజ్యరూపమయిన యుభయమును 
ఎవడు తెలిసికొనుచున్నాడో, వాడు ఆయా భోజ్యముల ననుభవించువాడై నను 
వానివలన గలిగెడు ఉపచయాచయ రూపమయిన వికారములను పొందకయే 
విలక్షణుడై అవికారిగా నుంటున్నాడు 


శో 1 
పద ॥ 


టీక ॥ 


(ప్రభవస్తర్వభావానాం సతామితి వినిశ్ళయః | 

సర్వం జసయతి ప్రాణన్చేతో2_ంశూన్సురుషు ప్పుధక్‌ ॥ 6 
(ప్రభవః - సర్వభావానాం - సతాం - ఇతి - ఏనిళశ్ళయః - సర్వం - జనయతి- 
ప్రాణః - చేతో౬.౦శూ౯ - పురుషః - ప్పథక్‌ 

సతాం = సద్రూూపములయిన, సర్వభావానాం - సమస్త పదార్హములకు, 
(విశ్వతైజసాది భేదములకు), ప్రభవః, ఇతి = ఉత్పత్తి అని, వినిశ్చయః = 
నిశ్చయము, (ప్రాణః = ప్రాణరూపమయిన, పురుషః = చిత్రధానుడగు 
పురుషుడు, పృధక్‌= వేరుగా, చేతోల_ం౦శూన్‌ - చేతః = వైతన్యాత్మకమయిన 
పురుషునియొక్క, అంశూ౯ = కిరణరూపములయిన జీవులనున్ను, సర్వం= 
సమస్తజగత్తునున్ను, జనయతి = పుట్టించుచున్నాడు 


తా॥ పూర్వము “* ఏషయోనిస్సర్వస్య'' అను (శ్రుతియందు (ప్రాజ్ఞాత్మకు 


(ప్రపంచకారణత్వము (ప్రతిజ్ఞ చేయబడినది దానియందు ఆకారణత్వము 
సత్కార్యవలునకా? అసత్కార్యవలునకా? అని సందేహము గలుగగా, 


208 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఆసందేహమును నిరారణజోయుటు కారంభించుచున్నాడు విళ్వతై 
జస(ప్రాజభేదములకు కారణుడైన ప్రాణరూపుడగు పురుషుడు జగత్తునకు 
శరీరభూతమయినట అజ్ఞానమే (ప్రధానముగా గల సమస్తమయిన అచేతనమును 
గ్రహించి స్వయం ప్రకాశస్వరూపుడయిన పురుషునియొక్క_ చేతోరూపములగు 
ఆభాసులగు జీవులను, సమస్తజగత్తునున్ను సూర్యుడు యధార్రముగ భేదము 
లేనటువంటి తన బిమ్బమువలన జలపాత్రాదుల యందలి ప్రతిబిమ్బసూర్యులను 
వలెనే వేరుగా పుట్టించుచున్నాడు 
శో ॥ విభూతిం ప్రసవం త్వన్యే మన్వన్తే స్పుష్టిచిన్తకాః | 
స్వప్న మాయాస్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పితా ॥ 7 
పద॥ విభూతిం - ప్రసవం - తు - అన్యే - మన్యన్తే - సృష్టిచిన్తకాః - 
స్వప్నమాయాస్వారూపా - ఇతి - సృష్టిః - అన్యైః - వికల్పితా 
టీక ॥ అన్యే - ఇతరు లగు, సృష్టిచిన్తకాన్తు - సృష్టి = (ప్రపంచ సృష్టిని, చిన్తకాన్తు - 
తలంచెడివారలయితే (సృష్టి విచారము చేయువారు), విభూతిం = 
ఐశ్వర్యమును (ఈశ్వరునియొక్క_ విస్తారమును), ప్రసవం = సృష్టిగా, మన్వన్తే= 
తలంచుచున్నారు అన్మైః = ఇతరులచేత (పరమార్ధ స్వరూపమును 
చింతించువారలచేత) స్పష్టిః = (ప్రపంచమును సృజించుట, స్వప్నమాయా 
స్వరూపేతి =స్వప్న = స్వప్నరూపమయినదనిన్ని, మాయాస్వరూపా = 
ఇతి = మాయాస్వరూపమయినదని, వికల్సితా = కల్పింపబడినది 
తా॥ చేతనా చేతనాత్మకమయిన జగత్తుయొక్క_ (ప్రస్తుత మయిన 
సృష్టియందు స్వమతమును వివేచించుటకు మతాంతరమును ఉపన్యసించు 
చున్నాడు సృష్టినే ఆలోచించుచున్న (ప్రపంచమునందాదరణ గల్షినట్ట్రి కొందు 
జనులు ఈశ్వరునియొక్క స్వకీయమయిన ఐశ్వర్యమును విస్తరింపజేయుటయే 
సృప్టియని తలంచుచున్నారు జాగ్రత్స్వప్ప్ను సుషుప్తులయందలి విశ్వతైజస 
ప్రాజ్ఞాలకంటె అన్యమగు మాయాచ్చాదితమును తురీయము నగు పరబ్రహ్మ 
స్వరూపమును చింతించుచు పరమాథ్టతత్తృము నందాదరణ గలవారలచేత 


ఈస్నష్టి స్వప్నముతోను, ఐంద్రజూలిక మాయతోను సమానరూము గలదిగా 
జొప్పబడుచున్నది 


యాండూక్యోపనిషత్తు 209 


శో 
లా 
పద ॥ 


టీక ॥ 


ఇచ్చామాత్రం ప్రభోస్నష్టిరితి స్పష్ట వినిశ్చాతాః | 

కాలాత్రుసూతిం భూతానాం మన్యన్తే కాలచిన్తకాః ॥ § 
ఇచ్చొమాత్రం - (ప్రభోః, సృష్టి - ఇతి - సృష్ట్రా - వినిశ్ఞితాః -కాలాత్‌ 
(ప్రసూతిం - భూతానాం- మన్యన్తే - కాలచిన్తకాః 

స్పష్టై - సృష్టివిషయమై , వినిశ్చాతాః = నిశ్చయింపబడినవారలు, స్పష్టిః = 
సృష్టి, (ప్రభోః = పరవేంశ్వరంనియుక్క, ఇచ్చావూ(తం ఇతి = 
సజ్కల్పమా(త్రమయినదని, మన్వన్తే = తలంచుచున్నారు, కాలచిన్తకా 8 = 
కాలమును చింతించువారలు, (కాలమును పరిశీలించు వారలు), కాలాత్‌ = 
కాలమువలన, భూతానాం = భూతములయొక్క, (ప్రసూతిం = ఉత్పత్తిని, 
మన్యన్తే = తలంచుచున్నారు 


తా॥ స్నష్టియే పరమ్శార్టమని తలంచెడివారలకుండెడి వేజొక వికల్పమును 


ప్రకటించు చున్నారు అదెట్టునిన - సృష్టి విషయక మయిన నిశ్చయముగల వారలు, 
ఈ స్పష్టి పరమేశ్వరునియొక్క_ సంకల్పమాత్రమయినదిగా చెప్పుచున్నారు 
మఆియు కాలమునే పరిశీలించెడు కొందు కాలము నుండియే యీ భూతస్నష్టి 


యగుచున్నదని చెప్పుచున్నారు 
శ్రో॥ _ భోగార్టం సృ్పష్టిరిత్యన్యే క్రీడార్ధమితి చాపరే । 
దేవస్యైష స్వభావో ౬_ యమాప్తకామస్య కాస్ప్రు హా ॥ 9 
పద॥ _ భోగార్హం - సృష్టి - ఇతి - అన్యే - క్రీడార్దం - ఇతి- చ - అపరే- దేవస్య - 
ఏషః - స్వభావః - అయం - అప్తకామస్య - కా- స్పృహా 
ఉకీక ॥ అన్యే = కొందటలటు , సృష్టః - సృష్టి భోగార్లం - ఇతి = భోగము 


నివితత్తవంనియలు, అపరే = వుణీకొందలుం, (కీడార్డం ఇతి = 
విలాసార్రమనియు, (మన్యన్తే = తలంచుచున్నారు) అయం = ఈ|క్రీడా 
రూపమయిన, ఏషః = ఈస్నష్టివిషయము, దేవస్య = పరమేశ్వరుని యొక్క, 
స్వభావః = నైసర్గికమయినది, ఆప్తకామస్య= పొందబడిన కోరిక గల వానికి, 
స్పృహా = (ప్రయోజనాపేక్ష , కా - ఏది, ఇతి = ఈ(ప్రకారము (తెలియ 
వలయును) 


210 ఈ మలయాళ సద్గురు గ్రంథావళి 


తా॥ సొస్ని యొట్టైనను అగును గాక, ఆస్నష్టికి (ప్రయాజనమేమి ౧ అని 
రెండు విధములుగా వికల్పించి ఇక్కడ సిద్దాన్తము చేయబడుచున్నది ఈస్నష్టిని 
కొందణు ఆపరమేళ్లరుని ఉపభోగముకొజుకనియును , మణీకొందఆు 
క్రీడకొుకనియును రెండువిధములుగా జొప్పుచున్నారు ఇట్లు చెప్పిన 
వికల్పద్వయమున్ను, పూర్వము సృష్టి విషయమై జెప్పిన మతాన్తరాభి ప్రాయమున్ను 
ఇవన్నియు సరియయినవి గావు ఎట్టన, పరమేశ్వరుడు సమస్తములయినకోరికలు 
పొందిన వాడగుటచే ఏకోరికలు లేనివాడై అప్తకాముడగుచున్నాడు అట్టి 
పరమేశ్వరునకు వేజొక యే ప్రయోజనాపేక్షయు లేకపోవుటచేత నిరీహుడై 
యుంటున్నాడు కనుక సృష్టి విషయమై యింతకు పూర్వము జెప్పిన విభూతి 
ప్రఖ్యాపనము స్వప్నృమమాయాస్వరూపములు, ఇచ్చా భోగ (క్రియలు ఇవన్నియు 
ఆ పరమేశ్వరునకు మాయ లేకుండా గలుగనేరవు ఈస్నష్టి స్వయం ప్రకాశ 
స్వరూపుడగు ఆపరమేశ్వరునియొక్క_ నైసర్గికమగు మాయచేత నిర్మింపబడు 
చున్నది ఇందువలననే సృష్టి మాయామయ మయినది 
దీపిక ॥ మూలమున మూడవ మంత్రమునుండి అయిదవ మంత్రము వణుకు గల 
విశ్వతైజుస |ప్రాజ్ఞాల గుతించి చెప్పిన విషయమునకు గౌడపాదీయ కారికలలో మొదటి 
శోకమునుండి నాలుగవ శ్లోకము వణుకు చెప్పిన దానినే మణుల మలుల చెప్పుటచే 
పునరుక్తి దోషమని గాని, చర్వితచర్వణమని గాని తలంచవలదు గీతయందు 
పదునాలుగవ అధ్యాయమున గంణ(త్రయమును గుణించి చెప్పునప్పుడును, 
ఆరవఅధ్యాయమున ఆహార విహారముల గుటించి నిరూపించు విషయములోను, 
ద్వితీయాధ్యాయమున ఆత్మ నాశము లేనిదని నిరూపించెడు సందర్భమునను ఈలాటి 
చాలా శ్చొకములు గలవు అది పునరుక్తిదోషముతో గూడినది కాదని ఈ క్రింది 
(ప్రమాణము నిరూపించుచున్నది 

విస్మయే చ విషాడే చ దైన్యే చైవావధారణే | 

తధా ప్రసాదనే హర్టే వాక్యమేకం ద్విరుచ్యతే ॥ 

(1) దీనభావమందును, (2) విస్మయవిషయమందును, (3) విషాద 
ప్రలములోను, (4) తత్తా్వవధారణవుందును (5) అనుగ్రహవుందును, 
(6) అతిహర్హమందును, ఈ ఆరుస్త్రలములలో ద్విరుక్తిదోషము సంభవించదు ఒకసారి 


యాండూక్యోపనిషత్తు 211 


గాదు రెండుమార్డు గాదు మూడు పర్యాయములుగాదు, ఎన్నిసార్రైనను చెప్పవచ్చును 
ఇచ్చుట అవధారణవిషయమగుటచే ఆలాగున చెప్పిరి అవధారణ యనగా నిశ్చయము 
ధారణ చేయుటకు ప్రయాసమగు విషయమగుటచే మణుల మలుల చెప్పుడమయినది 

జాగ్రత్స్వప్న సుషుప్తా కది ప్రపంచో యః ప్రకాశతే 

తద్ర్రహ్మా౭_హమితి జ్ఞాత్వా సర్వ్వబంధైః ప్రముచ్యతే ॥ 

జా(గ్రత్స ప్న సుషుప్తా్యది యీ ప్రపంచమంతయు ఏయొక్క 
ఆత్మచేత (ప్రకాశించుచున్నదో, అట్టి పరబ్రహ్మ స్వరూపము తన ఆత్మయని 
తెలిసికొనినవాడు సంసారమునకు సంబంధించిన సమస్తబంధములనుండి 
విముక్తిని పొందుచున్నాడు అనగా స్టూలసూక్ముకారణము లనెడు మూడు 
దేహములను, వానికి సంబంధించిన సమస్తే(న్తియములను ఏ కూటస్టుడు 
ప్రకాశింపజేయుచున్నాడో, అట్టి తురీయాత్మను అనా వ్యష్టి సాక్షిగాను ఉండు 
ఈశ్వరుని బ్రహ్మముగాను ఆత్మగాను ఎవడు ఎరుంగుచున్నాడో, అట్టివాడు 
సర్వబంధములనుండి విడివడుచున్నాడు 


ఏతద్ద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ద్యేవాక్షరం పరమ్‌ । 

ఏతద్ద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్‌ ॥ 

-ఈఓంకారమే అక్షరమగు పరబ్రహ్మము ఈ ఓంకారమగు అక్షరమే 
పరమపదము ఈ అక్షరస్వరూపమగు నోంకారమును తెలిసికొనినవాడు 
దేని నిచ్చగించునో దానిని పొందును అనగా నీ ప్రణవోపాసకుడు 
ధ్యానకాలమున ఢ్యేయైకస్టితిలో నుండి దేనిని సంకల్పించునో దానిని తప్పక 
పొందును ఏసంకల్పము లేనివాడు మోక్షమును పొందును 

యుజ్జీత ప్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్భ్మయమ్‌ । 

ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్‌ ॥ 

ఓంకారాను సన్హానమునందునేర్పు గలవానికి సమస్తద్వైతమును పోగొట్టుచున్న 


ఓంకారజ్ఞూనముచేతనే కృతార్లత గలుగుచున్నది ధ్యానించువాడు వునస్సును 
ఓంకార స్వరరాపవుగు పర(బహ్మవఎున బాగుగా చేర్చవలయును ఇట్టు 


212 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


బ్రహ్మస్వరూపమయిన ఓంకారమును ఎల్లప్పుడును ధ్యానించువానికి ఎచ్చొట నుండినను 
భయము లేదు 


తైలాధారామివాచ్చిన్నం దీర ఘంటానినాదవత్‌ । 
ఉపాస్యం ప్రణవస్యా(గ్రం యస్తం వేద స వేదవిత్‌ ॥ 


ఆత్మానుసంధాన మెటులుండవలయునో దానిని ఈ ఉపనిషద్వాక్యము 
తెలుపుచున్నది ఒక పాత్రనుండి మజియొక పాత్రలోనికి నూనె పోయునప్పు డేలాగున 
ఎడతెగక పడుచుండునో, అదేరీతిగా గొప్పు గంట (మోగించిన తరువాత గలొడు ధ్వని 
యేలాగున (క్రవేణ లయ వెంుందుచుండునో ఆలాగున (ప్రణావముయొక్క 
నాలుగవపాదమగు తురీయపదమున శబ్దరహితావప్టలో మనస్సు ననుసంధించి ఎవడు 
ధ్యానము జేయునో, అట్టివానిని వేదమును సంపూర్ధముగా నెటిం గిన వానినిగా వేదవేత్తలు 
తలంతురు దీనియందు *' అవాచ్యంి? అని పారాన్తరము గలదు ఉపాస్యమను స్టలమున 
ధ్యేయాకారమై నిలువవలయుననియు, అవాచ్యమని చెప్తుచోట శబ్దమును రహితముగా 
జేసికొనవలయుననియు (గ్రహించవలయును లేక ప్రణవముయొక్క నాల్గవ పాదమే 
ఉపాసింపదగినదని గూడ గ్రహించవలయును “(ప్రణవస్యాన్తం' అని గూడ పారాన్తరము 
గలదు అర్హమంతయు ఒకటియే 


మృద్వాసనే సమాసీనో జితచిత్తేన్రియ[క్రమః ॥ 

ఓమిత్యుచ్చారయేత్తావన్మనో యావత్ర్రసీదతి ॥ 

మెత్తని ఆసనమందు గూరుచుండి యిన్లియాది వృత్తులను నిశ్చలముగా 
జేసికొని మనస్సు లీనమై (బ్రహ్మాశార మగు పర్యన్తము ఓంకారమ(న్తమును పరమాత్మ 
పరముగా భావన చేసి ధ్యానము జేయవలయును 

మృద్వాసనమని చెప్పుటచే కణుకుగల ఆసనముండరాదు ఏలననగా కణుకు 
గల ఆసనవుయినచో పాదమునకు నొప్పి గలుగును అప్పుడు ఎక్కువసేపు 
కూర్భుండుటకు అనుకూల ముండదు కనుకనే గీతలో ““చేలాజిన కుశోత్తరం'' అని 
తెలుపబడెను కారణము మొదట దర్భాసనము, దానిపై కృష్టాజినము గాని, 
వ్యా(ఘాజినము గాని, దానిపై వస్తాసనమున్ను ఉండవలయునని విధించడమైనది 
కృష్ణాజినవ్యాఘాజినాదులంత యవసరము లేదు అవి అహింసా(వ్రతమునకు 
దూరములు, దర్భాసనముపై దళమైన వ[స్రాసనముండిన చాలును 


యాండూక్యోపనిషత్తు 213 


శబ్దాకరం పరం బ్రహ్మ తస్ని౯ క్షీణే యదక్షరమ్‌ । 

తద్విద్వానక్షరం ధ్యాయేద్యదిచ్చేచ్చాన్తిమాత్మనః nl 

ఓంకారశబ్దము పరబ్రహ్మము ఆశబ్దము లీనమయిన పిమ్మట ఏఅక్షర 
స్వరూపమగు పరబ్రహ్మము మిగులు చుండునో అట్టి పరబ్రహ్మమునే (బహ్మనిష్టుడు 
ధ్యానించవలయును (ప్రకృతి శమించిన పరమశాన్తిని పొందగోరువాడు ఈలాగుననే 
(ప్రణవధ్యానము జేయవలయును అట్టివానికే పరమశాన్తి గలుగును 

స్వ్వతస్సిద్దమిదం మనం స్వయం ప్రోక్తం స్వయంభువా । 

ఓమిత్వేతత్సరూపాన్తం సాధ్యతామేవ సర్వదా ॥ 

ఈ ఓంకారముయొక్క ధ్యాన ప్రభావము చేతనే విష్ణువు విష్ణుత్వమును, బ్రహ్మ 
('బ్రహ్మత్వమును, శివుడు శివత్వమునున్ను పొందిరి అనగా విష్ణువునకు పాలన శక్తియు, 
(బ్రహ్మదేవునకు స్పష్టిశ్తియు, శివునకు లయింపజేయు శక్తియు గలిగినవి ఇందువలన 
ఓంకారముయొక్క (ప్రభావము ఎట్టిదియో తెలియదగినది 

గాయత్రీ వేదమాతా స్యాన్మహావాక్యం పితా భవేత్‌ | 

ఓంకార స్పర్వమూలం స్వాత్సు ఏవ చ పితామహః ॥ 


గాయత్రీ మగశ్రము వేదములకు తల్లిగాను, మహా వాక్యము తండ్రిగాను, 
అన్నిటికి మూలరూపమగునది ఓంకారముగాను (గ్రహించుకొన వలయును అట్ల 
(ప్రణవమునే పితామహునిగా నెణుంగవలయును 


అవ ॥ పరమాత్మయొక్క తురీయమైన చతుర్రపాదము వర్ణింపబడుచున్నది - 
మననము ॥ నాన్తఃప్రజం న బహిః ప్రజం నోభయతః ప్రజ్ణం న 
ప్రజ్ఞానఘనం, న ప్రజం, నాషజం, అదృష్ట నువ్యవహార్య 
వం[గ్రాహ్యవంలక్షణ వంచిన్త ్రవంవ్యపదే శ్యవేంకాత్మ 
ప్రత్వయసారం, ప్రపజ్షోపశమం శాన్తం శివవుద్వైతం 

చతుర్రం మన్యన్తే స ఆత్మా స విజ్షేయః ॥ ౭ 


పద ॥ న- అన్తః ప్రజ్య - న - బహిః (ప్రజ్ఞం - న - ఉభయతః (ప్రజ్ఞం - న - 


214 


తీక॥ 


శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


ప్రజ్ఞానఘనం - న ప్రజం - న - అ(ప్రజ్ణం - అదృష్టం - అవ్యవహార్యం- 
అగ్రాహ్యం - అలక్షణం - అచిన్త్యం - అవ్యపదేశ్యం - ఏకాత్మ ప్రత్యయపారం- 
ప్రపళోపశమం - శాన్తం - శివం - అద్వైతం - చతుద్దం - మన్యన్తే - సః - 
ఆత్మా - సః - విజ్ఞేయః 


అన్తః (ప్రజ్ఞం = అన్తః = లోపలనుండెడి, (ప్రజ్లం = స్వప్పుజ్ఞాన మున్ను, న = 
కాదు బహిః(ప్రజ్ణం = బహిః = వెలుపల నుండెడి, (ప్రజ్ఞం = జా గ్రత్తయొక్క 
జ్ఞానమున్ను, న = కాదు, ఉభయతః (ప్రజ్ఞం = ఉభయతః = జా (గ్రత్స ఏప్నుముల 
వుధ్యవైన, (పజ్ఞం = జ్ఞాన వున్న, న = కాదు, (పజ్ఞానఘనం= 
'సుషుప్తిజ్ఞానమున్ను న = కాదు, (ప్రజ్ఞం= విషయజ్ఞానమున్ను, న = కాదు, 
అ(ప్రజ్ఞం = అజ్ఞానమున్ను, న = కాదు అదృష్టం = చూడబడనిదియును, 
అవ్యవహార్యం = వాక్కుచే చెప్పుటకలవిగానిదియును, అ గ్రాహ్యం = హస్తాది 
కర్మేన్లియములచే గ్రహించుటకలవి గానిదియును, అవ్యవహార్యం = వాక్కుచే 
చెప్తుటకలవిగానిదియును, అలక్షణం = గుణుతు లేనిదియును, అచిన్త్యం= 
మనస్సుచే తలంచుటకశక్యమయినదియును , అవ్యపదేశ్యం = ఇట్టిదని 
నిర్దేశింపశక్యము గానిదియును, ఏకాత్మ (ప్రత్యయసారం - ఏకాత్మ = 
ఒకటేయయిన ఆత్మయొక్క, ప్రత్య య = జ్ఞానము లేక సత్తయే, సారం = 
ప్రమాణముగా గలదియును, ప్రపజోపశమం = (ప్రపంచ = ప్రపంచము 
యెక్క, ఉపశవుం = శాన్తి గలదియును, శాన్తం = రాగద్వేషాది 
దోషరహితమయినదియును, శివం = పరిశుద్రమయినదియు నయిన, 
అద్వైతం = భేదములేని అద్వైతతత్త్వమునే, చతుర్దం = తురీయమునుగా, 
మన్యన్రే = తలంచుచున్నారు, సః = అది, ఆత్మా = పరమాత్మస్వరూపము, 
సః = ఆ పరమాత్మ స్వరూపము, విజ్లేయః = తెలిసిగొనదగినది 


తా॥ ఆత్మయొక్క చతుర్రపాదము వర్షింపబడుచున్నది ఇయ్యది 


తురీయమనబడును ఇది అన్తః(ప్రజ్ఞాస్వరూపమయిన స్వప్న జ్ఞానముగలది కాదు 
బహిః (ప్రజ్ఞాస్వరూపమయిన శబ్దాది విషయక జ్ఞానము గలదియును కాదు 
జా(గత్స పపష్నువరుల యెొక్కు అన్మరాళావస్థయును కాదం (పజ్ఞాన 
ఘనస్వరూపమయిన సుషుస్త్యవస్థాజ్ఞానము కాదు విషయజ్ఞానము కాదు ఆచేతన 
ధర్మమగు అ (ప్రజయు కాదు తనను గాంచునది లేనందుచే నది అద్నష్టము 


యూండూక్యోపనిషత్తు 215 


కనుకనే అది అవ్యవహార్యము కరచర ణాదీం(ద్రియములచే (గ్రహింప శక్యము 

కానిదగుటచే నది అగ్రాహ్యము గుజుతులు లేనిదగుటచే నది అలక్షణము మనో 

బుద్వల కతీతవుగుటచే నది అచిన్యువల, అవ్యపదేశ్యవునైనది 

జాగ్రదాద్యవప్రలయందలి ఆత్మ యొక్కటియే అనెడి అద్వితీయజ్ఞానము 

పొందదగినది జాగ్రదాదిధర్మములు లేనిది అనూ సకల ప్రపంచోపశమరూపమైనది 

కనుకనే అది శాంతము అనగా రాగ ద్వేషాదులు లేనిది శివమైనది అనగా 

పరిశుద్రము నయినది, అద్వయస్వరూపమైనది ఇదియే పరమాత్మయొక్క 

నాల్లవపాదము తురీయము అదియే పరమాత్మ స్వరూపము అదియే 

తెలియదగినది 
అథైతే శ్లో కా భవన్తి 

శో ॥ _ నివృత్రేస్సర్వదుఃఖానామీశానః ప్రభురవ్యయః | 
అద్వైతస్పుర్వభావానాం దేవస్తుర్యో విభుస్స సతః ॥ 10 
అ(త్ర - ఏతే - శ్లోకాః - భవన్తి 

పద ॥ _ నివృత్తేః - సర్వదుఃఖానాం - ఈశానః - (ప్రభుః - అవ్యయః - అద్వైతః - 
సత్యభావానాం - దేవః - తుర్యః - విభుః - స్మృతః 

అత్ర = దీనియందు, ఏతే = ఈ, శ్ఞోకాః= శ్లో కములు (గౌడపాదీయ కారికలు), 
భవన్తి = అగుచున్నవి 

టీక ॥ _ సర్వదుఃఖానాం - సర్వ = సమస్తములైన, దుఃఖానాం = దుఃఖముల యొక్క 
(విశ్వతైజస ప్రాజ్ఞ లక్షణములయిన సమస్త దుఃఖముల యొక్క), నివృత్తేః= 
నివృత్తివలన (తురీయుడే), ఈశానః - ఈశానుడు, (ప్రభుః = స్వామి 
(అతడు), అవ్యయః = నాశము లేనివాడు, (మణీయు) తుర్యః = చతుద్దపాద 
స్వరూపమగు తురీయాత్మ, సర్వభావానాం = సమస్త పదార్షములయొక్క, 
అద్రైతః= అద్వైత స్వరూపముగను, దేవః = స్వయం (ప్రకాశముగను, విభుః= 
సర్వవ్యాపిగను, స్మృతః = చెప్పుబడెను 
తా॥ జాగ్రదాది సర్వధర్మములు రజ్ఞుసర్పములవలెనే మిధ్యయగును 

విశ్వతైజస (ప్రాజ్ఞ లక్షణములగు సకల దుఃఖముల నివృత్తివలన (నశించుటచే) 

Fl16 


216 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఆ చతుద్దపాద స్వరూపుడైన తురీయుడే సర్వనియామకుడగు ఈశానుడు 
(ప్రభువు, అవ్యయుడు, అతడే సర్వభావములకును నద్వైతస్వరూపుడును, 
స్వయం ప్రకాశుడు, సర్వవ్యాపకుడునని చెప్పబడుచున్నాడు 
దీపిక ॥ స ఆత్మా స చ విజ్షేయః సర్వైరపి ముముత్తుభిః | 

తుర్యాత్మజ్ఞానహీనానాం న ముక్తిస్సా కత్కదాచన ॥ 

తుంరీయవుగు, ఆ ఆత్మ స్వరరాపమునే వలముముక్షువు లందు 


తెలిసికొనవలయును అట్టి తురీయాత్మ జ్ఞానము లేని వారికి ఎప్పుటికిని మోక్షము 
గలుగదు 


శో॥ _కార్యకారణబద్దా తావిష్యేతే విశ్వతైజసాౌ | 
ప్రాజ్ఞః కారణబద్దస్తు ద్వా తౌ తుర్వే న సిద్ద రతః ॥ 11 
పద॥ _కార్యకారణబడ్దా - తౌ - ఇస్వేతే - విశ్వతై జసౌ - (ప్రాజ్ఞః - కారణ బద్రః - 
తు-ద్వౌ-తౌ-తుర్యే- న - సిద్ద్యతః 
టీక॥ తా= ఆప్రసిద్దులగు, విశ్వతైజసౌ = విశ్వతైజసులిద్రణును, కార్యకారణబద్దా= 
కార్యకారణములచే బద్దులయినవారుగా, ఇహప్యేతే= స్మతులగుచున్నారు 
ప్రాజ్ఞస్తు = ప్రాజ్ఞాడయితే, కారణబద్రః - కారణ = బీజభావముచేతనే, బద్దః= 
బద్దుడైనవాడు, తుర్యే = నాలుగవపాదమగు తురీయమునందు, తౌ ద్వౌ = 
ఆ బీజభావఫలభావములు (కార్యకారణములు రెండును), న సిద్ద్యతః= 
సిద్దింపవు 
తా॥ జా(గత్స ఏప్నుములందలి ఆవిశ్వతైజసు లిద్దతును ఫలభావ 
బీజభావముల రెంటిచే బద్దులయియున్నారు (నిజమును గ్రహింపకపోవుట 
బీజభావమనబడును అట్టు నిజమును గ్రహింపక పోవు టచేతనే దానిని మణీయొక 
విధముగా (గ్రహించుట ఫలభావమనబడును) సుషుప్తియందలి (ప్రాజ్ఞుడు బీజ 
భావమొక్క_ దానిచేతనే బద్దుడయియున్నాడు తురీయము నందు పూర్వము 
జెప్పిన విశ్వతైజస (ప్రాజ్ఞాలకు నిమిత్తములయిన బీజభావ ఫలభావములు రెండును 
గలుగనేరవు కనుక చతుధ్దపాదము (తురీయము) జాగ్రదాద్యవస్రలయందలి 
రజ్ఞాసర్పస్తానికవంగు విశ్వాదిసర్వభోద జాతములేనిడై వాస్తవిక వుయిన 


మాండూక్యోపనిషత్తు 217 


రజ్ఞాస్థానికమగు నద్వితీయమై స్వయం (హ్రాశమగు పరిపూర్ణమయిన ఆత్మమా త్రమే 
అయియున్నది 
శ్ఞో॥ _ నాత్మానం న పరాంశ్రైవ న సత్యం నాపి చాన్సతమ్‌ । 
(ప్రాజ్ఞః కించ న సంవేత్తి తుర్యం తత్సర్వదృక్సుదా ॥ 12 
పద॥ న- ఆత్మానం - న- అపరా౯- చ- ఏవ-న- సత్యం - న- అపి- చ- 
అనృతం - (ప్రాజ్ఞః - కిం - చ- న- సంవేత్తి - తుర్యం - తత్‌ - సర్వదృక్‌ - 
సదా 
టీక ॥ _ ప్రాజ్ఞః = (ప్రాజ్ఞుడు, ఆత్మానం = తనను, న - సంతేత్తి = తెలిసికొనుట లేదు 
పరా౯-చ = తన కన్యమైన వానిని, న = తెలిసికొనుటలేదు సత్యం = 
ఘటాదికమును, న = తెలిసికొనుటలేదు, అనృతం = శుక్తిరజుతా దికమును, 
న = తెలిసిగొనుటలేదు, కిం చ = ఏవియును, న సంవేత్తి = 
తెలిసికొనుటలేదు, తత్‌ = ఆ, తుర్యం = నాలుగవ పాదమగు తురీయాత్మ, 
సదా = ఎల్లప్పుడు, సర్వదృక్‌ = సమస్తమైన దృక్సరూపమయినది 
తా! (ప్రొజ్ఞానకు కారణబద్దత్వమెట్లనిన - ఈ్రాజ్ఞాడు తన్నుగాని, 
ఇత రవుులనుంగాని, సత్యముగాని, అసత్యముగాని టేంమియు తెలిసి 
కొనకుండుటచేత నిజమును తెలిసికొనక పోవుటనెడు అజ్ఞానము చేత మా [త్రమే 
బద్దుడయియున్నాడు ఇట్లు నిజమును తెలిసికొనకపోవుటచే గలిగడు మజీయొక 
విధముగా గ్రహించుటయే (అన్యధా భావమే) రూపముగా గల ద్వైతము చేత 
జా (గత్సప్నములయందలి విశ్వతైజసులు బద్దులైనటుల బద్దుడు గాడు ఒక 
(త్రాటిని జూచి “ఇది త్రాడు' అనెడు జ్ఞానము లేకపోవుట చేత దానియందు 
ఏవిధమయిన జ్ఞానము (అన్యధా భావము) లేక ఊరకనుండువాని వంటివాడు 
ప్రాజ్ఞుడు, త్రాటి యొక్క జ్ఞానము లేకపోవుటచేత తదితరమయిన సర్హమను 
జ్ఞానము ((భ్రాంత్రి గల జనునివంటివారలు విళ్వతైజసులు, చతుకళ్రపాద 
స్వరూపమయిన తురీయాత్మ యెల్లప్పుడును దృక్ష రూపమై సర్వమును 
చూచుచున్నది సర్వమును చూచెడి దృక్‌ అదే యగుటచేత దానిని చూచెడి వేరు 
దృక్కే దియును లేదు కనుక అదియే సర్వమునకు దృక్కు అయినది 


218 


శో i 
పద ॥ 


ఉకీక 1 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


డ్ర్వైతస్యా(గ్రహణం తుల్యముభయోః ప్రాజతుర్యయోః | 
బీజనిద్రాయుతః ప్రాజ్ఞః సా చ తుర్యే న విద్యతే ॥ 13 


ద్వైతస్య - అగ్రహణం - తుల్యం - ఉభయోః - (ప్రాజ్ఞతుర్యయో;- 
బీజనిద్రాయుతః - ప్రాజ్ఞః - సా - చ- తుర్యే - న - విద్యతే 

ఉభయోః - ఇద్దబుయిన, (ప్రాజ్ఞతుర్యయోః = ప్రాజతుర్యాత్మలకు, ద్వైతస్యఐ 
ద్రైతవముయెొక్క అగ్రహణం = తెరిసికొనకపోవుటు, తంల్యం = 
సమానమైనది (ప్రాజ్ఞ = (ప్రాజ్ఞుడు బీజనిద్రాయుతః = బీజనిద్రా = 
కారణరూపమయిన నిద్రతో, (నిజమును తెలిసికొనక పోవుట నిద్ర 
యనబడును అట్టి పరమాత్మతత్త మును తెలిసికొనక పోవుట యను 
నిద్రయే ఈ జాగ్రత్స్వప్నముల యందలి ద్వైత రూపమయిన (ప్రపంచమును 
పుట్టించుటకు బీజమయినది గాన బీజనిద్ర యనబడును), యుతః = 
కూడుకొని యున్నవాడు, సా= ఆ బీజనిద్ర తుర్వే = చతుర్రపాదాత్మయందు, 
న విద్యతే = లేదు 


తా! 'పాజతంర్యాత్మ లిద్దజికిని జా(గ్రత్స కప్పువరుల యందలి 


ద్వైతప్రపంచమును (గ్రహింపకపోవుట సమానముగా నున్నది ఆరెంటిలో 
ప్రాజ్ఞాత్మ ద్రైతరూపమయిన జా గ్రత్స్వప్నప్రపంచముల పుట్టుకకు బీజభూతమైన 
తత్త్వాగ్రహణమనెడి నిద్రతో గూడియున్నది తురీయాత్మ అట్టి నిద్ర లేనిదై 
ఎల్లప్పుడు అద్వయమై సర్వద్దక్కై స్వయం (ప్రకాశముగా నున్నది 


శో ॥ 
పద ॥ 


తీక॥ 


స్వప్న నిద్రాయుతావాద్యా (ప్రాజ్ఞస్తస్వప్పు నిద్రయా । 

న నిద్రాం నైవ చ స్వవ్నం తుర్వే పశ్యన్తి నిశ్చాతాః ॥ 14 
స్వష్షని[దాయుతా - ఆద్య - ప్రాజ్ఞః - తు - అస్వప్ప్ననిద్రయా - న - 
నిద్రాం- న- ఏవ- చ- స్వప్షుం - తుర్వే - పళ్యన్తి - నిశ్చాతాః 

ఆద్య = మొదటి విశ్వతైజుసు లిద్దణును, స్వప్పుని ద్రాయుతా = స్వప్పుని[ద్రా= 
స్వష్పని[ద్రలతో (ఒక వస్తువును మణీయొక వస్తువు నుగా తెలిసికొనుట 
స్వవ్నమనబడును ఒక వస్తువును జూచి దానిని తెలిసికొనకపోవుటయే నిద్ర 
యనబడును), యుతౌ = కూడుకొనిన వారలు, (ప్రాజ్ఞః తు = ప్రాజ్ఞాడైతే 


యాండూక్యోపనిషత్తు 219 


అస్వప్పని(దయా- అస్వప్లు = స్వప్నములేని, నిద్రయా = నిద్రతో, (యుతః= 
కూడుకొనినవాడు), నిశ్చాతాః = పర(బ్రహ్మస్వారూపమును నిశ్చయించు 
కొనియున్న (బ్రహ్మవేత్తలు, తుర్యే= తుర్యమునందు (చతుద్రపాదమునందు) 
నిద్రాం = నిద్రను, న పశ్యన్తి = చూడరు, స్వప్నం - చ = స్వప్పుమునున్ను, 
నైవ - పశ్యన్తి = చూడరు 
తా॥ జా గ్రత్స్వప్నములయందలి విశ్వతైజసు లిద్రణును అన్యధా గ్రహణ 
తత్త్వాగ్రహణములతో ( ఒక వస్తువును వేరుగా గ్రహించుట అన్యధా గ్రహణము, 
ఒక వస్తువును తెలియకుండుట తత్త్వాగ్రహణము ఇవియే స్వప్పని[ద్రలు) 
కూడుకొని కార్యకారణబద్దూలై దైకత (ప్రపంచమును చరాచుచున్నారు 
సుషుప్తియందలి (ప్రాజ్ఞాడు అన్యధా గ్రహణరూపమయిన స్వప్నములేని కేవల 
తత్తాగ్రహణరూప నిద్రతో కూడుకొని ద్రైతరూపమును దేనిని తెలియనివాడై 
కారణము చేత బద్దుడగుచున్నాడు (బహ్మవేత్తలు చతుర పాదాత్మకమగు 
తంర్యాత్మయందు తత్తాాగ్రహణరలాపవుంయిన ని(దనునచ్ని , అన్యధా 
గ్రహణరూపమయిన స్వప్నమునున్ను దేనినిన్ని చూచుట లేదు కనుకనే 
చతుర్హపాదాత్మకవుగు ఆత్మ దేనిచేతనున్ను బంధింపబడక అద్వితీయమై 
స్వయం ప్రకాశము, పరమానందముగా నున్నది 
శ్వో॥ అన్యధా గృహ్హాతస్సష్నో నిద్రా తత్త్వమజానతః | 
విపర్యాసే తయోః క్షీణే తురీయం పదమశ్నుతే ॥ 15 
పద॥ అన్యధా - గృహ్హాతః - స్వప్పః - ని[(ద్రా - తత్త్వం - అజానతః - విపర్యాసే - 
తయోః - క్షీణో- తురీయం - పదం - అశ్నుతే 
టీక॥ అన్యధా = మణీయొక విధముగా, గృహ్హతః = గ్రహించుటవలన, స్వప్పః = 
స్వప్నము, (భవతి = అగుచున్నది), తత్త్వం = నిజమును, అజానతః = 
తెలియకపోవుటవలన, నిద్రా = నిద్రయున్ను, (భవతి= అగుచున్నది), 
తయోః = ఆస్వప్పని(దలయెయుక్క, విపర్యాసే = వ్యత్యయంవు 
(కార్యకారణములయిన అన్యధా గ్రహణ తత్తా ౮(గ్రహణరూపమయిన 
విపర్యాసము), క్షీణే-సతి = నశించగా, (జీవః = జీవుడు), తురీయం= చతుర్ల 
పాదాత్మకమగు, పదం = స్టానమును, అశ్చుతే = పొందుచున్నాడు 


220 శ్రీ మలయాళ సద్గురు ర్రంధావళి 


తా॥ ఇట్టి తురీయమగు ఆత్మ యెప్పుడు పాందబడునో చెప్పబడు 
చున్నది నిజమును (పరమార్టమును వేజువిధముగా గ్రహించుట (అన్యధా 
గ్రహణము) స్వప్నమనబడును నిజమును (తత్త్వమును) తెలియక పోవుట 
నిద్ర యగును ఇటువంటి స్వప్పునిద్రలు రెంటిచేతను బద్దులయినవారు 
విశ్వతైజసులు, కేవల నిద్రచేత బద్దుడయినవాడు ప్రాజ్ఞుడు ఇట్టు అన్యధా గ్రహణ 
తత్త్వాగ్రహణరూపములయిన స్వవ్నని ద్రలచేత జా గ్రత్స్వప్న సుషుప్త్రలయందలి 
విశ్వతైజసప్రాజ్ఞులు ముగ్గుణున్ను బద్దులై నిజము తెలియక యున్నారు ఈ 
(ప్రకారము వారి బద్దత్వమునకు కారణములయిన అన్యధా గ్రహణతత్త్వా గ్రహణ 
రూపములైన స్వప్ప్ననిద్రల రెంటియొక్క_ విపర్యాసము ఎప్పుడు నశించునో, 
అప్పుడే దేనిచేతను బద్రత్వమును పొందక అద్వితీయమై, స్వయం ప్రకాశమై యొప్పు 
ఆ చతుర్హపాదాత్మకవుగు తంరీయాత్మ నిశ్చితవ్వై శేషించంచున్నది 
పొందబడుచున్నది 


శో॥ అనాదిమాయయా సుపో యదా జీవః ప్రబుద్ద్వతే | 
అజమని ద్రమస్వప్నమద్రైతం బుర్హ తే తదా ॥ 16 


పద॥ అనాదిమాయా - సుష్తః - యదా - జీవః - (ప్రబుద్ద్యతే - అజం - అనిద్రం- 
అస్వప్నం - అద్వైతం - బుద్ద్యతే - తదా 

టీక॥ _ అనాదిమాయయా - అనాది = ఆదిలేని, మాయయా = మాయచేత, 
సుష్తః- ని(ద్రించువాడగు, జీవః = జీవుడు, యదా = యెప్పుడు, (ప్రబుద్ద తే= 
మేలుకొనుచున్నాడో, తదా = అప్పుడు, అజం = పుట్టుకలేనిదియును, 
అని(ద్రం= నిద్రలేనిదియును, అస్వప్షం = స్వవ్నములేనిదియునగు, అద్వైతం= 
అద్వయ స్వరూపమగు తుర్యమును, బుద్ద్యతే = తెలిసి కొనుచున్నాడు 
తా॥ తత్త్వాగ్రహణరూపమయిన బీజాత్మకమగు నిద్ర చేతను, అన్యధా 

గ్రహణలక్షణమై అనాదికాల ప్రవృత్తమును, మాయా లక్షణమునగు స్వప్ప్నముచేతను 

జా గ్రత్స ఏప్నుముల రెంటియందును సర్వమును చూచుచ్ను యీ జీవుడు ఎప్పుడు 

ఈ వూయారూపవుయిన నిద్రనుండి వేంలుకొనుచున్నాడో, అప్పుడే 

తత్తాాగ్రహణరూపవముయిన నిద్రయున్ను, అన్యధా గ్రహణరూపమయిన 


మాండూక్యోపనిషత్తు 221 


స్వప్ప్నమున్ను నివృత్తవుగుచున్నది ఇవి లేకపోవుటచేతనే జన్మాదులు లేని 
అద్వయస్వరూపమయిన స్వయం (ప్రకాశమగు తుర్యాత్మను తెలిసికొనుచున్నాడు 


శ్ల్తో॥ 
(op) 
పద ॥ 


టీక ॥ 


ప్రపళ్ళో యది విద్యేత నివర్తేత న సంశయః | 
మాయామాత్రమిదం ద్రైతమద్వైతం పరమాట్రతః ॥ 17 
ప్రపంచః - యది - విద్యేత - నివర్తేత - న - సంశయః - మాయా మా(త్రం- 
ఇదం - ద్వైతం - అద్వైతం - పరమారద్రతః 

'ప్రపజఖ్బః = ప్రపంచము, విద్యేత యది = ఉండెనేని, నివర్తేత = పోవును, న 
సంశయః = సంశయము లేదు, ఇదం = ఈ ప్రపంచమను పేరుగల, ద్వైతం= 
ద్రైతము, మాయామా(త్రం = మాయా స్వరూపమయినది, పరమాద్దతః= 
యధాద్దముగా (జూచిన) అద్వైతం = అద్వైతము, (భవతి = అగుచున్నది ) 


తా॥ (ప్రపంచవును సరుగల యి ద్రైతమున్న యెడల దానికి 


కారణములగు తత్తాాగ్రహణ అన్యధా గ్రహణముల యొక్క నాశనముచేతనే 
రజ్ఞావునందలి సర్పు([భవువలె నది నశించుచున్నది ఈ ద్వైతము రజ్జు 
సర్హమువలెను, ఇం(ద్ర జాలికుని మాయవలెను, కేవలము మాయారూపమై 
యున్నది యధార్ధముగా నాలోచించిన నిది యంతయు అద్వయస్వరూప మగు 
పరమాత్మగానే యున్నది 


శో॥ 
(op) 
పద ॥ 


టీక ॥ 


వికల్ఫో వినివర్తేత కల్పితో యది కేనచిత్‌ । 
ఉపదేశాదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే ॥ 18 


వికల్పః - వినివర్తేత - కల్పితః - యది - కేనచిత్‌ - ఉపదేశాత్‌ - అయం- 
వాదః - జ్ఞాతే - ద్వైతం - న - విద్యతే 

కేనచిత్‌ = ఒకానొకనిచేత, వికల్పః = (ప్రపంచాది (భ్రాన్తి, కల్పితోయది= 
కల్పింపబడెనేని, వినివర్తేత = పోవును ఉపదేశాత్‌ = గురూపదేశము 
వలన, అయం = ఈ, వాదః = (భేద) వాదము, జాతే = 
పరమార్లజ్ఞానము తెలియబడగా, ద్వైతం = ద్వైతము, న విద్యతే = 
లేదు 


222 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


తా॥ ఎవనిచేతనైనను ప్రపంచాది భ్రాన్తిరూపమగు ద్వైతము కల్పితమయిన 
దాయెనేని రజ్ఞావునందలి సర్పాది(భవు వలెనే యధార్షజ్ఞూనవంచే 
నివర్తించిపోవుచున్నది గురూపదేశమువలన అద్వైతాత్మజ్ఞూనము గలుగగానే 
జీవేశ్వరభిన్న వాదము ( ద్వైతము) నివర్తించును సర్వము అద్వయస్వరూప మగు 
పరిపూడర్ణమయిన ఆత్మగానే భాసించును ద్వైతముండనే యుండదు 
ద్వితీయ ఖండః సమాప్తః 
ద్వితీయఖండము సమాప్తము 


దీపిక ॥-ఈ ఉపదేశతత్త్వమునే శ్రీకృష్ణభగవానుడు గీత చతుర్దాధ్యాయమున 
తెలిపెను 


తద్విద్ది ప్రణిపాతేన పరి్ర్నోన సేవయా 1 
ఉపదేత్యున్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్భినః ॥ 


తత్త గవేత్తలయిన ఆత్మజ్ఞానులు నీకొఆుకు జ్ఞానము నుపదేశింప గలరు అట్టి 
జ్ఞానముపదేశించుట కేలాగున నుండవలయునో క్రింద నిరూపింప బడుచున్నది 
వినయముతో చేయు నమస్కారముచేతను, సమయమును కనిపెట్టి అడుగుటచేతను, 
గుర్వాజ్ఞను పాలించుటచేతను వారు చెప్పగలరు ఊశ్లోకమందు గురులక్షణమున్ను, 
శిష్యలక్షణమున్ను తెలుపబడినది ““జ్ఞానినః - తత్త్వదర్భినః' అనునది గురువు 
లక్షణము *“*'ప్రణీపాతము, పరిప్రశ్న, సేవి” ఈ మూడున్ను శిష్యలక్షణములు 
చతుర్టపాదమెటుల సిద్దించునో, అది యీ ద్వితీయా ధ్యాయమున నిరూపింపబడెను 


యదా తే మోహకలిలం బుద్దిర్వ్యతితరిష్యతి । 
తదా గన్తా2_సి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥ 


సాధకుడు (ప్రకృతికి పరమగు (బ్రహ్మపదమును ఎందువలన పొందలేదో ఆ 
కారణము ఈ శ్లోకములో తెలుపబడినది 


సాధకుని వునస్స్పెంతవజకు (ప్రాకృత విషయవునెడు మా లిన్యమును 
దాటలేదో, అనగా ప్రకృతికి పరమగు తురీయపదమును సాందిలేదో, అంతవలుకు నతడు 
బద్దుడే ఎప్పుడు (ప్రకృతివాసన నశించి నిర్విషయపస్టితి గలుగునో, అప్పుడే యిదివణులో 


యాండూక్యోపనిషత్తు 223 


గురువుల వలన లేక శాస్త్రములవలన శ్రవణము జేసిన దానియొక్క అద్దము బోధపడును 
అప్పుడీజ్ఞానస్రితికన్న అన్యముగా మణీయొకటి వినవలసినది లేదని బోధ గలుగును 
ఈ మాండూక్యమున జెప్పిన ఆత్మయొక్క సుషుప్తిప్రబోభమును గుణించి భగవానుడు 
తెలిపినది చూడుడు 


యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ । 
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥ 


ఆత్మజ్ఞూనికి ఏది పగలుగా నుండునో, అజ్ఞానికది రాత్రిగా నుండును 
అజ్ఞానికినేది షగలుగా నుండునో, అది ఆత్మజ్ఞానికి రాత్రిగా నుండును అనగా అజ్ఞానికేది 
సత్యముగా తోచునో, జ్ఞానికది అసత్యముగా భాసించును జ్ఞానికేది సత్యముగా తోచునో, 
అజ్ఞానికది అసత్యముగానే తోచును. శ్రీశంకర భగవత్పాదులు జా[గత్స “ప్ప 
సుషుప్తితురీయముల గుణీంచి ఒకశ్ళోకమున నిరూపించియున్నారు దాని నొకదానిని 
నిరన్తరము పరనము జేసిన చాలు 


జా [గ్రత్యుద్చూత బాహ్యే నియ 
విషయ సముల్దాససాక్షీ శివో£ి_హం 
స్వప్నే దృష్టప్రపంచ ప్రతిఫలన 
మనోవ్చత్తి సాక్షీ శివోవి_హమ్‌ | 
సుప్తా చిత్తే ప్రలీనే ప్రబలతమ మహా 
మోహసాక్షీ శివో2_హం 
నిత్యానందే తురీయే విగత కలిమల 
స్పర్వసొక్షీ నివోజ_ హమ్‌ ॥ 
జాగ్రదవప్రయందు జనించిన బాహ్యేన్రియ విషయ సముదాయమునకు సాక్షి 
యయినట్టి శివస్వరూపుడగు పరమాత్మను నేను మజీయు స్వప్నమందు గాంచబడిన 
ప్రపంచ ప్రతిఫలనరూపములగు మనోవృత్తులకు సాక్షియయిన శివస్వరూపుడను నేను 
సుషుప్తియందు చిత్తము లయింప (ప్రబలతమమగు మహాఅజ్ఞానమునకు సాక్షియయిన 
శివస్వరూపుడగు పరమాత్మను నేను మణీయు నిత్యానందమునకు నెలవగు 
తురీయమందు మాయాదోషరహితుడై సర్వసాక్షియై వెలుగు శివస్వరూపుడగు ఆత్మయే 
నేను మణీయు ఆత్మబోధమున తెలిపినది చూడుడు 


224 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


సంసొరస్స్వప్న తుల్యో హి రాగద్వేషాది సంకులః । 

స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే౭_సత్యవద్బవేత్‌ ॥ 

ఎంతకాలమువణికు ని(దావస్ట్ర జనునిచే ననంభవింపబడుచున్నదో, 
అంతవణుకు మిక్కిలి అసత్యమయినను స్వప్ప్నుము సత్యముగనే కనబడుచున్నది 
నిద్రనుండి జాగ్రడ్డళకు వచ్చిన పిమ్మట అసత్యముగా దోచును అలాగే 
రాగద్వేషపూర్ణముగు సంసారమున్ను తనకు కారణభూతవుయిన అజ్ఞానదళ 
యుండువజకు సత్యమయినదిగాను, జ్ఞానోదయమయిన పిమ్మట అసత్యముగాను 
అగుచున్నది 

ప్రణవాదపరం జప్త్వా కదా ముక్తో భవిష్యతి ! 

ఓంకారస్సర్వమ న్రాణా ముత్తమః పరిక్షీర్తితః ॥ 

ఓంకారేణ ప్లవేనైవ సంసారాబ్రిం తరిష్యతి ॥ 

'ప్రణవమున కన్యమైన మగన్రమును జపించిన ఎప్పుడు ముక్తి గల్గును? కలుగ 
నేరదని భావము ఓంకారము సర్వమ(న్రములలో నుత్తమమయినదని మహర్షులు 
కీర్తించుచున్నారు వేదములున్ను ఆలాగుననే స్తోత్రము జేయుచున్నవి సముద్రమును 
దాటుటకు ఓడ యెటువంటిదో, ఆలాగున సంసార దుఃఖసాగరవయును 
తరింపజేయుటలో ఓంకారమనెడు నావకు సమానమైనది మజీయొకటి లేదు 

తారకశబ్బార్ధము - అధర్వశిఖోపనిషత్‌ 
మూ ॥ దేవాళ్లేతి నుత్తాం నర్వేభ్యో దుఖభయేభ్యః 

నంతారయతీతి తొరణకాత్తారః / 

తా ॥ బ్రహ్మ, విష్ణు, వహేశ్వరాది దేవతలును ప్రణవ స్వరూపమే 
సమస్తదుఃఖములనుండియు, సకల భయముల నుండియు తరింపజేయునదిగా 
నుండుటంబట్టి తారణమనంబడును తారణము చేయుటవలన తారక మనబడును 

ద్వితీయఖండ - దీపిక సమాప్తము 


అయయ వనమ్రా్ర్రాిసెపుంట్టేనిమొలాలాలాలాలాలా. 


మా౭ూక్యోపనిషత్‌ 


తృతీయఖండః - మూడవ ఖండము 


అవ ॥ వాచ్యవాచకములగుం పరవూత్మ (ప్రణవము లొకటే యని 


తెలియజేయుటకై ఆత్మయొక్క పాదములు, ఓంకారముయొక్క అకారాది మాత్రలు 
రెండును ఒకటియే వేలు కాదని రెంటికిని అభేదము నిరూపింపబడుచున్నది 


మం ॥ సోఇయమాత్మా౬_ధ్యక్షరమోంకారో౬_ధిమాత్రం పాదా 


పద ॥ 


తీక॥ 


మాత్రా మాత్రాశ్చు పాదా అకార ఉకారో మకార ఇతి! ౮ 


సః- అయం - ఆత్మా - అధ్యక్షరం - ఓంకారః - అధిమాత్రం - పాదాః - 
మౌత్రాః - మా(త్రాః - చ - పొదాః - అకారః - ఉకారః - మకారః - ఇతి 


సః = ఆ పూర్వోక్తమయిన, అయం = ఈ, ఆత్మా = పరమాత్మ, అధ్యక్షరం= 
అక్షరమును పొందియున్నది (అక్షరమనగా వర్ణము, ఆవ్షర్థమేది యనిన 
ఓంకారము), ఓంకారః = (ప్రణవము, ఆధిమాత్రం = మాత్రలను 
పాందియున్నది, పాదాః = ఆత్మయొక్క పాదములు, మౌత్రాః= ఆ 
ఓంకారముయొక్క మాత్రలు, అకారః= అవ్వల్హము, ఉకారః = ఉవ్వర్హము, 
మకారః = మవ్యర్దము ఇతి = అనునట్టి మా(త్రాః = ఆ ఓంకారముయొక్క 
మాత్రలు, పాదాః = ఆత్మయొక్క పాదములు 


తా॥ పూర్వము నాలుగు పాదములుగా జెప్పబడిన పరమాత్మ ఓంకార 


మను అక్షరమును పొందియున్నది ఆ ఓంకారమను అక్షరము అకార, ఉకార 
వుకారములనెడి మా[తలను పాందియున్నది కనుక ఆపరమాత్మయొక్క 
పాదములు ఓంకారముయొక్క అకారాది మాత్రలుగాను, ఈ అకారాది మాత్రలు 
ఆత్మ యొక్క పాదములుగాను ఎజుంగవలయును 


అవ ॥ పరమాత్మయొక్క ప్రధమపాదమగు వైశ్వానరునికి, ఓంకారముయొక్క 


'ప్రధమమా త్రయగు అకారమునకును ఆప్తిత్వ- ఆదిమత్వ సామ్యము తద్విజ్ఞానఫలము 
వర్ణింపబడుచున్నది 


226 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


మం ॥ జాగరితస్తానో వైశ్వానరో౭._కారః ప్రధమా మాత్రావి_౬_ 
పేరాదిమత్వాద్వా౬_౬2_స్నోతి హ వై సర్వాన్‌ కామానాదిశ్ళ 
భవతి య ఏవం వేద ॥ ర్‌ 

పద ॥ జాగరితన్హానః - వైశ్వానరః - అకారః - (ప్రథమా - మాత్రా - ఆస్తేః _ 
ఆదిమత్త్వాత్‌- వా - ఆప్నోతి - హ - వై- సర్వాన్‌ - కామాన్‌- ఆదిః - చ- 
భవతి - యః - ఏవం =బేద 

టీక॥ _ జాగరితస్టానః = జాగ్రదవప్రయే స్టానముగా గల, వైశ్వానరః= వైశ్వానరుడు, 
ఆస్తేః = వ్యాప్తివలన, ఆదివుత్త్వాత్‌ వా = ఆదియగుటు వలననున్ను, 
(ఓంకారస్య = ప్రణవముయొక్క, (ప్రథమా మాత్రా-మొదటి మాత్రయగు, 
అకారః = అవ్వర్థము, (భవతి = అగుచున్నాడు), యః = ఎవడు, ఏవం = 
ఈ (ప్రకారముగా, వేద = తెలిసికొనెనో, (సః = వాడు, సర్వాన్‌ = 
'సవుస్తవయులయిన, కావరాన్‌ = కోరికలను, హవై = (ప్రసిద్దముగా 
(నిశ్చయవుుగా), ఆప్పోతి = పాందంచున్నాడం, (వంహతాం = 
మహాత్ములలో), ఆదిళ్ళ = మొదటివాడుగను, భవతి = అగుచున్నాడు 


తా॥ జాగ్రదవప్రయందుండి స్టూలశరీరాభిమాని యగు ఆత్మయొక్క 
'ప్రధమపాదమయిన వైశ్వానరుడు, ఓంకారము యొక్క మొదటిమాత్ర యగు 
అకారము సర్వవాక్కులయందును వ్యాపించి అన్నిటికిని మొదటిది యయినట్టు 
సర్వము నందు వ్యాప్పుడై సర్వమునకు మొదటివాడగుటవలన ఆ ఆకారమా త్రగానే 
యున్నాడు ఇట్టు ఈ ఓంకార ప్రధమమా(త్రయగు అకారమును వైశ్వానరుని 
ఈ రెంటిని ఒకటిగానే తెలిసికొనెడివాడు సమస్త అభీష్ట్రములను పొంది 
మహాత్ములలో మొదటివా డగుచున్నాడు 


అవ ॥ అట్టే ద్వితీయపాదవుగు తైజసునికిని, రెండవమూత్రయగు 
ఉకారమునకును ఉత్కర్ష ఉభయత్వ రూప సావ్య్యవలు _ తద్విజ్ఞూన ఫలము 
నిరూపింపబడుచున్నది 


మం ॥ స్వప్పస్థానస్తెజస ఉకారో ద్వితీయా మాత్రో తృర్హాదుభయ 


యాండూక్యోపనిషత్తు 227 


త్వాద్వా ఉత్కర్దతి హ వై జ్ఞానసన్తతిం సమానశ్చ భవతి 
నాస్యాబ్రహ్మవిత్కు లే భవతి య ఏవం వేద ॥ ౧౦ 

పద॥ _ స్వప్షుస్తానః - తైజసః - ఉకారః - ద్వితీయా - మాత్రా - ఉత్కర్ణాత్‌ - 
ఉభయత్వాత్‌ - వా- ఉత్కర్తతి - హ - వై- జ్ఞాన సన్తతిం - సమానః - చ- 
భవతి - న - అస్య - అబ్రహ్మవిత్‌ - కులే - భవతి - యః - ఏవం - వేద 


టీక ॥ _ స్వప్పస్థానః = స్వప్పుమే స్టానముగా గలిగిన, తైజసః = తైజసుడు, ఉత్కర్జాత్‌= 
ఆధిక్యమువలన, ఉభయుత్వాత్‌ వా =ఉభయాత్మకు డగుటవలనను 
(విశ్వ ప్రాజ్జ్ణులకు మధ్యమునందుండి ఉభయ స్వరూపుడగుటవలననున్ను) , 
(ఓంకారస్య = ప్రణవముయెలుక్క) ద్వితీయా = మాత్రా = రెండవ 
మాత్రయగు, ఉకారః = ఉకార స్వరూపుడుగ ( ఉన్నాడు), యః = ఎవడు, 
ఏవం = ఈవిధముగా, వేద = యెలుంగుచున్నాడో, (సః = వాడు) హవై= 
నిశ్చయముగా, జ్ఞానసన్తతిం జ్ఞాన = జ్ఞానముయొక్క, సన్తతిం = పరంపరను, 
ఉత్కర్షతి = వృద్దిపొందెంచుచున్నాడు సమానః - చ = సమానుడును 
(శత్రుమిత్రులందు సమానుడు), భవతి = అగుచున్నాడు, అస్య = 
వీనియొక్క, కులే = వంశమునందు, అబ్రహ్మ విత్‌ = బ్రహ్మమును 
తెలియనివాడు, న భవతి = కలుగడు 
తా॥ స్వప్పుమే స్టానముగాగల (సూక్మశరీరాభిమానియగు ఆత్మయొక్క 
ద్వితీయపాదరూపుడగు) తైజసుడు ఓంకారముయొక్క రెండవపాదమగు ఉకార 
మగుచున్నాడు ఈ ఉకారము ఓంకారముయొక్క ప్రధమమా(త్రయగు అకారమున 
కంటె తరువాత నుండుటచే దానికన్నను ఉత్కుష్టమైనది వుజియు 
అకారమకారాత్మకమగుటచే దీనికి ఉభయత్వమున్ను (ప్రసిద్రము ఇట్లే తైజసుడున్ను 
సూక్ష్ముడగుటచే ఉత్కృష్షుడును, స్టూలశరీరాభిమానియగు విశ్వునికిని, కారణ 
శరీరాభిమానియగు (ప్రాజ్ఞానికిని మధ్యనుండుటచే ఉభయ స్వరూపుడును 
నగుచున్నాడు ఇందుచే ఆత్మయొక్క ద్వితీయపాదరూపుడగు తైజసుడు, 
ఓంకారవలురౌలుక్కు ద్వితీయవూ(త్రయగు ఉకారమున్ను ఒకటే యని 
గుర్తెఖుంగవలయును ఇట్ట తెలిసికొనినవాడు విజ్ఞానసంతతిని వృద్రిజేయును 


228 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


అతడు శత్రుమిత్రులందు సమభావము గలవాడగును ఎవరికి ద్వేష్యుడు కాడు 
అతని వంశమునందు (బహ్మవేత్త గానివాడు జన్మింపడు ఇట్లు తెలిసికొనుటకు 
ఇదియే ఫలము 

అవ ॥ మూడవపాదమగు ప్రొజ్ఞానికి, తృతీయమా త్రయగు మకారమునకు 
సాదృశ్యము - తద్దానముచే కలిగెడు ఫలము ప్రతిపాదింపబడుచున్నది - 


మం ॥ సుషుప్తస్టాన ః ప్రాజ్ఞో మకార స్తృతీయా మాత్రా, మితే 
రపీతేర్వా మినోతి హవై ఇదం సర్వమపీతిశ్చ భవతి య ఏవం 
వేద ॥ ౧౧ 


పద॥ _ సుషుప్తస్థానః - ప్రాజ్ఞః - మకారః - తృతీయా - మాత్రా - మితేః - అపీతేః- 
వా - మినోతి - హవై - ఇదం - సర్వం - అపీతిః - చ - భవతి - యః - 
ఏవం - వేద 
టీక॥ సుషుపస్తస్థానః = సుషుప్తియేం స్థానముగా గలిగిన, ప్రాజ్ఞః - ప్రాజ్ఞుడు 
(కారణశరీరాభివానియగు ప్రాజ్ఞుడు, మితేః = పరిమితియగుట 
వలననున్ను అపీతేః - వా = ఏకీభావమగుటవలననున్ను ( ఓంకారస్య= 
(ప్రణవముయొక్క) తృతీయా మాత్రా = మూడవ మాత్రయగు, మకారః= 
వుకారము, (భవతి = అగుచున్నాడు)) యః = ఎవడు, ఏవం = 
ఈ ప్రకారముగా, వేద = తెలిసికొనెనో (సః = వాడు) ఇదం సర్వం = ఈ 
సవుస్తజగత్తునం హవై = నిశ్చయముగా, మినోతి = ఇంతయాని 
జగద్యాధాత్మ్యమును తెలిసికొనుచున్నాడు అపీతిః చ = జగత్కారణా 
త్మయును, భవతి = అగుచున్నాడు) 
తా॥ సుషుప్త కవస్థయందుండి కారణశరీరాభిమానియగు ఆత్మయొక్క 
తృతీయపాదమయిన [ప్రాజ్ఞాడు, ఓంకారముయొక్క_ మూడవమా(త్రయగు 
మకారము. ఆ ఓంకారముయొక్క (ప్రధమ ద్వితీయ మా(త్రలగు అకార 
ఉకారములు, యవాది ధాన్యములు కొలతపాత్ర యందువలౌ, మకారము నందు 
(ప్రవేశించి యేకీభావమును పొందుచున్నవి అందు విలీనము లగుచున్నవి అట్లే 
స్టూలసూక్షశరీరాభిమానులగు విశ్వతైజసులు |ప్రాజ్ఞానియందు (ప్రవేశించి 


మాండూక్యోపనిషత్తు 229 


యేకత్వమును పొందుచున్నారు జాగ్రదాది (త్రివిధావస్టలలోని స్తూల, సూక్మ 
కారణాత్మకజగత్తును (ప్రాజ్ఞుడు గుర్తెలుంగుచున్నాడు అందుచే నతడు సర్వజ్ఞుడు 
ఈ (ప్రకారము (ప్రాజ్ఞుడు (తివిధ జగత్తుయొక్క ఉత్పత్తి, విలయములకు 
స్రానమైయున్నాడు ఇందుచే ఓంకారముయొక్క వవాూడవమూత్రయగు 
వుకారమునకును, ఆత్మ యొక్క మూడవ పాదరూపుడగు (ప్రాజ్జునకును 
సాదృశ్యము గలదు కనుక ఓంకారముయొక్క తృతీయమా (త్ర యగు మకారమును, 
ఆత్మయొక్క తృతీయపాదమగు (ప్రాజ్ఞుని, ఈ రెంటిని నొకటిగా తెలిసికొనినవాడు, 
ఈ సమస్తజగత్తుయొక్క పరిమితిని యధార్ధ స్వరూపమును తెలిసికొన్నవాడును, 
మణియు జగత్కారణాత్మకుడును నగుచున్నాడు 
అ(తైతే శ్ఞోకా భవన్తి 
శో॥ _ విశ్వస్యాత్వవివవాయామాదిసామాన్య ముత్కటమ్‌ | 
మాత్రా సమ్ర్రతిపతా స్యాదాప్తిసామాన్య మేవ చ ॥ 19 
అ(త్ర - ఏతే -శ్లోకాః - భవన్తి 
పద ॥ విశ్వస్య - అత్వవివకాయాం - ఆదిసావూన్యం - ఉత్కటం - 
మాడ్రాస(మ్రతిపతా - స్యాత్‌ - ఆప్తిసామాన్యం - ఏవ - చ 
అ(త్ర= ఇక్కడ, ఏతే = ఈ, శ్లోకాః = శోకములు (కారికలు), భవన్తి - 
అగుచున్నవి 
టీక ॥ _ విశ్వస్య = విశ్వునకు, అత్వవివక్షాయాం = అకారమా(త్ర యగుటను వివక్ష 
జేయుటయందు ఆదిసామాన్యం = ఆదిత్వ సాదృశ్యము ఉత్కలుం = 
స్పుటమైనది, స్యాత్‌ = అగును మా॥[త్రాసమ్రుతిపత్తౌ= (సత్యాం), మా(త్రా= 
ఆకారవమూ త్రత్య్వముయొక్క, సదవ్ర్ర్రూతిపతా (సత్యాం) = జ్ఞానము 
గల్లినయెడల (కుదిరినయెడల), అప్తిసామాన్యం ఏవ చ - అప్తి = 
సర్వజగద్వ్యాప్తియొక్క, సామాన్యం ఏవచ = సమానతయును, ఉత్కటం:= 
స్ఫుటమయినది, స్యాత్‌= అగును 
తా॥ ఇంతవణుకు ఆత్మపాదములకును ఓంకారమా త్రలకును ఏకత్వము 
కారణసహితముగా '(శ్రుతిచేత జెప్పబడినది ఈ విషయములో ఆ (శ్రుత్యర్ధమును 
వివరించునట్టి శ్లోకములు పూర్వమువలెనే చెప్పుబడుచున్నవి 


230 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


స్టూలశరీరాభిమానియయిన ఆత్మయొక్క ప్రధమపాదమగు విశ్వుని 
ఓంకారముయొక్క ప్రధథమమా[త్రయగు ఆకారముగా వివకించుటయందు, అనగా 
చెప్ప నిచ్చగించినయెడల అకారమునకు వలె సర్వమునకును ,' ఆదియగుట' అను 
సాదృశ్యము స్పుష్టవుగుచున్నది అనగా అకారము సర్వవర్లవులకును 
ఆదియైనటుల విశ్వుడును సర్వజగత్తుకు ఆది యని తెలియవలయును 
అవిశ్వుడు అకారమా త్రతను పొందుటచేతను, సర్వమునందు వ్యాపించుటచేతను, 
ఆపాదమా(త్రలకు ఆదిత్వవ్యాప్తిత్వ సామాన్యము స్పష్టముగ గనబడుచున్నదని 
ఖావము 
శ్లో ॥ _తైజసస్యోత్వవిజ్ఞాన ఉత్కరో దృశ్యతే స్పుటమ్‌ | 
మాత్రాసమ్ర్రతిపతా స్యాదుభయత్వం తధావిధమ్‌ ॥ 20 
పద॥  తైజసస్య - ఉత్వవిజ్ఞానే - ఉత్కర్షః - దృశ్యతే - స్ఫుటం - మాత్రా 
సమృతిపత్తా - స్యాత్‌ - ఉభయత్వం - తధా విధం 
టీక॥ త్రెజసస్య = తైజుసునికి, ఉత్వవిజ్ఞూనే = ఉకారమా(త్ర యగుటను 
తెలిసికొనుటయందు, ఉత్కర్దః = ఆధిక్యము, స్ఫుటం = స్పష్టముగా, 
దృశ్యతే= కనబడుచున్నది మాదత్రాస(మ్రతిపత్తా (సత్యాం) మాత్రా = 
ఉకారమా[త్రత్వముయెొక్క_, సం(ప్రతిపత్తౌ (సత్యాం) = జ్ఞానము 
గల్లినయెడల ఉభయత్వం = ఉభయస్వరూపమగుట (విశ్వ ప్రాజ్ఞాల 


రూపమగుటు , తధా విధం = ఆవిధముగానే (స్ఫుటం = స్పష్టము) శ స్యాత్‌= 
అగును 


తా॥ ఆత్మయొక్క. రెండవపాదమగు సూతక్మశరీరాభిమానియయిన 
తైజసుని, ఓంకారవలుయెలక్కు రెండవవూ(తయుగు ఉకారముగాను 
తెలిసికొనినయెడల, అకారమునకంటె ఉకారము ఉత్కృషప్షమైనటుల విశ్వునికంటె 
తైజసుడు ( సూక్షుడగుటచే) ఉత్కృప్టుడని స్పష్టముగా తెలియబడుచున్నది 
తైజసుడు ఉకారమా(త్రరూపుడని చక్కగ దెలియబడగనే యిరువురికి 
ఉభయత్వసామ్యము స్పష్టమగును అనగా ఉకారము- అకార మకారాత్మకమయి 
నట్టు తైజసుడు స్పష్టముగా విశ్వ (ప్రా జ్ఞాత్మకుడగుచున్నాడు 


మాండూక్యోపనిషత్తు 231 


పద 11 


టీక ॥ 


మకారభావే ప్రాజ్ఞస్య మానసామాన్యముత్కటమ్‌ | 
మాడ్రాసమ్రుతిపతా తు లయసామాన్యమేవ చ ॥ 21 
వుకారభావే - ప్రాజస్య - మానసామాన్యం - ఉత్కటం - మాత్రా 
స్ర్రతిపత్తౌ - తు - లయసామాన్యం - ఏవ- చ 

'ప్రాజస్య = |ప్రాజ్ఞానకు, మకారభావే = మకారమాత్ర యగుట యందు, 
మానసామాన్యం - మాన = పరిమితిరూపమైన లేక సర్వజరూపమైైన 
సామాన్యం = సమానత్వము, ఉత్కటం = స్ఫుటమయిాది (భవతి = 
అగుచున్నది) వూ(త్రాసవ్రుతిపత్తా (సత్యాం) త వూళ్రా = 
మకారమాత్రత్వముయొక్క, సమ్ర్రతిపత్తా (సత్యాం) తు = జ్ఞానము చక్కగా 
గల్గినయెడలనైత్తే లయ సామాన్యం - ఏవ- చ- లయ = విలీనమగుటుయను, 
సామాన్యం ఏవ చ = సమానత్వమున్ను, (భవతి = అగుచున్నది ) 


తా ॥ ఆత్మయొక్క మూడవపాదమగు కారణశరీరాభిమానియయిన 


(ప్రాజ్ఞాని ఓంకారవరుయొక్క_ వదవాడవవూ(తయుగు వఎంకారవలునుగా 
తెలిసికొనినయెడల మకారము, ఓంకార మా(త్రలగు అకార ఉకారములను పరిమితి 
జేయునట్ల్టు ప్రాజ్ఞుడు స్టూలసూత్మశరీరాభిమానులగు విశ్వతైజసులను ఇరువురిని 
పరిమితి జేయుటచే ప్రాజ్ఞమకారములకు సమానత్వము స్ఫుటమగుచున్నది ఇట్లు 
'ప్రాజ్ఞాడు మకారమాత్రయును సమానమని చక్కగా దెలియుటచే మకారము అకార 
ఉకారములను తనయందు లీనపరచుకొనునట్టు (ప్రాజ్ఞుడు విశ్వతైజసులను 
తనయందు లీనపరచుకొనునను లయసామాన్యము ఉభయులకును స్నష్టమగును 


శో 
[ఇల 
పద ॥ 


లీక | 


శ 17 


(త్రిషు ధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చాతః | 

స పూజ్యస్తుర్వభూతానాం వవ న్హైాష మహామునిః ॥ 22 
(తిషు- ధామసు- యత్‌- తుల్యం- సామాన్యం - వేత్తి- నిశ్చితః- సః - పూజ్యః 
సర్వభూతానాం - వవ్వ్యః - చ- ఏషః - మహామునిః 

(తిషు = మూడైన, ధావుసు = స్టానములయందు (జాగరిత స్వప్న 
సుషుప్పులయందు విశ్వతైజస ప్రాజ్ఞులకు అకార ఉకార మకారములతో), 
తుల్యం = సమానత్వము, యత్‌ = ఏదియో, (తత్‌ = ఆ), సామాన్యం = 


232 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


సమానత్వమును, యః = ఎవడు, నిశ్చితః = నిశ్చయమును పొందినవాడై, 
వేత్తి = తెలిసికొనుచున్నాడో, సః = వాడు, సర్వభూతానాం = 
సమస్తభూతములకును, పూజ్యః = పూజింపదగినవాడును వన్ష్యళ్ళ= 
నమస్కరింపతగినవాడును, (భవతి = అగుచున్నాడు), ఏషః = వీడు, 
మహామునిః = గొప్పమునియును (భవతి = అగుచున్నాడు ) 


తా॥ జా(గ్రత్స ఏప్ను సుపుప్తులయందుండెడి ఆత్మపాదములయిన 


విశ్వతైజస |ప్రాజ్ఞులకు ఓంకారమా(త్రలగు ఆకార ఉకారవుకారములతోటి 
సామ్యమును (ఆప్తి, ఉత్కర్హ మాన రూపమైన సాదృశ్యమును) నిశ్చయముగ 
దెలిసికొనినవాడు సర్వభూతములకు పూజింపతగినవాడును, నమస్కరింప దగిన 
వాడునునై మహాముని యగుచున్నాడు 


శ్లో i 
పద ॥ 


లీక ॥ 


అకారో నయతే విశ్వముకారశ్చాపి తైజసమ్‌ | 
మకారళ్ళ పునః (ప్రాజ్ఞ్ణం నామాటే విద్యతే గతిః ॥ 23 
అకారః - నయతే - విశ్వం - ఉకారః - చ - అపి - తై జసం - మకారః - చ- 
పునః - ప్రాజం - న- అమాత్రే - విద్యతే - గతిః 


అకారః = అకారము, విశ్వం - విశ్వూని, నయతే = పొందించుచున్నది, ఉకారః- 
చ- అపి= ఉకారమున్ను, తైజుసం = తైజసుని, నయతే= పొందించుచున్నది 
వుకారః చ పునః = వుకారమున్ను, (ప్రాజ్ఞం = |ప్రొజ్ఞాని, నయతే = 
పొందించుచున్నది, అమా [తే = మాత్రా రహితమయిన ఓంకారమునందు, 
గతిః = గమనము, న విద్యతే = లేదు 


తా॥ పూర్వము చెప్పబడిన సాదృశ్ళ్యములచేత ఆత్మ పాదములగు విశ్వతైజస 


(ప్రాజ్ఞాలను ఓంకారమాత్రలగు అకార ఉకార మకారములతో ఏకత్వమును చేసి 
ధ్యానము జేయు వానిని, అకారము విశ్వునిన్ని, ఉకారము తైజసునిన్ని, మకారము 
(ప్రాజ్ఞానిన్ని క్రమముగా పాందించుచున్నవి ఇట్టు పొందింపబడినవాడు 
నిరంతరధ్యానాదుల చేతను, సద్గురూపదేశము చేతను గలిగిన “సర్వము 
ఆపరిళుద్రమగు పరబ్రహ్మమే యను జ్ఞానముచేత అజ్ఞానము నాశనము కాగా 


యాండూక్యోపనికుత్తు 233 


(బ్రహ్మము అపరిచ్చిన్న మగుటవలన ఇతరత్ర గతిలేనివాడై పరిపూర్హమయిన 
(బ్రహ్మమే యగుచున్నాడు మా(త్రారహితమైన ఓంకారము నందు వేజొక చోటికి 
గమనము లేదు అనగా మకారము లయించిన తరువాత శుద్ద(బహ్మము మా త్రమై 
మిగిలినవారికి పరిచ్చేదమేదియు లేనందుచే మజియొక చోటికి గమనము లేదు 


తృతీయఖండః సమాపః 


యా 


తృతీయ ఖండము సమాప్తము 
దీపిక - మాాతాలక్షణము 


జానుం ప్రదక్షిణీకుర్యాన్న ద్రుతం న విలమ్బితమ్‌ । 
ప్రదద్యాచ్చోటికాం యావతావన్మాతేతి గీయతే ॥ 


తన మోకాలును త్వరితముగా గాని, మందముగా గాని గాక చేతితో ఒక 
(ప్రదక్షిణము చేసి (తిప్పి) ఒక చిటిక వేయు కాలము ఒకమాత్ర యనంబడును 
ఈలాగున మాత్రను గుజించి అనేక విధములుగా యోగులు తెలిపియున్నారు 
మామూలుగా కన్ను తెరచి మాయు సమయమునకున్ను, స్వభావముగా ఒక శ్వాస, 
ఉచ్చా నస కాలవలునకునర్న, వరా(త్రాకాలవాుని పేరు అని సిద్ధపురుషులు 
వచించియున్నారు ఈ కాలమంతయు రమారమి సరిగానే యుంటున్నది 


హ్రస్వో దహతి పాపాని దీర్తో మోక్షప్రదాయకః | 
అప్యాయనః పుతోవాజ_పీ త్రివిధోచ్చారణేన తు॥ 


ఈ ఓంకారోచ్చారణ హ్రస్వమనియు, డ్నీర్ణమనియు, స్రతమనియు మూడు 
విధములుగా నుంటున్నది (హ్రస్వ. మయినచో సమస్త పాపములను నశింపజేయును 
ద్నీర్షమయిన మోక్షమును గలుగ జేయును ప్రతమయిన సర్వేష్టార్ధసిద్రి నాసంగును 
కావున నిది మూడు విధములు అనుభవజ్ఞులగు ([బహ్మనిష్ణులవలన తెలిసికొనుట 
(శ్రేయస్కరము 

'హస్వం బిన్హుగతం దైర్యం బ్రహ్మరన్రగతం ఫ్లుతమ్‌ । 

ద్వాదాశాన్తర్ల్ణతం మన్రం ప్రసాదం మన్త్ర సిద్దయే ॥ 


234 శ్రీ మలయాళ సదురు గ్రంథావళి 


ఈ _ ప్రణవధ్వని బిందుతమగునప్పుడు (హ్రస్వమనియు, [బ్రహ్మరం(్ర 
మగునప్పుడు ద్వీరమనియు, ద్వాదశాన్తర్గతమగునప్పుడు ఫ్లతమనియు చెప్పబడుచున్నది 
ఇది ప్రణవమగన్రము యొక్క పై జెప్పబడిన మూడు విధములగు సిద్దులను గలుగజేయు 
విధానమ్రైయున్నది 

నాసాగ్రే దృష్టిమారోప్య హస్తపాదౌ చ సంయతౌ | 

మనస్సర్వత్ర సంగృహ్య ఓంకారం తత్ర చిన్తయేత్‌ ॥ 

కరచరణాది సర్వే(న్లియములను సంయమనము చేసి బాహ్యవృత్తినుండి 
వునస్సు వెందలగు నన్తరి(వ్రియువులను వశీకరించి నాసాగ్రవుందు దృష్టిని 
ప్రాణవాయువుతో సహ స్తిరపరచి ఓంకారమునుచ్చరించి ఓంకారార్డవుగు 
పరబ్రహ్మమును సదా చింతింపవలయును ((బ్రహ్మభావము గలిగి యుండవలయును ) 


(1) నాసొగ్రమనియు, (2) (భూమధ్యమనియు, (3) సుషుమ్మాగ్రమనియు, (4) 
(బహ్మబిలవునియు, (5) తురీయస్థానవునియు, (6) హృదయవునియు 
స్వస్వరూపన్హానమునకు గల పేర్లని గ్రహించవలయును దృష్టి స్థిరీకరణ కివి 
ఉపాయములు 

ప్రణవో ధనుశ్ళ్శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్యముచ్యతే । 

అ ప్రనుత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భవేత్‌ ॥ 


ధ్యానయోగి ఓంకారమును ధనుస్సుగాను, ఆత్మను (మనస్సును) శరముగాను 
(బాణముగాను) అనుసనవ్రించి బ్రహ్మమును లత్య్యమునుగా నుంచుకొనవలయును 
అప్రమత్తుడై ధ్యానము చేయగా బాణము ననుసన్రించిన వాడు లక్యమును భేదించినటుల 
ఇతడున్ను బ్రహ్మత్వము నొందగలుగును ఈ ఉదాహరణముచే శరము లత్యములో 
చేరునటుల జీవాత్మ పరమాత్మలో నైక్యమొందగలుగును శరము ననుసస్తించు వానికి 
ఏకాగ్రత లేనిచో లక్ష్యమును భేదింపజాలనటుల ఆన్తరి(వ్రియని గ్రహము, బాహ్యే(వ్రియ 
నిగ్రహమున్ను లేనిచో సాధకుడు బ్రహ్మమును పొందజాలడని గ్రహించుకొన వలయును 


ప్రణవో హి పరబ్రహ్మ ప్రణవః పరమం పదమ్‌ । 
ప్రణవం సర్వవేదాద్యం సర్వదేవమయం విదుః । 
సర్వేషాం చైవ మన్రాణాం ప్రణవః ప్రాణ ఉచ్యతే ॥ 


యాండూక్యోపనిషత్తు 235 


(ప్రణవవేం పర బ్రహ్మము, (ప్రణవవేం పరవుపదవుు (ప్రణవవేం 
సకలవేదములకును మూలము (ప్రణవమే సర్వదేవతలున్ను అని తెలియవలెను ప్రణవమే 
సకలవు(న్రములకును ప్రాణప్రాయముగా నుండును (ప్రణవములేని మ(న్రము 
(ప్రాణములేనిదియే యగును 


ఏకమాత్రో భవేద్రస్వః ద్విమాత్రో దీర్ట ఉచ్యతే | 
త్రిమాత్రస్తు ఫుతో శ్రేయో వ్యజ్ఞనన్త్వర్హమా త్రకమ్‌ ॥ 


ఒక మౌ(త్రకాలమునకు (హస్వమనియు, రెండు మాత్రల కాలమునకు 
ద్వీరమనియు, మూడుమా[త్రల కాలమునకు ఫ్లతమనియు, అద్ద్రమా(త్ర కాలమునకు 
వ్యంజనమనియు ( అద్దమాత్రమనియు) పేర్లని తెలియవలయును 


ఓమిత్యన్తర్గతం సర్వమభావ్యం భావ్యమేవ చ ! 

ఓమిత్యేతత్పురం నిష్టం జ్ఞానగమ్యమగోచరమ్‌ ॥ 

సమస్తవేదములు, మ(న్హములు ఓంకారమందు అన్తర్లతములై యున్నవి అది 
మలినహృదయులకు భావన జేయ సాధ్యమయినది గాదు శుద్దాన్తఃకరణులకు భావింప 
సాధ్యమయినది అట్టి ఓంకారమే నిష్ట లన్నిటిలోను శ్రేష్టమైనది ఇది జ్ఞానగమ్యము 
ఇంద్రియముల కగోచరము 


ఓంకారాది జపో£౬_ప్యేవం భావగర్చో హ్యుదాహృతః | 

ధ్యేయవస్తు స్వరూపస్య దార్జాకయ హి జపో మతః ॥ 

కింకారాది జపమునందు అ యా దైవభావము గలి గియుండ వలయును 
ఏలననగా ధ్యేయవస్తువుయొక్క స్వరూపమందు మనస్సు దృఢముగా నిలుచుటకొణుకీ 
జపమేర్చుడినది ఇది బుషులయొక్క మతము ““ఓంకారాది' అని ప్రయోగించుట 
వలన ఓంకారము మొదలుగాగల ఏ దేవతలను గుణీంచిన వున్త్రవుయినను, 
ధ్యేయస్వరూపవుందు వానస్సు నిశ్చలముగా నిలుచుటుకున్ను, పాపములు 
నశించుటుకును, ప్రతి బంధములు తొలగుటకును తత్తద్దేవతా మ(న్రములను గుజించిన 
జపముల జేయవలయును 

(ప్రణవాద్యా ప్రయో వేదాః ప్రణవే పర్వవమ్హుతాః ( 

వాజ్మయం ప్రణవం సర్వం తస్మాత్రుణవమభ్య సేత్‌ ॥ 


236 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


వేదత్రయమున్ను ప్రణవమునుండే యేర్పడినది ప్రణవమునందే ఆమూడు 
వేదములు లయించుచున్నవి వాజయమంతయు (విద్యలన్నియు) ప్రణవస్వరూపమే 
అందుచే ప్రణవమునే ధ్యానింప వలయును, (బుక్‌ యజుస్సామములు మూడున్ను 
జ్ఞానమునకు సంబంధించినవి అధర్వణము ధనుర్విద్యకున్ను మన్రశాస్త్రమునకున్ను 
సంబంధించినదగుటచే పై మూడింటిలో చేర్చబడలేదు కావుననే సామాన్యముగా 
వేదములను చెప్పునపుడు మూడింటిని మాత్రము చెప్పుదురు 

యావజ్జీవం జపేన్మన్తం ప్రణవం బ్రహ్మణో వపుః | 

హస్వో దహతి పాపాని దీరో మోక్షప్రదాయకః | 

ఫ్లుతస్తు సర్వసిద్దై శీ స్యాత్రణవ (స్త్రీ విధస్స్మ్రతః ॥ 

పరబ్రహ్మ స్వరూపవుయిన (ప్రణవమ(న్రమును జీవితపర్యంతము 
జపించవలయును అది (హస్వమనియు, ద్వీరమనియు, ప్రుతమనియు మూడు 
విధములగు ఉచ్చారణములతో గూడుకొనియున్నది (హ్రస్వాముచే సమస్తపాపములు 
భస్మములగును ద్వీర్ణము మోతదాయకము ఫ్లుతముచే సర్వసిద్దులు సిద్రించును 


ఉత్తమం మానసం జాప్యముపాంశుర్మధ్యమం స్మృతమ్‌ । 

అధమం వాచికం ప్రాహుస్పర్వనున్తేషు వై ద్విజాః ॥ 

మానసిక జపము ఉత్తమమనియు, ఉపాంళు జపము మధ్యమమనియు, 
వాచిక జపవంం అధవువునియలు వంహర్నులు చెప్పుచంన్నారా ఇది 
సమస్త్రమ॥గ్రములకును సంబంధించినదని (గ్రహించుకొనవలయును 

విధియజ్ఞాజ్ఞపయజ్ఞో విశిష్టో దశభిర్లుణైః । 

ఉపాంశుస్సా ్యచ్చతగుణస్సాహ (ప్రో మానసస్థ ్మ్రతః ॥ 


విధి ప్రకారము చేయు యజ్ఞముకన్న జప యజ్ఞము పదిరెట్టు అధికఫలము 
గలది అది వాచికముగాక ఉపాంశువయినచో నూరురెట్టధిక ఫలము గలదగును అది 
వూనసికవుయినచో వేయి రెట్టు అధిక ఫలము నొసగుచున్నది (ఇతరులకు 
వినబడులాగున చేయునది వాచికమనియు, అటుల వినబడక పెదవులు కొండనాలుక 
కదలుచుండిన ఉపాంశువనియు, ఈ రెండును లేక హృదయములో మాత్రము 
స్మంణ- భావన గలిగియుండునది మానసిక మనియు గ్రహించవలయును ) 


మాండూక్యోపనిషత్తు 237 
త్రివిధో జపయజ్ఞస్యాత్తత్ర భేదాన్నిబోధత । 
వాచికశ్ళ ఉపాంశుశ్చ మానస (స్త్రీ విధస్స తః ॥ 


జపయజ్ఞవరు వచాడు విధములు దాని భేదముల వినువరు, 
(1)వాచికజపమనియు, (2) ఉపాంశుజపమనియు, (3) మానసిక జపమనియు 
అయ్యది మూడువిధములు దీని వివరము పైన వ్రాయబడినదే 


తృతీయ ఖండదీపిక సమాప్తము 


స 


ఓమ్‌ 
మాణ్తూూక్యోపనిషత్‌ 
చతుర్ధ ఖండ -నాల్లవ ఖండము 


అవ మా(త్రారహి తమైన ఓంకారము, పరమాత్మ యొక్క నాల్లవపాదమగు 


అఖండాద్వితీయ నిత్యనిర్లుణ నిర్విశేష తురీయస్వరూపవే యని, అభేదము 
ప్రతిపాదింపబడినదై ఓంకారము - ఆత్మ యీ రెండును ఒకటియే యని చెప్పుచు 
ఉపనిషత్తు ఉపసంహరింపబడుచున్నది - 


మం ॥ అమా త్రశ్చతుర్లో౭_వ్యవహార్యః ప్రపళ్త్ఫోపశమశ్శివో ౬_ద్రైత 


పద 


ఉకీక॥ 


ఏవమోంకార ఆతైైన సంవిశత్యాత్మ నా౭_ వ_త్మానం 
యవఏవం వేద య ఏవం వేద ఇత్యుపనిషత్‌. ౧౨ 


అమాత్రః - చతుర్హః - అవ్యవహార్యః - ప్రపంచోపశమః - శివః - అద్వైతః - 
ఏవం - ఓంకారః - ఆత్మా - ఏవ - సంవిశతి - ఆత్మనా - ఆత్మానం - 
యః- ఏవం - వేద - యః - ఏవం - వేద 

ఏవం = ఈ(ప్రకారము, అమా(త్రః = మాత్రారితమయిన, ఓంకారః = 
ఓంకారము, అవ్యవహార్యః = వాక్కుచేత చెప్పుట కలవిగానిదియును, 
'ప్రపంచోపశవుః - (ప్రపంచ = (ప్రపంచము యెక్క, ఉపశవంః = 
శాంతిగలదియును (ప్రకృతి రహితమై నదియు), శివః = వుంగళ 
స్వరూపమైనదియును, అద్వైతః = భేదము లేనిదియునైన, చతుర్రః = 
నాల్లవపాదమగు, ఆతైైవ = పరమాత్మయే (అగుచున్నది) యః = ఎవడు, 
ఏవం = ఈ (ప్రకారముగా, వేద = తెలుసుకొనుచున్నాడో, (సః=వాడు), 
ఆత్మనా = తన స్వరూపముచేత, ఆత్మానం = పరమార్హమగు నాత్మను, 
సంవిశతి = ప్రవేశించుచున్నాడు యః = ఎవడు, ఏవం = ఈ |ప్రకారముగా, 
వేద = తెలుసుకొనుచున్నాడో (సః=వాడు), ఆత్మనా = తన స్వరూపముచేత, 
ఆత్మానం = పరమార్ధమగు నాత్మను, సంవిశతి = (ప్రవేశించు చున్నాడు అనగా 
నిర్గుణ నిర్వికార పరబ్రహ్మస్వరూపుడగు చున్నాడని భావము 


యా ండూక్యోపనిషత్తు 239 


తా॥ అకార ఉకార మకారములనెడి మాత్రలు లేని అమా([త్రకమగు 
ఓంకారము వాక్కుచే వ్యవహరించుటకు నలవి గానిదియును, జాగ్రదాది 
(పపంచవిలయవుు గలదియునుం, వుంగళస్వరరాపవవయిన దియును, 
అద్వయస్వరూపవుయినదియునైన పూర్వము చెప్పియుండెడి నిర్గుణ 
శుద్రపరబ్రహ్మము యొక్క చతుర్రపాదమగును ఓంకారముయొక్క_ అకారాది 
(త్రివిధ మాత్రలకు పరమాత్మయొక్క మూడు పాదముల తోటి సామ్యము 
చెప్పబడినది ఇప్పుడు మా(త్రారహితమైన ఓంకారముయొక్క నిరాకార తురీయ 
స్వరూపము పరమాత్మ యొక్క నాల్లవపాదముగ వర్ణింపబడుచున్నది ఇటుల 
వాచ్యవాచకములైన పరమాత్మ ఓంకారముల యొక్క సాదృశ్యమును అనగా 
ఏకత్వరహస్యమును ఎవడు గుర్తెజుంగునో వాడు తానే నిర్గుణ నిర్వికార 
పర(బహ్మస్వరూపమును పొందును వానికి తిరుగా జన్మ ఉండదు ముక్తుడగును 
“య ఏవం వేది అని రెండు సార్లు చెప్పుట ఉపనిషత్సమాప్తిని సూచించుచున్నది 
మాణ్తూక్యోపనిషత్స్సమాప్తా 

ఓమ్‌ 

అటైతే శ్లోకా భవన్తి. 

ఈ అర్దమున ఈ గౌడపాదకారికలు గలవు 


శ్లో॥ ఓంకారం పాదశో విద్యాత్సాదా మాత్రా న సంశయః | 
ఓంకారం పాదశో జ్ఞాత్వాన కిహ్లోదపి చిన్తయేత్‌ i 24 
పద॥ ఓంకారం - పొదశః - విద్యాత్‌ - పాదాః - మాకత్రాః - న - సంశయః - 
ఓంకారం- పాదశః - జ్ఞాత్వా - న - కించిత్‌ - అపి - చిన్తయేత్‌ 
టీక॥ ఓంకారం = (ప్రణవమును, పాదశః = ఆత్మపాదములుగా, విద్యాత్‌= 
తెలిసికొనవలయును పాదాః = ఆత్మపాదవలులు వూళ్రాః = 
ఓంకారముయొక్క ఆకారాదిమా[త్రలు, న - సంశయః = సందేహము లేదు 
ఓంకారం = ప్రణవమును, పాదశః = ఆత్మపాదములుగ, జ్ఞాత్వా = 
( ఆత్మపాదములు ఓంకారమా[త్రలు ఒకటేయన్ని తెలిసికొని, కించిత్‌ అపి= 
కొంచమైనను, ( దృషాద్నషప్ష(ప్రయా జనమును), న చిన్తయేత్‌ = చింతింపనక్కర 
లేదు 


240 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


తా! విశ్వతై జసాద్యాత్మపాదములు, ఓంకారవమురూలుక్క అకారాది 
మా(త్రలుగానే యున్నవి ఇందుకేమియు సందియము లేదు కనుక (ప్రణవమును, 
అకారాదివరా(త్రావిభాగముజోసి [కవంవలుగా నాత్మటెంుక్క విశ్వోతై జ 
సాద్యాత్మపాదములతో నైక్యముజేసి తెలిసికొనవలయును ఇటు (ప్రణవమును 
తెలిసికొనెనేని కృతార్హుడగుటవలన (ప్రత్యక్షాప్రత్యక్షవంయిన వేరొక 
(ప్రయోజనమేమియు తలంపవలసినది లేదు 


శో॥ యుజ్జీత ప్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్భయవమ్‌ । 
ప్రణవే నిత్వయుక్తస్య్వ న భయం విద్యతే క్వచిత్‌ i 25 


పద॥  యుంజీత - ప్రణవే - చేతః - (ప్రణవః - బ్రహ్మ - నిర్భయం - (ప్రణవే = 
నిత్యయుక్తస్య - న - భయం - విద్యతే - క్వచిత్‌ - 
టీక॥ చేతః - వునస్సును, (ప్రణవే = ఓంకారమునందు, యుజ్చోత = 
కూర్చువలయును, ప్రణవః = ఓంకారము, నిర్భయం = భయరహితమయిన, 
(బ్రహ్మ = బ్రహ్మస్వరూపము, (ప్రణవే = ఓంకారమునందు, నిత్యయుక్తస్య= 
ఎల్లప్పుడు కూడుకొనియుండువానికి (ఆ (ప్రణవవరు నెల్లపుడం 
(బ్రహ్మభావనతో ధ్యానించువానికి) క్వచిత్‌ = ఎక్కడనున్ను, భయం = భీతి, 
న విద్యతే = లేదు 
తా ॥ ఓంకారానుసన్దానమునందు నేర్చు గలవానికి సమస్తద్వైతమును 
పోగొట్టుచున్న ఓంకారజ్ఞానముచేతనే కృతార్హత గలుగుచున్నదని చెప్పబడినది 
ఇప్పుడా ఓంకారానుసన్దానము దెలియనటువంటి పరుని యుపదేశము మాత్రమే 
రక్షణముగా గలవానికి ధ్యానముయొక్క కర్తవ్యతను చెప్పుచున్నాడు ధ్యానించువాడు 
వునస్సును ఓంకారమునందు బాగాగా జేర్చవలయును ఆ (ప్రణవము 
భయరహితవుయిన (బ్రహ్మస్వరూపము ఇట్టు (బ్రహ్మ స్వరూపవుయిన 
ఓంకారము నెల్లప్పుడును ధ్యానించువానికి ఎచ్చటనున్ను భయము లేదు అట్టి 
నిర్భయుడయినవాడు పర(బ్రహ్మస్వరూపి యగుచున్నాడు 
శో! ప్రణవోహ్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరస్స సతః | 
అపూర్వో2_నన్తరో_బాహో్య£_నపరః ప్రణవోఇ_వ్యయః ॥ 26 


మయాండూక్కోపదధిషత్తు 241 


పద ॥ 


లీక॥ 


ప్రణవః - హీ - అపరం - బహ్మ - (ప్రణవః - చ- పరః - స్మృతః- 
ఆపూర్వః- ఆనన్తరః - అబాహ్యాః - అనపరః - (ప్రణవః - అవ్యయః 
(ప్రణవః = ఓంకారము, హి = ప్రసిద్రముగా, అపరం = ఇతాంమగు, (బహ్మా = 
(బహ్మస్వరిరాపవుు (పర(బహ్మావునకు వేరైన అవ్యకాదికవుు 
అపరవునబడును) ప్రణవః = ఓంకారము, పరః చ = (శ్రేష్టవుగు 
పరబహ్మముగానున్ను ( అవ్యకాదికమునకంటె వేరైన పరిపూర్ణవుగు 
పం(బహ్మ్యము) = స్మృతః = చెప్పబడుచున్నది ప్రణవః = ఓంకారము, 
ఆఅపూర్వః = పూర్వము (కారణము) లేనిదియును అనన్తరః = భిన్నజాతి 
లేనిదియును, అబాహ్యాః = ఇతరము లేనిదియును అనపరః = ఇతరకార్యము 
లేనిదియును, అవ్యయః = నాశములేనిదియును, (భవతి = అగుచున్నది ) 
తా॥ ఓంకారము పర స్వరూపమయిన పర(బహ్మముగా నున్నది 


పరమార్రముగా నోంకారముయొక్క_ అకారాది మాత్రలు, ఆత్మయొక్క విశ్వాది 
పాదములును, క్షీణీించు చుండగా ప్రణవము (్రేష్టవుగు బహ్మముగానే 
యుంటున్నది కనుకనే ఆ ఓంకారము ముందు తనకు కారణమయిన దేదియు 
లేనిదియును తనకు భిన్న జాతీయమయినది కొంచమును లేనిదియును, 
తనకితరమయినదేదియు లేనిదియును, ఇతర కార్యమేదియు లేనిదియును, 
నాశరహితమయినదియునై ఇట్టు పరబ్రహ్మాభిన్న లక్షణములు గలిగి పరిప్తూర్ణమగు 


పర(బ్రహ్మమగుచున్నది 
శో! సర్వస్య (ప్రణవోహ్యాదిర్మధ్యమన్తస్తధైవ చ | 
_ ఏవంహి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనన్తరమ్‌ ॥ 27 
పద॥ సర్వస్య - ప్రణవః - హి- ఆదిః - మధ్యం - అన్తః - తధా- ఏవ-చ - 
ఏవం - హి - ప్రణవం - జ్ఞాత్వా - వ్యశ్చ్నుతే - తత్‌ - అనన్తరం 
టీక ॥ సర్వస్య = సవుస్తవరయునకును, (ప్రణవః = ఓంకారవుు, ఆదిః = 


కారణమయినదియును, మధ్యం = స్తితిని చేయునదియును, తధైవ= 
ఆ(్రకారముగానే, అన్తః = నాశనము చేయునదియును, (భవతి = 
అగుచున్నది) ఏవం - హి = ఈ (ప్రకారిముగానే, (ప్రణవం = ఓంకారమును, 
జ్ఞాత్వా = తెలిసికొని, అనన్తరం = తర్వాత, తత్‌ = ఆపరమాత్మ భావమును, 
చ్యశ్నుతే = పొందుచున్నాడు 


242 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


తా॥ ఓంకారము ఈ విషయాది సవుస్త (ప్రపంచమునకు స్పష్టై 
ప్రితిలయములకు కారణమయినది ఓంకారముయొుక్క యా సర్వకారణత్వ 
వును తెలిసికొనిన జ్ఞాని ఆక్షణవుందే పరవూత్మ స్వరరాపమును 
పొందుచున్నాడు 
శో! ప్రణవం హీశ్వరం విద్యాత్సర్వస్య హృది సంస్రితమ్‌ | 
సర్వవ్యాసినమోంకారం మత్వా దీరో న శోచతి ॥ 28 


పద॥ (ప్రణవం - హి - ఈశ్వరం - విద్యాత్‌ - సర్వస్య - హృది - సంఫస్రితం- 
సర్వవ్యాపినం - ఓంకారం - మత్వా - ధీరః - న - శోచతి 

టీక ॥ _ సర్వస్య = సమస్త ప్రాణిసముదాయముయొక్క, హృది = హృదయమునందు, 
సంఫ్రితం = ఉంటున్న్నటువంటి, -ఈశ్వరం = ఈశ్వరుని, ప్రణవం - హి = 
ఓంకారవమునుగా, విద్యాత్‌ = తెలిసికొనవలయును, ధీరః = జ్ఞాని, 
సర్వవ్యాపినం = అంతటను వ్యాపించి యుండెడి, ఓంకారం = (ప్రణవమును, 
మత్వా = తెలిసికొని (సాక్షాత్కారము జేసికొని), న శోచతి = దుఃఖింపడు 


తా॥ జనుడు స్మరణజ్ఞానమునకు స్టానమయిన హృదయమునందున్న 
ఈశ్వరుని ఓంకారమునుగా తెలిసికొనవలయును ఇట్లు సర్వవ్యాపకమయిన 
ఓంకారమును తెలిసికొనిన జ్ఞూని శోకనిమిత్తవుయిన అజ్ఞానాది నాశము 
గలుగుటవలన దుఃఖింపడు 


శో!  అమాత్రో£_నన్తమాత్రశ్చ ద్వైతస్యోపశమశ్శివః | 
ఓంకారో విదితో యేన స మునిర్నేతరో జనః ॥ 29 


పద॥ అమా[త్రః - అనన్తమా(త్రః - చ - ద్రైతస్య - ఉపశమః - శివః - ఓంకారః - 
విదితః - యేన - సః - మునిః - న - ఇతరః - జనః 


టీక॥ _ ఓంకారః = ప్రణవము, అమాత్రః = అకారాదిమాత్రలు లేనిదనియును, 
అనన్తమా[త్రః - చ - అనంత = అంతములేని, మా(త్రః చ = పరిమితి 
గలదనియయిను, ద్ర్వ్వైతస్య = ద్ర్వతముయొొక్క, ఉపశవంః = నాళము 
గలదనియును, శివః = మంగళస్వరూపమయిన దనియును, యేన = 
ఎవనిచేఆ, విదితః = తెలిసికొనబడెనో, సః = వాడు, మునిః = బుషి 


మాండూక్యోపనిషత్తు 243 


(పరమాదర్ద తత్త్వమును మననము జేయువాడు), ఇతరః = అన్యుడు, న - 

కాడు 

తా॥ పూర్వము చెప్పిన ప్రకారము ఓంకారమును, అకారాది మా[త్రలును, 
విశ్వాది పాదములును లేనటువంటి సవుస్తద్వైతోపశవువలు గల, పరము 
మంగళస్వరూపమునుగా దెలిసికొనినవాడే పరమార్రతత్త మును మననము 
చేయునట్టి మహాబుషి యగును ఇతరుడు కానేరడు అట్టు పరబ్రహ్మమును 
మననము చేయనివాడు మౌనమును ధరించినవాడైనను ముని కాజాలడు 


చతుర్దఖండః సమాప్తః 
చతుద్ద ఖండము సమాప్తము 
మాణ్యూక్యోపనిషత్త మాప్తా 
మాండూక్యోపనిషత్తు సమాప్తము 
ఓమ్‌ తత్‌ సత్‌ 
దీపిక :- 
ప్రాధాన్యం శ్రూయతే శ్రుత్యా ప్రణవస్య జపాదిషు । 
తస్మాత్సర్వ ప్రయత్నేన ప్రణవైకపరో భవేత్‌ ॥ 
వు(న్రజపాదుంలందు (ప్రణవవలురౌలుక్కు (ప్రాధాన్యవల వేదముచేత 
వినబడుచున్నది ఆ కారణమువలన సర్వ (ప్రయత్నముచేతను (ప్రణవ ధ్యాన 
మొకదానియందే ఆసక్తుడు గావలయును 


జపజ్ఞానాత్తధా ధ్యానాన్నాన్యద్భికోస్తు శోధనమ్‌ । 
తస్మాత్తాని సదా కుర్యాద్యతిశ్ళుద్ద్యర్దమాత్మనః ॥ 
(పణవజపముకంటెను జ్ఞూనముకంటెను, ధ్యానము కంటెనం యుతి 


యయినవానికి ఆత్మశోధనకొఅకు, అన్యమయిన సాధన మజీయొకటి లేదు అందుచే 
జపజ్ఞాన ధ్యానములను ఆత్మ శుద్దికొఆుకు సన్న్యాసి సదా చేయుచుండవలయును 


244 శ్రే మలయాళ నుద్డురు గ్రంథావళి 


శ్రుతపారజపొన్తేషు సమాధినిరతో భవేత్‌ । 
సమాధివిరత శ్చాన్త శ్రుతపొరజపా జ్రుయేత్‌ ॥ 


సమాధి నిష్టను శీ లించువాడైనను, వేదాంతశ్రవణము, పరనము, జపాదులను 
చేయుచుండవలయును అనగా సమాధినిష్టను శీలించువాడు నిష్టకు పూర్వము పై 
జెప్పిన మూడును చేయుచుండవలయును సమాధినుండి వ్యుత్తానదశకు వచ్చిన 
తరువాత కొంత (శ్రమ తీర్చుకొని మణుల (శ్రుతపార జపాదులననుష్టించుచునే 
యుండవలయును ఇందువలన (శ్రుత పారజపాదులలో నెంతవుహీవు గలదో 
గ్రహించుకొనవచ్చును ఇప్పటివారలు ఆలాగున చేయకపోవుటచేతనే సమాధినుండి 
వ్యుత్తానదశకు వచ్చిన పిమ్మట బహిద్హృష్టి గలవారగుచున్నారు 


శ్రుత్యాచార్య ప్రసాదేన యోగాభ్యాసవకశేన చ | 
ఈశ్వరానుగ్రహేణాపి స్వాత్మబోధో యధా భవేత్‌ ॥ 


వేదముయొక్కయు, ఆచార్యునియొక్కయు అను గ్రహముచేతను, 
యోగాద్యనుష్టానములచేతను, ఈశ్వరుని కరుణచేతను నిజమగు ఆత్మబోధ గలుగును 
ఇవన్నియు లేనందు చేతనే వర్తమానకాలములో నుండువారి కాత్మబోధ గలుగక 
విఘ్నములు గలుగుచున్నవి 

శిషో ౮ బహిర్ముఖో న స్యాదధ్యాత్మం యోగమాచర౯ | 

దుర్రర్శత్వాదిసంయుక్తముప్యాత్మానం ప్రపశ్వతి ॥ 

ఆత్మవిషయమైన యోగము నభ్యసించు శిష్యుడు బహిర్ముఖుడు కారాదు 
అటులైనచో చూడ శక్యము కాక పోవుట మొదలగు ధర్మములు గలదైనను, ఆత్మను 
దర్శించగలడు 

అర్థమా త్రస్తు యద్రాహ్యం చిత్తమాదాయ పార్టివ ! । 

ఆర్రస్వరూపవద్చ్బాతి సమాధిస్తోఇ_భిధీయతే ॥ 

ఓ రాజేగ్రా ! చిత్తమును స్వాధీనము చేసికొని ప్రణవముయొక్క శబ్దమును 
విడచి ప్రణవార్రస్వరూపమేదిగలదో, ఆ పరమాత్మ స్వరూపమును మాత్రము 


మాండూక్యోపనిషత్తు 245 


గ్రహంచవలయును ప్రణవార్ర స్వరూపమాత్రమై నిలచుటేది గలదో, అదియే నిజమైన 
సమాధి యనబడును 


వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యన్తి వై యధా । 
తధా ప్రణవమన్రేణ దేవాస్త్రప్తా భవన్తి హి ॥ 


వృత్షముయొక్క_ మూలమున నీళ్ళు పోయుటవలన శాఖోపశాఖ లన్నియు 
ఏలాగున ఫల పల్లవ పుష్పాదులచే శోభించుచున్నవో, ఆలాగున ప్రణవస్వరూపము 
నొకదానిని ధ్యానించుటచేత (బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలందణు తృప్తి 
నొందుచున్నారు ఏలన, దేవతలందణేీలోను అంతర్యామియై వెలుగుచున్నది 
(ప్రణవస్వరూపమగు పరబ్రహ్మము గదా ! 

యధా తోయ ప్రవాహానాం సముద్రః పరమావధిః | 

తదైవ సర్వమన్రాణాం ప్రణవః పరమావధిః ॥ 


ఏలాగున నానాముఖములుగా (ప్రవహించెడు నదీ నదములన్నియు 
సముద్రములో పోయి చేరుచున్నవో, ఆ లాగున శివ, విష్ణ్వాది మన్రములన్నియు 
ప్రణవస్వరూపమగు పరబ్రహ్మములోనే చేరుచున్నవి (ప్రణవమగశ్రము సముద్రము 
వంటిదనియు, తక్కిన మ(న్రములు నదులవంటివనియు (గ్రహించ వలయును 


ఆద్యం యత్ర్యశ్షరం బ్రహ్మ త్రయీ యస్మిన్‌ ప్రతిప్టీతా । 
స గుహ్యో౭_న్య స్రీ, వృద్వేదో యస్తం వేద న వేదవిత్‌ ॥ 


సర్వవేదములలో మొదటిదిర్జో, అకారోకార మకార స్వరూపమయి నందున 
త్యతరస్వరూపమయిన ఏవేద సారము గలదో, ఏ మూడక్షరములందే మూడు 
వేదములున్నవో అది మణీయొక (త్రివృద్వేదము అయ్యదియే (ప్రణవమనునది 
వేదమగన్రములలో గ్రేష్టమయినది గనుకను, పరమార్ధ స్వరూపమగు (బ్రహ్మమును 
వివరించునదిగనుకను, పరమార్హకవమైనందున జప తపంబులు చేయువారికి 
మోక్షప్రదమైనందునను, మిక్కిలి రహస్యమును గోప్యము నయినది ఎవడీ(ప్రణవమును 
స్వరూపముతోను, అర్హముతోను ఎటుంగునో వాడే వేదవేత్త యగును 
(మనుస్మృతి) 


246 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


మకారం మననం వైన త్రకొరం త్రాణముచ్యతే | 
మనన త్రాణమిత్యాహుర్మన్తమిత్యభిధీయతే ॥ 


మకారమునకు మననమనియు, (త్రకారమునకు (త్రాణమనియు అనగా 
తరింపజేయుట యనియు లేక రక్షించుట యనియు అర్ధము మననము చేతను, 
(త్రాణముచేతను మ(న్రశబ్దమేర్చడినది మననము చేయువానిని రక్షీంచునది గాన 
'మం|త్రి మనబడును 

ముహూర్తమపి యో గచ్చేన్నాసాగ్రేమనసా సహ । 

సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్తితమ్‌ ॥ 

ఎవడు నాసికాగ్రవుందు వునస్సును నిలిపి ప్రణవము నుచ్చరించి 
(ప్రణవార్థస్వరూపమగు పరబ్రహ్మమందు నిలకడ గలిగి యొక ముహూర్తకాలమైన 
నుండునో, వాడు వందలాది జన్మములలో ఆర్టింపబడిన పాపమంతయు నశించిన 
వాడై సంసారసాగరము నుండి తరింపగలుగుచున్నాడు 

స్మరణాత్కిర్హనాద్వాపి శ్రవణాచ్చ జపాదపి | 

బ్రహ్మ తత్రాహ్యతే నిత్యమోమిత్యేతత్ప్చరాయణమ్‌ ॥ 

ఓంకారముయొక్క స్మరణవలనను, ఉచ్చారణ వలనను, (శ్రవణమువలనను, 


జపమువలనను పరబ్రహ్మము పొందబడుచున్నది అదియే (ఓంకారమే) మోక్ష 
స్థానము 


పరిశిష్టము 
ఓంకారమాహాత్మ్యము 


ఇదివరలో వ్రాయబడిన (శ్రుతిస్మృతంలవలన ఓంకారము యొక్క 
(ప్రభావమును తెలిసికొనగోలరు అంత్వకాలముననెక్ట్తి భావము గలి గియుండినదో జీవులు 
పరమాత్మను పాందగలరో, ఆవిషయము గీత అష్టమాధ్యాయమున ద్వితీయ 
శోకమునందు అర్జునుడడి గిన ప్రశ్నకు శ్రీక్నష్ణభగవానులేమి సమాధానమును చెప్పిరో, 
దానిని వముుముక్షువులు, భక్తులు, అందును తెలిసి కొనవలయును ఏలన, 
సాధకులందణు అంత్యకాలమున మోక్షము కలుగుటకు గదా సాధనలు జేయుచున్నారు 
““ప్రయాణకాలే చ కధం జేయోా౭_సి నియతాత్మభిః' అనిప్రశ్న ““నియతాత్మభిః' 
అని ప్రయోగించుటచే ఒక జాతిని గుణీంచి గాని, స్త్రీ గుజించిగాని, పురుషుని 
గురించిగాని అడిగియుండ లేదని స్పష్టమగుచున్నది ఇదియే యితర గ్రంధములకన్న, 
గీతకు గల విశిష్ట ప్రభావమునకు కారణము ఈ (గ్రంధము మిక్కిలి సంక్షిప్రమగుటవలన 
ఎక్కువ విస్తరించి వ్రాయ తలంచలేదు విస్తారముగా తెలిసికొనదలంచువారు ' గీతార్ట 
'ప్రకాశమున జూడందగును అన్త్యకాలమున (ప్రణవము నుచ్చరించి, (ప్రణవాద్రిమగు 
పరబ్రహ్మను ధ్యానించి ఎవరు దేహమును విడచెదరో, వారు సర్వోత్మష్టమగు 
(బ్రహ్మపదమును పొందగలరని శ్రీ, భగవాను డుపదేశించెను కావుననే “యః ప్రయాతి 
త్యజనేహం స యాతి పరమాం గతిం'' అని ఉపదేశించిరి అర్జునునియొక్క_ (ప్రశ్నకు 
దగిన సమాధానము భగవంతుడు చెప్పినందుచేతనే భగవద్గీత కింత ప్రభావమున్ను, 
గౌరవమున్ను, లోకవ్యాప్తియున్ను గలిగినది ప్రణవమ(్రము నుపదేశించుటకు ముందుగా 
ఓంకారము యొక్క (ప్రభావమును గుటించి భగవంతుడు స్వయముగా వివరించెను 


యదక్షరం వేదవిదో వదన్తి 
విశన్తి యద్యతయాో వీతరాగాః ! 
యదిచ్చనో బ్రహ్మచర్యం చరన్తి 
తత్తే పదం సంగ్రహేణ ప్రపవ్యే ॥ 
వేద వేదాంతముల నెణీం గిన పరమబుషులచేత, ఏది నాశరహిత మయినది 
చెప్పబడుచున్నదో, రాగద్వేషాదులు నశించిన యతీశ్వరులచేత ఏబ్రహ్మపదము 
వేరి 


248 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


పాందబడుచున్నదో, (బహ్మచర్యవ్రతనిష్టగల శుకాది (బహ్మర్షులచే నేది 
కోరబడుచున్నదో శ అట్టి అక్షరస్వరూోపవుగు పర(బహ్మవును (పాందెడు 
ఉపాయమును) గుణించి అతి సంగ్రహముగా తెలిపెదనని భగవానుడుపదేశించి చెప్పు 
నారంభించెను ఇచ్చట భగవానుడిచ్చిన సాక్షులెవరో, వారి గొప్పతనమును తెలిసికొనిన 
భగవానుడుపదేశింప తలంచిన ఓంకారముయొక్క ప్రభావము నెలుంగగలరు 


ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మానునుస్మరన్‌ | 

యః ప్రయాతి త్యజన్టేహం స యాతి సరమాం గతిమ్‌ ॥ 

ఎవడు బ్రహ్మమును (ప్రతిపాదించునట్టి ఓంకారమనెడు ముఖ్య మయిన 
ఏకాక్షరమును ఉచ్చరించుచున్నవాడై ఆయోంకారమునకద్రమయిన పరమాత్మయగు 
నన్ను స్మరించుచున్నవాడై శరీరమును విడచుచున్నాడో, వాడు సర్వోత్తమమయిన గతిని 
అనగా మోక్షమును పొందుచున్నాడు '1యః ప్రయాతి'* అని ఉపదేశించుటవలన 
(ప్రణవమును జపించుటకు, ధ్యానించుటకు, దాని అభ్హవమును చింతించుటకు 
అందణును అర్టులేనని చెప్పినట్టైనది అట్టు గాకయుండిన, పలానావారు అర్హులు అని 
ఇచ్చట తెలిపియుందురు అయితే దీనియందొక మర్మము గలదు అదేమనగా, 
““వ్యాహరకా మామనుస్మరన్‌ ఓంకారమునుచ్చరించి ఓంకారార్టమగు పరబ్రహ్మము, 
యొక్క భావన గలిగియుండవలయునని తెలుపబడినది అదియే దీని యందు గల 
కీలకము ఈ విధానము (ప్రణవజప మొకదానికి మాత్రము గాదు ఏ మన్హమునకైనను 
జపముతోబాటు దానియొక్క అధిదేవతను స్మరించవలయును, భావింపవలయును 
అయితే (ప్రణవజుపమున కధికారిని గుణించి దీనియందు నిరూపించకపోలేదు అదియే 
దీనియందు గల గొప్పతనము 

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ । 

మూర్జ్హ్యాధాయాత్మనః ప్రాణమాస్రితో యోగధారణామ్‌ ॥ 

సకలే(వపియముల చక్కగా నియమించి, మనస్సును హృదయమందు 
నిరోధించి తనయొక్క (ప్రాణమును, ఆప్రాణమును (ప్రీరణజోసెడు ముఖ్య ప్రాణమగు 
నాత్మను, మూద్రస్తానమునందు ( బ్రహ్మరనవ్రమునందు) ఉంచి, యోగధారణను 
ప్రిరముగా జేయువాడగుచు, నెవడు దేహమును వదులుచున్నాడో, వాడు పరమగతిని 


యాండూక్క్యోపనిషత్తు 249 


పొందునని పై జెప్పిన శ్లోకమున కన్వయించుకొన వలయును అనగా నీ ప్రకారముండి 
(ప్రణవవఎనుచ్చురించి పరవూత్మనా భావనచేసి దేహమును విడుచువాడు 
(బహ్మపదమునొందును పై జెప్పిన ఓంకారధ్యానము జాషధము గాను, ఇప్పుడు చెప్పిన 
సర్వే(వ్రియసంయమము పధ్యముగాను ఎబుంగవలయును, నిజమైన వైద్యుడు, ఈ 
జాషధమున కీపధ్యమని అందణితోను జొప్పునే గాని, ఈజాతివాని కీమందు, ఈ 
కులమువాని కీమందని యెటుల జెప్పుడో, ఆలాగున భవరోగ వైద్యుడగు భగవంతుడున్ను 
అట్టి సత్వమునే తెలిపెను ఈ ధర్మమునే కరోపనిషత్తునందు యమధర్మరాజున్ను 
నచికేతసుడను బుషికుమారునకు తెలిపెను 

సర్వే వేదా యత్సదమామనన్రి 

తపాంసి సర్వాణి చ యద్ద్వదన్తి ! 
యదిచ్చనో బ్రహ్మచర్యం చరన్తి 
తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్‌ ॥ 

సవుస్తవేదము లెద్దానిని ఏకమైన (ప్రాహ్యవుగం ముఖ్యస్థాన ముగా 
జాప్పుచున్నవో? సవుస్తతపస్సు లౌద్దానిని పాందదగిన వస్తువునంగా 
బోధించుచున్నవో, ఏ(బ్రహ్మపదమును పొందగోరువారై వీతరాగులైన మహాత్ములు 
గురుకులవాసాది లక్షణాయుతమయిన (బ్రహ్మచర్య [వ్రతము ననుష్టించుచున్నారో 
అట్టి పరబ్రహ్మమును (మోక్షమును గూర్చి సంగ్రహముగా జొప్పుచున్నాను 
అది ఓంకారమే ఈ [శ్రుతివాక్యము ననుసరించియే శ్రీ, కృష్ణభగవానుడు గీతలో 
నుపదేశించెను 

ఏతద్దేకవాక్షరం బ్రహ్మ ఏతద్దే వాక్షరం పరమ్‌ | 

ఏతద్ద్యేవాకరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్‌ ॥ 

ఈ ఓంకారమే అక్షరమగు పరబ్రహ్మము ఈ ఓంకారమగు అక్షరమే 
పరమపదము ఈ అక్షరస్వరూపమగు ఓంకారమును తెలిసికొనినవాడు దేని 
నిచ్చగించునో దానిని పొందును 


ఏతదాలవ్బనం శ్రేస్టమేతదాలమ్బనం పరమ్‌ । 
ఏతదాలమ్బనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే ॥ 


250 శ్రీ మలయాళ నుద్దురు గ్రంథావళి 


(బహ్మ(ప్రాప్తి కవలంబింపతగిన అనగా అనుష్టింపతగిన సాధనలలో నీ 
ఓంకారోపాసనయే గ్రేష్టమయిన సాధన మగును ఈప్రణవోపాసనయే పరమయిన 
ఆలవ్చునవుగును ఈ ప్రణవోపాసన నవలంబించువాడు (బహ్మలోకములో 
పూజ్యుడగును అనగా బ్రహ్మప్రాప్తిని పొందును గరుడపురాణమునందు శ్రీ 
'వైకుంరమున శ్రీ, మహావిష్టువు గరుడునికి ఈప్రణవమునే యుపదేశించెను 


అభ్యసేన్మనసా శుద్దం త్రివుద్ర్రహ్మాక్షరం పరమ్‌ ! 
మనో యచ్చేజ్ఞితశ్వాసో బ్రహ్మబీజమవిస్మరన్‌ ॥ 


శుద్దమును, అకార, ఉకార, మకారాత్మకమును పర[బహ్మా స్వరూపమును 
నగు నోంకారమును మనస్సుచే ధ్యానము జేయవలయును శ్వాసము నిరోధించివాడై 
(బ్రహ్మభీజమగు (ప్రణవాక్షరమును మరువనివాడై ప్రణవార్షమగు పరబ్రహ్మమందు 
మనస్సును నియమించవలయును ఆలాగున దేహము వీడువాడు పరబ్రహ్మమును 
పాందగలుగును 


శ్రీ కాశియందు పరమశివుడున్ను అచట ప్రాణమును విడిచెడు ప్రాణికోట్ల 
దక్షిణకర్ణమునందు ఈ (ప్రణవమునే ఉపదేశించి జీవన్ముక్తులనుగా జేయుచున్నాడని 
శివపురాణమున తెలుపడమైనది ఈ ఓంకారమునే తారకమగ్రమని ఉపదేశించడమైనది 


కాశీపతి: కారుణికః కరాభ్యా 

మాదొాయ మూర్ణానమతీవ తాసామ్‌ । 
ఆగమ్య వేగాద్యుగపచ్చ తాసా 

మోంకార మోంకారయతి స్మ కర్ణే ॥ 


ఒకనాడు మృగళ్ళంగుని భార్యలు మధ్యాహ్నమున మణికర్ణిక యందు 
శా(స్తోక్తముగా స్నానము జేసి విశ్వోశ్య్వరాలయమునకు ప్రదక్షిణము చేయుచుండగా, 
(ప్రదక్షిణము చేయుటచేత గలి గిన శ్రమ వల్ల ఒడలు తిరుగగా, వారు మనస్సులందిట్లని 
వేడుకొనిరి “ఓ విశ్వేశ్వరా ! సకల పాపధ్వంసకా! సర్వృమనోరధ(ప్రదా ! హే శూలపాణోే 
సకలభయనాశకా ! మాకు రక్షకుడ వగుము అని అనేక ప్రకారములుగా వేడికొనుచు 
స్మృతి తప్పి నేలపైబడిరి అప్పుడు కా శీవిశ్వేశ్వరుడు అమృగశ్చంగుని భార్యలయందు 
కనికరము గలవాడై వారి తలలను తన చేతులతో లేవనెత్తి పట్టుకొని, ఆ నలువురి 
చెవులయందును ఏక కాలములోనే 'ఓం” “ఓం' అని తారకమ(న్రమయిన ప్రణవము 


మాండూక్యోపనిషత్తు 251 


నుపదేశించెను అప్పుడు వారు దివ్యదేహము గలవారై శాశ్వతమగు శివపదమును పొందిరి 
ఈ విషయము మాఘ పురాణమున విస్త్రతముగ కనందగును, ఓమ్‌ 

ఇప్పుడు (శుతిస్క్రతి పురాణములలోగల ఓంకార మహాత్మ ము, 
తత్సలభూతమయిన బ్రహ్మప్రాప్తి విషయము మిక్కిలి సంగ్రహముగా తెలుపడమైనది 
విశేషించి తెలిసి కొనదలంచినవారు ' ఓంకారమూ' లేక ' ప్రణవోపాసని యను గ్రంధమున 
విశేషముగా చూడగలరు 


ఇట్లు 


మీచరాచర సుఖాభిలాషి 
శ్రీ మలయాకస్వామి 
ఓం లోకాస్సమస్తాస్సు ఖినోభవన్తు 
ఓం శాన్తి శాస్తి శాన్తిః 
ఓం తత్సత్‌ 


శీ 4 స. 


ఓమ్‌ 


శ్రుకరణాన్ల మంగళ శ్లోకములు 

అజమపి జనియోగం |ప్రాపదై శ్వర్యయోగాత్‌ 

అగతి చ గతిమత్తాం ప్రాపదేకం హ్యనేకమ్‌ । 

వివిధ విషయధర్మగ్రాహి మూర్చేక్షణానాం 

ప్రణతభయవిహంత్స బ్రహ్మ యత్తన్నతో౭_స్మి ॥ 

ఐశ్వర్యవుహివుచే వివిధ విషయధర్మములను (గ్రహించుచుండు 
మందమతులకు అజమయ్యును జన్మించునదిగను, గతిలేనిదయ్యు గతిగలదిగను, 
ఏకవముయ్యును అనేకముగ దోచుచుండునదియును, శరణు జొచ్చిన వారి 
భయమును పోగొట్టు నదియును నగు పరబ్రహ్మమును నమస్కరించుచున్నాను 


ప్రజ్ఞావైశాఖ వేధక్షుభిత జలనిధే- 


ర్వేదనామ్నో౭_న్తరప్టం 
భూతాన్యాలోక్య మగ్నాన్యవిరతజనన- 
గ్రాహఘోరే సముద్రే | 
కారుణ్యాదుద్ద్రధారావృుత మిదవముమరై- 
ర్హుర్లభం భూతహేితోః 
యస్తం పూజ్యాభిపూజ్యం పరమగురుముముం 
పాదపాతైర్నతో£_స్మి | 


ఎడతెగని జన్మమృత్యువులను (కూరజలజంతువులచే భయంకరమగు 
సంసారసము[ద్రమున మునిగియుండు ప్రాణులను జూచి జాలిగొన్నవాడై కరుణతో 
వేదము లేక వేదాంతమను సము|ద్రమును తన (ప్రజ యను కవ్వముతో చిలికి 
అమర దుర్లభమైన అద్వైతసిద్దాంతరూపమగు అమృతమును వెలికి దీసిన 
పరమపూజ్యుడగు, పరమగురుని( శ్రీగాడపాదాచార్యులవారిని) సాష్ట్రాంగముగ 
భక్తిపూర్వకముగ నమస్కరించుచున్నాను 


మాండూక్యోపనిషత్తు 253 


యత్రుజ్ఞాలోకభాసా ప్రతిహతిమగమ 
త్సాన్త మోహావ్టకారో 
మజ్టోన్మజ్ఞచ్చు ఘోరే హ్య సకృదుపజనో 
దన్వతి త్రాసనే మే । 
యత్సాదా వాశ్రితానాం శ్రుతి శమ వినయ 
ప్రాప్తిర గ్రాహ్యమోఘా 
తత్సాదౌ పావనీయౌ భవభయవినుదౌ 
సర్వభావై ర్నృమస్యే ॥ 
అతిఘోరమైనట్టియు, భయావహమైనట్టిదియు నగు జనన మరణ 
రూప సంసారసము[ద్రమునందు మాటిమాటికి మునుగుచు తేలుచున్న నాయొక్క 
హృదయాంధకారము ఏ మహనీయుని ప్రజ్ఞా ప్రయుక్త బోధయనెడి ఆ లోకము 
((ప్రకాశము)చే సమూలముగ నశించినదో, ఎవనియొక్క పాద పద్మములు 
తన్నాశ్రయించినవారికి సర్వ శ్రషమును, అమోఘమును నగుశ్రుతిశ్రవణమును, 
శవంవలును, వినయవలఎను కలుగ జోయుచున్నవో, ఏపాదవలలు 
జన్మమరణరూపభవభయమును నశింపజేయుచున్నవో, మజియు నెయ్యవి 
పరమపవి(త్రము లైనవో అట్టి (సద్గురు) పాదపద్మములను సర్వభావముతో 
(మనోవాక్కాయములతో) నమస్కరించుచున్నాను 
( శ్రుమచ్చంకరభగవత్సాదాచార్యులవారు ) 


గురుభక్తి జ్ఞాన ప్రాప్తికి ఆంతరంగిక సాధనమగుటచే శిష్య శికార్హము 
ఆద్యంతములందు గురువందనము మంగళాత్మకముగా జేయబడినది 
ఓమ్‌ 
“ఆచార్యవాన్‌ పురుషో వేది 


పూ నహ. 


254 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


ఓమ్‌ 
ఓం భద్రం కర్డేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్వజ త్రాః। 
ప్రత రంగ స్తుష్టువాగ్‌ంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః ॥ 
ఓం స్వస్తి న ఇన్లో వృద్దశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః | 
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిషనేమిః స్వస్తి నో బృహస్పుతిర్దధాతు ॥ 


ఓం శాన్తిః శాన్తిః శాన్తిః . 


CN 


255 


టీరిక 

పరిశుద్రమైన జ్ఞానమున్ను, శాంతియి, కరుణయు గల పరమభక్తులారా! 
సాధువులారా ! ఇదివరలో శుష్కవేదాంత తమోభాస్కరోంకారాది గ్రంధము 
అనేకములు (వ్రాసియుండినను, వాటన్నిటిలోను జ్ఞూనవుు, యోగము, 
నిమ్మా మకర్మములు విస్తారముగా తెలుపబడియుండినవేగాక, భగవద్దుక్తికిని గూడ 
అచుటచుట విశదీక రించుచూ వచ్చినను దైవభక్తిని గూర్చి (ప్రత్యేక పుస్తమొకటి 
రచించియుండలేదు ఆ కొజుత తీరుటకొరకు ఈ శ్రీనారదభక్తి సూత్రములకు 
పదవిభాగ, టీకా, తాత్పర్య, విశేష్ణార్తములు వ్రాయడమైనది ““జ్ఞానం తు దుష్కరం 
లోకే భక్తిర్హి సుకరం నృణామ్‌'” కలియుగమున జ్ఞానమును పొందుట 
కష్టసాధ్యవునియు, భక్తియ్రైతే సుఖకరవునియు బుషులు నిశ్చయించిరి 
మహా(ప్రజ్ఞావంతులకు సహా ఇం(ద్రియాతీత దైవజ్ఞానము ప్రయాసమనియు 
అట్టుండగా ఇం(ద్రియ పరవశులై యుండువారి కదెంత కష్టసాధ్యవెరా 
తెలుసుకొనవచ్చును ఆలాగున యోగమార్గమున్నూ, తపోమార్గమున్నూ 
అందరికిన్నీ సులభసాధ్యములైనవి గావు ఒకవేళ జ్ఞానముగాని, యోగముగాని, 
తపస్సుగాని సిద్దించవలసియుండిన దైవానుగ్రహము లేనిచో నవి సిద్దించజాల 
వనియే అన్ని జ్ఞాన, యోగ, శాస్త్రములలో గన్ఫట్టుచున్నది దానిని గురించిన 
కారణమంతయు ఈ (గ్రంధమున గనందగును ఇది సర్వూలకున్నూ విదితము 
శ్రీకృష్ణభగవానుడు గీత అష్టమాధ్యాయమున - 

ఓమిత్యేకాక్ష్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మర౯ । 

యః ప్రయాతి త్యజన్లేహం స యాతి పరమాం గతిమ్‌ ॥ (8-13) 
అని చెప్పెను (బహ్మవాచకవ్వైన ““ఓవ్‌ం'” అనునట్రి ఏకాక్షరవరు 
నుచ్చరించుచున్నవాడై నన్ను చింతించుచు శరీరమును విడిచి ఎవడు పోవు 
చున్నాడో, వాడు సర్వోత్తమమైన స్థానమును (మోక్షమును) బొందుచున్నాడు 
అయితే దీని కద్దుడెవడో అతని లక్షణము 12వ శ్లోకమున నిరూపించడమైనది 

సర్వద్వారాణి సంయమ్యు మనో హృది నిరుధ్య చ | 

మూర్భ్చ్దా కధాయాత్శనః ప్రాణమాస్టితో యోగధారణామ్‌ ॥ (8-12) 


256 శ్రీ మలయాళ సద్గ్లురు గ్రంథావళి 


సకలేం(ద్రియములను చక్కగ నియమించి మనస్సును హృదయమునందు 
నిరోధించి తనయొక్క. (ప్రాణమును మూర్దస్టానమునందుంచి యోగధారణము 
నాశ్రయించినవాడగుచు పైశ్లోకమున దెలిపినట్టు ప్రణవమును జపించుచు 
(ప్రణవాద్రమగు పరమాత్మను భావించుచు దేహమును వీడిపోవువాడు (బహ్మ ప్రాప్తిని 
బొందునని తెలుపడమైనది సర్వేంద్రియ నిగ్రహముగ ల్లి యోగధారణమున 
(ప్రాణమును (బహ్మరం(ధ్రమున నిలుపుట యనునది యెంత ప్రయాసమైన 
కార్యవెరా, ఎట్టి సిద్దపురుషులకు బుషి సత్తవలలకు సాధ్యవుగునో 
యూహించుకొనవచ్చును, ““సర్వద్వారాణి సంయమ్య'' అని ప్రయోగించుటచే 
సర్వేంద్రియ నిగ్రహముగల వారిప్పుడు లోకములో ఎంత మందియున్నారో, 
లోకమే తెలిసికొనలదు వెంటనే ఇది ప్రయాసమార్గమని తలంచి (క్రింది శ్లోకము 
జెప్పుడమైనది 

అనన్య చేతాస్తతతం యో మాం స్మరతి నిత్యశః | 

తస్యాహం సులభః పార్ట ! నిత్యయుక్తస్య యోగినః ॥ (8-14) 

ఓయతడ్జునా ! ఎవండు (ప్రతిదినమును ఎల్లప్పుడు ఇతర చింతలేనివాడగుచు 

నన్ను స్మరించుచున్నాడో అట్టి నిరంతరధ్యానపరుడైన ధ్యానయోగికి నేను 
సులభముగా పొందదగినవాడను అని బోధించడమైనది, ఈశ్ళ్ఞోకమున ““తస్యాహం 
సులభః పార్టి” అని (ప్రయోగించుటచే పైజాప్పినది కరినవూర్షవాని 
యర్హమగుచున్నది 

భక్తి మార్గము సులభముగా నుండగా కరినమార్గమేల (ద్రొక్కవలయునని 
భక్తులయొక్క ఆశయము అంతియగాక విశేషానుష్టానము లేకనే ఆ బాలవృద్దము 
దీనియందు (ప్రవేశించవచ్చును జ్ఞానయోగ తపోవమార్గ్లములన్నియు 
మంచివిత్రనముల వంటివనియు, భక్తి జలము వంటిదనియు బుషులు 
వర్షించియున్నారు అదియును నీ(గ్రంధమున గనుగొనవచ్చును ఎంత 
సారవంతములైన భూములైనను, ఉత్కృష్టములైన విత్తనములైనను వర్షము లేక 
యేలాగున ఫలించజాలవో ఆలాగున దీపమునకు తైలము, వత్తి, ప్రమిద, గాలిలేని 
ప్రలము, ఉండవలసినవానిలో, తైలమేలాగున ముఖ్యమైనదో, ఆతైలమే వెలుతురై 


పీఠిక 257 


మారునట్టు జ్ఞానదీపమునకు భక్తియే ప్రధాన సాధనమైనదని విజ్ఞుల ఆశయము 
కావున భక్తియను తైలమే జ్ఞానజ్యోతియై మారుచుండును దీనివల్ల జ్యోతివేరు, 
నూనె వేరు గాదని యర్దమగు చున్నది నూనెయొక్క_ పరిణామమే వెలుతురని 
యర్తము గాగలదు ఈశ్లోకమున “యోమాం స్మరతి నిత్యశః ' ఈవాక్యము భక్తికి 
గల (ప్రాధాన్యమును నిరూపించుచున్నది 

మరియు ఈభక్తి మార్గమును దెలుపుటకు మరియొక కారణముగూడ గలదు 
అది శ్రీమద్చాగవతమున ప్రధమస్కంధమందు శ్రీనారదమహర్షి శ్రీవేదవ్యాసులకు 
తెలిపినదే యగును అది యీ క్రింద వ్రాయబడుచున్నది 


దే... 


శ్రీ మద్భాగవతము 


వ్రధమస్కంధము 


దీనియందు భక్తి ప్రభావమును గురించి చెప్పినది జూడుడు ““బదరి 
కాశమంబున వ్యాసుండు భారతాఖ్యానంబు జేసియు నమ్ముని, భూతహితంబు నందు 
దన హృదయంబు సంతసింపకున్న సరస్వతీ తటంబున నొంటియుండి హేతువు 


వితర్కించుచు తనలో నిట్లనియె 

ప్రతధారినై వేదవహ్ని గురు డ్రేణి 
మన్నింతు విహితకర్మముల గొఆఅత 

వడకుండ నడపుదు భారతమిషమున 
బలికితి వేదార్హభావ మెల్ల 

మునుకొని స్త్రీశూ ద్రముఖ్యధర్మములందు 
దెలిసితి నేజెల్ల దీనజేసి 

యాత్మ సంతసమంద దాత్మలో నీశుండు 
సంతసింపకయున్న జాడ దోచె 

హరికి యోగివరుల కభిలషితంబైన 

భాగవత విధంబు బలుకనైతి 

మోసమయ్యె దెలివి మొనయదు మణుచితి 

ననుచు వగచుచున్న యవసరమున. 


వ్యాసుని కడకు నారదుండు వచ్చుట 


తనచేతి వల్లకీ తంత్రీ చయంబున 
సతత నారాయణ శబ్రమొప్పు 

నానన సంభూత హరిగీతర వసుధా 
ధారల యోగీంద్ర తతులు సాక్క 

గపిలజటాభారకాంతి పుంజంబుల 
దిశలు ప్రభాతదీధితి వహింప 


శ్రీమద్భాగవతము 259 


దనులగ్న తులసికాదామ గంధంబులు 
గగనాంతరాళంబు గప్పికొనగ 

వచ్చె మింలునుండి వాసవీనందను 

కడకు మాటలాడ గడకతోడ 

భద్ర విమలక్షీర్తి పారగుడారూఢ 

నయవిశారదుండు నారదుండు 


కనియె౯ నారదుడంత౯ 
వినయైకవిలాసు నిగమవిభజన విద్యా 
జనితోల్టాసు౯ భవదుః 

ఖనిరాసు౯ గురుమనోవికాసు౯ వ్యాసు౯ 


ఇట్లు నిజా(శ్రమంబునకు వచ్చిన నారదు నెరింగి లేచి వ్యాసుండు 
వివిధక్రమంబులం బూజించిన నతండు లే నగవు నెగ డెడి మొగంబుతోడ, విపంచికా 
తంత్రి వేల మోటుచు నిట్లనియె 


ధాతవు భారత[శ్రుతి విధాతవు వేదపదార్దజాల వి 
జ్ఞాతవు కామముఖరిపుషట్కువిజేతవు బ్రహ్మ తత్త్వని 
శేతవు యోగినేతవు వినీతుడ వీవు చలించి చెల్లరే 
కాతరుకై వడి౯వగవ గారణ మేమి పరాశరాత్మజా ! 


అనిన బారాశర్యుం డిట్లనియె 
పుట్టితి వజు తనువున జే 
పట్టితివి పురాణపురుషు భజనము పదముల్‌ 
మెట్టితివి దిక్కులం దుది 
ముట్టితివి మహా ప్రబోధమున మునినాధా ! 


అదియునుం గాక నీవు సూర్యుని భంగి మూడు లోకంబులం జరింతువు 
వాయువు పగిది నఖిలజనులలోన౯ మెలంగుదువు సర్వజ్ఞుండవగుటం జేసి, 


నీకెలుగరాని ధర్మము 
లోకములను లేదు బహువిలోకివి నీ వీ 


260 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


నాకొణుత యెట్ల దంతయు 
నాకు౯ వివరింపవయ్య నారద ! కరుణ౯ 


అనిన నారదుం డిట్లనియె 


అంచితమైన ధర్మవయ మంతయు జెప్పి తి వందులోన నిం 
చించుక గాని విష్ణుకథ లేర్పుడ జెప్పవు ధర్మముల్‌ ప్రపం 

చించిన మెచ్చునే గుణవిశేషము లెన్ని నగాక నీకు నీ 

కొంచెము వచ్చుచెల్ల హరి గోరి నుతింపమి నార్యపూజితా 1 
హరి నామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభో జహంసావలీ 
సురుచిభ్రాచితమైన మానససరస్సూర్తి౯ వెలుంగాందు (శ్రీ 
హరినామస్తుతి లేని కావ్యము విచి త్రార్హాన్వితంబయ్యు (శ్రీ) 
కరమై యుండ దయోగ్యదుర్మలినవత్కాకోల గర్తాకృతి౯. 
అపశబ్దంబుల గూడియు౯హరి చరి త్రాలాపముల్‌ సర్వసా 
సపరిత్వాగము జేయు గావున హరి౯ భావించుచుం బాడుచు౯ 
జపముల్‌ సేయుచు వీనుల౯ వినుచు నశ్రాంతంబు గీర్తించుచుం 
దపసుల్‌ సాధులు ధన్యులౌదురు గదా ! తత్త్వజ ! చింతింపుమా 


మునీంద్రా ! నిర్ణతకర్మంబై నిరుపాధికంబైన జ్ఞానంబు హరిభక్తి లేకున్న 
విశేషంబుగ శోభితంబు గాదు ఫలంబు గోరక కర్మం బీశ్వరునకు సమర్శణంబు 
జేయకున్ననది (ప్రశస్తంబై యుండదు భక్తి హీనంబులైన జ్ఞానవాచా కర్మ కౌశలంబులు 
నిరజ్టకంబులు గావున మహాను భావుండవు, యధార్లదర్శనుండవు, సకలదిగంత 
ధవళకీర్తివి, సత్యరతుండవు, ధృత|(వ్రతుండవు నగునీవు నిఖిలబబంధమోచనంబుకొజుకు 
వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితో వర్ణింపువు హరివర్లనంబు జేయక 
(ప్రకారాంతరంబున నర్దాంతరంబులు వివక్షించి తద్వివకాకృత రూపనామంబులంజేసి 
పృధ్యర్దర్శనుండైన వాని మతి పెనుగాలిచేతం (ద్రిప్పంబడి తప్పుంజను నావ చందంబున 
నెలవు సేరనేరదు కామ్యకర్మంబులందు రాగంబు గల ప్రాకృత జనులకు నియమించిన 
ధర్మంబులు జెప్పి శాసకుండము నీనడవడి దగదది యెట్టులనిన, వారలదియె ధర్మంబని 
జుగుప్పితంబులగు కామ్యకర్మంబులు సేయుచు ద త్తజ్ఞానంబు మలుతురు గావున, 
బుద్రిమోహంబు జనియిం పక తత్త్వప్రదుండవై వ్యధావియోగంబు సేయుమని 


శ్రీమద్భాగవతము 261 


మణియు నిట్లనియె 


ఎఆీగెడు వాడు కర్మచయమెల్లను మాని హరిస్వరూపము౯ 
నెణయనెటుంగు దాను మది నేరువు జూపు గుణానురక్తుడై 
తెణకువ లేక (క్రుమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుడై 
యెటుగని వానికిం దెలియ నీశ్వరలీల మునీంద్ర ! చెప్పువూ 


తనకులధర్మము౯ విడిచి దానవవై రిపదారవిందముల్‌ 
పనివడి సేవజేసి పరిపాకము వొందక యొవ్వడేని జ 
చ్చిన మజుమేననైన నది సిద్ది వహించు దదీయసేవ బా 
సిన గులధర్మ గౌరవము సిద్ది వహించునె యెన్ని మేనుల౯ 
అది గావున నెణుకగలవాడు హరిసేవకుం (బయత్నంబుసేయందగు 
గాలక్రమంబున సుఖదుఃఖంబులు (ప్రాప్తంబులైనను హరిసేవ విడువందగదు దానంజేసి 
యూర్హ్వంబున (బ్రహ్మ పర్యంతంబు (క్రింద స్టావర పర్యంతంబు దిరుగుచున్న జీవులకు 
దుఃఖంబులట్ల సుఖంబులు (ప్రాకృత కర్మాధీనంబులై సిద్రించు నెయ్యది వాందరాదట్టి 
మేలు సిద్రించుకొజుకు హరిసేవ సేయవలయు హరి సేవకుండగువాడు జననంబు 
నొందియు నన్యుని (క్రియ సంసారంబునం జిక్కండం (కవమ్ముజ హరిచరణ 
స్మరణంబుజేయు భక్తిరసవశీకృతుండయి విడువ నిచ్చగింపండు "' 
ఇదియును గాక నైష్కర్మ్యసిద్రిని వ్రాసిన శ్రీ, సురేశ్వరాచార్యులు 
మోక్షమునకు జ్ఞానమే ముఖ్యసాధనమని నిరూపించినను అట్టి జ్ఞానము దేనివలన 
గలుగునో అదియును నిరూపించిరి అది వారు వ్రాసినట్లే ఈ క్రిందపొందు 
పరచడమైవది పుణ్యకర్మలున్నూ, భగవద్భక్తియున్నూ సామాన్యములని 
దెలుపుచుండు వేదాంతులు చాలమంది గలరు బ్రహ్మ సూత్రమును రచించిన 
శ్రీ వేదవ్యాసులయొక్కయు, నైష్కర్మ్య సిద్ధిని రచించిన సురేశ్వరాచార్యుల 
యొక్కయు ఆశయ మిచ్చటు నిరూపించడమైనది 
నిత్యకర్మానుష్టానాదర్నోత్పతిద్దర్మోత్పత్తేఃపాపహాని స్తతన్చిత్త శుద్దిస్తత సంసార 
యాధాత్మ్యావబోధ స్తతో వైరాగ్యం తతో ముముక్షుత్వం తతస్తదుపాయపర్యేషణం 
తతస్స్పర్వకర్మ తత్సాధన సంన్వాసస్తతో యోగాభ్యాసస్తతశ్చిత్తస్య ప్రత్య క్రవణతా 
తతస్తత్త్వమస్యాది వాక్యార్ద పరిజ్ఞానం తతో ఇ_విద్యోచ్చేద స్తతస్వ్వాత్మన్యే 
వావస్థానమ్‌. 


262 శ్రీ మలయాళ సద్దురు గ్రంగూవజఆా 


నిత్యకర్మల ననుష్టించుటువలన ధర్మము జనించును ధర్మము 
జనించినందున పాపముల యొక్క నాశము గలుగును పాపహానివలన చిత్తము 
శుద్దినొందును చిత్తము శుద్దినొందుటవలన సంసారముయొక్క వాస్తవస్రితి 
తెలియును అందువలన వైరాగ్యము పుట్టును అందుచే మోక్షేచ్చ కలుగును 
అందువలన మోక్షసాధనములను విచారించును అందువలన సర్వకర్మములను 
దాని సాధనములను సన్న్య్యసించును అందువలన యోగము నభ్యసించును 
అందువలన చిదాత్మయందు ఆసక్తి గలుగును అందువలన తత్త మసి మొదలగు 
మహావాకృ్యములయొక్క_ అద్దము తెలియబడును అందువలన అజ్ఞానము యొక్క 
వినాశము కలుగును అందువలన స్వస్వరూపమునందు ప్రరత్వము కలుగును 


ఇపుడు మోకసాధనమును సృష్ట కరంభమునుండి దెలుపువచ్చిన శ్రీ, 
దక్షిణామూర్తి, దత్తాత్రేయులు, క్రీ శంకరాచార్యులు మొదలగు వారి ఆశయము 
తెలియుటుకొణుకు వారి అభి(ప్రాయువములను గూడ (క్రింద గనపరచెద 
వారందరున్ను భక్తివల్లనే ముక్తి గలుగుననెడి యభిప్రాయము గలవారే తక్కిన ద్వైత 
విశిస్థాద్రైతు లందరున్నూ భక్తివల్లనే ముక్తి గలుగుననెడి యభిప్రాయము 
గలవారగుటచే వారి యాశయమిచట చేర్చనక్కర లేదు వీరలలో శైవ వైష్ణవాచార్యు 
లందరున్నూూ భక్తి లేక మోక్షము గలుగదను నేకాభి(ప్రాయము గలవారు 
దక్షిణామూర్త్యుపనిషత్తు 8 - 

వైరాగ్య తైలసంపూర్ణే భక్తివర్తి సమన్వితే । 

ప్రబోధ పూర్తపాత్రే తు జ్ఞప్తిదీపం విలోకయేత్‌ ॥ 

ఇది సనకాది మహర్షులకొాఅుకు శ్రీదక్షిణామూర్తియగు ఈశ్వరుండు 
బోధించినది దీపముచేతనే గృహాన్తరాళములోగల చీకటి నశించును ఆలాగున 
జ్ఞానజ్యోతి వెలుగుటకు భక్తియను తైలము ముఖ్యమైనది అయితే దీపమునకు 
తైలము, వత్తి, ప్రమిద యొట్టవసరమో యాలాగున వైరాగ్యము, భక్తి, ధ్యానము- 
వయాడున్నా (క్రవంవలుగా నుండవలయును గాలిలోని స్టలవరయువలె 
వివిక్త(ప్రదేళశవమున్నూ అవసరము ఈ నాలుగున్నూ గలిగిన నిచట గాని, 
బదరికాశ్రమమునందు గాని, కాశియందు గాని దీపము వెలిగించవచ్చును 


శ్రీమద్బాగవతయు 263 


(బాహ్మణుడు గాని, ఆ[బాహ్మణుడు గాని, స్ర్త్రీ గాని, పురుషుడు గాని, 
మరమునందుగాని, గృహము నందుగాని వెలిగించినను దీపము వెలుగును లేనిచో 
ఎవరై నను ఎచోటనైనను దీపమును వెలి గింపజాలరు అవధూత గీతయందు 
శీదత్తాత్రేయులు - 

ఈశ్వరాను గ్రహాదేవ పుంసామద్వైతవాసనా । 

మహాభయపరిత్రాణా ద్విత్రాణా ముపజాయతే ॥ 

ఈశ్వరాను (గ్రహమువల్లనే రక్షణములేని జీవులకు జననవురణ 
మహాభయమునుండి రక్షించెడు వేదాంతమున జెప్పుబడిన అద్వైతవాసన 
యుదయించును 


శ్రీ శంకరుల మణిరత్నమాల - 


అపార సంసార సము డ్రమధ్యే సమ్మజ్ఞతో మే శరణం కివస్తి ! 
గురో కృపాళో కృపయా వదై తద్వి శ్వేశపాదాంబుజ ద్లీర్ధ్హనౌకా ॥ 


ప్రశ్న - అపారమైన సంసారసాగరమందు మునుగుచుండు నాకు దీనినుండి 
తరించుటకుపాయమెద్ది ? ఉత్తరము- నర్వేశ్వరుని యొక్క పాదారవింద 
ధ్యానవునెడు దృఢమైన విశాలమైన ఓడయే తరణోపాయము గీతలో 
చతురద్దశాధ్యాయమున సత్త్వరజస్తమస్సుల నెడు మూడు గుణములచేత జీవుడు 
బంధింపబడుచున్నాడనియు, ఈ మూడు గుణములయొక్క బంధనములనుండి 
విముక్తి గలుగవలసియుండిన భగవంతునియందుగల భక్తి యొక్కటియే 
కారణమని తెలిపినది జూడుడు 


మాం చ యోఇ_వ్యభిచారేణ భక్తియోగేన సేవతే | 

స గుణాన్సమతీత్యైతాన్‌ బ్రహ్మభూయాయ కల్పతే ॥ 

ఎవడు అచంచలమైన భక్తియోగముచేత నన్ను సేవించుచున్నాడో వాడు 
-ఈ(తిగుణములను (ప్రయాసలేకనే అతి(క్రమించి బబహ్మసాకాత్కారమును 
బొందుటకు సమర్ధుడగుచున్నాడు మజియు శ్రీకృష్టభగవానుడు ఉద్దవునికి 


భ్లాగస్ధతమున నుపదేశించినది జూడుడు 
Fl 


264 ఈ మలయాళ సద్గురు గ్రంథావజ 


న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్దవ | 

న స్వాధ్యాయస్తపస్తా్యగో యధా ఖక్తిర్మమోర్రితా ॥ 

ఓ యుద్దవా ! సన్ము బొందుటకు భక్తికి సవూనమైన శక్తి, 
యోగమునందుగాని, సాంఖ్యమునందుగాని, ధర్మమునందుగాని, వేదాధ్యయన 
మునందుగాని, తపస్సునందుగాని, త్యాగమునందుగాని లేదు అనగా భక్తి యొక్క 
దానివల్లనే నేను వశీకృతుడను గాగలను 

యస్య భక్తిర్చగవతి హరౌ నిశ్రేయసేశ్వరే | 

విక్రీడితోఐ_మృతామోధౌ కిం కుదైః ఖాతకోదక్రైః ॥ 

ఎవనికి ముక్తిని గలుగజేసెడు భగవంతుడైన శ్రీ హరియందు భక్తి 
గలిగియుండునో, వాడు అవ్బుత సాగరములో (క్రీ డించువాడు వానికి 
బురదగుంటలతోనేమి ప్రయోజనము ౧ భక్తి ఆమృతసాగర మనియు తక్కిన 
సాధనలన్నియు తుచ్చములైన బురదగుంటలవంటివనియు తెలుపడమైనది 
(శ్రీపతంజలి మహర్షి యోగదర్శనమున యోగపాదమున “ఈశ్వర ప్రణిధానాద్వా?: 
అనగా ఈశ్వరోపాసన వల్ల సమాధి ప్రాప్తియు, కైవల్య ప్రాప్తియు నత్యంత శీఘ్రముగ 
గలుగునని చెప్పిరి (శ్రీవిద్యారణ్యులు అనుభూతి (ప్రకాశమున - 

ఈశ్వరాను[గ్రహాచ్చాన్తి దాన్త్యాది గుణ సంయుతమ్‌ | 

జన్మ చేల్లభ్యతే తస్మి౯ విద్యయా మోక్షమాప్పుయాత్‌ ॥ 

ఈళశ్వరాను గ్రహమువల్లనే జీవునికి శమదమాది గుణములతో గూడిస 
జన్మము లభించును అట్టి శాన్తిదాన్హా గది దైవగుణములు గల జన్మమందే జ్ఞానము 
గలుగును అట్టి జ్ఞానమువల్లనే జీవన్ముక్తి అనగా మోక్షము సిద్దించును శంకరులు 
అపరోక్షాను భూతియందు - 

స్వవర్థాశ్రమధర్మేణ తపసా హరితోషణాత్‌ 

సాధనం ప్రభవేత్తుంసాం వైరాగ్యాది చతుష్త్రయమ్‌ H 

ధర్మానుష్టానముచేతను, తపస్సుచేతను ఈశ్వరాను గ్రహము గలుగునప్తుడే 
సాధనచతుష్ట్రయ సంపత్తియగు (1) నిత్యానిత్య విస్తువివేకము (2) ఇహాముత్ర 


శ్రీమద్చాగవతము 265 


ఫలభోగ విరాగము (3) శమాది షట్కుసంపత్తి, (4) ముముక్షుత్వము జీవులకు 
గలుగును వీనివల్లనే మోక్షము సిద్దించును సర్వవేదాంత సార సంగ్రహమున - 

ఆజీవితం త్రయస్వేవ్యా వేదాంతో గురురీశ్వరః | 

పూర్వం జ్ఞానాప్తయే పశాతృతఘ్నత్వ నివృత్తయే ॥ 

జీవించియుండువరకు వేదాంతశా స్త్రము, గురుదేవుడు, ఈశ్వరుడు అను 
నీ మూడున్ను సదా సేవ్యములు ఒకవేళ ఒకరికి జ్ఞానము గలిగినను పైజెప్పిన 
మూడింటివల్లనే సిద్దించియుండును అందుచేతను కృతజ్ఞత గలిగియుండుటు 
కొఅుకున్నూ పైజెప్పినవి సేవ్యములు లేనిచో కృతఘ్నత్వ దోష మాపాదించును 
అట్టి దోషము నివర్తించుట కొణుకే బుషి పరంపరానుసరణము గలిగి 
యుండవలయును |శీనారదుండు నారదభక్తిసూ త్రమందు సూ ॥ ''లభ్యతే£౬_పి 
తత్కృపయైవ,”* మహాత్ములతో గల సహవాసముగాని, వోక్షముగాని 
ఆభగవంతుని కృపాకటాక్షమువల్తనే గలుగవలయుననిరి ఇక విస్తారముగా (వ్రాసి 
(గంధము పెంచ తలంచలేదు (వ్రాయతలంచిన వేలకొలది (ప్రమాణములున్నూ, 
దృష్టాంతము లున్నూ లభింపగలవు సామాన్యముగా ఈ (గ్రంధములోనే 
(ప్రమాణములు దొరక గలవు భక్తివిశ్వాసములు గలవారికింతే చాలునని తలంచి 
విరమించడమైనది 

ఇంకొక్క విషయమును గూడ తెలిపెద మోక్షమునకు జ్ఞానమొక్క_టియే 
సాధనమని శ్రుతియందు గలదు, ఇది (బ్రహ్మ జ్ఞానమనియు, దైవజ్ఞానమనియు, 
ఆత్మజ్ఞూనమనియు పేర్లను గలిగియున్నది ఇది రెండు ఉపాయములచే 
బొందబడునని యనాదినుండి (శ్రుతి, స్మృతులు (ప్రతి పాదించుచూ వచ్చుచున్నవి 
ఇవి (1) మార్జాల కిశోరకన్యాయమనియు, (2) మర్క_టకిశో రకన్యాయమనియు 
(ప్రసిద్దమైన పేర్టు గలిగియున్నవి మార్జాల కిశోరక న్యాయము భక్తిమార్గమనియు, 
మర్కట కిశోరక న్యాయము జ్ఞాన, యోగ, తపస్సులతో కూడినదనియు 
(ప్రసిద్దము పిల్లి తన పిల్లలను స్వయముగా నెత్తుకొని స్థానములను మార్చుచు 
పాలిచ్చుచూ ఆహారము తెచ్చి పెట్టుచుం డును కోతి యన్ననో తనపిల్లను తాను 
పట్టు కొని వెళ్ళునది లేదు అదియే తల్రియొక్క కడుపును పట్టుకొని యుండిన 


266 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


అది దానిని తీసుకొని పోవుచుండును ఒక వృక్షశాఖనుండి మరియొక శాఖమీది 
కెగురునప్పుడు గాని, ఒక (వ్రూనునుండి వురియొక (మూను మీదికి 
దుముకునప్పుడు గాని, బిడ్డయే తల్లిని గట్టిగా బట్టుకొని యుండిన తల్లియే 
తీసుకొనివెళ్తును పట్టుదల దృఢముగా లేనిచో క్రింద బడిపోవును తల్లి 
ఆహారమును దెచ్చిగాని, తీసిగాని బిడ్డకిచ్చునది లేదు అదియే స్వయముగా 
తీసుకొని తినవలయును ఆలాగున అనన్య భక్తిగల (ప్రపన్నుని సవుస్త 
కార్యములున్నూ ఆ భగవంతుడే చూచుకొనుచుండును '“'యోగక్షేమం 
వహామ్యహమ్‌'' అని తెలుపుటకు గారణమిదే జ్ఞానియో తనయనుష్టా నాది 
కార్యములన్నిటిలోను తొనే జాగ్రత్త వహించి పతనము గలుగనీయక గట్టి పట్టుదల 
గలిగియుండిన తరించుటలో సందేహము లేదు భక్తిమార్గమునకున్నూ, ఇతర 
మార్గములకున్నూ యింతమార్చుగల దని గ్రహించందగినది ఇందువల్లనే గీత 
చరమళశ్లోకమున ''సర్వధర్మా నరిత్యజ్య మామేకం శరణం వ్రజ” అని భగవాను 
డనుగ్రహ పూర్వకముగా వచించెను 

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి 

తన్నో విష్ణుః ప్రచోదయాత్‌. 
సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు | 
సర్వస్సద్భుద్దిమాప్నోతు పర్వస్సర్వ త్ర నందతు ॥ 
లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు 
ఓమ్‌ తత్‌ సత్‌ 
మీ చరాచర సుభఖాభిలాషి 
(శ్రీ మలయాళ స్వామి. 


౧మ ఆఅ గు ౭ 


శ్రీనారద భక్తిసూత్రములు-మూలము 


అధాఇ_తో భక్తిం వ్యాఖ్యాస్యామః 

సా త్వస్మి౯ పరమ (పేమరూపా 

అమృతస్వరూపా చ 

యల్తబ్టాా పుమా౭౯ సిడ్డో భవతి అమృతో భవతి తృప్తో భవతి 

యత్రాప్య న కిష్బాతి ద్వాజతి న శోచతి నద్వేప్టి న రమతే నోత్సాహీ 
వతి 

యద్‌జ్ఞాత్వా మతో భవతి స్తజ్ఞో భవతి ఆత్మారామో భవతి 

సాన కామయమానా నిరోధరూపత్వాత్‌ 

నిరోధస్తు లోక వేదవ్యాపార న్యాసః 

తస్మి౯ అనన్యతా తద్విరోధిషూదాసీనతా చ 

అన్యాశయాణాం త్యాగోఇ_నన్యతా 

లోకవేదేషు తదనుకూలాచరణం తద్విరోధి షూదాసీనతా 

భవతు నిశ్చయదార్జ్హ్ర్యాదూద్ద్వం శాస్త్రరక్షణమ్‌ 

అన్యధా పాతిత్యాశజ్బు_ యా 

లోకో౭_పి తావదేవ కింతు భోజనాది వ్యాపారస్తా ఏశరీరధారణావధి 

తల్హక్షణాని వాచ్యన్తే నానామత భేదాత్‌ 

పూజూాదిప్వునురాగ ఇతి పారాశర్యః 

కధాదిప్ప్వితి గర్లః 

ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః 

నారదస్తు తదర్పితా ఖిలాచారితా తద్విస్మరణే పరమ వ్యాకులతేతి 

అస్తేవమేవమ్‌ 

యధా (వ్రజగోపికానామ్‌ 

త(త్రాపి న మాహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాదః 


నారద భక్తి సూత్రములు 268 


23 
24 

25 

26 

27 

28 
29 
30 
31 
32 
33 
34 
35 
36 
37 
38 
39 
40 
41 
42 
43 
44 
45 
46 


తద్విహీనం జారాణామివ 

నాస్తే్యవ తస్మింస్తత్సుఖ సుఖిత్వమ్‌ 

సా తు కర్మజ్ఞాన యోగేభ్యో౬౭_ప్యధికతరా 
ఫలరూపత్వాత్‌ 

ఈశ్వరస్యాప్యభిమా నిద్వేషిత్వాద్దెన్య ('ప్రియత్వాచ్చు 
తస్యాజ్ఞానమేవ సాధనమిత్యేకే 

అన్యోన్యా శ్రయత్వమిత్యన్యే 

స్వయం ఫలరూతేతి బ్రహ్మకుమారః 

రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్‌ 

న తేన రాజ పరితోషః క్షుచ్చాన్తిర్వా 

తస్మాత్తైవ గ్రాహ్యా ముముక్తుభిః 

తస్యాః సాధనాని గాయన్తా్యాచార్యాః 

తత్తు విషయత్యా గాత్సంగత్యా గాచ్చ 

అవ్యావృత భజనాత్‌ 

లోకే _పి భగవద్దుణ శ్రవణ కీర్తనాత్‌ 

ముఖ్యతస్తు మహత్మ పయైవ భగవత్కపా లేశాద్వా 
మహత్సంగస్తు దుర్లభో ౬గమ్యో౬. మోఘళ్ళ 
లభ్యతేఇ_పి తత్క్పపయైైవ 

తస్మిం స్తజ్ఞనే భేదాభావాత్‌ 

తదేవ సాధ్యతామ్‌ తదేవ సాధ్యతామ్‌ 

దుస్సంగస్సుర్వ ధైవత్యాజ్యః 

కామ(క్రోధ మోహస్కృతి (భ్రంశ బుద్దినాశ సర్వనాశ కారణత్వాత్‌ 
తరజ్ఞాయితా అపీమే సంగాత్సము(ద్రాయంతి 
కస్తరతి కస్తరతి మాయాం? యఃసంగాం స్త్యజతి యో మహానుభావం 

సేవతే 


269 


47 


48 
49 
50 
51 
52 
53 
54 


55 
56 
57 
58 
59 
60 
61 
62 


63 
64 
65 
66 


67 


శ్రీ మలయాళ నసద్దురు గ్రంథావళి 


యో వివి క్తస్తానం సేవతే యో లోక బన్రమున్యూలయతి ని(పైగుణ్యో 
భవతి యో యోగక్షేమం త్యజతి 

యః కర్మఫలం త్యజతి కర్మాణి సంన్యస్యతి తతో నిర్హ న్లో 5 భవతి 

యో వేదానపి సంన్యస్యతి కేవలమవిచ్చిన్నానురాగం లభతే 

స తరతి స తరతి స లోకాంస్తారయతి 

అనిర్వచనీయం (ప్రేమస్వరూపమ్‌ 

మూకాస్వాదనవత్‌ 

(ప్రకాశ్యతే క్వాపి పాత్రే 

గుణరహితం కావునారహితం ('ప్రతిక్షణ వదమూన వువిచ్చిన్నం 
సూక్మతరమనుభవరూపమ్‌ 

త(త్రాప్య తదేవావలోకయతి తదేవ శృణోతి తదేవ చిన్తయతి 

గౌణీ త్రిధా గుణ భేదా దార్తాది భేదాద్వా 

ఉత్తరస్మాదుత్తర స్మాత్పూర్వ పూర్వా శ్రేయాయ భవతి 

అన్యస్మాత్రాలభ్యం భక్తా 

(ప్రమాణాంతర స్యా౭_నపేక్షత్వాత్స యం ప్రమాణత్వాత్‌ 

శాన్తి రూపాత్త్సర మానంద రూపాచ్చ 

లోకహానా చిన్హా న కార్యా నివేదితాత్మ లోక వేదత్వాత్‌ 

న తత్సిద్దౌ లోక వ్యవహారో హేయః కింతు ఫలత్యాగ స్తత్సాధనం చ 
కార్యమేవ 

(స్తీధన నాస్తిక చరిత్రం న శ్రవణీయమ్‌ 

అభిమాన దంభాదికం త్యాజ్యమ్‌ 

తదర్పితాఖిలాచారస్సృన్‌ కామ క్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయమ్‌ 

(త్రిరూప భంగ పూర్వకం నిత్య దాస్య నిత్య కాన్హా భజనాత్మాకం (ప్రేమ 
కార్యం (ప్రేమైవ కార్యమ్‌ 

భక్తా ఏకాన్తినో ముఖ్యాః 


నారద భక్తి సూత్రములు 2/0 


68 


69 
70 
71 
72 
73 
74 
75 
76 
77 


78 
79 
80 
81 
82 


83 


84 


కణ్యావరోధ రోమాళ్ళా[శ్రుభిః పరస్పరం లపమానాః పావయన్తి కులాని 
పృధివీం చ 

తీర్చీకుర్వన్లి తీర్దాని, సుకర్మీకుర్వన్తి కర్మాణి, సచ్చా స్త్రీ కుర్వన్తి శాస్రాణి 

తన్మయాః 

మోదన్తే పితరో నృత్యన్తి దేవతాః సనాధా చేయం భూర్చవతి 

నాస్తి తేషు జాతి విద్యా రూపకుల ధన క్రియాది భేదః 

యతస్తదీయాః 

వాదో నావలంబ్యః 

బాహుళ్యావకాశ త్వాదనియతత్వాచ్చు 

భక్తి శాస్రాణి మననీయాని తదుద్బోధక కర్మాణి కరణీయాని 

సుఖదుఃఖేచ్చా లాభాది త్యక్తే కాలే ప్రతీక్యమాణో క్షణార్రమపి వ్యర్దం న 
నేయమ్‌ 

అహింసా సత్యశౌచ దయా౭_౭_స్తి కాది చారిత్రాణి పరిపాలనీయాని 

సర్వదా సర్వభావేన నిశ్చింతితైర్చగవానేవ భజనీయః 

సకీర్త మాన శీఘ్ర మేవావిర్భవత్యనుభావయతి భక్తాన్‌ 

(త్రిసత్యస్య భక్తిరేవ గరీయసీ భక్తి రేవ గరీయసీ 

గుణమాహాత్మ్యాసక్తి రూపాసక్తి, పూజాసక్తి, స్మరణాసక్తి, 
దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్సల్యాసక్తి, కాంతాసక్వాత్మనివేదనా 
సక్తి తన్మయతాసక్తి, పరమవిరహా సక్తి, రూపైకధా 
స్యేకాదశధా భవతి 

ఇత్యేవంవదన్తి జనజల్ప నిర్భయా ఏక మతాః కుమార వ్యాస శుక శాజ్జిల్య 
గర్గవిష్టు కౌళణ్ణిన్య శేషోద్రవారుణి బలి హనుమద్విభీషణా 
దయో భక్త్యాచార్యాః 

య ఇదం నారద (ప్రోక్తం శివానుశాసనం విశ్వసితి (శ్రద్దత్తే స భక్తి మాన్ఫవతి 
స ప్రేష్టం లభతే స (పీష్టం లభత ఇతి 

ఓమ్‌ తత్‌ సత్‌ 


= 


ఓం నమో నారాయణాయ 


శ్రీ నారద 
భక్తిసూ కి తములు 
1. వ్రధమో౭_ధ్యాయః - భక్తిస్వరూపమ్‌. 
మొదటి అధ్యాయము - భక్తి స్వరూపము 


1. సూత్రము ॥ అధాతో భక్తిం వ్యాఖ్యాస్వామః. 
పదవిభాగము - అధ - అతః - భక్తిం - వ్యాఖ్యాస్యామః 
టీక ॥ అధ అనంతరము, అతః = ఈ కారణమువలన, భక్తిం = భక్తిని వ్యాఖ్యాస్యామః= 
వ్యాఖ్యానమును జేయుచున్నారము 
తా॥ ఇతర కృత్యములకన్న, భగవతశ్రాప్తికి (మోక్షమునకు) భక్తి 
సులభమార్గమగుటచే అట్టి భక్తిని వివరించుచున్నాము 
వి॥ అధశబ్దార్థము - ““మంగళానంతరారంభ (ప్రశ్నకార్తే 5 ష్వధో అధ'' 
అను కోశము ననుసరించి (1) మంగలము, (2) తర్వాత, (3) ఆరంభించుట, 
(4) 'ప్రశ్నయు, (5) అంతయు నని అధశబ్రమునకు ఐదర్ధములు గలవు ఇచట 
అనంతరమను అర్ధమునే గ్రహించడమైనది దేనికనంతరము అని నిరూపించవలసి 
యున్నది అంతఃకరణ శుద్దిగలిగి, జిజ్ఞాస, లేక ముముక్షత్వ ముదయమైన తర్వాత 
యని గ్రహించుకొనవలయును అంతఃకరణశుద్ది యెట్టు గలుగునో, ఆ విషయమై 
శ్రీక్నష్ణభగవాడు గీత సప్తమాధ్యాయమున దెలిపినది జూడుడు 
యేషాం త్వంతగతం పొపం జనానాం పుణ్యకర్మణామ్‌ ] 
తే ద్వంద్వ మోహ నిర్ముకా భజంతే మాం దృఢ నృతాః iu (7-28) 
పుణ్యకర్మములు జేసినట్టి మనుష్యులలో, ఎవరియొక్క పాపమైతే నశించినది 


272 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


యగుచున్నదో , అట్టివారలు రాగద్వేషాది ద్వంద్వమోహములవల్ల గలిగడు యజ్ఞానముచే 
విడువబడినవారును, దృఢమైన వ్రతనిష్టగలవారునై నన్ను భజించుచున్నారు 

తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణామ్‌ ॥ 

ముముకూణానుపేత్యో2_యమాత్ముబోభో విధీయతే / 

శా(స్తోక్తములైన (వ్రతాది పుణ్యకర్మములచేత, దురితములు నశించుటవలన 
శుద్దమైన అంతఃకరణములు గలవారును, ఐహికాముష్మికాది ఫలభోగేచ్చ లేనివారును, 
మోక్షాపేక్ష గలవారు నైన జనులకు ఆత్మస్వరూపబోధ గలుగుటకు ““ఆత్మబోధ'' 
యనుగ్రంధము మాచే చేయబడుచున్నది పుణ్యకర్మాదులచే పాపము నశించినవారికే 
మోక్షేచ్చ గలుగుచున్నదని (శ్రీశంకరాచార్యులవారి ఆశయము ( ఆత్మబోధము ) 


ప్రశ్షీణాశేష పాపానాం జ్ఞానే ధ్వానే ఖినేన్మాతిః / 
పాపోపహతబుద్దీనాం తద్వార్తా2_పీ నుద్దుర్హభా / 


ఫుణ్యకర్మములచే పాపము నిళ్ళేషముగ నశించినవారలకు దైవజ్ఞానమునందున్ను, 
ధ్యానమునందున్ను బుద్ది గలుగుచున్నది పాపముచే హతమైన మలిన మనస్సు గలవారలకు 
దైవజ్ఞానమునందు, దైవధ్యానమునందు మనస్సు కలుగనే కలుగదు “రోగానివ రసాయనమ్‌' 
జ్వరాది రోగము గలవానికి మంచి రుచికర వస్తువులు గూడ ఏలాగున చేదుగనుండునో, 
ఆలాగున పాపమనెడు రోగముచే అంతఈకరణము చెడినవానికి అమృత సమానమగు 
భక్తిగూడ చేదుగనుండును దివ్యరసాయనముచే రోగము నశించునపుడు ఆహారమం 
దెట్టభిరుచి గలుగునో ఆలాగున పుణ్యకర్మములచే పాపకర్మములగు భవరోగము 
క్షయించునపుడు భగవద్బక్తియందు ప్రీతి కలుగును భక్తియొక్క (ప్రభావమును గురించి 
గీతలో శ్రీకృష్ణభగవానుడు నుడివినది జూడుడు ఈ ఆరవ అధ్యాయమున ఆత్మ 
సంయువుం యెతాగవయును గంరించి విశేషవలుగ దెలిపి కట్టకడకు ఇట్టి 
దైవసాకాత్కారజ్ఞానమునకు భక్తియే ముఖ్యసాధనమని తెలుపడమైనది 

తవన్తభ్యో2_ధికో యోగీ జ్ఞానిభో2_వీ మతోల_ధికః / 

కర్మిభ్యశాధికో యోగీ తస్మాద్యోగీ భవార్డున ॥ 


నారద భక్తి సూత్రములు 273 


యోగినామపి సర్వేషాం చుద్గతేనాంతరాత్యనా ॥ 
శద్దావాన్సుజుతే యో మాం న మే యుక్రతమో మతః / (6-46,47) 


కృ[చ్చచాంద్రాయణాది తపమొనర్వువారికన్నను, యోగి యధికుడు నిత్యానిత్య 
వస్తు వివేకజ్ఞానము శా(స్త్రముద్వారా తెలుసుకున్న వార్లకన్నను యోగి యధికుడు 
నిత్యనైమిత్తిక కర్మకాండముల నాచరించువార్తకన్నను యోగి యధికుడు అందువలన 
నో యర్జునా ! నీవు యోగివి గమ్ము ఇచట తపస్వులకన్నను, జ్ఞానులకన్నను, 
కర్మనిష్పులకన్నను యోగపరుడు అధికుడని తెలిపి యటువంటి యోగులెవరెవరు గలరో, 
వారలందరికన్న నెవడైతే నాయందు సమర్పింపబడిన యంతఃకంణము గలవాడై (శ్రద్దగలి గి 
భక్తిచేయుచుండునో, అట్టివాడు నిజమైన యో గియగుచున్నాడు, కావున నిచట పైజెప్పిన 
వారలందరికన్న తదేక ధ్యాననిష్టగల భక్తుడే యధికుడని తెలుపడమైనది ఏలన 
భగవదమగ్రహము గలిగిన మాత్రమే తపస్సున్ను వేదాంత (శ్రవణ జ్ఞానమున్నూ, 
కర్మయున్న్ను పలించునం భోగవదను(గ్రహవుు గలుగంటకు భఖక్తితప్పుక 
గలిగియుండవలయును మజఆీయు పదునాల్లవ అధ్యాయమున మూడుగుణముల 
లక్షణములున్నూ, గుణత్రయాతీతుని స్వరూపమున్నూ వర్ణించి కట్టకడకు అట్టి 
గుణత్రయాతీత మగు జ్ఞానము గలుగవలసియుండిన భగవద్భక్తి తప్ప వేరు మార్గము 
లేదని నిరూపించడైనది పైన నుదాహరించిన మూడు గుణములనున్నూ, మూడు 
గుణములు లేని స్వరూపసాక్షాత్కార జ్ఞానము గలవానియొక్కయు, ముక్తిసుఖమును 
బొందినవానియొక్కయు స్వరూపసఫ్ట్రీతిని తెలిపెడి స్థలములలో భక్తినిగురించి యొక్క 
మాటనైన దెలుపక కేవలము ఆత్మానాత్మ విచారణ జ్ఞానము మాత్రమే జొప్పుచు వచ్చి 
కట్టకడలో ఆ భక్తిని గురించి జొప్పుటలో దీని వలననే పైజెప్పినవన్నియు ఫలించగలవని 
యర్ధమగుచున్నది 

మాం చ యా౭_వ్యభిచారేణ భక్తీయోగేన సేవతే ! 

న గుణాన్ఫమతీత్రాతా౯ బహవ్మాభూయాయ కల్పతే / (14-26) 

ఎవ డచంచలమైన భక్తి యోగముచేత నన్నే సేవించుచున్నాడో, 
వాడీ(త్రిగుణములను ప్రయాస లేకనే యతి క్రమించి బ్రహ్మసాకాత్కార జ్ఞానమును 
బొందుటకు సమర్ధుడగుచున్నాడు సత్వరజః తమస్సులనెడు మూడుపాశములచే 
జీవుడు బద్దుడై యుండును, ఈ మూడు గుణములే సంసార పాశములనంబడును 


274 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


ఈ విషయము ఆ యధ్యాయము యొక్క ఐదవ శ్లోకమున నిరూపించడమైనది 
అచట గనుగొనవచ్చును మజియు సప్తమాధ్యాయమున దెలిపినదియు జూడుడు 


దైవీ హేషా గుణమయీ మమమాయా మయా దురత్వయా / 
మూమేన యే వ్రపద్యంటే మాయా మేతాం తరంతి తే ॥ (7-14) 


ఈలోకమున (త్రిగుణాత్మకమైన నాయొక్క (ప్రకృతి, దైవవూాయా 
సంబంధమైనది గనుక సామాన్యులకు దాటుట కశక్య మైనది కావున ఎవరు నన్ను 
శరణు బొందుచున్నారో వారీ మాయను సులభముగా దాటుచున్నారు దీనికి విష్ణు 
మాయ యనియు, శివశక్తి యనియు బేరులు ఒక చక్రవర్తిదగ్గరకు వెళ్తవలసియుండిన 
మార్గములో కాపలా యుండువా రితరులను బోనివ్వరు అట్టి ద్వారపాలకులను 
తిరస్కరించి వెళ్లజూచిన వారడ్డగింతురు ఇక బలమును జూపిన వారు తవు 
ఆయుధముతో నిరోధింతురు కాని ముందుగా రాజాజ్ఞ పాందియుండినచో 
యాద్వారపాలకులే (ప్రేమతో పిలుచుకొనిపోయి రాజ సన్నిధిలో జేర్చాదరు భక్తితో 
దైవానుగ్రహము బొందే వారికిన్ని, భక్తిలేక స్వశక్తియగు తపస్సు, యోగము, వేదాన్త 
విచారణ జ్ఞానము, కర్మానుష్టానము మొదలగువానివలన మాయనుదాటి మోక్షముజెంద 
దలంచు వారికిన్నిప్టితి యాలాగుననుండును ఇకను నవమాధ్యాయమున జొప్పినది 
జూడుడు - 


అనన్యాశ్చింతయన్లోమాం యే జనాః పర్యుపాసతే 1 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ ॥ (9 -22 ) 


ఏ పరమభక్తులు ఇతర చింతలు లేనివారలై పరదైవమగు పరమాత్మనగు నన్ను 
ఎల్లప్పుడున్ను ధ్యానించువారై సేవించుచున్నారో, అట్టు సర్వకాలముల యందు 
సమాహిత చిత్తులైన భక్తులయొక్క_ యోగక్షేమములను నేను వహించుచున్నాను 
యోగమనగా అ(ప్రాప్తమైన దానిని ప్రాప్త్రింపజేయుట జ్నేమమనగా (ప్రాప్తమైన దానిని 
చెడకుండ సంరక్షించుట యగును పరమ భక్తుల యోగ జ్నేమములు భగవానుడే 
చూచుకొనుచుండునని భావము పరమభక్తుల కే యేకాలమున నెచ్చోట యేమేమి 
కావలయునో అదంతయు భగవంతుడే నిర్వహించు కొనుచుండునని భావము చిన్న 
పిల్లల సంరక్షణంతయు తల్లి యేలాగున చూచుకొనుచుండునో, పరమభక్తుల యొక్క 
ప్టితియు నాలాగుననే యుండును ఈ కారణమువల్లనే యర్జునుండు (శ్రీక్నష్ణపరమాత్మను 


నారదభక్తి సూత్రములు 275 


శరణు బొందెను అందువల్లనే పాండవుల సర్వ్వకార్యములనున్నూ భగవానుడే వహించి 
అరిష్టముల నన్నింటిని దొలగించి యిష్షప్రాప్తిని గలుగజేసెను రెండవ అధ్యాయమున 
నేడవ శ్లోకమును జూడుడు - 


కార్చణ్య దోషోపహత స్వభావః 

పృచ్చామి త్వాం ధర్మసమ్మూఢ చేతాః | 
యగ్ర్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహి తన్నే 

శిష్య పే హం శాధి మాం త్వాం ప్రసన్నమ్‌ i (2-7) 


కృపణత్వమువలన గలి గిన దోషముచే గొట్టబడిన స్వభావము గలవాడను గనుక 
యుక్తాయుక్త పరిజ్ఞానము లేనివాడనై నిన్ను అడుగుచున్నాను ఏది నాకు శ్రేయస్కరమని 
నిశ్చయింపబడుచున్నదో దానిని నాకు చెప్పుము నేను నీకు శిష్యుండను నిన్ను 
శరణుబొందినవాడను కావున నన్ను శాసింపుము దీనికన్న పరమ(ప్రమాణము 
మరియొకటి గావలయునా? ప్రపంచములోగల మహాత్ములందరిలో మొదట దైవమునే 
భజించి మోక్షమును బొందిన వారలనే ఎక్కువమందిని చూచుచున్నారము 
ఎక్కువమందిని యని జెప్పునేల ? అందరినని చెప్పవచ్చును కావుననే యర్జునుండు 
మొదటనే శ్రీక్నష్ణశరణాగతి బొందుటకు గారణమైనది ప్రధమాధ్యాయ ముపోద్దాత 
మువంటిది అచటధర్మ బోధలు జరుగలేదు అదంతయు కార్యక్రమ విధానములతో 
వూర్తియై ద్వితీయాధ్యాయ (ప్రారంభమునుండి యుపదేశమును ఆరంభించుటకు గారణ 
మైనది కావున ఆరంభమగు ఈ యధ్యాయమున్నూ, మధ్యనుండు తొమ్మిదవ 
అధ్యాయమున 22 వ శ్లోకమున్నూ, అంతిమముననుండు పదునెనిమిదవ యధ్యాయమున 
66వ శ్లోకమున్నూ భక్తివల్లనే ముక్తిగలుగునని తెలుపుచున్నవి ముక్తి యనునది యోగ 
సిద్దియైనను, జ్ఞాన సిద్దియైనను, భవ త్రాప్తియైనను కావచ్చును దానికి విరోధమేమియును 
లేదు ఆత్మ శుద్ది లేక ఆత్మప్రాప్తిఅని యైనను చెప్పవచ్చును ఈ నాలుగు విధములగు 
ముక్తియే, యేమతమునందైనను, ఏ శాస్త్రమునందైనను గన్పట్టుచున్నది కర్మ, భక్తి, 
యోగ, జ్ఞానములనెడు ముక్తులన్నియు వాని మార్గములన్నియు ఈ గీతాశాస్త్రములో 
గలవు కావుననే గీత సంపూర్ణ శా స్త్రమయినది 


నర్గా ధర్మాన్సురిత్పుజ్ట మా మేకం శరణం ద్రజు ! 
అహం త్వా నర్చుపాపేభ్యో మోక్షయిష్వామి మాళుచః ॥ (18-66) 


276 శ్రీ మలయాక సుద్దురు గ్రంధఛావళి 


సమస్త ధర్మములను విడచి నన్నాక్కని మాత్రము శరణుబొందుము నేను 
నిన్ను సమస్తపాపములనుండి విముక్తుని జేసెదను దుఃఖింపకుము, సమస్త ధర్మములనగా, 
మోక్ష విషయమై, యెన్ని యుపాయములు, అనగా సాధనలు గలవో, వాటినన్నిటిని 
విడచిపెట్టి అనన్యభక్తియను మార్గమొక్క దానిని మాత్రము ఆ(శ్రయించుము 
అనిభావము శ్రీరామానుజాచార్యులవారు, ఈ శ్లోకము నాధారముగ జేసుకొనియే 
ప్రపత్తికి అంత యాధిక్యమిచ్చిరి ఇక భక్తియోగమును గురించిన ప్రమాణ శ్ఞోకములు 


గీతలో నెన్నియో గలవు 
భక్తిలక్షణము 


“పూజ్యేపు అనురాగో భక్తిః' 


పూజ్యాలయందు, లేకపూజ్యవస్తువులయందు మనస్సు జేరో గలిగె డి యనురాగ 
పూర్వకవృత్తి భక్తి యనంబడును *' అనురక్తిః పరేతత్త్వే భక్తి రిత్యభి ధీయతే'? పరమైన 
పరమాత్మయందు అపరిమితమైన ప్రీతి భక్తి యనంబడును దీనివల్ల ప్రపంచములోగల 
వస్తువులపైగల ప్రీతి భక్తి యనంబడజాలదు, మాతృభక్తి పితృభక్తి, గురుభక్తి, మొదలైనవి 
యొక విధమైన భక్తిర్చైనను అది గౌణభక్తిలో చేరునే గాని భగవంతునియందు గల 
యనురాగమే ముఖ్యశజ్హార్దమగు భక్తి యగును ““భజ సేవాయాం?”* భజధాతువునకు 
సేవయే యరధ్ధమగుచున్నది ఇచట గూడ మాతా, పితృ, గుర్వాదుల సేవయు భక్తిలో 
చేరినదే అయితే భగవత్తేవయే, ముఖ్యమైన సేవ యగును ఇపుడు భక్తి యనగా ఏమియో 
తెలుపడమైనది ఇక సూ త్రార్థము నిరూపింపబడుచున్నది 


సూత్రము 


అల్ఫ్హాక్షరనునంద్దికం సారనద్దిళ్లుతో ముఖమ్‌ / 
అస్తోభమననద్వాం చ నూత్రం నూతవిదో విదుః 4 


కొద్ది యక్షరవలులతో గరాడినదిన్ని సంశయము గలుగనిదిన్ని, 
సారముమా(త్రమైనదిన్ని, సర్వవ్యాపకమైనదిన్ని, యే విధమైన దోషములేనిదిన్ని, 
నిరంకుళమైనదిన్ని అగునది సూత్రవుని సూ|[త్రాత్హమెణీంగిన మహనీయులు 
తెలుసుకొనియున్నారు ఈ నారదసూ త్రమెటువంటిదో, ఆలాటివే శ్రీబాదరాయణ 
(బ్రహ్మసూత్రము, శ్రీ పతంజలి యోగసూత్రము, శ్రీ గౌతమ ధర్మసూత్రము, 


నారదభక్తి సూత్రములు 277 


శ్రీకపిలసాంఖ్యసూ (త్రము, శ్రీ పాణిని వ్యాకరణసూత్రము మొదలగునన్నియు నని 
గ్రహించుకొనవలయును ఉపనిషత్తులుగాని, పైజెప్పిన నారదాది సూత్రములుగాని, 
మన్వాది స్మృతులుగాని కలియుగముగనెవరున్నూ వ్రాయగూడదనియే శా స్త్రసిద్దాన్తము 
ఏలన దానికి అతీంద్రియ జ్ఞానముగల బుషులే యక్షులు అట్టి యతీం(దియ జ్ఞానులు 
కలియుగమున నుండుట యరుదని తలంచియే శాస్త్రమాలాగున నిర్ణయించుటకు 
గారణమైనది కావుననే శ్రీ శంకర, రామానుజ, మధ్వాచార్య, దయానంద, (ప్రభృతులు 
ఉపనిషత్తులకు, (బ్రహ్మసూ(త్రములకు అద్దము మాత్రము |ప్రాసిరేగాని సూత్రములు 
స్వయముగా చేయక పోయిరి వేదమో అపౌరుషేయమని చెప్పనక్కర లేదు అది మానవు 
లెవరున్నూ వ్రాయజాలరు 


2. సూ ॥ సాత్వస్మి౯ పరను ప్రేమరూపా. 
ప॥ సా- తు - అస్మి౯- పరమప్రేమరూపా 


ఉకీ ॥ అస్మి౯ = భగవంతున్లియందలి, సా తు = ఆభిక్తి యైతేనో, పరమ = మిక్కిలి 
యుత్కృష్షమై నటువంటి, ప్రేమరూపా = ప్రీతి రూపకమైనది 
తా ॥ కరుణామూర్తియగు భగవంతునియందుగల యపారమైన (ప్రేమకు 
భక్తియని పేరు 
వి ॥ కావుననే శరకోపమునీం[ద్రాదులు తమ్మును నాయికగాను, శ్రీ 
మన్నారాయణుని నాయకునిగాను భావించి భక్తిజేసిరి, గోపికా స్త్రీలు ఆలాగుననే భజించి 
మోక్షమును బొందిరి శ్రీ కృష్ణచైతన్య ప్రభువు ఇట్టి భావన జేసియే శ్రీ కృష్ణుని భజించెను 
శ్రీ రామకృష్ణ పరమహంసలున్నూ కృష్ణభక్తి జేయుకాలమున తన్ను రాధగా భావించి 
భజించెను ఇంకను పెక్కండ్రు మహాత్ములు భక్తిభావములో నీలాగుననే జేసిరి ఈ భక్తి 
శివభక్తిగాను, విష్ణుభక్తి గాను, కృష్ణభక్తిగాను, రామభక్తిగాను నుండమచ్చును ఆంజనేయుడు 
, శ్రీరాముని సర్వేశ్వరునిగాను, నంది కేశ్వరుడీశ్వరుని పరమశివునిగా నెంచి భజించి 
మోక్షమును బొందిరి ఆలాగున సమర్రరామదాసు శ్రీరాముని, పండరీపుర తుఖారాం, 
ముక్తాభాయ్‌ం మొదలగు భక్తులందరు పండరీ నాధుని పరముపూరుషుండగు 
శ్రీమన్నారాయణముూార్తిగా దలంచి, భజించి పరమపదవిని బొందిరి శ్రీ నారదుండీ 
భక్తిని పరమ (పీమరూపముగా వర్ణించెను అట్టి (పీమలో మరియొక్క భక్తునిగాని, 
మరియొక్క దైవమును గాని విషమ దృష్టితో జూడందగదని వర్తమాన కాలపుభక్తులు 


278 తీ మలయాళ సద్దురు గ్రంథావళి 


జ్ఞాపకములో నుంచుకొనవలయును అమృతమునందు విషమునకు, (ప్రకాశమునందు 
అంధకారమునకు ఏలాగున చోటుండదో, ఆలాగున పరమ (ప్రేమైక హృదయమునందు 
ద్వేషమున కవకాశముండదని తలంచవలయును ఒక్కొక్కరి, పూర్వజన్మ వాసనారూప 
హృదయ సంస్కారమనుసరించి, ఒక్కరికి విష్ణుభక్తి, వురొకరికి శివభక్తియు 
గలుగువచ్చును కావుననే భర్తృహరి ఈలాగున తెలిపెను 

నుపౌశ్చరేవా జగతాముధీళ్లరే జనార్హనే వా జగదన్తరాత్మని / 

నవన్తు భోదవ్రతినత్తిర్తస్తే మే తధా౭_ వీ భక్టిన్రరుణోందు శేఖరే ॥ 

నాకు జగదన్హ్లరాత్మయైన మహేశ్వరుని యందుగాని, సర్వాంతర్యామి యైన 
జనార్దనుని యందుగాని, కొంచమైన భేదబుద్ది లేదు అట్టున్నప్పటేికిన్ని, 
స్వభావముగా చన్రశేఖరుండైన యీశ్వరునియందు (పేమ యధికముగా గలదు 
ఈలాగున విష్ణుభక్తులైనను, శివభక్తులైనను నుండవలయును అనగా విష్ట్ణువునందు 
అధిక (పీమగలవారైనను ఈశ్వర దూషణలేక నుండ వలయును ఆలాగుననే 
ఈశ్వరునియందధిక (పీతియుండినను, విష్ణు దూషణము లేక నుండవలయును 
ఈ విషయమై శాస్త్రము దెలిపినది జూడుడు 

మద్ద క్రళ్థం కరద్రే(షీ మద్దే(షీ శంకర ప్రియః / 

తాన్రుభౌ నరకం యాతో యావచ్చుప్రదివాకరమ్‌ 4 

విష్ణుభక్తుడై శివ ద్రోహియైనను, శివభక్తుడై విష్టుద్రోహియైనను ఆయిరువురును 
సూర్యచ(న్రులున్నంత పర్యంతము నరకమందుందురు అని విష్ణుపురాణము 

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విప్పవే ! 

శివన్య హృదయం విష్టుర్దిప్లోళ్ల హాదయం శివః / 

శివునియొక్క రూపమే విష్ణువు, విష్ణువు యొక్క రూపమే శివుడు శివుని 
హృదయమే విష్ణువు విష్ణు హృదయమే శివుండని స్కందోపనిషత్తు భక్తి యెట్టుండవలెనో 
శివానందలహరియందు శ్రీ, శంకరభగవత్వాదులు తెలిపినది జూడుడు 

అంకోలం నిజుజీజనంతతి రయన్కాంతోవలం 'సూచికా 

సాధ్వీనైజవిభుం అతా వ్షీతిరువాం సీంధున్లు రిద్ద్రుభమ్‌ / 

(పొప్పోతీహా యధా తధా వళువతేః పాదారవిందద్దయం 

చేతోన్చుత్తిరువేత్వు తిష్టతి నదా సా భక్షేరిత్యుచ్వతో 4 


నారదభక్తి సూత్రములు 279 


ఊడుగచెట్టును తన బీజములు, సూది సూదంటురాతిని, పతి(ప్రత్యా స్త్రీ, 
నిజభర్తను, తీగ వృక్షమును, నది సముద్రమును ఎట్లెడతెగక పాందియుండునో అట్టు 
మనోవృత్తియు భగవంతునియొక్క చరణకవుల యుగళమును ఎల్లప్పుడును 
పొందియుండుటయే యచంచలమైన భక్తి యని చెప్పబడుచున్నది 


ఊడుగ చెట్టుయొక్క విత్తనములు చెట్టునుండి వ్రాలినవెంటనే (మానుకు 
నంటుకొనును సూదంటురాతిని సూది అంటుకొనునట్టున్నూ, దేశాంతరము 
బోయిన భర్తను పతి(వ్రత సదా మనస్సులో భావించి యున్నట్టున్నూ, తీగ వృక్షమును 
చుట్టుకొనియుండు నట్టున్నూ, నది సము(ద్రమువైపు (ప్రవహించి సదా యైక్య 
మొందునట్టున్నూ, ఎవరియొక్క మనస్సు ఎల్లప్పుడును భగవద్ద్యానమునందెడతెగక 
యుండునో, అట్టి మనోవృత్తి అచంచలమైన భక్తి యనంబడును ఈలాగున కొందరు 
చెప్పుదురు తమకు భగవద్భక్తి చేయుటకు, భగవద్ద్యానము జేయుటకు, సమయము 
చాలదనియు నందువలన జేయుటలేదనియు వచింతురు అట్టివారిని గురించి 
సీతారామాంజనేయములో జెప్పినది జూడుడు ఈ దృష్టాంతము అంత శుద్రమైనది 
గాకపోంయినను, (ప్రపంచ జనులవృత్తి దానియందు గలిగియుండుంటచే నీ 
యుదాహరణమును దెలుపడమైనది ఇదే వాక్యమును యోగహసిష్టమునందు వసిష్ట 
మహర్షియు తెలిపియున్నారు 

పరపురుషినురక్తిగల భామిని యెల్ల సనుల్‌ గృహంబునకా 

బొెరిబొరి జేయుచుం బ్రియుని పొందు సుఖంబుగ జూచురీతి భా 

స్వర పరతత్త వేది నిజవ్య్ధనిజా శ్రమ యోగ్యధర్మముల్‌ 

నిరతము సల్పుచుం బరమ నిర్మలసౌఖ్యము గాంచు నెమ్మదిన్‌ . 
3. సూ ॥ అవ్భుతస్వరూపా చ, 
పద ॥  అవృతస్వరూపా- చ 
టీక అమృతస్వరూపా చ = అభక్తి అమృతస్వరూపముగా నున్నది 

తా॥ భక్తి యమృతస్వరూపము 

వి॥ పరవరాత్మయందుగల యనన్యభక్తి యవ్బుతస్వరరాపమైెనది 


ఇతరవుఎఎలగు వస్తువులలో గల భక్తి (ప్రీతి) యమృతస్వారాపము గాజాలదని 
F20 


280 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 
యీసూత్రమువలన నిపరూపింపబడుచున్నది అమృతమును పానము జేసినవానికి 
మృతి (మరణము) లేదు అమృతమును భుజించినవాడు అమరుండగుచున్నాడు, అనగా 
దేవుడగు చున్నాడు ఇచట క్షీర సాగరామృతమును పానము జేసిన దేవతలని గ్రహించరాదు 
ఈ భక్తి భగవత్స ఏరూపమగుటవలన నీభక్తిరసామృతమును పానము జేయువాడు 
భగవత్స్వరూపుడే యగుచున్నాడు భక్తిమార్గమున భగవంతుడు పరబ్రహ్మమే యగును 
అనగా నిట్టి భక్తుడు పరబ్రహ్మ యగుచుండును పరుసవేదిని స్పర్శించిన యినుముగూడ 
బంగారమగునట్టున్నూ '“భేజే భ్రమరకీటవత్‌' (భ్రమరమును నిరంతరము భావనజేసిన 
పచ్చ పురుగు (భమరమగునట్టు అమృత స్వరూపమైన భగవంతుని ధ్యానించెడు 
జీవుడుకూడ భగవత్స రూపు డగుచున్నాడు గీతలో అ 14 


గుణానేతానతీత్వ (తీ౯ దేహీ దేహ నముద్ద్రవా౯! 
జన్మవ్రుత్వు జరాదుక్రా ర్థియుకోజ_మృతమళ్లుతే / (గత 14-20) 


భగవద్శక్తిచే యాజీవుడు మూడు గుణముల నతి(క్రమించినవాడై జన్మ, మృత్యు 
జరాదులనుండి విముక్తుడై అమృతత్వమును బొందుచున్నాడని తెలుపడమైనది 


ఇదం జ్ఞానముపాణిత్వా మము సొధర్మ ల్‌ మూగతాః । 
నర్గేజ_పి నోవజాయన్లే ప్రతయే న వ్యూధన్ది చ ॥ (14-2) 


వాడడం గంణవలలకు విలక్షణమైన యువస్టనం బొందువారు 
భగవత్సమానావస్టను బొందుచున్నవారనియు, వారికి పునక్షన్మవములేదనియు 
మరణకాలములో గూడ క్షేశమును బొందరనియు తెలుపడమైనది “మన్మయా 
మాముపా(శ్రితాః నన్నా(శ్రయించువారు నాస్తురూపులగుచున్నారను మొదలగు వాక్యము 
అనేకములు గీతలో గలవు 13 అ లో జ్ఞానమును ఎనిమిదవ శ్లోకము మొదలు 
పన్నెండు శ్లోకములవరకు, అయిదు శ్లోకములవచే జ్ఞానికి నుండవలసిన లక్షణముల 
నుపదేశించి 13 శ్‌కమునుండి జ్రేయమునుగురించి జెప్పంబూనినప్పుడు శ్లో ॥ '“జ్రేయం 
యత్తత్ర్రృవత్యామి యద్దా,త్వా£_. మృతమళ్ళుతే'' అని ఏ జ్రేయవస్తువును తెలుసుకొనిన 
యమృతత్త్వమును బొందునో దానిని గురించి మరల చెప్పంబూనెను శ్రుతియును 
నీయమృతత్వమే (బ్రహ్మ(ప్రాప్తమనియు, అమృతమే (బ్రహ్మమనియు తెలిపినది “య 
ఏనం విదురమృతాస్తేభవన్తి” ఎవరీపరమాత్మను దెలుసుకొనుచున్నారో వారమృతు 
లగుచున్నారు అని తైత్తిరీయము 'తదేవామృతముచ్యతే ఆ పరమాత్మ స్వరూపము 


నారదభక్తి సూత్రములు 281 


అమృతస్వరూపమని (శ్రుతిచే చెప్పబడుచున్నది “ఆ వృత్తిచకంరమృతత్త ఏమిచ్చ౯' 
బహిర్తృష్టిని మరలించి యంతద్హృ ప్లిలో అమృతత్త మును జూడవలయునని కర[శ్రుతి 
యుపదేశించుచున్నది ' ఆపో జ్యోతిరసోఇ_మృతం' ఆబ్రహ్మము నమృతస్వరూపమని, 
జ్ఞానస్వరూప మని నిత్యకర్మాను ష్టానమున వేదమే దెలుపుచున్నది అమృతము 
(బహ్మమనియు, అమృతమును బొందినవాడమృత స్వరూపుడగు చున్నాడనియు జాప్పిడు 
(శ్రుతు లనేకములు గలవు ఇచట సం గ్రహముగ దెలుపడమైనది 


4. సూ॥ యల్లబ్దా పువూ౯ ్ససిద్దో భవత్యమృతోభవతి తృషో 
భవతి. 


పద॥ యత్‌- అబ్బా - పుమా౯ - సిద్దః - భవతి - అమృతః - భవతి - తృప్పః - 
భవతి 


టీక॥ పుమాళ౯ = పురుషుడు, (జీవుడు) యత్‌ = యేభక్తిని, లా = పొంది, 
సిద్దః = సిద్దుడు, భవతి = అగుచున్నాడో, అమృతః = అమృతస్వరూపు 
డగుచున్నాడో, తృప్తః = సంతుస్ట్రుడు, భవతి = అగుచున్నాడో, (తత్‌= దానిని, 
శృణు = వినుము) 


తా ॥ జీవుడు ఏ భగవద్శక్తిని పొంది సిద్దుడున్నూ, అమృతస్వరూపు 
డున్నూ,, సంపూర్ణ తృప్త్పుడగను నగుచున్నాడో దానిని వినుము 


ని॥ యస్తాాత్మరతిరేవ స్యాదాత్మత్థప్తళ్ల మానవః । 

ఆత్మున్యేవ చ నంత్యక్షన్తన్య కార్యం న విద్యతే ॥ (f#-3-17) 

ఎవడైతే పరమాత్మ ధ్యానముచే తనలో తానే యానందించువాడును, తనలో 
తానే తృప్రిబొందినవాడును, తనలో తాను సంతుష్టుడై నవాడును నగునో వానికి 
జేయవలసినది మరియొకటి లేదు ఈ మహాత్ముడే యాత్మారాము డనంబడును, వీనినే 
వేదాంతములో ఆప్తకాముడని చెప్పుదురు ఆ ప్రకాముడనగా సమస్త కోరికలను 
బొందినవాడనియు తృప్తుడగుటచే నిక గోరందగినది మరేమియు మిగిలియుండని 
వాడనియు అర్ధము వీడు కృతార్టుడు కృతార్థుడు గావలసియుండిన ముందుగా 
కృతకృత్యుడు గావలయును కృతకృత్యుడన తాను జేయవలసిన కృత్యములన్నింటిని 
కొంచెమైనను కొ అతలేక సంపూర్ణముగా జేసినవాడని తాత్పర్యము కావున కృతార్జులుగా 


282 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


తలంచువారు తాము కృతకృత్యులై తిమా యని ముందుగా తవులో తావు 
ఆలోచించుకొనవలయును ఒకడు పంచభక్యపరమాన్నాదులను భుజించి తృప్పుడైనవో, 
మరల నేపదాద్దమునైనను గోరడు, కోరకనే ఎవరై నను ఇచ్చినను వద్దని చెప్పును, ఆలాగున 
దైవామృతపానముచే తృప్రుడైన జీవన్ముక్తుడు మరి దేనిని గోరడు అదియే తృప్తిని 
బొందినదానికి గురుతు ఇట్టి యవప్ప జీవన్ముక్త దశలో మాత్రమే గలుగును 


ద్రజవోతి యదా కామా౯ నర్వాన్నార్థ మనోగతా౯ / 
ఆత్మన్లేవాత్మనా తవ్హః స్టీతన్షజ్ఞన్తదోవుతే ॥ (fé-2-55) 
మనోగతములగు సమస్తములైన కోరికలను (సంకల్పములను) ఎప్పుడు 
విడుచుచున్నాడో, ఎపుడు తనయాత్మచేత ఆత్మ (పరవూత్మ్ర) యందే 
క్రీడించువాడగుచుండునో అప్పుడు స్టీత (ప్రజ్ఞాడని జాప్పబడుచున్నాడు ఇదియే పైనాల్లవ 
సూ[త్రములో జెప్పిన ఆత్మక్రీడయని గ్రహించదగినది 
5. సూ॥ యత్రాప్య న కిళ్ళిద్వాబ్బుతి న శోచతి న ద్వేష్తి న 
రమతే నోత్సాహీ భవతి. 
పద॥ యత్‌ - ప్రాప్య - న - కిజ్బోత్‌ - వాళ్బుతి - న- శోచతి - న - ద్వేష్టి- న - 
రమతే - న - ఉత్సాహీ - భవతి 
టీక॥[ యత్‌ = ఏ యనన్యభక్తి ని, ప్రాప్య = పొందిన పివ్ముటు, కించిత్‌ = 
తదితరములైనవానిని కొంచెమైనను, న వాఖ్బుతి = గోరడో, నశోచతి= ప్రాప్తించని 
విషయములను గూర్చి శోకింపడో, న ద్వేష్టి = తనకు గలిగిన యనిష్షప్రాప్తిని 
ద్వేషింపడో, న రమతే = ఏ వస్తువునందును క్రీడింపడో, ఉత్సాహీ = ప్రాపజ్బీక 
వ్యవహార విషయములలో నుత్సాహము గలవాడుగా, న భవతి = కాడో 


తా॥ ఏకాంతభక్తిని బొందిన పిమ్మట తదితరములైనవాని కొంచెమైనను 
నాశించడో, ్రాఫ్తించని విషయములను గూర్చి దుఃఖింపడో, తనకు గలిగిన 
యనిష్టప్రాప్తిని ద్వేషింపడో, యే వస్తువునందును రమింపడో, (ప్రాపంచిక 
వ్యవహారవిషయములలో నుత్సాహము గల వాడుగనుండడో, 


నారదభక్తి సూత్రములు 283 


వి ॥ గీతలో “వివిక్త దేశసేవిత్వ మరతిర్హన సంసది” (13-11) అని 


విజన (ప్రదేశవుు నందుండగోరుట, (ప్రాపంచికజన సవయాహముు 
నందుండుటకు ప్రీతి లేకుడుట ఇది విరక్తుని లక్షణముగా నిరూపించడమై నది మరల 
““బహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి'' (18-54) (బహ్మాత్మెకజ్ఞానము 
గలవారిని గురించి భవానుడీలాగున దెలుపడమైనది, బ్రహ్యాత్మైక స్తితి గలవాడు పొందబడిన 
ఆధ్యాత్మ |ప్రసన్నతగలవాడై లేనిదానిని గురించి దుఃఖింపడు, దేనిన్ని గోరడు, ఇదిపై 
సూశత్రార్థమునకు సరిపోవుచున్నది 

యం అబ్బ్దాగచా౭_పరం లాభం మన్యతే నా౭_ధికం తతః | 

యస్మి౯ స్టితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ॥ (6-22) 

ఏ దైవప్రాప్తిని బొంది ఆ దైవప్రాప్తి లాభమున కన్న నధికమైన ఇతరలాభమును, 
లేక ఇతరసుఖము ఏదియు లేదని తలచునో, అటిదైవభావ మందుండువాడు అత్యధికమగు 
దుఃఖము గలిగినను చలింపడో, అదియే ఆత్మ లాభమును బొందిన దాని యొక్క 
గురుతు మణీయు ఆత్మబోధమున - 

యల్లాభాన్సాపరో లాభో యత్సుఖాన్నావరం నుఖమ్‌ ॥ 

యద్ద్హా నాన్మావరం జ్ఞానం తద్ర్ర హ్మేత్వవధారయేత్‌ / 

ఏ భగవత్స రూపము యొక్క లాభముకంటె వేరే యధికమైన లాభము లేదో, 
ఏభగవదానందము కంటె మరియొక యానందము లేదో, భగవత్సాతాత్కార జ్ఞానము 
న కన్న వేరే యధికమైన జ్ఞానము లేదో, అది పూర్ణ(బ్రహ్మమని నిశ్చయింపవలసినది 
ఇట్టి యవస్ట గలుగుటయే పూర్ణమైన భగవద్సక్తియని గ్రహించుకొనవలయును 
6. సూ॥ యద్దాత్వామత్లో భవతి స్తబ్వో భవతి ఆత్మారామో 

భవతి 
ప॥  యత్‌- జ్ఞాత్వా - మత్తః - భవతి - స్తబ్దః - భవతి - ఆత్మారామః - భవతి 


టీ॥  యత్‌= ఏభక్తిచేత తెలియందగిన భగవత్స రూపమును, జ్ఞాత్వా = తెలిసి, 
మత్తః = సంతోషభరితచిత్తుడు, భవతి = అగుచున్నాడో, స్తబ్దః= నిశ్చేష్టుడు, 


284 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


భవతి = అగుచున్నాడో, ఆత్మారామః = ఆత్మారాముడుగా, భవతి = అగునో 


తా॥ ఏ భక్టిచేత తెలియందగిన భగవత్స్వరూపమును తెలిసి యున్మత్తుని 
వలె నగుచున్నాడో, నిశ్చేష్టుడగుచున్నాడో, తనలో తాను రమించువాడుగను అగునో 
ఇదియే పరభక్తియొక్క స్వరూపము 

వి॥ శ్రుతి యీలాగున వర్ణించుచున్నది ''ఆత్మక్రీడ ఆత్మరతిః క్రియావా౯ 
ఏష (బ్రహ్మవిదాం వరిష్టః” తా ॥ ఆత్మయందు క్రీడించువాడును, ఆత్మయందు 
రమించువాడును, (బ్రహ్మవేత్తలలో వరిష్రుడగు వాడిట్టిస్వభావము గలిగియుండును 
శ్రీరామక్నష్ణ్ట పరమహంస, శ్రీకృష్ణ చైతన్యులు మొదలగు పరమభక్తులు నీలాగున నుండిరి 


వరమాత్ముని విక్లేళే భక్తిక్రోత్‌ (పేములక్షణా / 

నర్వమేవ నదా సిద్దం కర్పవ్యం నావశివ్యతో ॥ 

సర్వేశ్వరుడగు పరమాత్మయందు ప్రేమలక్షణమైన భక్తి గలిగెనేని నపుడతనికి 
సిద్దించవలసిన సర్వమున్నూ్నూ స్వయముగా నేసిద్రించును అతనికి జేయవలసిన కర్తవ్యము 
కొంచెమైనను మరల మిగిలి యుండదు మద్యపానముచే నేలాగున నున్మత్తులగుదురో, 
ఆలాగున భగవద్శక్తి రసామృతపానముచే నున్మత్తులగుదురు అయితే మద్యముచే గలిగెడు 
ఉన్నత్తత తామస స్వభావముతో గూడినదిన్ని, మూఢత్వమును జెందినదిగా నుండును 
పరమ భక్తిచే గలొడు ఉన్మత్తత, సత్త్వగుణమునుగూడ దాటినదిన్ని, పరమానంద 
(మోక్షమును) ప్రాప్తిని గలుగజేయునదిగా నుండును ఒక చ(క్రవుతివేగముగా 
తిరుగుచున్నప్పు డున్నూ, తిరుగక ఊరక యుండునప్పుడున్నూ ఒకే విధముగనే 
గనిపించును మొదటిది వేగాతీతము, రెండవది గమనరహితము ఆలాగున నిండు 
చీకటిలో కన్ను గనిపించదు అతి ప్రకాశమధ్యమందును ఏమిన్ని గోచరించదు ఒకటి 
గాఢ తమోవృతము, రెండవది అతిప్రకాశము ఆలాగున జ్ఞానమత్తతకిన్ని, అజ్ఞానమతి 
హీనతకున్నూ మార్పు గలదు భాగవతమున ప్రహ్లాదుని లక్షణములను జూడుడు 


వైకుంర చింతా వివర్రితచేష్టుడై 
యొక్కడు నేడుచు నొక్కచోటు 

నశ్రాంత హరిభావ నారూఢచిత్తుడై 
యుద్రతుడై పాడు నొక్కచోట 


నారద భక్తి నూతయులు 


7. 


పద ॥ 


ఉకీక ॥ 


విష్ణుడింతియ కాని వేచొండు లేడని 
యొత్తిలి నగుచుండు నొక్కచోట 

నలినాక్షుడను నిధానము గంటి నేనని 
యుబ్బి గంతులు వైచు నొక్క చోటు 


బలుకు నొక్కచోట బరమేశు గేశవు 
(బణయ హర్షజనిత బాష్పుసలిల 
మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై 
యొక్కచోట నిలిచి యూరకుండు 


సూ ॥ సాన కామయమానా నిరోధరూపత్వాత్‌. 


సా- న- కామయమానా - నిరోధరూపత్వాత్‌ 

సా = ఆభిక్తి, నిరోధరూపత్వాత్‌ = విషయప్రపంచమును మనస్సున చేరనివ్వక 
నిరోధించినదగుటవలన, న కామయమానా = కోరనివ్వుదు 

తా॥ ఆ దైవభక్తి విషయ (ప్రపంచమును వునసున జోరనివ్వక 


నిరోధించుటవలన కామ్యకర్మలలో (ప్రవర్తింపనీయదు 


వి ॥ ఇందులకు సరియగు భాగవత వాక్యము జూడందగును 


మందార మకరంద మాధుర్యమున దేలు 
మధుపంబు వోవునే మదనములకు 
నిర్మల మందాకినీ వీచికల దూగు 
రాయంచ జనునె తరంగిణులకు 
లలిత రసాల పల్తవఖాదియై చొక్కు 
కోయిల సేరునే కుటజములకు 
పూత్లేందు చంద్రికా స్ఫురిత చకోరకం 
బరుగునే సాంద్ర నీహారములకు 
అంబుజోదర దివ్యపాదారనింద 
చింతనావ్వుత పానవి శేషమత్త 
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు 
వినుత గుణశీల మాటలు వేయు నేల ? 


286 ఈ మలయాళ సదురు గ్రంథధామఆి 


మరియు నుత్తరగీతియందు శ్రీకృష్టభగవానుని వాక్యమును జూడుడు 

యధభా2_మవ్భుతేన తృవ్రన్హు వయాసా కిం ప్రయోజనమ్‌ ॥ 

ఏనం తత్తరనుం జ్ఞాత్వా; వేదెర్భాస్తీ ప్రయోజనమ్‌ 4 

అమృతపానముచే దృష్తి నొందినవానికి నీటిచే నేమి ప్రయోజనము ? అటులనే 
పరమాత్మ సాక్షాత్కారము గలిగినవానికి వేదశాస్త్రములో జెప్పబడిన క్రియలచే నేమి 
ప్రయోజనము ? 


8. సూ॥ నిరోధస్తు లోకవేదవ్యాపార న్యాసః. 
ప॥ _ నిరోధః - తు - లోకవేదవ్యాపారన్యాసః 


టీ॥ _ నిరోధస్తు = నిరోధమైతే, లోకవేదవ్యాపార = లోకవ్యాపారమునూ, 
'వేదవ్యాపారమునూ, న్యాసః = వదలుటయే 


తా ॥ చిత్త నిరోధస్టితి అనన్య భక్తి చేగలుగునప్పుడు ప్రపంచవ్యవహారము 
నున్నూ, వేదవ్యాపారమునున్నూ వదలించును 


వి॥ తదేకభక్తి గలుగునప్పు డనవసరమైన ప్రాపంచిక వ్యవహారమున్నూ, 
వేదములలో చెప్పినకర్మకాండ వ్యవహారమున్నూ వదలి పోవును 


(తివిధా భక్తిరుద్రిష్లా మనోవాక్కాయ నంభవా ॥ 
లౌకికీ వెదికీ చాపి ఖవేదాధ్యాత్మికీ తధా! 


మనోవాక్కాయ కర్మలచే చేసెడు భక్తి త్రివిధములు ఆవి లౌకికీ, వైదికీ, 
ఆధ్యాత్మికీ యని మూడు విధములు ఏకాంత భక్తులు లౌకికము వైదికము రెండింటిని 
విడిచి ఆధ్యాత్మిక భక్తి నొక్క దానినే గ్రహించుకొనవలయును పైజెప్పిన సూ త్రమున్ను 
దీనినే నిరూపించినది పతంజలి మహర్షి తన యోగశాస్త్రము నందు 2 వ సూత్రమున 
““యోగశ్చిత్తవృత్తి నిరోధః* - యోగము అంతకరణములోగల వృత్తులనన్నింటిని 
నిరోధించునని చెప్పిరి వృత్తులు, వాసనలు, సంస్కారములు, ఇవన్నియు తదనుగుణ 
ప్రవృత్తులను జయించును యోగధ్యానములవల్ల యట్టి వృత్తున్నియు నశించిపోవుటచే 
గలిగెడు మనోవృత్తియే నిరోధమనంబడును ఈ నిరోధమునకే యోగసూ త్రమున నిర్పీజ 
సమాధి యనియు, నిర్వికల్పసమాధి యనియు పేర్ణు అయితే లోకవ్యాపారముచే 


నారదభక్తి సూత్రములు 287 


వేదవ్యాపారమును విడిచిపెట్టి సోమరియై యుండుటయా? అని తలంచవలదు 
యోగసూ త్రమున 3 వ సూత్రమునందు దీనిని గురించి వివరించడమైనది సూ ॥ 
“తదా ద్రష్టు స్స్వరూపేఇ_వస్టానమ్‌'' - ఆ నిర్పీజ సమాధి యేర్పడిన యప్పుడు ఆత్మకు 
తన నిజస్వరూాపవుందు నిలుకడ గలుగుచున్నది అనగా ఆత్మసాక్షాత్కార 
స్వరూపప్టితియందు సుష్టిరత గలుగుచున్నది అది సోమరితనము గాదు “సోత_హంి 
పరత్వమని (గ్రహించేది 


రజో రాగాత్మకం విది తృష్ణా సంగసముద్భవమ్‌ | 
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్‌ ॥ ((గత-14-7) 


ఓ యడధ్జునా ! రజోగుణము దృశ్యవిషయములయందు అనురాగమును 
గలుగజేయునది అని యెరుగుము కావున ఆ రజోగుణము దేహము నందుండు ఆత్మను 
ఐహికాముష్మిక సుఖములయందాసక్తి యనెడి కర్మ సంగము చేత లెస్సగా బంధించుచున్నది 
గీత కట్టు కడకు ఉపదేశించిన (ప్రపన్నుని గురించి అనగా శరణాగతుని గురించి తెలిపినది 
జూడుడు 


నర్గాభర్మాశ్తరిత్ళజ్య మామేకం శరణం ద్రజు ! 
అవాం త్వా నర్వపాపేభ్యో మోక్షయిష్యామి నూ శుచః ॥ (18-66) 
దీని యభ్ధము మొదటి సూత్రము (క్రిందనే వ్రాయడమైనది 


భోగళ్లర్భ వ్రనక్తానాం తయా 2._వహృత చేతసామ్‌ / 
వ్యవసాయాత్మికా బుద్ది: నమాధాౌ న విధీయతే॥ (2-44) 


భోగైశ్వర్యముల యందాసక్తిగలవారికి పరమాత్మ స్వరూప వుందు 
నిశ్చయాత్మకమైన బుద్ది గలుగనేరదు ఈ విషయము రెండవ అధ్యాయమున 42, 
43, 44 ఈ మూడు శ్లోకములను వరుసగజదివిన నిరుద్రచిత్త్రముయొక్క- వృత్తియు, 
దానిచే గలొడు దైవసుఖవ్రాప్తియు గోచరించును అట్లు గాక భోగములయందును, 
ఐశ్వర్యములయందును (ప్రవృత్తి గలవానియొక్క శ్లేశమున్నూ తెలియనగు నని శ్రీ 
కృష్ణభగవానులే యుపదేశించియున్నారు 


9. సూ॥ తస్మి౯ అనన్యతా తద్విరోధిషూదాసీనతా చ. 


288 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


పద॥ _ అస్మి౯ - అనన్యతా - తద్విరోధిషు - ఉదాసీనతా - చ 

టీక ॥ తస్మి౯ = ఆ భగవంతునియందు, అనన్యతా = అనన్యభక్తిగలిగియు, 
తద్విరోధిషు= ఆ భక్తికి విరోధములైన కార్యములయందు, ఉదాసీనతా చ = 
సంబంధము లేక సాక్షివలె నుండడము (శ్రేయస్కరము 


తా॥ ఆ భగవంతునియందు అనన్యభక్తిగలి గియు, ఆభక్తికి విరోధములైన 
కార్వములయందు సంబంధములేక సాక్షివలె నుండడము పరమభక్తుల కర్తవ్యము 
““ ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే'' (14-23) - ఉదాసీనుండెవడన, సాక్షి 
భూతునివలె నున్నవాడై స్వరూప ఫ్రితినుండి చలింపక గుణములచేత చలింపబడక 
యుండువాడే ఇట్టి స్టితియే ఈ సూత్రమున శ్రీ, నారదమహర్షిచే తెలుపడమైనది 


10. సూ॥ అన్యాశ్రయాణాం త్యాగో౬_నన్యతా. 
యు॥ అన్యాశయాణాం - త్యాగః - అనన్యతా 


ఉీ॥ అనన్యతా = పూర్తిగ భగవంతుని నొక్కనిని మాత్రము ఆ(శ్రయిం చుటు, 
అన్యాశయాణాం = ఇతరాశ్రయముల నన్నిటిని, త్యాగః = వదలుట 


తా॥ పూర్తిగ భగవంతుని నొకరిని మా(తమాశయించి యితరా 
(శ్రయముల నన్నిటిని వదలుట 


వి 11 ఇదే ఆరవ అధ్యాయములో భగవానుడు ఉపదేశించిన దానిని మొదటి 
సూత్రములో తెలుపడమైనది అచట దీని యర్ధ్హము చూడదగును 
అనన్వాల్చినయన్తో మాం యే జనాః వర్యుపానతే / 
తేషాం నిత్వాభియుక్తానాం యోగక్షేమం వవోమ్వవామ్‌ ॥ (9-22) 
అసపేకశ్ళుచిద్దక్ష ఉదాసీనో గతవ్యధః | 
సర్వారంభపరిత్యాగీ యో మద్చక్తస్తు మే ప్రియః ॥ (12 -16) 
ఏ భక్తుడు దేనియందును అపేక్షలేనివాడును, బాహ్వాభ్యన్తరశుద్రి గలవాడును, 
కార్యదీక్షగలవాడును ఉదాసీనుడును, (ద్వంద్వములలో చేరనివాడును) మనోవ్యాకులత 


లేనివాడును, లోకాడంబరమగు సమస్తకర్మలను వదలినవాడగుచున్నాడో వాడు నాకు 
ప్రీతిగల భక్తుడు 


నారదభక్తి సూత్రములు 289 


11. సూ॥ లోకవేదేషు తదనుకూలాచరణం తద్విరోధి 
షూదాసీనతా. 


పద॥  లోకవేదేషు - తత్‌ - అనుకూలాచరణం - తద్విరోధిషు - ఉదాసీనతా 


టీక॥ _ లోకవేదేషు = లోకవేదములయందు, విహితాచరణం యత్‌ = విహితమైన 
ఆచరణము ఏది, వ్యవహృతం = చెప్పబడియున్నదో, తత్‌ = దానిని, 
అనుకూలాచరణం = తన పరమాత్మ ధ్యానానుష్టానము లకు (ప్రతిబంధములేక 
అనుకూలముగా ఆచరించవలెను, తద్విరోధిషు = ఆ ఆచరణమునకు 
విరోధములైన విషయములందు, ఉదాసీనతా = సంబంధము లేక సాక్షివలె 
నుండవలయును 


తా॥ లోకవ్యవహారమందును, వేదవ్యవహారమందును విహిత మైన 
అచరణము ఏది చెప్పుబడియున్నదో, దానిని తన పరమాత్మ ధ్యానానుష్టాన ములకు 
ప్రతిబంధములేక యనుకూలముగా ఆచరించవలెను ఆ ఆచరణమునకు 
విరోధములైన విషయములయందు సంబంధములేక సాక్షివలె నుండవలయును 
ఇదే యుదాసీనత యని చెప్పబడును 


వి॥ 8వ సూత్రమున “నిరోధస్తు లోక వేదవ్యాపార న్యాసః? యను 
సూత్రమును దెలిసికొని లోకమర్యాదను, శాస్త్రమర్యాదను అతిక్రమించి నడచెదరేమో 
యని తలంచి, ఈ 11 వ సూత్రము శ్రీ, నారదమహర్షిచే రచించడమైనది 


యశ్వాాశ్ర్ర/ విధిముత్సుజ్బవర్దతే కామకారతః / 
నన నిద్రిమవాప్తోతి ననుఖం నవరాం గతిమ్‌ ॥  (గత-16-23) 


ఎవడై తే శాస్త్రవిధిని తిరస్కరించి స్వేచ్చా ప్రవర్తకుడై నడచు చున్నాడో, అట్టి 
వానికిహ లోక సొఖ్యముగాని, స్వర్గముగాని, మోక్షముగాని యేదియును లేదు అయితే 
బ్రహ్మనిష్పులు, ఆత్మజ్ఞానులు, పరవుభక్తులు సహా యేలాగున వర్తనము 
గలి గియుండవలయునో అట్టి యనుష్టాన ముండవలయునని భగవాను డుపదేశించెనేగాని 
కర్మకాండుల (ప్రవర్తనము గలిగి యుండవలయునని భావము గాదు విద్యారణ్యులు 
వేదాంతపంచదశియందు చెప్పినది జూడుడు 


290 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


బుద్దాా౭_ద్రైత్యన్య తత్త్యన్య యిధేస్టాచరణం యది ॥ 

శునాం తత్త ద్భశాం చైవం కో భేదో౭_శుచి భక్షణో/ 

పరమాద్ర్వైతతత్త్వము నెరింగిన మహాత్ముడు సహావిధి నిషేధవాక్యములను 
నిర్లక్యముజేసి స్వేచ్చా ప్రవర్తనము గలిగి యుండెనేని తత్త్వవేత్తకున్ను, శునకమునకున్ను 
ఏమి భేదము గలదు? అనగా అట్టి యధేచ్చాచరణ గలవానికిన్ని, కుక్కకున్ను భేదము 
లేదని భావము తత్త్వవేత్తలగు మహాత్ములు నీతివిరుద్రముగా (ప్రవర్తింపరు 

అవవోయ నిజం కర్మ కష్ణ క్రుష్తేతివాదినః ! 

తేహర్తేరే (షిణః పాపా ధర్మార్థం జన్మ యద్రరేః 4 

భగవద్భక్తులకువి ధించియుండు ధర్మమును త్యజించి యెవ రైతే హేకృష్ణు 
హౌక్నష్ణ హేరామ, హేరామయని యుచ్చరించుచుందురో, అట్టివారు పాపాత్ములనియు, 
శ్రీ విష్ణువునే ద్వేషించు వారలనియు (గ్రహించుకొనవల యును ఏలన అధర్మము నణచి 
ధర్మమును నిలబెట్టుటకొరకే భగవంతుడు శ్రీ, రామకృష్ణా ద్యవతారముల నెత్తుచుండును 
గీతలోను భగవానుడు దానినే స్వయముగా స్పష్టపరచెను - ''ధర్మసంస్టాపనార్దాయ 
సంభవామి యూ యుగే'*- ధర్మమును స్ట్రాపించుటకొణుకే భగవంతుడప్పుడప్పుడు 
జన్యమెత్తు చుండును అట్టుండగా భగవదనుకూల కార్యములనే భక్తులు చేయక (ప్రతికూల 
కార్యముల నొనర్చిన వీరికి భవత్కృప యెట్లు గలుగును ? 


12. సూ॥ భవతునిశ్చయదార్భా్యదూర్ద్వం శా స్త్రరక్షణమ్‌. 
ప॥  భవతు- నిశ్చయదార్ద్యాత్‌ - ఊర్హ$ం - శాస్త్రరక్షణమ్‌ 


టీ ॥  నిశ్ళయదార్ట్యాత్‌ = భగవద్భక్తిద్భృఢముగల్లి భగవత్సాక్షాత్కారము గలిగిన, 
ఊద్ద్వం= తరువాతను, శాస్త్రరక్షణం = శాస్త్రరక్షణము, భవతు = అగుగాక! 


తా॥ భగవద్భక్తి దృఢము గలిగి భగవత్సాకాత్కారజ్ఞానము గలిగిన 
తరువాతను గూడ పరమభక్తులు ఏలాగున ఆచరణ గలిగి యుండవలయునని 
శాస్త్రము జెప్పుచున్నదో, అదే ప్రకారముగా యాచరణ గలిగి యుండవలెను 


వి॥ ఆచరణగలిగియుండుటయే శా స్త్రరక్షణమని గ్రహించునది ఏలన భగవానుడు 
వేదములద్వారా మానవులకు ధర్మమునే యుపదేశించెను అధర్మమునుండి లోకముల 


నారదభక్తి సూత్రయులు 291 


నుద్రరించుటకు ధర్మము బోధించ వలసి వచ్చినది అట్టి ధర్మానుష్పానము లేనిచో 
మానవుల కున్ను పశువులకున్ను భేదముండదు కావుననే గీతలో ఇట్టుపదేశించిరి 


తస్మాచ్చా సం వ్రమాణం తే కార్యాకార్భవ్యువ్ద్రైతా ! 
జ్ఞాత్వా శా స్ర్రనిధానోక్రం కర్మ కద్తుమివకీర్ణసి / (16-24) 


ఓ యట్టునా ! ధర్మాధర్మములను, కార్యాకార్యములను, పుణ్యపాపములను, 
బంధమోత్షములను తెలుపునదే శాస్త్రము కావున శాస్త్రవిధిని అనుసరించి నీవు 
ఆచరించుట కర్షుడై యున్నావు అయితే ఇచట చెప్పినది కర్మకాండ శాస్త్రము గాదు 
జ్ఞానశాస్త్రమే యని గ్రహించు కొనవలయును ఒకవేళ జ్ఞానికి శాస్త్రమవసరము లేక 
పోయినను జ్ఞూనియొక్క మార్గము ననుసరించియే తక్కినవారు నడువవలసి 
యుండుటచే వారలకొరకైన జ్ఞాని శా స్తోలంఘసము జేయరాదని భగవద్వాక్యము 


యద్యదాచరతి గ్రేష్టః తత్తదేవేతరో జనః | 
స య[త్రుమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ (3-21) 


(కేష్టుడైన వాడెట్టి వర్తనము గలి గియుండునో, అట్టి వర్తనమునే లోకముగూడ 
అనుసరించును వాడు దేనిని ప్రమాణముగా గ్రహించునో లోకులుగూడ దాని 
ననుసరింతురు కావున తనకవసరము లేకపోయినను లోకాను గ్రహబుద్రి గలి గియైనను, 
ధర్మమార్గము ననుసరించియే నడువవలయును రోగియైన వాడారోగ్యమును బొందినను 
వైద్య శాస్త్రమును తిరస్కరించరాదు ఒక డున్నతపరీక్షలో నుత్తీర్ణుడైనను |క్రిందెతరగోతి 
పారముల నవసరములేదని చెప్పరాదు ఏలన ఇతడుగూడ క్రింద తరగతిలో చదివియే 
యిపుడు గొప్పవాడయ్యెను ఇక రాబోవు వారుగూడ అట్టి మార్గము ననుసరించియే 
యున్నతప్రితిలోనికి రావలసియున్నారు ఒకడు పడవను అవలంబించి నదిని దాటిపోయి 
తనకు పడవ అవసరము లేకపోయినను అనేకులు ఈవలనుండి యావలకు ఆపడవ 
చేతనే దాటవలసి యున్నారని మరువకూడదు కావుననే శ్రీ, శంకరాచార్యులు ఈలాగున 
చెప్పిరి 

ఆ జీవితం త్రయస్పేవ్వా వేదాంతో గురురీళ్చూరః / 

ఆదౌ జ్ఞానాప్రయే వళ్చాత్‌ క్రతమఘ్హుత్త నినత్తయే ॥ 

జీవన్య్ముక్తులైనను బొందిలో (ప్రాణాముండుంచరకు గురు, శాస్త, 
-ఈశ్వరులయందు విశ్వాసము, భక్తి విడువరాదు ఏలన మొదట పైజెప్పిన ముగ్గురివల్ల 


292 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


జ్ఞాన ప్రాప్తి గల్గును అందువల్లను కృతఘ్నుడు గాక కృతజ్ఞుడై యుండవలసి 
యుండుటచేతను, పైజెప్పిన ముగ్గురిలో భక్తివిశ్వాసములు గలిగి యండవలయును 
లేనిచో కృతఘ్నత్వ దోష మాపాదించును 


13. సూ॥ అన్యధా పాతిత్యాశజ్యయా. 


ప॥ అన్యధా - పాతిత్యాశంకయా 
టీ॥ అన్యధా = మరియొక్క విధమున, పాతిత్యాశంకయా = పాప భీతిచేత 


తా॥ 12వ సూ(త్రమున చెప్పిన విధముగా మరియొక్కవిధమాలోచించి 
నను శా స్త్రతిరస్కరణము పాపహేతువు గాగలదను తలపుతో అయినను 
శా(స్తాతిక్రమణము చేయరాదు ఏలన “'శాసనాచ్చాస్త్రం'' - శాసించునదగుటచే 
శాస్త్రమని పేరు వచ్చినది 

వి ॥ రాజశాసనాతి క్రమణము ఏలాగున శిక్షాకారణమగుచున్నదో ఆలాగున 
భగవచ్చాసనమే శాస్త్రము కావున దానియొక్క అతిక్రమణము భగవత్రితి కాదని తలంచి 
జ్ఞానులు, భక్తులు ప్రపర్తించవలయును అయితే దుష్టశాసన పరుడైన రాజు యొక్క 
శాసనము తిరస్కరించవచ్చును భగవంతుడు ఆలాగున దుష్టశాసన పరుడు కాడు సర్వ 
జీవరాసులలో కరుణ గలిగినవాడును, జీవకోట్టును దుఃఖ సాగరమునుండి 
తరించవలయునని తలంపుగలవాడగుట చేతను భగవచ్చ్భాసనము (శ్రేయస్సునే 
గలుగజేయును ఇచ్చట గూడ కర్మకాండ శాస్త్రమని తలంచరాదు 

(తిః న్మృ్రతిరమైవాజ్ఞా యస్తాముల్తంఘ్యు వర్తతే । 

ఆజ్ఞాచ్చేదీ మును దోహీ మద్దుక్తో2_వీ న వ్రైవ్హనః ॥ 

(శ్రుతి స్మృతులు నా యొక్క (విష్ణువుయొక్క) ఆజ్ఞారూప ములు ఎవడై 
తేవాని నుల్తంఘించి ప్రవర్తించునో, అట్టినాయొక్క ఆజ్ఞను విచ్చేదమొనర్చునో అట్టివాడు 
నాకు ద్రోహమొనర్చినవాడగును ఒకవేళయతడు విష్ణుభక్తుడైనను వైష్ణవుడు గాడు అనగా 
నుత్తమవిష్టు భక్తుడు గాజాలడు ఇచట గూడ భక్తులకు సంబంధించిన శాస్త్రమని 
గ్రహించవలసినదేగాని యితరములగు కర్మశాస్త్రవరు, తర్కశాస్త్రవు, 
మీమాంసాశా స్త్రము అని తలంచవలదు 


నారదఖభక్తి సూత్రములు 293 


14. సూ॥ లోకో పితావదేన కింతు భోజనాది 


వ్యాపారసా (శరీరధారణానధి. 
ప॥ లోకః - అపి - తావత్‌- ఏవ - కిం- తు- భోజనాది వ్యాపారః - తు - 
ఆశరీరధారణావధి 
టీ॥ భోజనాదివ్యాపారస్తు = భోజనాది వ్యాపారమైతేనో, ఆ శరీరధారణావధి = 


శరీరమున్నంతవరకుంటున్నది, కింతు లోకోఐ_పి = లోకవ్యవహార శాస్త్రమైతే, 
తావదేవ = అనన్యమైన భగవద్భక్తి గలుగు వరకు మాత్రమే ( భగవత్సాకాత్కార 
ప్టితిగలుగు వరకు) 


తా॥ భోజనాది వ్యాపారమైతేనో, శరీరమున్నంతవరకుంటున్నది 
లోకవ్యవహార శాస్త్రము భగవత్సాకాత్కార జ్ఞానము గలుగువరకు మాత్రమే 


వి॥ ముముక్షుత్వము గలుగు వరకే లోకవ్యవహారశాస్త్రమవసరము 
ముముతుత్వము గలిగిన లేక యనన్య భక్తిగలిగిన, లోకవ్యవహారముతో గాని, 
లోకవ్యవహారశాస్త్రముతో గాని సంబంధము లేదు అయితే లోకవుర్యాదను, 
శ్యాస్త్రమర్యాదను అతిక్రమించి స్వేచ్చాప్రవర్తకుండై యుండవచ్చునని భావము గాదు 
తరువాత ఆధ్యాత్మజ్ఞానశాస్త్రముతో మాత్రమే సంబంధముండును (ప్రపన్నునికిన్ని, 
యతికిన్ని ఇది (ప్రత్యక్షమే వీనికి సత్య, దయా, శాంతి విరక్తులే ధర్మములు ఈ 
విషయమై ముండకోపనిషత్తుపదేశించినది జూడుడు 


మూలం ॥ఫ్రవా ప్యూతే అద్దుఢా యజరూపా అష్షాదశోక్ష మవరం యేషు కర్మ! 

ఏ తభ్ర్రేయో2_భిన్షన్లి మూఢా జరామృత్యూం తే వునరేనాసీ యన్రి॥ 

అస్ర్టిరులై నటువంటిన్ని యజస్వరూపులైన యాపదునెనిమిది మందియున్ను 
నశించువారలే అష్టాదశ స్మృతులయందు చెప్పబడిన శ్రాత, స్మార్త, రూపమైన కర్మ 
శేస్టమైనది గాదు ఎవరు ఆ యాత్మజ్ఞానరహితమైన [శ్రాతస్మార్తాది కర్మలను గూర్చి 
'మోక్షమునుగా సంతోషించుచున్నారో, అజ్ఞానులై నవారు తిరిగి జరామరణములను 
బొందుచున్నారు ఇటువంటి కర్మశా(స్త్రముచే దుఃఖరూపమైన సంసార సముద్రమును 


294 శ్రీ మలయాళ సయ్దురు గ్రంగావఆ 


దాటగోరుట శిధిలమైన ఓడచే సముద్రమును దాటుటకు తలంచుటువలె నుండును 


కనుక ఈ కర్మ మిక్కిలి (్రేష్టమైనది గాదు ఇటువంటి కర్మను అజ్ఞానులగు ఎవరు 
మూాక్షమునుగా దలంచి సంతోషించుదులో వారు తిరిగి జరావురణ రూపమైన 


సంసారమును బొందుచున్నారు 
మూ ॥ వరీక్య లోకా౯ కర్మచితా౯ బ్రావ్మాణో నిర్వేదమాయాన్నాన్హ్యు క్రుతః క్రతేన। 
(బ్రాహ్మణుడు కర్మచేత వృద్దిబొందింపబడిన లోకములను లెస్సగ పరీక్షించి 
యాసంసారమందు నిత్యమగు పదాత్డము లేదని తెలిసికొని అట్టి కర్మతో నేమి 
'ప్రయోజనవుని వైరాగ్యమును బొందవలయును ఈవిషయము గీతయందు 
శీక్నష్ణభగవానుడును ఇట్టు తెలిపెను 


నావాం వేద్రైర్హు తవసా నో దానేన న చేజ్ఞుయా / 
ఛక్తూ వీవంవిభో ద్రష్టుం ద్మృస్తవానసి మూం యధా / (11-53) 


ఓ యర్జునా ! నన్నిప్తుడేవిధముగా చూచితివో, ఇటువంటి రూపముగల 
నేను వేదపరనములచేతను, శరీరమును మాత్రము కృశింపజేసెడి కృచ్చు చాంద్రాయణాది 
తపస్సు చేతను, దానముచేతను, యజ్ఞముచేతను చూడ శక్యుడను గాను 


భక్త్యా త్తనన్గాయా శక్త అహమేవం విధో౭_ర్జున / 

జ్ఞాతుం (దమ్హం చ తల్తే(న ప్రవేస్ట్రుం చవరంతన 4 (11-54) 

అయితే నన్ను సాక్షాత్క్మరించుటకు మూర్షవేంవున, వుదేకనిష్టవైన 
యనన్యభక్తిచేతనే యుధార్హవఎగా తెలిసికొనుటకున్ను, దర్శించుంటకున్ను, 
(ప్రవేశించుటకున్ను సాధ్యమైన వాడను దీనియందు ““జ్ఞాతుం (ద్రష్ట్రం చ తత్త్వేన (ప్రవేస్టుం 
చపరంతపి అని ప్రయోగించుట వలన నిజమైన తత్త కమెరుంగుట కున్ను, భగవంతునిలో 
వైక్యమగుటకున్ను అనన్యమైన భక్తియొక్కటియే మార్గమని (గహించదగును ప్రతి 
అధ్యాయాంతమున నీలాగున కర్మమునకు గౌణత్వమున్నూూ, భక్తికి ముఖ్యత్వమున్ను 
భగవానుడుపదేశించుచునే వచ్చెను 6, 14 అధ్యాయాంతము లలో జెప్పిన విషయము 
పైన తెలుపడమైనది 


15. సూ॥ తల్హక్షణాని వాచ్యన్తే నానామత భేదాత్‌. 
ప॥ తల్హ్లత్షణాని - వాచ్వన్తే - నానామత భేదాత్‌ 


నారదభకత్తి నూత్రయులు 295 


టీ॥ తల్హక్షణాని = ఆ భక్తి లక్షణములు, నానామత భేదాత్‌= అనేక మత భేదమువలన, 
వాచ్యన్తే = చెప్పుబడుచున్నవి 


తా॥ ఆ భగవద్భక్తియు, దాని లక్షణములున్ను అనేకమతభేదముల 
ననుసరించి బహువిధములుగా జొప్పుబడుచున్నవి 


వి ॥ అస్టైావక్రగీతయందు ఈ యభి(ప్రాయమునే తెలుపడమైనది - 


నానామతం మహార్లీణాం సాధూనాం యోగినాం తధా / 
దృష్టా నిర్వేదమాసన్హుః కో న శామ్వుతి మానవః 4 


(ప్రపంచములో మహర్షులకున్ను, సాధువులకున్ను, యోగులకున్ను అనేక 
మతసం(ప్రదాయములు గలవు, వీనినన్నిటిని తెలిసికొనిన వాడు మతవైషమ్యము అనగా 
మతభేదమును మానును అటువంటి యే మనుజుడు శాంతిని (శమమును) 
బొందనివాడుగానుండును ? అనగా శాంతిని బొందగల్లును ఇదే (ప్రకారముశైన, వైష్ణవాది 
భేదములు అనేక విధములుగా నుంటున్నవి 


హలరేర్మాను హలరేర్షాను నారేర్దామైన కేవలమ్‌ / 
కలా నాస్త్రేవనాస్తేవ నాస్తేవ గతిరన్యుధా / 


కలియుగమున హరినామస్మరణ, భగవత్సంకీర్తన, ఈశ్వరస్మరణ మొదలగు 
వానివల్లనే మోక్షము గలుగును, వేరు మార్గము లేనే లేదు, లేనే లేదు, లేనే లేదు కేవలశబ్దము 
ప్రయోగించుటచేత యోగ జ్ఞాన తపస్సులకీ కలియుగము తగదని యేర్పడుచున్నది 


శిననామైన నంసాతమవోరోగా కళామకమ్‌ / 
నాన్వత్తుంసారరోగస్వు శామకం ద్ధుశ్వతే మయా 4 


సూతసంహితయందు ఈలాగుననే తెలుపడమైనది ఈశ్వర నామస్మరణయే 
సంసార మహారోగమునకు దివ్యౌషధమైనది వేరు విధముగ ఆయజ్ఞాన వ్యాధికి మందు 
లేదు కారణమేమన (బ్రహ్మవిచారమునకు తగినంత (ప్రజయు, తపమొనర్భుటుకు తగిన 
శరీరదార్ష్యమున్ను, అష్టాంగయోగా భ్యాసమునకు తగిన మానసేం([ద్రియముల 
పటుత్వమున్ను కలియుగమున నందరికిన్ని విరివిగా నుండవని మహర్షులు తలంచుటే 


కలియుగమున భక్తిమార్గము సర్వజనులకు సులభసాధ్యమని తెలుపుటకు గారణమైనది 
F21 " 


296 శ్రీ మలయాళ సుద్దురు గ్రంథావళి 


అయితే కృత (త్రేతా ద్వాపరాది యుగములలోగూడ భక్తి యోగశాస్త్రమొకటి యుండనే 
యుండెను, శాండిల్య, నారద, (ప్రహ్లోదాది పరమభక్తులు పైజప్పిన యుగములలో నుండిన 
వారలే వారి వారి మానసిక సంస్కార తత్త్వము ననుసరించి ఒక్కొక్కరికి నాక్కౌక్క 
దాని యందభిరుచి గలుగును ఆట్టివార లిపుడున్ను ఉంటున్నారు అయితే 
శమదమాది గుణములు గలిగి అంతయు (బ్రహ్మమఎ బోధ గల వేదాంతులున్ను, 
యోగశా స్త్రమున అష్టాంగ యోగపరులై నిర్వికల్ప, నిర్చీజ, సమాధిలో నుండువారు 
ఎంతమందియున్నారు ? అదేరీతిగ తపస్సుచే ఇం(ద్రియముల నరికట్టి అతీంద్రియ 
జ్ఞానమును బొందినవారెంతమంది యున్నారు ? విచారణజేసిన నీతత్త్వము గోచరము 
గాగలదు ఒకవేళ సత్యాది యుగత్రయములో కొందరుండినను వారు సహాదైవ భక్తిని 
ముఖ్యాధారముగా జేసికొనియే అట్టి యవఫ్టను బొందినట్టు వారిజీవితచరి త్రమే 
బుజువుజేయు చున్నది ఈ విషయమై శివమహిమ్నుః స్తోత్రమున పుష్పుదంతుడను 
గంధర్వరాజు స్తుతించినది జూడుడు 


త్రయీ సాంఖ్యం యోగః పశుపతి మతం వైస్మవమితి 
ప్రభిన్నే ప్రస్థానే పరమిదనుదః పధ్యమితి చ | 


రుచీనాం వైచిత్రా దృజుకుటిల నానాపధజుషాం 

నృణామేకో గమ్యున్త$ మసి పయసొమ్మర్దవ ఇవ ॥ 

వేదచోదిత వేదాంతవూర్షవ, కపిల సాంఖ్యవరార్గము, పతంజలి 
యెళాగవూర్ష్మవు, వైపష్ణవవుతవుం, శైవవుతవచు ఈవతరార్షవలు లన్నియు 
మోతకసా(మాజ్యమును చేర్చునవియే యగుచున్నవి పూర్వవాసనా విశేషముచే వారివారి 
రుచులననుసరించి ఆ యా మార్గముల ననుసరించు ముముక్షువులు, భక్తులు వీరందరికి 
సర్వేశ్వరుడవగు నీ వొక్కడవే గమ్యస్టానమై యున్నావు ఎట్ల్టన బుజుగాములుగాను, 
వ(క్రగాములుగాను తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తరగూములుగా (ప్రవహించు నదులన్నియు 
ఒకే సముద్రములో పోయి చేరునట్టు వీరియొక్క స్టితిగూడ నుండును 


ధ్యాయన్క్ట్రతే యజ౯ య్రై(స్తేతాయాం ద్వాపరే2_ర్ధయః / 
యదాప్త్రోతి తదాప్పోతి కలా నంక్తీర్ద్య కేళమమ్‌ ॥ 


కృతయుగమున ధ్యానయోగపరమగు జ్ఞానము చేతను, త్రేతాయుగమున 
యజ్ఞముచేతను, ద్వాపరయుగమున నర్చనచేతను, ఏఫలమును బొందిరో, ఆఫలమునే 


నారదభక్తి సూత్రయులు 297 


కలియుగమున భక్తి(నామసంకీర్తనము) చేత బొందగలరు ఒక్కొ_క్కయుగము 
మారునప్పుడు జనుల జ్ఞానశక్తియు తగ్గుచుండును కావుననే కలియుగమున (ప్రజ్ఞాశక్తి 
తగ్గిపోవుటచేత “* అహం (బ్రహ్మా£_స్మి* యను జ్ఞానమునకున్ను, నిర్వికల్ప సమాధిగల 
యోగమునకున్ను, మానసకాయి కేంద్రియ నిగ్రహ పరమగు తపస్సునకున్ను శక్తి 
కలియుగమున చాలకపోవుటయే భక్తి చేత మోక్షము బొందవచ్చునని చెప్పుటకు 
గారణము 


సత్యాదిత్రియుగే బోధవై రాగ్యే ముక్తిసాధకే | 
కలౌ తు కేవలా ఖక్తిర్ప్రహ్మ సాయుజ్యకారిణీ ॥ 


కృత, (త్రేతా, ద్వాపర యుగములలో బ్రహ్మజ్ఞానము, యోగము, వైరాగ్యముతో 
గూడిన తపస్సు మోక్షసాధనములు ఆ మూడు యుగములలో జ్ఞానయోాగతపస్సులచే 
ఏమోకమును బొందిరో అట్టి బ్రహ్మసాయుజ్య జీవన్ముక్తి కలియుగమున భగవద్దుక్తివల్లనే 
బొందగలుగును కారణవేంవున పరాళః రస్మృృతి ౦దూలాగున దెలుపుచున్నది 
కృతయుగమున (ప్రాణము అస్టిగతమనియు, (త్రేతాయుగమున ప్రాణము మాంసమును 
ఆ(శ్రయించి యుండుననియు, ద్వాపరమున రక్తసంబంధమై యుండుననియు, 
కలియుగమున ప్రాణము అన్నము నాశ్రయించి యుండుననియు తెలుపడమైనది కావున 
వ్యాసాది బబుషులు అనుష్టించిన జ్ఞూనము, సనకాదులనుప్పించిన యోగము, 
విశ్వామిత్రాదులనుష్టించిన తపస్సును, కలియుగములో నందరున్ను అనుష్టింప జాలరని 
తలంచియే సులభమగు భక్తియే ముక్తిసాధనమని తెలుపబడినది 


కుతే త్వస్ట్రీగతాః ప్రాణాః త్రేతాయాం మాంనమాణ్రితా / 
ద్వాపరే రుధిరం చైవ కలౌ త్తన్హాదిషు ప్టీతాః / 
16. సూ॥ పూజాదిష్టునురాగ ఇతి పారాశర్యః. 
పద॥ పూజాదిషు - అనురాగః - ఇతి - పారాశర్యః 


ఉకీ ॥ పూజాదిషు = పూజాదులయందు, అనురాగః = ప్రీతి, ఇతి = అని, 
పారాశర్యః = పరాశరపుత్రుడగు వ్యాసుడు 


తా॥ పూజాదులయందు ప్రీతి భక్తి యని పరాశర మహర్షి పుత్రుడగు 
వేదవ్యాసుడు వచించెను 


298 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


వి ॥ శ్రీనారద మునీంద్రుడు మోక్షమునకు భక్తియే ముఖ్య సాధనమని తన 
యాశయము మూత్రము గాదని వ్యాస, గర్గ, శాండిల్యాది మహర్షులనుగూాడ 
నిరూపించెను ఈ '“పూజాదిప్వను రాగ ఇతి పారాశర్యః'' పూజాదులోల అనురాగము, 
భక్తియని వ్యాసుడు నిశ్చయించునప్పుడు పూజాశబ్రముచే నిచట సాకారము 
నంగీకరించవలసి వచ్చినది ఆత్మ పూజగూడ నుండినను, నది ఆధ్యాత్మిక జ్ఞానముతో 
సంబంధించినదగుటచే, నిచట దానినిమాత్రము లక్ష్య్యముంచుట దగదు కావున 
సాకారార్భనవే. ఇచట ముఖ్యమని గ్రహించుకొనవలయును ఆత్మ చింతనము 
జేయుటకు పరిపక్వత లేని హృదయము గలవారికే సాకారపూజ యేర్పుడినది 
మొట్టమొదట నిరాకారమగు ఆత్మపూజ జేయుట కందరికిన్ని సాధ్యము గాదు 
సామాన్య జనుల యంతః కరణాది ఇంద్రియములు దృశ్యవస్తువు లోనే స్టితి గలిగి 
యుండును దానినుండి మరలించి అంతర్హ్నష్టి లోనికి ప్రవేశింపజేసి పరమాత్మ ధ్యానము 
జేయుట యెంతో సంస్కారము గల జీవులకే సాధ్యపడును అక్షరాభ్యాస కాలమున 
ఓనమాలు బాలుడు వ్రాయవలసి యుండిన పలకలో యాచార్యుండు అక్షరములను 
లిఖించి బాలునిచే చెప్పించి దెద్రించవలయును ధనుర్విద్యాభ్యాసమున నొక్క 
గురుతుబెట్టి యభ్యసించిన మాత్రమే తరువాత సూక్మవస్తువును గూడ భేదించెడి శక్తి 
గలుగును కావుననే శాస్త్రమీలాగున జొప్పుచున్నది 


శివజ్ఞానం ద్దిధ్యాజేయం నగుణం నిర్దుణం తధా ! 

ఆదౌ నగుణమా థ్రిత్య వళ్ళాన్దిర్లుణానూచరేత్‌ ॥ 

అవ్యక్తమైన పరమాత్మ స్వరూపమును రెండు విధములుగా గ్రహించదగినది 
అది సగుణమనియు, నిర్లుణమనియు జప్పబడును మొదట సగుణోపాసనము జేసిన, 
రాగారాగా యదే నిర్గుణ బ్రహ్మమై పరిణమించును 


సగుణజ్ఞాన హీనస్య న హి నిర్లుణవేదనమ్‌ । 

నందిదర్శన హీనస్య యధా న శివదద్భనమ్‌ ॥ 

ఏలాగున నంది దర్శనము జేయు నయనశక్తి లేనివాడు శివదర్శనము 
జేయజాలడో, ఆలాగున సగుణ జ్ఞానము లేనివానికి నిర్గుణజ్ఞానము సిద్రింపదు గొప్ప 
ఆకారముతో బైట నుండునంది కేశ్చరుడు నేత్రదోషముచే గనబడని వానికి చీకటి గదియగు 
గర్భాలయమున చిన్నదిగానుండు ఈశ్చరలింగ దర్శనమెట్టుగును? బాలునికొక మహాత్ముని 


నారదభక్తి సూత్రములు 299 


పటమును పూజించు నప్పుడు చూపిన నారూపము, దీపము, పుష్రాదులయందు 
మనసు లగ్నమగును అత్తరి ఆమహనీయాత్ముని గురించి ఎంత జెప్పినను దెలిసి 
కొనజాలడు అతడే పెద్దవాడై యామహాత్ముని జీవితచరిత్రము జదివిన ఫోటోలో గాదు, 
అమ్మహనీయుని యనుష్టానములో ఆయనబొందిన దైవములో విశ్వాస భక్తులేర్చుడును 


విగ్రహారాధన రహస్యమున్ను ఆలాగున నుండును విగ్రహమును దైవభావముతో 
నారాధించువారు కేవల మూఢులని భావించరాదు మనోభావనయొక్క శక్తి చాల గొప్పుది 
అట్టి భావనాశక్తి లేనివాడు నిరాకారదైవమును గూడ భావన జేయజాలడు దైవమును 
జ్ఞాన స్త్వరరూపునిగాను, కరుణాస్వరూపునిగాను, వ్యాపకస్వరూపుని గానం, 
సత్యస్వరూపుని గాను, (ప్రకాశస్వరూపునిగాను భావించుటగూడ నొకవిధమగు భావనా 
పూజయేయగును స్వూలమైన పూజకన్న నిది కొంత యెత్తైన సూత్మపూజయే అనగా 
మానస పూజయే యగును, *“ యద్భావం తద్సవతి'' యని యుండుటచే విగ్రహములలో 
దైవ బుద్రిగలిగి పూజించు వారికి దానికి తగిన ఫలితము గలుగును మార్కండేయుడు 
శివలింగమును ఈశ్వరభావముతో పూజించుటవల్ల దానినుండి పరమేశ్వరుం 
డావిర్భవించి మృత్యువునుండి రక్షించెను (ప్రహాదుండు చరాచర వస్తువులన్నిటిలోను 
భగవంతుని భావన జేయుటచే స్తంభమునుండి సృసింహమూార్తి యావిర్భవించి 
యాశీర్వదించెను ఏకలవ్యుండు మృత్తికచే (ద్రోణాచార్య విగ్రహమును నిర్మించి 
ధనుర్విద్యను గ్రహించెను పండరీపురమున ననేకభక్తులు పాండురంగని దర్శించిన గాధలు 
గలవు ఇకను నీలాటి కధలెన్నియో |ప్రసిద్దిలో నున్నవి ఇదంతయు వట్టికల్పిత కథలని 
ఆస్తికు లెవ్వరున్ను నమ్మజాలరు అయితే అందరికిన్ని విగ్రహారాధన యుండవలెనని 
మేము చెప్తుట లేదు మానసిక ధ్యానము జేయశక్తిలేని వారికుండుట మంచిదని 
మాత్రము మాయాశయము అయితే శ్రీరామానుజ, శ్రీమధ్వాచార్య, శ్రీవబ్లభాచార్య, 
శ్రీకృష్లచైతన్య సంప్రదాయాదులు మానసిక ధ్యానము జేయ శక్తిగలవారు సహా విగ్రహారాధన 
తప్పక జేయవలయునని చెప్పుదురు ఈ విషయమై గీతలో గల “ యద్యదాచరతి శ్రేష్ట”, 
“లోక సంగ్రహమేవాపి'', '“'సంపశ్యన్కర్తుమర్హసి' అనుగీతా ప్రమాణములను 
జూపుదురు 

పూజలు బాహ్యముగా పదునారు విధములుగా జొప్తుదంరు దీనినే 
షోడశోపచారమని తెలుపుదురు (1) ధ్యానము (2) ఆవాహనము, (3) పాద్యము, 
(4) అర్హ ్రము, (5) ఆచవునీయువు, (6) స్నానవుఎ, (7) వస్తువు, 


300 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


(యజ్ఞోపవీతము, (9) గంధము, (10) పుష్పాక్షతలు, (11) ధూపము, (12) 
దీపము, (13) నైవేద్యము (14) తాంబూలము, (15) నీరాజనము, (16) మంత్ర 
పుష్ప నమస్కొారాదులు 

అంతరాత్మ దర్శనము సామాన్యవుని తలంచరాదని కరోపనిషత్తు 
పదేశించుచున్నది - 
మూ ॥ వరాజ్ఞు ఖాని వుత్రుణత్భ్రాయం భ్యూన్తస్మాల్చురాజ్‌ వళ్ళతి న్లా్హరాత్మ౯ ! కల్చిద్దీరః 

వ్రత్వగాత్మానమైక్షదా వృత్రచకు రద్భుతత్సమిచ్చుక॥ 

సృష్టికర్త ఇం(ద్రియములను పరాగ్విషయాభి ముఖస్వభావము గలవానిగా 
సృష్టించెను అందువలన అవి శబ్దాది విషయజాతమునే గాంచుచున్నవి అంతరాత్మను 
జూచుట లేదు చిత్తశుద్రిగలిగి చిత్తెకాగ్రముగల ఒకానొక ధీరుడు మోక్షమును 
గోరుచున్నవాడై మరలింపబడిన యిం[దియ సమూహముగలవాడై పరమాత్మను 
జూచుచున్నాడు 
17. సూ॥ కధాదిష్టితి గర్గః. 
పద॥ కధాదిషు - ఇతి - గర్లః 
టీక॥ కధాదిషు = భగవత్కల్యాణ గుణగణ కధలయందు, ఇతి = ప్రీతి, (భక్తి) 

యని, గర్లః = గర్గాచార్యులమతము 

నారదుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలయినవారు భక్తియందెంత 
ప్రీతి గలిగియుండిరో, గర్గాచార్యుడున్ను అట్టివాడే భగవత్కల్యాణ గుణగణ 
కధలయందాసక్తి గలిగియుండుట భక్తియని గర్గ మహర్షియొక్క మతము 

౨ / శుకాద్వాన్సునకాద్వాల్టో వురా ముక్తా హి భక్ట్తితః ॥ 

భా న మూమను ప్రాప్తా నారదాద్దా శ్రిరాయునః ॥ 

శ్రీ శుకుడు, శ్రీసనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత నారదాది 
మునులందరు పూర్వము భక్తి వల్లనే యీలోకములో జీవన్ముక్తులైరి భక్తిచేతనే వారు 
భగవత్రాప్తిని బొంది చిరాయుష్మంతులైరి 

నృణాం జన్మునవా(సేణ భక్తా ప్రీత్సిర్లి జాయతే । 

కలా భ్లక్షిః కలౌ భక్తిర్దుక్నా కోష్టు వుర్మస్ట్రీతః ॥ 


నారదభక్తి సూత్రములు 301 


మానవులకు అనేక జన్మములలో భగవ(త్రీతి కరమగు పుణ్యకర్మల పరిపాకము 
చేతనే భగవద్దుక్తి గలుగును కలియుగమున మోక్షమునకు భక్తియే ముఖ్యసాధనము భక్తివల్లనే 
భగవంతుడు సాక్షాత్మ_ రించును ““కలౌభక్తిః కలౌ భక్తి?” అని రెండు తూరులు జొప్తుటు 
దార్యముకొరకని గ్రహించేది 


న తపోభిర్లు నేదైళ్ల న జ్ఞానేన న కర్మణా / 
వార్డిి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపీకాః / 


తపములచేతగాని, వేదాధ్యయనముల చేతగాని, శా స్త్రజ్ఞానము చేతగాని, 
కర్మకాండ క్రియచేతగాని, భగవత్సాక్షాత్క్భారము బొందుటకు సాధ్యము గాదు అనన్యభక్తి 
యొక్కటియే భగవత్రాప్తికి (మోక్షమునకు) కారణమగును దీనికి గోపికా, స్త్రీలే ప్రత్యక్ష 
(ప్రమాణము ఈవిషయమై ముకుందమాలయందు కులశేఖరాళ్వారు తెలిపినది 
జూడుడు 


వ్యాధస్వాచరణం (ధ్రువన్యాచ వయో విద్యా గజేందస్యు కా 
కుబ్దాయాః కము కామరూవమధికం కిం వా నుధామో౯ ధమ్‌ + 
వంశః కో విదురస్వ యాదవవతేరు(గ్రస్పుకిం పౌరువమ్‌ 

భక్తా తువ్యతి కవలంనచ గుకార్హకి పీయో మాధవః 4 


ధర్మ వ్యాధుని ఆచరణమేమి ? (ధ్రువునికి వయస్సెంత ? గజేంద్రుని విద్య 
యెంత? కుబ్దకు కామ సౌందర్యమెంత ? కుచేలునకు ధనమెంత? విదురుని వంశమేది? 
యాదవపతియైన ఉగ్రసేనునకు పౌరుషమెంత మాత్రము? వీరందరున్ను భగవద్దక్తి 
యొక్కదానివల్ల మాత్రమే భవత్కపకు పాత్రులైరి వీరి భక్తివల్లనే భగవంతుడు సంతోష 
భరితుడాయెను వారల జాతి, వయస్సు, విద్య మొదలగు గుణములవ్లల్ల భగవంతుడు 
ప్రీతిని బొందలేదు భగవంతుడు భక్తి ప్రియిడు 


18. సూ॥ ఆత్మరత్యవిరోధేనేతి శాండిల్యః। 


ప॥ ఆత్మరత్య విరోధేన - ఇతి - శాండిల్యః 


కీ ॥ ఆత్మరతి = ఆత్మక్రీడకు, అవిరోదేన = విరోధములేని స్ట లచే 
WF చల. 
ఇతి = పొందవలయునని, శాండిల్యః = శాండిల్యమహ రి. (కంతా 


302 శ్రే మలయాళ సద్గురు గ్రంథావళి 


తా ॥ ఆత్మధ్యానముచే గలిగడు ఆత్మ(క్రీడకు (ప్రతిబంధము లేని 
భగవత్కా.ర్యములు మాత్రమే చేయవలయునని శాండిల్య మహర్షి యొక్క 
ఆశయము అనగా (బహ్మనిష్టకు అడ్డు గలుగని కార్యములు మాత్రమే ఆత్మ 
ధ్యానపరాయణులగువారు చేసిన చాలును ఆత్మ పరమాత్మలో రమించుటయే 
భక్తి యని శాండిల్యముని యభిప్రాయము 


వి ॥ ఎంత పుణ్య కర్మగల పనియైనను, లేక భగవ(త్రీతికరమైన పనియైనను 
ఆత్మధ్యానమునకు (ప్రతిబంధకమైనచో వానిని త్యజించి పరమాత్మ ధ్యానపరాయణులై 
యుండవలయును ఏలన యా ఆత్మారామ తత్తకము యన్నిటికన్న ముఖ్యమైనది 
దీనికి భంగము గలుగజేసిడు (క్రియలన్నియు అముఖ్యములు అయితే అంతరాత్మయందు 
రమించెడు పరిపక్వస్టితి గలుగనివారు, సంకల్పములు, వృత్తులు నశించని వారలు, 
బాహ్యమయిన భగవతైంకర్యాదులు లేక లోక సేవాపరవుగు పుణ్య కర్మలు 
చేయుచుండవల యును కావుననే “అవిరోధేన'” యని సూ(త్రములో 
(ప్రయోగించడమైనది ఆత్మనిష్టకు (ప్రతిబంధము గలుగజేయని పుణ్యకర్మాదులు 
బ్రహ్మనిష్పులు గూడ జేయుచుండవచ్చును లేనిచో గీ త। 3వ అధ్యాయములో జెప్పినట్టు 
ఆత్మవంచ కులగుదురు 


కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మర౯ | 

ఇంద్రియార్జాన్విమూఢాత్మా మిధ్యాచారస్స ఉచ్యతే ॥ (3-6) 

ఏ మూఢాత్ముడు కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను అణచిపట్టి 
ఇంద్రియ విషయములను మనస్సుచేత స్మరించుచున్నాడో, వాడు మిధ్యాచారుడనియు, 
వంచకుడనియు చెప్పుబడుచున్నాడు ఈ అధ్యాయము లోనే ఆత్మరతియొక్క. మహిమను 
తెలిపినది జూడుడు 

యనస్తాాత్మ రతిరేవ స్వాదాత్ముత్హ్యవుళ్ట మానవః / 

ఆత్మన్యేన చ నంత్నుష్తన్తస్వా కార్దాంనవిద్యతే/ (3-17) 

దీని యర్రము ఇదివరలో వ్రాయబడినదే '“తస్య కార్యం న విద్యతే?” - అట్టి 
యాత్మరతిగలవానికి చేయవలసినది మరియొకటి లేదు కల్పవృక్ష మూలమందున్న 
వానికి ఇతర వృక్షములతో ఏమి పని ? కామధేనువు గలవానికి ఇతరపశువులతో ఏమి 


నారదభక్తి సూత్రయులు 303 


ప్రయోజనము? చింతామణి లభించినవానికి ఇతరరత్నములతో నేమి ప్రయోజనము? 
గంగా తీరమందుండు వానికి ఇతర నూతులు ఏమిటికి ౧ సూర్యుడు ప్రకాశించు 
చున్నపుడు దీపములచే ఏమి ప్రయోజనము 9 ఆత్మక్రీడలోనున్నవానియొక్క. స్టితియు 
ఆలాగున నుండును 


(ఆభిళ్లకరణా వువ్వుక్‌ హితా$ వై షయికీం క్రియామ్‌ | 
స్వాత్మాక చింతనం యళత్తదీశ్చురధ్వానమీరితమ్‌ 4 


మనోవాక్కాయములలో గల విషయ సంబంధమైన (క్రియను తెస్ప్సగా 
రహితమొనర్భి ఆత్మధ్యానము మా(త్రము గలిగి యుండుటేది గలదో, యదే 
ఈశ్వర పూజ యగును అదే ధ్యానమున్ను అగు చున్నది 


19. సూ॥ నారదస్తు తదర్పితాఖిలాచారతా తద్విస్మరణే పరమ 
వ్యాకులతేతి. 

ప॥ _ నారదః - తు- తదర్పితాఖిలాచారతా - తద్వి స్మరణో - పరమవ్యాకులతా - 
ఇతి 

టీ ॥ _ నారదస్తు = నారదుడైతేనో, తదర్పితాఖిలాచారతా = తదర్పిత = ఆ భగవంతుని 
యందర్పింపబడిన, అఖిలాచారతా = సమస్తాచారములు గల వాడగుటు, 
తద్విస్మరణో = ఆ భక్తిని మరచితే, పరమవ్యాకులతా= మహావ్యాకులత 
గలిగియుండుటు, ఇతి = అని వచించెను 


తా ॥ నారదమహర్షి ఆ భగవంతునియం దర్శింపబడిన సమస్తా చారములు 
గలవాడై ఆ భగవద్దక్తి మరచినచో మహాదుఃఖము గలిగి యుండుట యని చెప్పెను 
ఇది పరమభక్తులయొక్క_ లక్షణము 


వి॥ శ్రీరావుకృషస్ణ పరవుహంసలు ఎప్పుడై నజగజ్జన నీభావవుు 
అంతకరణమునుండి తప్పిపోయినచో, మహాదుఃఖముతో రోదనము చేయుచు 
నుండేవారు గోపికా స్త్రీలయొక్క శ్రీకృష్ణాను విస్మరణమందు గలొడు వ్యాకులత 
భాగవతమున గనందగును దీనిలో ఇది వరలో వ్రాసిన ““వైకుంర చింతా వివర్దిత చేష్టుడై 
యొక్కడు నేడుచు నొక్ళచోట'' అను ప్రహ్లాదుని అవపను గురించిన పద్యము జూడుడు 


304 శ్రీ మలయాళ సుద్దురు గ్రంథావళి 


భక్టిలేన వరమూర్థదాయినీ భక్టిలేన భవరోగనాళినీ / 

భక్టిలేన వరనేదనద్రదా భక్తిరేన వరముక్తి కారిణీ ॥ 

నారదమునికి గలిగినట్టి పరభ్తి మా త్రమే పరమార్హ జ్ఞూనమును గలుగజేయునది 
అట్టి భ్రియొక్క_టియే సంసార రోగమును నశింపజేయునది అట్టి భక్తి యొక్కటిమా త్రమే 
పరతత్త్వమును గలుగజేయునది అట్టి భక్తియొక్కటి మాత్రమే ముక్తి నొసంగునది 


20. నూ అస్తే న మేవమ్‌. 


ప అస్తి - ఏవమ్‌ - ఏవమ్‌ 
టీ॥ ఏవం= ఈ (ప్రకారమైన భక్తికి, ఏవం = ఈ |ప్రకారమైన నిదర్శనము, ఆస్తి = 
అవును 


తా॥ పై సూ(తమున వివరించినట్టు సర్వవ్యాపారములనున్నూ 
భగవంతునియం దర్శించిన చిత్తము గలిగి భగవద్భావ వముంతఃకరణనుండి 
తప్పిుపోవునప్పుడం వంహావ్యాకులవంిను గలిగి యుండెడి భక్తియే 
గలిగియుండవలయును 

వి॥ భాగవతము జూడుడు 


అడుగడ్తునకు మాధవానుచింతన సుధా 
మాధుర్యమున మేను మరచువాని 
నంభోజ గర్పాదు లభ్యసింపగ లేని 
హరిభక్తి పుంభావమైనవాని 
మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా 
జిత్తమచ్యుతు మీద జేర్చువాని 
నంకించి తనలోన నఖిల ప్రపంచంబు 
శీవిష్ణుమయమని చెలగువాని 


వినయకారుణ్య బుద్ది వివేకలక్ష 

౬కాది గుణముల కాట పట్టుయినవాని 
శిష్యు బుధ లోకసం భావు జీరి గురుడు 
ముందరికి దొబ్బి తండ్రికి మొక్కుమనుచు 


నారదభక్తి సూత్రములు 305 


21. 


ప! 


టీ॥ 


సూ॥ యధా వ్రజగోపికానామ్‌. 
యధా - ('వ్రజగోపికానామ్‌ 


యధా = ఏలాగున, వ్రజగోపికానాం = గోకులమునందలి గోపికా స్త్రీలు 
శ్రీకృష్ణ భక్తిగలిగి మైవముఅచియుండిరో, ఆలాటి తన్మయ భక్తి గలిగి 


యుండవలయును 


తా॥ ఏలాగున గోకులమునందలి గోపికా స్త్రీలు శ్రీకృష్ణ భక్తిగలిగి 


మైమరచియుండిరో, ఆలాటి తన్మయభక్తి గలి గియుండవలయును 


వి॥ ఈ విషయమై శివానందలహరియందు శ్రీ శంకర భగవత్సాదులు 


జెప్పినది జూడుడు 


హంసః పద్మవనం సమిచ్చతి యధా నీలాంబుదం చాతకః 
కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తధా । 
చేతో వాంఛతి మామకం పశుపతే 1 చిన్మార్లమృగ్యం విభో 1 
గారీనాధ! భవత్సదాబ్దయుగళం కైవల్యసౌఖ్య ప్రదమ్‌ ॥ 


ఓ యీళశ్వరా ! హంస పక్షి పద్మ సమూహమును, చాతక పక్షి నీలమేఘమును, 


చ(క్రవాకపక్షి సూర్యోదయమును, చకోరపక్షి చంద్రోదయమును ఏ లాగున నిరంతరము 
తదేక ధ్యానముతో నపేక్షించ్లుచున్నవో, ఆలాగున నెవనియొక్క చిత్తము ఉపనిషత్రుతిపాద్య 
పరమాత్మయందైక్యమును గోరుచున్నుదో అదియే నిజమైన భక్తియొక్క లక్షణమగును 


22. 


వద ॥ 


ఉకీక ॥ 


సూ॥ తత్రాపిన మాహాళత్ట్యజ్హాన విస్మృత్యపవాదః. 
తత్ర - అపి - న - మాహాత్మ్య జ్ఞాన విస్మృత్య అపవాదః 


తత్రాపి = అట్టుండినను, మాహాత్మ్య జ్ఞాన విస్కృతి = శ్రీక్నష్ణమూార్తి యొక్క 
దేహసంబంద ప్రభావాదులవిస్కృతికి చెందిన అపవాదః న = లోకాపవాదమును 
జొంద లేదు 


తా॥ గోపికా స్త్రీలు పామరులవలె దేహబుద్రిగలవారై శ్రీ కృష్ణుని 


చెందలేదు కేవలము తన్మయులై పరమాత్మభావము గలిగి యుండిరి కావుననే 


306 ఈ మలయాళ నుద్ద్డురు గ్రంథావళి 


లోకాపవాదమును బొందక పోవుటయేగాక లోకస్తుతికి అర్హులైెరి (బ్రహ్మాదిదేవతలచే 
గీర్తింప తగిన వారలైరి 


వి॥ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణునియందు గలిగిన విరహము పామర స్త్రీలకు 
గలిగిన కామవిరహము వంటిది గాదు అది కేవలము దేహమునుగూడ మరచిన 
ఆత్మవిరహమై యుండెను, లేనిచో గోపికలున్ను, శ్రీకృష్ణభగవానుడున్ను నీచత్వమును 
బొందియుందురు అట్లయిన [బ్రహ్మాదిదేవతలుగాని, వ్యాసాదిబుషులుగాని, సనకాది 
యోగులుగాని, గోపికా, స్త్రీలను శ్రీక్నష్ణభగవానుని స్తుతించియుండరు అందువల్లనే 
ద్వాపరాంతమునుండి నేటివరకు మహా ప్రజ్ఞావంతులున్ను నీతిజ్ఞులును నగు మానవులు 
శ్రీక్నష్ణభగవానునిన్ని, గోపికా (స్త్రీలనున్నూూ, స్తుతించుచున్నారు, పూజించుచున్నారు 
అందువలననే ఈసూ(డత్రమున ““మాహాత్మ$ జ్ఞానవిస్మ్పతి'' యని సూచించుటకు 
గారణము ఇట్టి యవస్త నిర్వికల్ప సమాధియందు మాత్రమే సిద్రించును ఇట్టి 
పరతత్త రహస్యము దెలుసుకొనజాలక కొందరు భక్తులు తమ్ము శ్రీకృష్ణులుగాను, 
భక్తురాం(డ్రగు నారీమణులను గోపికలుగాను భావించి నరకమును బొందుచున్నారు 
వల్రభమతమున కంచుకోత్సవమను పేరుతో అదియొక మత సంప్రదాయముగ 
తలంచువారు గలరు 


యోగసూత్రము విభూతి పాదము సూ ॥ “తదేవారమాత్ర నిర్భాసం 
స్వరూపశూన్యమివ సమా ధిః ' - ధ్యానము నిరంతరాభ్యాసవశమున ధ్యేయాకారమున 
పరిణమించి తన ధ్యానరూపమును దోపనీయక ధ్యేయాకార మా త్రమై యుండుటయే 
సవూధి యనంబడును కావుననే సూ(త్రవుందు “అర్హ్హవూా[త్ర నిర్భాసం 
స్వరూపశూన్యం'” అని ప్రయోగించుటకు గారణము అద్రమాత్ర మనగా శబ్దము 
త్యజించి యది దేనిని గూర్చి చెప్పుచుండునో, ఆ స్వరూపమై యుండుటయు, 
స్వరూపశూన్యం దేహాకారబుద్రిలేనిదై, దైవాకారప్టితిగలిగి యుండుటయని భావము 
ఇట్టే భావమే పరమ భక్తులున్ను, పరమభక్సురాం[డ్రును, మహాపుణ్యవ్రతలును నగు 
గోపికా స్త్రీలకుండెను యోగశాస్త్రము జెప్పినది జూడుడు 


ఎీరం జీలే యధా జీవం తైలం తైలో జలం జలో ! 
నంయుక్రమేకతాం యాతి తభాత్మున్వాత్మవిన్నునిః / 


సమాధి లక్షణము చెప్పబడుచున్నది ఏలాగున పాలలో పాలున్ను, నూనెలో 


నారదభక్తి సూత్రములు 307 


నూనెయున్ను, నీటిలో నీరున్ను ఐక్యమయిన భిన్నత్వము బోయి, యేకత్వము 
బొందుచున్నదో, ఆలాగున ఆత్మ వేత్త యయిన మునియు, పరమాత్మ యందేకత్వము 
బొందుచున్నాడు గోపికలు నిట్టి స్తితిలో నుండు వారలే 

ఘటేనప్రే యధా వ్యోమ నోమైవ భవతి స్వయమ్‌ / 

తధ్రైనోపాధి విలయే బహ్మావ ([బహ్మవిత్స ౮ యమ్‌॥ 

ఏలాగు ఘటాకాశము ఘటము భిన్నమైన స్వయముగా మహాకాశమగు 
చున్నదో, ఆలాగున దేహోపాధి విలయమైన బ్రహ్మజ్ఞూనియు స్వయముగా బ్రహ్మయే 
యగుచున్నాడు పరమ భక్తురాండ్రగు గోపికా వధూమణులు దేహబుద్ది గలిగి 
యుండలేదు ఇట్టి యవస్తను దేహబుద్దిలో గలవారు అనుసరించుట గాఢసుషు ప్రిలో 
నుండు మూఢాత్ముని నిర్వికల్పసమాధిలో నుండు మహాత్మునితో సమానముగా 
జొప్తునట్టుండును అమృతమును విషముతో సమన్వయ పరచువానివలె నుంటున్నది 
తల్లియు, భార్యయు నొకే స్త్రీరూపమని తలంచి విహరించు పాపాత్ముని గతి యెట్టిదో, 
దేహబుద్ది గలిగియుండు గురుశిష్యురాండ్ర ప్రితియు నట్టిదని మరువకుడు 1 


23. సూ॥ తద్విహీనం జారాణామివ. 


పద ॥ తద్విహీనం - జారాణాం - ఇవ 
టీక॥ _ తద్విహీనం = గోపికా స్త్రీలకు గలిగిన తన్మయభక్తిలేని స్రితిని, జారాణా మివ= 
జారులస్టితి వంటిది అని చెప్పుచున్నారు 

తా ॥ గోపికావధూమణులకు శ్రీ కృష్టభగవానుని యందుగల తన్మయభక్తి 
లేక (ప్రవర్తించువారలను వ్యభిచారులనియే నిజ్ఞాలు దలంతురు 

నుఖమల్దుం బహ్మూక్టోకో విషయ గ్రాహిణాం నణామ్‌ ! 

అనంతం (ఒహ్మనిష్టానామితి వేదాంతడిండినుః / 

“విషయాసక్తులైన జనుల కల్పమైన సుఖమును, అంతము లేని క్షేశమున్ను 
గలుగును (బ్రహ్మనిష్టులైన మహనీయుల సుఖవునంతమైనదని వేదాంత భేరి 
ఘోషించుచున్నది? యని శంకరాచార్యులు (వేదాంతడిండిమము) 

శురధారాను నంలగ్థం యధాస్వాదయతే మధు ! 

నుఖం న్వల్దుం మవాద్దుఃఖం నంసారే2_స్మి౯ తధా నుఖమ్‌ / 


308 శ్రీ మలయాళ సదురు గ్రంథావజఆ 


ఈ సంసారములో గల స్త్రీ విషయాది విషయసుఖమెట్టిదన, వాడిమిగల 
వుంగలికత్తి పదునుపై పూయబడున తేనెను నాలుకతో నాకునప్పుడు ఒక్క 
విఘడి యకాలము తీయగ గనిపించినను, నాలుక తెగిన తరువాత వంహా 
దుఃఖవెటువంటిదో ఆలాగున విషయసుఖము అత్యల్హముగా గనిపించినను 
అనంతదుఃఖమును బొందవలసియుండును 

నారీణాం నయనాదేశః సురాణామపసీ దుర్తయః | 

స యేన విజితో లోకే హరిభక్తస్స ఉచ్యతే | 

హరిభక్తిః కుతః పుంసాం నారీభక్తిజుషాం ద్విజాః ॥ 

కామినీ స్ర్రీలయొక్క నయనాదేశము దేవతలకు గూడ జయించుటకు 
ప్రయాసమైనది ఆలాటి మోవాోవేళపరిచెడి (స్త్రీలయొక్క చూపును ఎవడు 
జయించినవాడో, అట్టివాడే హరిభిక్తుడని చెప్పబడును, ఓ ద్విజులారా | 
నారీభక్తీయందావేశముగల చిత్తము గల వారికి హరిభక్తి యెక్కడిది ? అనగా వారికిచటగాని, 
పరమందుగాని, అరణ్యమందుగాని, మరమందుండినగాని నిజమైన దైవభక్తి గలుగదు, 
అమ్టైవ(క్రమునీం[ద్రుడు జనకమహారాజుకు పదేశించినది చూడుడు 

మ్యుక్సిమిచ్చనీ చే త్తాత ! విషయాన్హిషవత్త్యజ / 

జమ్మార్హనం దయా తోషం నత్వం వీయూవవద్దుజు / 

ఓ నాయనా! నీవు మోక్షమును ఇచ్చించెదవేని, విషయముల నన్నిటిని, 
విషవలువలె త్యబింపువూ !క్షవును, ఆర్హవవరునం, భూతదయును, 
ఆత్మసంతోషమును, సత్యమును అమృతమువలె సేవింపుమా 1 


మోవ్లో ఎవయ్యనైరస్యుం బంధో వైషయికో రనః। 

వీతావదేన విజ్ఞానం యధేచ్చుసీ తధా కురు ॥ 

విషయములలో విరక్తిగల్లి యుండుటయే మోక్షము విషయములలో 
అభిలాష గలిగి యుండుటయే బంధము శాస్త్రము చేతను, గురువాక్యము చేతను, 
స్వబుద్రిచేతను తెలిసికొనందగినదిది ఒకటియే తర్వాత మీ యిష్ట మేలాగో యాలాగున 
జేయుమా ॥ 

(శతం నత్వం తపళ్ళీలం విజ్ఞానం విత్తమున్హ్రతిమ్‌ / 

- ఇంధనికురుతే మూఢః థవ్రవిళ్ళువనితానలమ్‌ / 


నారదభక్తి సూత్రములు 309 


మూఢుడై నవాడు శా స్త్రశ్రవణాము, సత్యము, తపస్సు, సుశీలత్వము, 
విజ్ఞానము, ధనము, ఉన్నతస్తానము మొదలైనవాటిని స్త్రీయను ఆగ్ని యందు ప్రవేశించి 
కట్టైలవలె కాల్చివేయుచున్నాడు “వనితాలయమ్‌'' అని పారాంతరము 


యే హి నంన్దుర్ధుజా భోగా దుఖయోనయ ఏవ తే 
ఆద్యన్తనంతః కౌంతేయ న తేషు రనుతే బుధః ॥ (౮-22) 


ఓ యర్ట్రునా ! ఏవి విషయ సంయోగమువలన గలిగిన సుఖములో, యవి 
దుఃఖమును గలుగజేయునవే అవి ఉత్పత్తి నాశములు గలవి కాబట్టి బుద్దిమంతుడు 
ఆ విషయ సుఖములయందు రమించడు 


24. సూ॥ నాస్త్యేవ తస్మింస్తత్సుఖ సుఖిత్వమ్‌ = 
పద॥  నాస్తి- ఏవ - తస్మి౯ - తత్సుఖసుఖిత్వమ్‌ 


టీక ॥ _ తస్మి౯ =భగవంతుని బొందుట యనెడి సుఖము, తత్సుఖసుఖిత్వం= సాధారణ 
(స్త్రీలు తమ ప్రియతములయెడ బొందునట్టి సుఖము వంటిది, నాస్త్యేవ = 
కానేకాదు 


తా॥ భగవదైక్యముచే గలడు తన్మయ సుఖము జార స్త్రీలు తమ 
ప్రియతముల యెడ బొందెడు సుఖము వంటిదిగాదు 


వి ॥ సామాన్యముగా ప్రపంచములో కామపరవశలై యుండు (స్త్రీలు బొందెడు 
విషయ సుఖమెట్టిదో గోపికలు బొందిన సుఖము అటువంటిది గానేరదు అది 
భగవదైక్యాను సంధానముచే, పరమయోగులు బొందెడు శాశ్వత (బ్రహ్మానందమే గాని, 
మరియొకటి గాదు ఆసంబంధము మానసిక సంబంధముగా నుండును గోపికలు 
బొందిన సుఖవలు దేహూం(దియు వునోబుద్దులకు విలక్షణమైనది, అది 
యాత్మారావుసుఖవలు దేహేం(ద్రియ మనస్సులు జడములు ఆత్మయో ! వై 
తన్యస్వరూపము భగవంతుడున్నూ్నూ చైతన్య స్వరూపుడే వీరుభయులు అ ప్రాకృతులు 
కావున దానివల్ల గలొడి సుఖము గూడ య ప్రకృతమైన బ్రహ్మసుఖము అది శాశ్వతమైనది 
పున రావృత్తి లేనిది దేహేం(ద్రి యాదులతో గూడిన విషయ సుఖము, పునరావృత్తితో 
గూడినది, అంతియగాక, నొక క్షణకాలము, సుఖముగా దోచినను, ఉత్తరక్షణమున 
మహాదుఃఖమును గలుగ జేయునది 


ఓం 
2. ద్వితీయో౭_ధ్యాయః - భక్తిమహత్తమ్‌ 
రండవ అధ్యాయము - భక్తిమహత్త్వము 


25. సూ ॥ సాతు కర్మజ్ఞానయోగేభ్యో౬_ప్యధికతరా. 
పద॥ సా-తు- కర్మజ్ఞానయోగేభ్యః - అపి - అధికతరా 


టీక॥ సాతు= ఆభక్తియైతేనో, కర్మ = కర్మముకన్న, జ్ఞాన = జ్ఞానమునకన్న, 
యోగేభ్యో౭_పి = యోగముకన్నను, అధికతరా = మిక్కి లి అధికమైనది 


తా॥ ఆ తన్మయభక్తియైతేనో, యజ్ఞాదికర్మముకన్నను, నిత్యానిత్యవస్తు 
వివేకజ్ఞానముకన్నను, అష్టాంగయోగముకన్నను అధికతరమైనది ఏలన 
యజ్ఞాదికర్మలు, ఆత్మానాత్మ వివేకజ్ఞానము, అష్టాంగ యోగము మొదలగున 
వన్నియు భక్తి గల్గ్షియుండిన మాత్రమే ఫలించును భక్తి వాన వంటిదనియు, 
కర్మజ్ఞానయోగాదులు విత్తనముల వంటివనియు, శ్రేష్ట విత్తనములై నను 
వర్షములేనిచో ఫలించనట్లు పైజెప్పిన క్రియలన్నియు భగవద్భక్తి గలి గియుండిన 
మాత్రమే ఫలించును, లేనిచో ఫలించవని గ్రహించవలెను 

వి॥ యోగః కర్మ చ సాంఖ్యం చ తపోధ్యానం వ్రతం భ్రుతయ్‌ । 

వ్యర్ధం హి భక్తిహీనన్య వ్యాస్తీహ్‌నా క్రషిరుధా / 

యోగాభ్యాసము, యజ్ఞాదికర్మ, సాంఖ్యవిచారము, తపస్సు, ధ్యానము, 
(ప్రతము, వేదాంతశ్రవణము, ఇవన్నియు గ్రేష్టములే అయితే బీజములుత్కృష్టములై 
నను, వర్షము లేనిచో నెట్టు వ్యర్దములో, అట్టు పవిత్రమైన భక్తి లేనిచో, పైజెప్పిన 
యోగాదులన్నియు ఫలమును గలుగ జేయవు 

న వేదయజ్ఞాధ్యయనైద్దు దానైర్డు చక్రియా భిర్లు తపోభిదుగ్రః ! 

వీవం రూవళ్ళుక్టు అహం న్ధులోకే దఘుం త్సదన్యేన కురువ్రవీర ॥ (11-48) 


F22 


312 ఈ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఓ యర్జునా! ఇట్టి విశ్వ రూపముగల నేను భూలోకమునందు, అనన్య భక్తిగల 
నీకన్న నితరునిచేత, వేదపరనములచేతగాని, యజ్ఞాది (క్రతువులచేతగాని, 
శా (స్రాధ్యయనములచేతగాని, దానముల చేతగాని, కర్మకాండ (క్రియలచేతగాని, 
ఉగ్రతపస్సులచేతగాని దర్శించుటకు సాధ్యమైన వాడను గాను అనన్యభక్తియొక్కదానిచేత 
మాత్రమే నన్ను చూడసాధ్యమగును ఆరవ అధ్యాయములోని శ్ర 146,47, చూడుడు 
ఈ రెండు శ్లోకములిదివరలో వ్రాయబడినవి భాగవతమును జూడుడు 


చిక్కడు ప్రతముల క్రతువుల 
జిక్కడు మరి దానశౌచ శీల తపములం 
జిక్కడు యుక్తిని భక్తిని 
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్దము సుమండీ ! 
26. సూ॥ ఫలరూపత్వాత్‌. 
పద॥  ఫలరూపత్వాత్‌ 
టీక॥ (భక్టిః = భక్తి), ఫలరూపత్వాత్‌ = ఫలరూపమగుటవలన, 
తా॥ ఈ భక్తియైతే (ప్రత్యక్షఫలమును గలుగజేయునదిగా ఉంటున్నది 
వి॥ యజ్ఞాది (క్రతువులు, తపస్సులు, మొదలైనవి నిష్మెమ కర్మమైనచో 
భక్తిని గలుగజేయునవిగా నుంటున్నవి భక్తి గలిగిన యదే సాక్షాత్తుగా మోతము 
గలుగజేయును భక్తి తప్పు తక్కిన యజ్ఞాది క్రతువులు పరంపరా ముక్తిని మాత్రమే 
గలుగజేయును 
27. సూ॥ ఈశ్వరస్యాప్యభిమానిద్వేషిత్వాదైన్య ప్రియత్వాచ్చు. 
పద ॥ ఈశ్చరస్య - అపి - అభిమానిద్వేషిత్వాత్‌ - దైన్యప్రియత్వాత్‌ - చ 
టీక॥ _ ఈశ్వరస్యాసి = ఈశ్వరుడుగూడ, అభిమానిద్వేషిత్వాత్‌ = అహంకారులను 
ద్వేషించుటచేతను, దైన్యప్రియత్వాచ్చ = దీనులను (ప్రీమించుటచేతను 


తా॥ ఈశ్వరునకు దురభిమానుల ద్వేషించుటయు, దీనభావము గల 
భక్తుల రక్షించుటయు స్వభావమై యుండును 


నారదభక్తి సూత్రములు 313 


వి ॥ శిష్టరక్షణ, దుప్రశిక్షణకాజుకే భభవదవతార మేర్పుడుచుండును కావుననే 
కంసాదులను శిక్షించుటయు, (ప్రహాదాదులను రక్షించుటయు జరగెను ఆలాగున 
దుర్యోధనాదుల నిగ్రహించుటయు, ధర్మరాజాదుల ననుగ్రహించుటయు ఏర్పుడెను 
అదే రీతిగ రావణాదుల ర హితమొనర్భుటయు, విభీషణాదుల ఆదరించుటుయు 
గలొగెను అట్టు గానిచో లోకసంరక్షణము జరుగదు ధర్మాత్ముడైన రాజైనచో 
అధర్మాత్ములను అణచుటయు, ధర్మాత్ములను ఆదరించుటయు ఇప్తుడుగూడ 
ప్రపంచములో జరుగుచునే యుంటున్నది యమధర్మరాజు సహ పుణ్యాత్ములకు 
స్వర్శవలను, పాపాత్మలకు నరకవుంను విధించుచున్నాడు దీనియందు 
సవుత్వవలమనకున్నూ, దయాళుత వలునకున్ను, అంతర్యావిత్వ మునకున్ను, 
సత్యమునకున్ను హాని గలుగదు 

యదాయదా హి భర్మన్య గ్రానిర్భువతి భారత / 

అభ్యుత్తానమధర్థున్వ తదాత్మానం నజామ్యహమ్‌ / (4-7) 

ఓ యర్జునా ! ధర్మమునకు క్షయమున్ను, అధర్మమునకు వృద్దియున్ను నెప్పుడు 
గలుగుచుండునో, అపుడధర్మము నణచుటకున్ను, ధర్మము నుద్దరించుటకున్ను 
నేనవతరిచుచున్నాను 

వరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్మ్ఫ్రతామ్‌ ! 

ధర్మ నంస్త్రావనార్డాయ నంభనామి యుగేయుగే॥ (4-8) 

నేను సన్మార్గ నిష్టగలవారియొక్క_ రక్షణము కొణుకును, దుర్మార్గ (ప్రవర్తులై, 
సాధు సజ్జనుల బాధించు వారియొక్క శిక్షణ కొజుకును, ధర్మమును స్టాపించుట 
కొజుకును (ప్రతియుగమున పుట్టుచున్నాను 

ఆహాంకారం బలం దర్పం కొమం క్రోధం చ సం శ్రితాః | 

మామాత్మ పరదేహేషు ప్రద్విషనో 2_భ్యసూయకాః ॥ (16-18) 

తానహం ద్విషతః క్రూరాన్‌ సంసారేషు నరాధమా౯ | 

శీసామ్యజ స్రమశుభా నాసురీప్వేన యోనిషు ॥ (16-19) 


దురహంకారమును బలమును, గర్వమును, దురాశయును, కోపమును, 


314 శ్రీ మలయాళ సద్దురు గ్రంగావజ 


నవలంబించినవారై, తవుకంటె నితరములగుం దేహవఎలల యందుండెడు 
నన్నసూయాపరులై ద్వేషింతురు సర్వాత్మలను తన యాత్మగా జూడని నిద్రయులని 
భావము సమస్త ప్రాణులలోగల ఆత్మయను సర్వేశ్వండగు నన్ను ద్వేషించుచున్న 
(కూరులునగు, ఆనరాధములను ఎల్లప్పుడును జననమరణ (ప్రవాహరూపవుగు 
సంసారమునందు (ఆసురయోనులందు) పుట్టు నట్టు చేయుచున్నాను అయితే యట్టి 
జీవులకు నెల్లప్పుడున్ను నట్టి దుర్గతియా 9 లేక సద్గతి లేదా ? అని సంశయము 
గలుగవచ్చును దానికి సమాధానముగ నాయధ్యాయమున శ్లో ॥ 22, తెలుపడమైనది 


వీతార్హిముక్తః కన్హేయ తమోద్చారై త్రీ/భిర్లులః ! 
ఆచరత్యాత్మన (డ్రోయన్తతో యాతి పరాం గతిన్‌ / (16-22) 


ఓయర్జునా ! నరకద్వారము నకు హేతువులైన, కామ(క్రోధ, హింసాదులైన, 
ఆసురగుణములను త్యజించి తనకు (శ్రేయస్సు గలుగ జేసెడు దైవభక్తి, జీవకారు 
ణ్యాదులను జేసుకొనుచుండిన, అందువల్ల నట్టివాడు సర్వోత్మష్టమైన మోక్షమును 
బొందుచున్నాడు మానవులకు మాత్రము బంధము నుండి విముక్తి గలుగజేయు 
విశేషజ్ఞానము ఈశ్వరుం డొసంగియున్నాడు, అట్టి జ్ఞానము పశ్వాదులకు లేదు 
అట్టే జ్ఞానములేని వారినే పశుసమానులని శాస్త్రము జెప్తుచున్నది “జ్ఞానేన హీనః 
పళశుభిస్పమానః** పశువులకు రోగము వచ్చిన స్వయముగా చికిత్సజేసుకొని సంరక్షణ 
పొందెడి మార్గము దెలియుదు మానవులైతే జాషధసేవచే రోగ విమోచనము 
జోసుకొనగలరు మరియు పశువులు తృణప[త్ర ధాన్యాదుల నున్నదున్నట్టు భుజించు 
స్వభావమునే గలిగి యున్నవి మనుష్యులైతే పై జెప్పిన ధాన్యాదులను శుభ్రపరచి 
రుచికరమును, బలకరమును, నగువిధముగ పక్షము జేసి భుజింపగలరు అందువల్ల 
మానవులు వికేషజ్ఞానము గల వారని జౌెప్పుటకు గారణమైనది భాగవతము, 


స్పృష్ట్వా పురాణి వివిధా న్వజయాత్మ శక్త్యా 
వృశా౯ సరీస్పప పశూ౯ ఖగదంశమ త్పా $౯। 
తైస్తెరతుష హృదయ: పురుషం విధాయ 
బ్రహ్మావలోక ధిషణం ముదమాప దేవః 


సృష్టి కాలములో వివిధములగు వృక్షములను, పశువులను, సరీస్పపములను, 
పక్షులను, మక్షికములను మత్స కములు మొదలగు సమస్తములను సృ్పష్టించియు, 


నారదభక్తి సూత్రములు 313 


వి ॥ శిష్టరక్షణ, దుప్రశిక్షణకాజుకే భభవదవతార మేర్పుడుచుండును కావుననే 
కంసాదులను శిక్షించుటయు, (ప్రహాదాదులను రక్షించుటయు జరగెను ఆలాగున 
దుర్యోధనాదుల నిగ్రహించుటయు, ధర్మరాజాదుల ననుగ్రహించుటయు ఏర్పుడెను 
అదే రీతిగ రావణాదుల ర హితమొనర్భుటయు, విభీషణాదుల ఆదరించుటుయు 
గలొగెను అట్టు గానిచో లోకసంరక్షణము జరుగదు ధర్మాత్ముడైన రాజైనచో 
అధర్మాత్ములను అణచుటయు, ధర్మాత్ములను ఆదరించుటయు ఇప్తుడుగూడ 
ప్రపంచములో జరుగుచునే యుంటున్నది యమధర్మరాజు సహ పుణ్యాత్ములకు 
స్వర్శవలను, పాపాత్మలకు నరకవుంను విధించుచున్నాడు దీనియందు 
సవుత్వవలమనకున్నూ, దయాళుత వలునకున్ను, అంతర్యావిత్వ మునకున్ను, 
సత్యమునకున్ను హాని గలుగదు 

యదాయదా హి భర్మన్య గ్రానిర్భువతి భారత / 

అభ్యుత్తానమధర్థున్వ తదాత్మానం నజామ్యహమ్‌ / (4-7) 

ఓ యర్జునా ! ధర్మమునకు క్షయమున్ను, అధర్మమునకు వృద్దియున్ను నెప్పుడు 
గలుగుచుండునో, అపుడధర్మము నణచుటకున్ను, ధర్మము నుద్దరించుటకున్ను 
నేనవతరిచుచున్నాను 

వరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్మ్ఫ్రతామ్‌ ! 

ధర్మ నంస్త్రావనార్డాయ నంభనామి యుగేయుగే॥ (4-8) 

నేను సన్మార్గ నిష్టగలవారియొక్క_ రక్షణము కొణుకును, దుర్మార్గ (ప్రవర్తులై, 
సాధు సజ్జనుల బాధించు వారియొక్క శిక్షణ కొజుకును, ధర్మమును స్టాపించుట 
కొజుకును (ప్రతియుగమున పుట్టుచున్నాను 

ఆహాంకారం బలం దర్పం కొమం క్రోధం చ సం శ్రితాః | 

మామాత్మ పరదేహేషు ప్రద్విషనో 2_భ్యసూయకాః ॥ (16-18) 

తానహం ద్విషతః క్రూరాన్‌ సంసారేషు నరాధమా౯ | 

శీసామ్యజ స్రమశుభా నాసురీప్వేన యోనిషు ॥ (16-19) 


దురహంకారమును బలమును, గర్వమును, దురాశయును, కోపమును, 


316 త మలయాళ సద్దురు ర్రంథావళి 
న్వవర్లాశ్రమధర్శేణ తపసా హరితోనణాత్‌ ! 
సాధనం ద్రభినేత్సుంసాం వైరాగ్యాదిచత్యువ్రయమ్‌ ॥ 
వారివారి కేర్పడిన యనుష్టానమనెడు ధర్మ(ప్రవర్తనము చేతను, తపస్సుచేతను 
భగవదను గ్రహముచేతను, జీవులకు సాధన చతుష్టయ సంపత్తి గలుగును వేరు మార్గము 
లేదు కావుననే అద్ర్వైతమార్గావలంబులందరు తమతమ ఆశ్రమమరాదులయందు 
ఇప్పుటికిన్ని దేవతార్చన పూజాదులు నడపుచుందురు భగవదుపాసనవలన 
భగవదనుగ్రహముగలి గిన మాత్రమే మోక్షము గలుగునని, దానిని జ్ఞానమని చెప్పిరి 
అద్వైతులో ! ఆత్మసాక్షాత్కార జ్ఞానమునే జ్ఞానమని వచించిరి జ్ఞానశబ్రమున కింతే 
భేదము (శ్రీశంకరులు (ప్రశ్నోత్తర మణిరత్నమాలయందు శిష్యునియొక్క_ ప్రశ్నకు 
మొట్టమొదట శ్లోకము జెప్పిరి 
అపారసంసార సము ద్రమధ్యే సన్మజ్ఞతో మే శరణం కిమస్తి । 
గురో ! కృపాలో 1 కృపయా వదైతద్విశ్వేశ పాదాంబుజ దీర్ణనాకా ॥ 


ప్రశ్న ॥ శిష్యుడు - ఓగురువరా ! కృపాళూ ! అంతులేని జనన మరణ రోగాదులకు 
ఆకరమైన ఈ సంసార సాగరములో లెస్సగ, ముని గియున్ననాకు తరణోపాయ మెద్ది ? 
ఉత్తరము॥ గురువు- సర్వేశ్వరుని యొక్క పాదద్వంద్వధ్యానమనెడు విశాలముగాను, 
దృఢముగాను నుండు ఓడయే శరణ్యము 


సాగరమును తరించుటకు నావ యెట్టిదో సంసారము దాటుటకు భగవద్దక్తి 
యట్టిదని తెలిపిరి భూలోకములో జన్మించిన బ్రహ్మజ్ఞానులలో శ్రీదత్తాత్రేయు 
డధికుడు ఈ మహానుభావుడు త్రిమూర్త్యాత్మ స్వరూపుడని లోకమెరింగిన విషయమే 
వారు రచించిన యవధూత గీతయందు మొదటనే ఈశ్షోకము రచించిరి ఆ అవధూత 
గీత అద్వైతమయము 

-ఈశ్తురాను (గవోదేన వుంసామ ద్రైతవాననా / 

వువోభయవంత్రాణా ద్వాతాణా మువజాయతే / 


ఈశ్వరాను గ్రహమువల్లనే రక్షణములేనట్టి జననమరణ మహాభయము నుండి 
రక్షించునట్టి, (ప్రాణులకు అద్వైత జ్ఞానమందు (ప్రవృత్తిగలుగును “ఏవి” శబ్దము 
ప్రయోగించుటచే ఈశ్వరాను గ్రహము గలుగనిచో జీవులకు అద్వైతవాసనయే పుట్టనేరదని 
దృఢముగ జెప్పిరి శంకరులు సర్వవేదాంతసార సంగ్రహము నందిట్టు వచించిరి 


నారదభక్తి సూత్రములు 317 


ఢ్రుత్వా తత్త ౮ మసీత్యేనం బోధ్యమానోలి_వ్యనేకధా ! 

న విజానాత్సయం తత్త మీశాను గ్రహ వర్రితః / 

తత్త్వమసి మహావాక్యమును అనేకసారులు వుహాత్ముడగు గురువువల్ల 
శ్రవణముజేసినను, అనేకయుక్తి యుక్తానుభవ శా స్త్రప్రమాణములచే అనేక విధములుగా 
బోధింపబడినను -ఈశ్వరాను గ్రహములేనివారికి జీవేశ్వరుల యేకత్వమగు అద్వైత 
తత్త్వము బోధపడజాలదు ఇక-ఈవిషయమై వ్రాయవలసి వచ్చిన గ్రంధము పెరుగునని 
తలంచి క్రింద శ్లోకము వాసి విరమించెద 


ప్రహ్లాద నారద పరాశర పుండరీక 
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్బా ఫ్‌! 
రుక్మాంగదార్జున వసిష్ట విభీషణాదీ౯ 
పుణ్యానిమా౯ పరమ భాగవతా౯ స్మరామి ॥ 


29. సూ॥ అన్యోన్యా శ్రయత్వమిత్యన్వే. 
పద॥ _ అన్యోన్యాశ్రయత్వం - ఇతి - అన్యే 


లీక॥ అన్యే = మరికొందణు మునులు, అన్యోన్యా(శ్రయత్వమితి = లక్తే జ్ఞానములలో 
నోకదానికి మరియొకటి ఆ(శ్రయమని చెప్పిరి 


తా॥ కొందరు మహాత్ములు భక్తి లేక జ్ఞామును, జ్ఞానము లేక భక్తియున్ను 
గలుగదని నుడివిరి వారలెవరనగా పైసూత్రముయొక్క విశేషఆర్రమున వ్రాయబడిన 
(ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష శుక, భీష్మ, దాల్భ్య, 
రుక్మాంగద, అర్జున, వసిష్ట, విభీషణాదులు ఆదిశబ్దము ప్రయోగించుటచే నికను 
'పెక్కం(డ్రు బుషులు గలరని తలియందగినది 


వి ॥ ప్రపంచములోగల సమస్త ప్రాణికోట్టున్ను ప్రాణాపానములనెడు రెండు 
శక్తులచేతనే జీవించుచున్నవి ఒక్క ప్రాణముచేతగాని ఒక యపానముచేత గాని 
జీవింపజాలవు అనగా శ్వాసోచ్చ్వాసములు సమానప్టితిలో నుండినమా(త్రమే 
జీవింపగలవు ఒక శ్వాసమాకత్రము చేతగాని, ఒక నిశ్వాసమా (త్రము చేతగాని 


జీవింపజాలవు ఆలాగున నెండవానలు సమానప్టితిలో నుండిన మాత్రమే తృణగుల్మ 
వృక్షాదులు జీవించుచున్నవి ఒక యెొండచేతగాని ఒక వానచేతగాని, యేతృణమైన 
(బ్రదుకజాలదు ఆలాగున ప్రపంచములోగల మహాత్ములందరున్ను భక్తీ జ్ఞానము లచేతనే 
జీవన్నుక్తులై శాశ్వతసుఖమును బొందిరి ఒకవేళ కొందరు మహనీయులకు 
భక్తియెక్కువగాను, లేక జ్ఞానమెక్కు_వగాను గనిపించవచ్చును గాని ఏ మహాత్మున కైనను 
మొట్టమొదట భక్తిగలి గిన పిమ్మట జ్ఞానముదయించవచ్చును పచన (క్రియకు 
సామగ్రులన్నియు నుండినను జలాగ్నులు సరిగాలేనిచో నెట్టు పచనము గాజాలదో, 
ఆలాగున భక్తిజ్ఞానములు రెండుండిన మాత్రమే అజ్ఞాన క్షుధానివృత్తి పరమగు 
జ్ఞానామృతమును భుజించి తృప్తినొందగలరు 


యధా జలోనానలోన న్రైకేన వచన క్రియో / 

తపో విద్యాద్దుయ్మేనైవ నైకస్మాన్మోజనంగతిః ॥ 

దీని యద్రముపైన జాప్పినదే దీనియందుగల తపస్సను శబ్దమున కేకాంతమైన 
భక్తి యనియు, విద్యయను శబ్దమునకు జ్ఞానమనియు అర్దము (గ్రహించుకొనవలయును 


జలాగ్జిభ్యాం యధా యం(తః చలత్యన్యతరేణ న / 
తధా విద్యాం చ యోగం చ ప్రావ్య జీవో విముచ్యతే ॥ 


ఏలాగున నిప్పుచేతను నీటిచేతను మాత్రమే యంత్రము నడచునో, ఒకదాని 
మాత్రముచే నడువజాలదో, ఆలాగున భక్తిచేతను, జ్ఞానముచేతను మాత్రమే జీవుడు 
ముక్తినొందగలడు ఇచట గూడవిద్యకు జ్ఞానమనియు, యోగమునకు భగవదైక్యాను 
సంధానమగు భక్తియనియు అర్దము (గ్రహించవలయును 

యధా చెౌనషధథనధ్యాభ్యా మామయః వరిశామ్యుతి / 

తథైవ భవరోగో2_సీ విద్యానుస్పానతల్ట్యువేత్‌ / 

రోగము, జాషధము, పధ్యములచేనెటుల శమించునో యటులే భవరోగమున్ను 
విద్యవలనను, అనుష్టానమువలనను మా త్రమే శమించును వట్టి పధ్యముచేత మాత్రము, 
వట్టి జాషధము చేత మాత్రము, రోగశాంతిగలుగనట్టు, రెండున్నునుండిన శమించునట్టు, 
భక్తిజ్ఞానములు రెండున్ను భవరోగశాంతికి కారణములు ఇచట విద్యను జ్ఞానమనియు, 
అనుష్టానమును భక్తియనియు గ్రహించుకొనవలయును జ్ఞానము మాత్రము గలవారు 
పరమభక్తులను గౌణముగా చూచెదరు పరమ భక్తులు కొందరు కేవలతత్త  జ్ఞానముగల 


నారదభక్తి సూత్రములు 319 


వారిని వీరికి భగవద్దుక్తి లేదని తలంచి గౌణముగా తలంతురు వ్యాసాది మహర్షులు 
భక్తిజ్ఞానములు రెండింటిలో సంపూర్ణత్వము గలవారుటచేతనే రెండింటిని సమానముగ 
చూచి బహ్మసూ(త్రపురాణాదులు రచించిరి 


30. సూ ॥ స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమూరః . 
పద॥ స్వయం - ఫలరూపతా - ఇతి - (బహ్మకుమారః 


టీక॥ స్వయం = ఆ భక్తి స్తయముగానే, ఫలరూపతేతి = మోక్షఫలరూపమైన దని, 
(బ్రహ్మకుమారః = బ్రహ్మపుత్రుడగు నారదుని యభిప్రాయము 


తా ॥ ఈభగవద్దుక్తి స్వయముగానే మోక్షఫలరూపమైనదని నారదుని 
యభిప్రాయము 


వి ॥ ఇదివరలో నొక్కౌక్కరి అభిప్రాయమును జౌప్పుచూ పైసూత్ర మున 
భక్తేజ్ఞానములు రెండున్నూ గలిగియుండవలయునని వ్యాసాదిమహర్షు ల ఆశయము 
దెలుపడమైనది అయితే నారదముని యాశయము భక్తి యొక్కటియే చాలునని వెల్లడి 
జేసేను 


తతా దభోక్తీయుక్రానాం విజ్ఞానం భవతి క్రమాత్‌ / 
తస్మా త్త గద్మకియుకా యే ముక్తి భాజన్త వవ హి ॥ 
భగవత్పాదభక్తియందు నిశ్చులబుద్దిగలవారికాత్మ జ్ఞానము క్రమముగ గలుగును 


అందువల్ల భగవదాసక్తచిత్తముగల వారెవరు గలరో వారందరున్ను ముక్తిని బొందగలరు, 
సంశయము లేదు 


నృదేహో నౌర్హఢా ప్రోక్తా గుతునావికనంయుతా / 
నముయా౭_నుకూల వాతేన (పేర్పమాణా చ వా వునః ॥ 


సంసార సాగరమును దాటుటకు మానవశరీరము దృఢమైన నావగాను, 
గురుదేవుడు ఓడనడపువాడుగను, భవదనుగ్రహమగు యనుకూలమైన గా లియు యుండగ 
మరల నేమి కావలసి యున్నది ? ఇంతనుకూలపడియుండగ మోక్షమును బొందక 
పోయిన మానవజన్మమగు నో డవ్యర్ధమగునని తెలియందగినది యని భాగవతము 


320 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 
తేషాం నతతయుక్తానాం భజతాం వ్రీతివ్రూర్వకమ్‌ ॥ 
దదామి బుద్రియోగం తం యేన మామువయాన్తి తే 4 (4-10-10) 


ఎల్లప్పుడును భగవంతుడనగు నా యందేకాగ్రచిత్తముగల వారును, ప్రీతి 
పూర్వకముగా నన్ను భజించువారునునైన భక్తులు దేనివలన మోక్షమును బొందవలసి 
యుందురో అట్టి జ్ఞానమును నేనే గలుగు జేయుచున్నాను 


తేషా మేవానుకంప్తార్ర మహమజ్డానజం తమః / 
నాశయాన్వూత్మ భావస్తో జ్ఞానదీపేన భాన్వుతా 4 (10-11) 


ఎల్లపుడును భగవదాసక్తచిత్తముగల భక్తుల ననుగ్రహించులు కొరకు వారి 
హృదయమునందున్న వాడనై వారియొక్క యజ్ఞాన జన్మమైన మోహాంధ కారమును 
(ప్రకాశించుచున్న జ్ఞానమనెడి దీపము చేత బోగొట్టుచున్నాను దీపము వెలిగిన 
రాత్రికాలములో గృహాంతరాళమున నిబిడమై యుండు చీకటి వెలుపలికి పారిపోవునదేగాక, 
దానియందుగల అన్నివస్తువులు గోచరించుచున్నట్టు భగవదనుగ్రహము వలన జ్ఞానజ్యోతి 
వెలుగుననియు అజ్ఞాన తమస్సు పారిపోవుననియు ఆత్మయొక్క సాక్షాత్స రూపము 
గలుగుననియు తెలుపడమైనది 
31 సూ॥ రాజగృహ భోజనాదిషు తధైవ దృష్టత్వాత్‌ | 
పద॥ _ రాజగృహభోజనాదిషు - తధా - ఏవ - దృష్టత్వాత్‌ ॥ 
టీక॥ _ రాజగృహ భోజనాదిషు = రాజగృహము, రాజభోజనపదార్హముల యందు, 

దృష్టత్వాత్‌ = చూచుటుచేత, తదైవ = ఆలాగుననే 

తా॥ రాజసౌధము, రాజభోగ్య పదార్టములు, చూచుటచేత ఏలాగున 
ననుభవించెడి సుఖము గలుగదో, యాలాగున భక్తిజ్ఞానవైరాగ్యమోక్ష ముల 
చదువుచుండినను, లేక శ్రవణము జేసినను లేక భక్తిజ్ఞానవైరాగ్యముగల ముక్తాత్ములను 
జూచినను, భగవద్బక్తి రసామృతమును పానము చేయక పోయిన (ప్రయోజనము 
లేదు అది యనుభవించే లాగున అనుష్పానము గలిగి యుండవలయును 

వి॥ లేక పరమభక్తుల, సాధుపురుషుల, వేషము వేసినను దానివల్ల నిజమైన 


భక్తియు మోక్షసుఖమున్ను గలుగనేరదు అది సాశ్షాద్బగవదను గ్రహమువల్లను, 
జ్ఞునమువలనను గలుగును ఈవిషయమై వివేక చూడామణి చెప్పినది జూడుడు 


నారద భక్తి సూత్రములు 321 


అక్షుత్తాా శతునంవోరమగతా(2_ విల భూశియమ్‌ / 
రాజా2_హమితి శబ్దాన్లో రాజా భనితుమ్చుద్ధతి / 


రణరంగమున (శ్రతుసంహారము జేయక సకలమహామండలాధి పత్యమునొందక 
“నేను రాజును, “నేను రాజు” నను నంతనే రాజౌనా ? కాడు ఆ లాగున మాయచే 
ఆ(క్రమింపబడిన ఆత్మరాజ్యమును బొందవలసి యుండిన నంతఃకరణలో గల ప్రాకృత 
వృత్తులను విలయ మొందించి అవిద్యను రహీతమొనర్భు కొనవలయును మరియును, 


న గచ్చుతి వినా వొనం వ్యాధిరౌవధళ్రుతః / 

నినా£_వరోజానుభవం బ్రహ్మశైర్దు ముచ్చతే 4 

రోగముగలవాడౌషధ పానమును మాని “యౌషధ మౌషధి'”* మని అనిన 
మా(త్రమున వ్యాధి బోనేరదు అట్లేయా సంసార రోగము నుండి విముక్తి 


బొందవలసియుండిన భగవత్సాక్షాత్కార జ్ఞానమును బొందక *' (బ్రహ్మాస్మి యను 
వాక్యము మాత్రముచే ముక్తుడు గాజాలడు 


32 సూ॥న తేన రాజపరితోషః కుచ్చాన్తిర్వా. 
పద॥ న- తేన - రాజపరితోషః - తచ్చాన్తిః - వా 
టీక॥ _ తేన = రాజు చక్కగ నున్నాడనెడి జ్ఞానముచేత, రాజుపరితోష్య = రాజ ప్రితి, 


న= కలుగదు, క్షుచ్చాన్తిః = భోజన పదార్దములు బాగుగా నుండునని తెలిసిన 
మాత్రమున, వా = క్షుద్దాధ నివృత్తి గాజాలదు 


తా॥ రాజు మంచివాడని తెలిసినంత మాత్రముచే ఎట్టురాజ (పతి 
గలుగదో ఆలాగున రుచ్యాహారమని ఎఆింగిన మాత్రముచేత భుజింపనిచో 
నెట్టాకలి శాంతింపదో, ఆలాగున భగవత్కాలకజేపాదులు భగవన్మాహాత్మ్యము 
వినినంత మాత్రమున భగవ(్రీతి గలుగదు రాజునకు ప్రీతిత్టైన కార్యమును 
జేయుటచేతనే రాజ పీతిగలుగును ఆలాగున భగవత్రీతికరమగు భక్తిచేసిన 
మాత్రమే భవత్కరుణ గలుగును ఆలాగునమోక్షము ఆత్మజ్ఞానము, భగవ త్రాప్తి 
మహత్తరమైన దనియు, శాశ్వత సుఖమును గలుగ జేయునదనియు శాస్త్రములలో 
వినినను అనుష్టించి యట్టి స్టితి బొందక పోయిన ప్రయోజనము లేదని సూత్రము 


322 


వి ॥ 


శ మలయాళ సద్దురు రంథధామళజి 


పీతారామాంజనేయ సంవాదమును ఇచటు జూడందగును 


దారుణ గాఢాంధకారం బడంగునే 
వసుధపై గృతదీపవార్తవలన 
నాకొన్న మనుజుని యాకలి దీరునే 
ఘన సరసాన్నవ్వర్ధనము వలన 
నెచేపేదవాని పేదటికంబు వోవునే 
ద్రవ్య ప్రభావకీర్తనము వలన 
రోగపీడితుని బల్రోగంబు దీరునే 
కరితాషధ ప్రసంగంబు వలన 


జండిపడి బుద్దిలో వెలి నిండి మిగుల 
దట్లమైనట్టి యజ్ఞాన తమము దెగునె 
తర్శిత విచిత్ర శబ్ద బోధంబు వలన 
ఫలిత యోగాను భనదృష్టినలన గాక 


గాలంబు లేనిచో జాలకాగ్రణిచేత 
బారీన జాలముల్‌ బట్టువడునె 
సరియురి లేనిచో శకునాంతకునిచేత 
జొక్కంపు పక్షులు జిక్కువడునె 
యోదంబు లేనిచో నొగిమావటేీనిచే 
గజరాజములు నరికట్టువడునె 
తగు కోల లేనిచో మృగయావినోదిచే 
'ఘోరమృగంబులు కొట్టువడునె 


రాజితానంద తారక రాజయోగ 

పావన సమాధి లేనిచో బరమ శుష్క 
తర్కవేదాంత వాద తత్పురులచేత 
నింద్రియ మనంబులు వినిగ్రహింపబడునె 


అంత స్తిమిరనాశాయ శాబ్దబోధో నిరర్రకమ్‌ । 
న నశ్యతి తమో నామ కృతయా దీపవార్తయా ॥ 


నశారదభక్తి సూత్రములు 323 


రా(తికాలమున గృహాంతరాళమున నిబిడమై యుండు అంధకారము 
దీపముయుక్క_ వార్తలెన్ని విధముల జొప్పినను నెట్టు నశింపజాలదో, దీపమును 
వెలిగించిన మాత్రమున స్వయముగా తమస్సు బైటికి వెళ్ళి పోవునో, ఆలాగున వాక్కుతో 
మా(త్రము జెప్పినందుచే నజ్ఞానము నశింపదు అనన్యభక్తి గలిగి యనుష్టించు నప్పుడే 
యజ్ఞానము నశించును 

ఫలం కతకన్భకన్హు యద్వువ్యుంబు వ్రసాదకమ్‌ ॥ 

న నామ(గ్రవాణాదేన తన్య వారి ప్రసీదతి ॥ 

చిల్ల గింజయొక్క_ పేరును జెప్పిన మట్టినీరు ఏలాగున శుద్రము 

గాజాలదో, నిజముగ చిల్ల గింజనరగ జేసినచో, బురద నీ రేలాగున శుభ్రపడునో, ఆలాగున 
భక్తి గొప్పది, జ్ఞానముత్తమమైనది, మోక్షము శాశ్వతసుఖ మని వినినను, జెప్పిశీను 
యజ్ఞానము నశింపదు అనుష్టించ వలయును 
33 సూ ॥ తస్మాత్రైవ (గ్రాహ్వా ముముక్తుభిః . 
పద॥ తస్మాత్‌ - సా- ఏవ - గ్రాహ్యా - ముముక్షుభిః 
టీక॥ _తస్మాత్‌- పైన నిరూపించిన కారణముచేత, సైవ = అదైవభక్తియే, ముముక్తుభిః 

= మోత్రాపేక్షగలవారిచేత, గ్రాహ్యా = గ్రహింపబడ దగినది 

తా ॥ పైనిరూపించిన కారణముచే ఆదైవభక్తియే మోక్షాపేక్షగలవారిచే 
గ్రహింపదగినది 

వి ॥ “ముముత్తుభిః'” మోక్షాపేకగల వారందరి చేతనని సూ(త్రించుటవలన 
ముక్తిని గోరువారు యోగమార్గావలంబనులైనను, జ్ఞానమార్గావలంబనులైనను, 


తపోమూర్గావలంబనులైనను భక్తి మార్గము తపక యనుసరించవలయునని 
నిరూపించడమైనది భాగవతము - 


హరినామకధన దావానలజ్వాలచే 
కాలవే ఘూరాఘ కాననములు 
వైకుంరదర్శన వాయుసంఘంబుచే 


324 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


తొలగవే భనదుఃఖతోయదములు 
కమలనాభధ్యాన కంరీరవంబుచే 
కూలనవే సంతాపకుంజరములు 
నారాయణస్మరణ ప్రభాదీప్తిచే 
తీరనే షడ్వర్గతిమిరతతులు 
నలిన నయనభక్తినావచే గాక సం 
సారజలధి దాటి చనగరాదు 
వేయునేల మాకు విష్ణు ప్రభానంబు 
తెలుసవయ్య సూత ధీసమేత ! 
సంసారజీమూత సంఘంబు విచ్చునే 
చక్రిదాస్య ప్రభంజనము లేక 
తాపత్రయాభీల దావాగ్ను లారునే 
విష్ణు సేవావృత వృష్టి లేక 
సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే 
హరి మనీషా బడబాగ్ని లేక 
ఘనవిపద్గాడాంధకారంబు లడగునే 
పద్మాక్షనుతి రవిప్రభలు లేక 
నిరుపమాపునరావృత్తినిష్కళంక 
ముక్తినిధి గానవచ్చునే ముఖ్యమైన 
శార్‌జ్లకోదండ చింతనాంజనము లేక 
తామరస గర్భునకునైన దానవేం ద్ర. 


ప కవ 


ఓమ్‌ 
3. తృతీయో౬_ధ్యాయః - భక్తిసాధనాని 
మూడవ అధ్యాయము - భక్తిసాధనములు 


34. తస్యాః సాధనాని గాయన్తా్యాచార్యాః . 
పద ॥ తస్యాః - సాధనాని - గాయన్సి - ఆచార్యాః 


టీక॥ _ తస్యాః = ఆదైవభక్తికి సాధనాని = అనేక సాధనమార్గములను, ఆచార్యాః = 
బుషులు, గాయన్తి = చెప్పుచున్నారు 


తా॥ ఆ భగవద్భక్తి గలుగుట కనేక సాధనములు పూర్వాచార్యులగు వ్యాసాది 
మునులు చెప్పుచున్నారు 

వి ॥ స్తుతిస్మరణపూజాభిర్వాజ్బనః:కాయకర్మభిః i 

సునిశ్చలా భవేద్బక్తిరేతదీశ్వరపూ జనమ్‌ ॥ 
స్తుతి, స్మరణ, పూజాదులు వాజ్మనఃకాయ కర్మములలో నిశ్చయముగ 

గలుగుటేది గలదో, అదే ఈశ్వరభక్తియు, ఈశ్వరపూజనమున్ను అగుచున్నది కొందరు 
సదా భగవత్‌ స్తోత్రము చేయువారును, కొందరు మనస్సులో మాత్రము మననము 
చేయువారున్ను, కొందరు సాకారమూర్తికి పూజలు చేయువారున్ను నగుచున్నారు ఇకను 
ననేకవిధములుగా భగవద్ద్ర్యానస్మరణ పూజాదులు జేయువారు గలరు ఇవన్నియు భక్తిలో 
చేరినవే కొందరు భగవదాజ్ఞానురూపముగ వారివారి కేర్పుడిన కార్యములను తప్పక 
చేయుట భక్తీియని తలంతురు ఆ కార్యము బ్రహ్మచర్యమైనను, గ్నార్లస్త మైనను, 
వానప్రప్టమైనను, సన్నా ్రసమైనను విధి (ప్రకార మాచరించుటయు భక్తియని తలంతురు 
మరికొందరు చరాచర వస్తువులలో వెలుగుచుండువాడు తనలో గూడ వెలుగుచున్నాడని 
తలంచి యుపాసించుటయు భక్తియని వచింతురు ఇక కొందరు సద్వస్తువు బ్రహ్మ 
యొక్కటియే సత్యమనియు, తక్కినవన్యియు మిధ్యయని తలంచి వర్తించుటయు 
భక్తియని వచింతురు మాతాపితరులను దైవభావముతో పూజించుటయు భక్తియని 
తెలుపుదురు ఏవిధ ముననైనను నొక్క నియవుమును నవలంబించి యది 


326 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


యీశ్వరాజ్ఞయని తలంచి చేయుట భక్తియని వచింతురు ఇవన్నియు దృఢవిశ్వాసముతో 
భగవదాజ్ఞయని తలంచి యనుష్టించినచో అదిన్నీ నిజముగా నొకభక్తియే యగును 

యం శైవా స్పృముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాన్తినః 

బౌద్దా బుద్ద ఇతి ప్రమాణ పటనః కర్తేతి నైయాయికాః | 

అర్హన్నిత్యధ జైనశాసనరతాః కర్మేతి మీమాంసకాః 

సోది_యం నో విదధాతు వాంఛితఫలం తైలోక్యనాధో విభుః ॥ 

శైవులు ఏ పరమాత్మను శివునిగా ఉపాసించుచున్నారో, వేదాన్తులు బ్రహ్మముగా 
ఉపాసించుచున్నారో, బౌద్దులు బుద్దునిగా గాను ఉపాసించు చున్నారో, శాస్త్రప్రమాణ 
నివుణులగు నైయాయికులు కర్తగాను ఉపాసించు చున్నారో, జైనమతస్టులు అర్జునిగా 
ఉపాసించుచున్నారో, వీవూంసకులు కర్మగాను ఉపాసించుచున్నారో, అట్టి 
ఆ(ైలోక్యనాధుడగు విభువు మనకు వాంఛితఫలమును గలుగ జేయును గాక ! 
వీరందరున్ను భక్తులే ! 

యధా తోయ ద్రవాహోనాం నముద్రః వరమావధిః / 

తధైవ నర్గమార్గాణాం సాశ్లాన్దిస్థా మహేళ్చురః / 

ఏలాగున నదులన్ని టికిన్ని సము[ద్రము పరమావధిగాగలిగి యున్నదో, ఆలాగున 
వారి వారి ఉపాసనా మార్గములు వేరువేరుగా ఉండినను కడవరకు వెళ్ళిన అందరున్ను 
ఆపరమాత్మనే పొందుదురు 

(తిభిళ్చ కరణ్రా నమక హిత్వా వైషయికీం క్రియామ్‌ ॥ 

స్వాత్మాక చిన్హ్గనం యత్తదీళ్ళుర ధ్యానమీరితమ్‌ 4 

మనోవాక్కాయ కర్మలచే లెస్సగా విషయ క్రియలను భేదించువాడై ఆత్మచిన్తనము 
వరా(త్రవల గలిగియుండుట యేంది గలదో అదే ఈశ్వర్యధాన వునియు, 
ఈశ్వరభక్తియనియు చెప్పంబడినది 

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న ్యస్య మత్పరాః । 
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే ॥ 


నారదభక్తి సూత్రయులు 327 


తేషామహం సముద్రర్తా మృత్యు సంసార సాగరాత్‌! 
భవామి న చిరాత్సార్ద మయ్యావేశిత చేతసామ్‌ ॥ (12-6,7) 


ఓ యతధ్జునా ! యెవరైతే నమస్తకర్మలను నాయందర్పించి నాయందు చేర్చిన 
చిత్తముగలవారగుచు నన్నే పరవుగతిగా ధ్యానించుచున్నవారై అనన్యచింతగలిగి 
యుపాసించుచున్నారో, అట్టు నాయందు చేర్చబడిన చిత్తముగలవారిని జననమరణకాల 
'వ్రవాహమగు సంసార సాగరమునుండి శీఘ్రముగా నుద్రరించుచున్నాను 


మయ్యేన మన ఆధత్ష్మ్య మయి బుద్దిం నినేశయ / 
నివసీష్యసి మయ్యేన అత తరం ననంశయః ॥ (12-18) 


నాయందే వునస్సును నిశృలముగా జేయుము నాయందే బుద్దిని 
అచంచలముగా నిలుపుము ఆట్లయిన నన్నే పొందగలవు, సందేహము లేదు ఇది 
జ్ఞానమార్గ్లము -1 


అధ చిత్తం నమాధాతుం న శకగేషి మయి స్ట్రీయమ్‌ / 
అభ్యానయోగేన తతో మామిచ్చా2_స్రుం ధనంజయ ॥ (12-9) 


ఓ యర్జునా ! పైజిప్పిన ప్రకారము జ్ఞాననిష్టలో నిగ్రహము గలిగియుండుటకు 
సాధ్యము గానిచో అభ్యాసయోగముచే నన్ను బెందుటకు యత్నింపుము ఇది 
యోాగమాల్లము - 2 

అభ్యాసే2..వ్వునమర్హో2_ని మత్స ర్శపరమో భవ 

మద్దర్రమవీ కర్మాణి కుర్హూన్గిద్రిమవాఫ్ఫ సి ॥ (12-10) 

పైజప్పినవిధముగ యోగాభ్యాసముజేయ నశక్తుడ నైతివేని భగవ (త్రీ తికరమగు 
భజన, భక్తి, ప్రార్ధన, కీర్తనపూజాదుల యందా సక్తిగలవాడవు గమ్ము, ఆలాగున 
భగవ(త్రీతికరమగు భక్తా కదులు జోసుకొనినను మోతసిద్దిని బొందగలవు ఇది 
భక్తిమార్గము -3 

అధైతదవ్యశకోఐ2_సీ కర్తుం మద్యోగమాణితు / 

సర్వకర్మవలత్వాగం తతః కురు యతాత్మవా౯/ (12-11) 

'పైజాప్పినవిధవయు సహ సాధ్యము కాదేని ఈశ్వరార్పుణ బుద్దితో 
నిష్కావంకర్మయెోోళోగవలయి నవలంబించువలు అట్టి సపలాపేజా రహితమైన 

23 


328 ఈ మలయాళ సద్దురు గ్రంథావళి 


నిష్ఫామకర్మయోగము ఆత్మని గ్రహము గలిగి, చేసినచో దానివలనను ఆత్మశుద్ధి గలిగి 
మోక్షమును బొందగలవు ఇది నిమ్మామకర్మయోగము - 4 

ఈ నిష్మామకర్మయోగమున్ను, భక్తియోగమున్ను, ధ్యానయోగమున్ను, 
జ్ఞానయోగమున్ను భక్తిమార్గములో చేరినవే ఈ నాలిగింటిలో ఎవరికెద్ది సాధ్యమో 
దాని నవలంబించుకొని మోక్షమును బొందవచ్చును భగవంతుడు కరుణాసము(ద్రుడు 
కావుననే ఎవరికేది సాధ్యపడునో దానినే యుపదేశించెను శంకరులు వివేకచూడామణి 

మోక్షసాధనసామ గ్రాం భక్టిరేన గరీయసీ ॥ 

న్వన్తారూపానునంధానం భిక్టిరిత్వభిధీయతే / 

మోకసాధన సామ(గిలో భక్తియే ముఖ్యమైనది స్వస్వరూపాను సంధానము 
అనగా జీవేశ్వరుల ఐక్యానుసంధానమున్న్నూ భక్తి యనంబడును 
35. సూ॥ తత్తువిషయత్యాగాత్సంగత్యాగాచ్చు. 
పద॥ తత్‌- తు - విషయత్యాగాత్‌ - సంగత్యాగాత్‌ - చ 
టీక ॥ తత్తు = అదైవభిక్తియైతేనో, విషయత్యాగాత్‌ = విషయవైరాగ్యము వలనను, 

సంగత్యాగాచ్చ = దుష్టజన సంసర్గత్యాగము చేతను లభించును 

తా॥ ఆభగవద్శక్తియైతేనో ప్రపంచవిషయ వైరాగ్యముచేతను, (ప్రాపంచిక 
జన పరిత్యాగముచేతను గలుగును 
వి వివేకచూడామణి - 

దృర్హభం త్రయమేవై తజ్జావానుగ్రహ హేతుకమ్‌ / 

మనువ్యత్తుం ముముషకుత్తం మవోవురువ నం డ్రోాయః | 

మానవత్వము, మోక్షేచ్చ, మహాత్ముల సహవాసము అను నీమూడును దైవాను 
గ్రములేనివారికి గలుగలవు, వైరాగ్యలక్షణము - 

తఈరఠాగ్భుం జుగుప్తా యా దర్భన శ్రవణాదిఖి: 4 

దేవోది బన్మావర్నన్లే వ్యూనిత్యే భోగ్యవస్తుని 4 

(ప్రత్యశానుభవము, (శ్రుతివాక్యవు వెందలగంవానిచే అనిత్యవలలని 


తెలియవచ్చు, దేహముమొదలు (బ్రహ్మవరకు నుండు భోగవస్తువులయందు గలుగు 
యసహ్యబుద్రియే వైరాగ్యమనంబడును 


నారదభక్తి సూత్రములు 329 


వైరాగ్యం వువ్కలం న స్వాన్టిన్సులం బహ్మదర్భనమ్‌ + 
తస్మాదవ్లేత విరతిం బుధో యత్హేన నర్హూదా ॥ 


సంపూర్ణమైన వైరాగ్యము లేనిచో భగవద్రర్శనము గలుగదు కావున బుద్దిమంతుడైనవాడు 
(ప్రయత్నపూర్వకముూగా విరక్తిని సంపాదించుకొనవల యును మరియు - 
వతయోర్ణ్లన్తతా యత్ర విరకత ముముక్షయోః ! 
మరౌ నలిలవత్త(త్ర నమాధేర్భానమా తతా ॥ 


ఎవనియందీవిరక్తత్వ ముముత్తుత్వములు మందముగనుండునో వానియందు 
దైవసాకజాత్కార సమాధియు, దైవామవృతపానమున్ను ఎండమావులలో గనిపించెడు 
జలమువంటివే యగును ఎండ మావులలో నీరున్నట్టు తోచునేగాని దానివల్ల 
దాహశాంతి ఎట్టుగాదో దేహమందు భక్తిచిహ్నములు అట్టు గనపడునే గాని ఆత్మ శాంతి 
గలుగదు గీతలో అమానిత్వమునుగూర్చి చెప్పినదానిలో చూడుడు 


మయి చానన్వు యోగేన భిక్తిరవ్యుభిచారిణీ / 
వినిక దేళసేవిత్త మరత్తార్రననంనది/ (13-11) 


నాకంటె నితరమగు దేనియందును, మనస్సును చేర్చనివాడై నాయందు చలించని 
భక్తిగలిగియుండుటయు, విజనప్టలము నందుండగోరు టయు, జనసమూహము 
నందుండుటకు ్రీతిలేకుండుటయు భక్తుని యొక్క_లక్షణముగా నిరూపించడమైనది 


సంగన్న కుర్యాదసతాం శిశ్షో దరత్సషాం క్వచిత్‌ 1 
తస్యానుగస్తమస్యంథే పతత్వంధానుగాంధవత్‌ i 


భక్తులు శిశ్నోదరములయందు ఆసక్తిగల అసన్మార్గ ప్రవర్తకులయొక్క. సంగమము 

చేయరాదు అట్టైన (గ్రుడ్డివానిని అవలంబించి నడచు మరియొక్కు (గ్రుడ్డివాడు దారితప్పి 
గోతిలో గాని, నూతిలో గాని, పడిపోవునట్టు ఇతడున్ను అజ్ఞానమను మోహ తమస్సులో 
పడిపోవును 

ముక్తిం దదాతి వైరాగ్యం రాగో యచ్చుతి బంధతామ్‌ । 

మతంనై నర్హశాస్రాణాం యధేచ్చునీ తధా కురు / 

వైరాగ్యము మోక్షమును గలుగజేయును విషయేచ్చ బంధనము నొసంగును 
సర్వశాస్త్రములయొక్కయు, సర్వమతముల యొక్కయుసార మిది యొకటియే 


330 శఈ్ర మలయాళ సద్గురు గ్రంధావజఆ 


తర్వాత మీయిష్ట్రమేలాగునో ఆలాగున చేయుమా ! అని అమ్ష్ఞైవ(క్రమునీం(ద్రుడు జనకున 
కుపదేశించెను 


36. సూ ॥ అన్యావ్రుత భజనాత్‌. 


పద ॥ _ అవ్యావృత భజనాత్‌ 
టీక॥ _ అవ్యావృత = ఎడతెగని, భజనాత్‌ = భజనవల్ల మోక్షమును బొందుచున్నారు 


తా॥ ముగింపులేని దైవ భజనవలన అనన్యభక్తి గలుగును 


వి ॥ విషయాన్హ్యాయతన్చిత్తం నిషయేసు విసజ్ఞతే ॥ 
మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే ॥ 

విషయువలలఅను భావించువానియెలుక్కు చిత్తవు విషయువలులందే 
లయించున ట్టు భగవంతుని నిరంతరము ధ్యానించువానియెరుక్క వునస్సు 
భగవానునియందే లయము గాంచును ఇదే ఎడ తెగనిభక్తియొక్క స్వభావము దీనినే 
శివానంద లహరియందు ''సింధుస్ఫ్సరిద్వల్లభమ్‌' * అని వ్యర్ణించడమైనది నదియేలాగున 
నెడతెగక సము [ద్రములోనికి ప్రవహించు చుండునో, ఆలాగుననెడతెగని ప్టితియే అనన్యభ్తి 
యనంబడును 

మచ్చిత్తామన్గతసాణా బోధథయిన్దః వరస్పురమ్‌ ॥ 

కధయంతోళ్టు మాం నిత్యం తువ్యూంతి చ దమయంతి చ 4 (10-9) 

నాయందుంచిన చిత్తముగలవారును, నాయొక్క. దైవగుణములను నొకరితో 
నొకరు బోధించుచుండెడి వారును, నాయొక్క య ప్రాకృత దైముణములను పరస్పరము 
జెప్పుకొను చుండువారునునై, ఆనందించుచు పరమానంద భరితులైయుంటున్నారు 
ఇదే తదేకభక్తియొక్క లక్షణము 


తైలధారామివాచ్చిన్నం దీక్హ ఘంటానినాదవత్‌ 
ఉపాస్యం ప్రణవస్యా[గ్రం యస్తం వేద స వేదవిత్‌ ॥ 


4 ఒక పా(త్రనుండి మరియొక పా(త్రలోనికి నూనెపోయునపుడు ఏలాగుననెడతెగక 
నుండున్‌” పెద్రఘుంట కొట్టునపుడు నాదమేలాగున చాలా సమయము వరకు ధ్వనిగలి గి 
యుండునో, ఆలాగున (ప్రణవార్ల స్వరూపుడగు భగవంతునియందు మనసు లయపరచిన 
వాడెవడో వాడే వేదాద్దమును నెణీం గినవాడు 


నారదభక్తి సూత్రయులు 331 


మద్దుక్షి నిముఖానాం హి శ్యాత్హ్ర/గర్దేషు ముప్వూతామ్‌ / 
న జ్ఞానం న చ మోక్షః స్వాత్తేషాం జన్మశతైరసి / 


భగవద్చక్తిలేనివారై శాస్త్రమనెడు బురదగుంటలో దొర్జుచుండువారి 
కీలోకమున ఆత్మజ్ఞానముగాని, మోక్షముగాని వందలాది జన్మములెత్తినను 
గలుగదు 


37. సూ ॥ లోకే2_పి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్‌. 
పద॥ _ లోకే - అపి - భగవద్దుణ శవణకీర్తనాత్‌ 


టీక॥ లోకేఇ-పి = లోకములోగూడ, భగవద్దుణ (శ్రవణకీర్తనాత్‌ = భగవద్గుణ= 
భగవంతుని య ప్రాకృత గుణముల, (శ్రవణ = వినుటచేతను, కీర్తనాత్‌= కీర్తనము 
జేయుటచేతను భగవద్ధ్ద్హానము గలుగుచున్నది 


తా॥ లోకములో భగవంతుని య ప్రాకృత గుణముల వినుటచేతను, కీర్తనము 
జేయుటచేతను భగవడ్శక్తి జనులకు గలుగుచున్నది, 


వి॥ ఎవరియందైన భక్తి గలుగవలసి యుండినచో వారియొక్క దివ్య 
(ప్రభావము వినియుండవలయును అప్పుడు వారియొక్కనామస్మరణ జేయుటకు ప్రీతి 
గలుగును అందువల్ల వారియనుగ్రహమునకు పాత్రులగుదురు ఇప్పుడు గూడనెచటైన 
నాక్కదివ్యపురుషుండుండి నచో వారియొక్క దివ్య (ప్రభావము వినువారు వారి 
నామస్మరణ జేయువారు వారి కృపకుపాత్రులగుచు న్నారు వారినిజూడ నక్కర లేదు 
లేక వారు గతించిపోయిన పిమ్మటగూడ పైజొప్పిన విధముగ (శ్రవణక్షీర్తనాదులచే వారి 
యనుగ్రహమునకు పాత్రులగుచున్నారు శ్రీసాయిబాబా మొదలైన వారిచరి త్రమే దీనికి 
తార్కాణము ఆలాగున శ్రీవేంకటేశ్వర, పండరీనాధ మొదలగు దేవతల గురించియు 
అనేక పవి త్రకధలిప్పుడుగూాడ లోకములో వినుచున్నాము కావుననే లోకము, శ్రవణము, 
అనుపదములు సూత్రములలో ప్రయోగించ డమైనది 


తచ్చింతనం తత్కధనమన్యోన్యం తత్రుబోధనమ్‌ | 

ఏతదేకపరత్వం చ (బ్రహ్మాభ్యాసం విదుర్చుధా: ॥ 

పరమాత్మను గురించిన చింతనము, భగవంతుని గురించిన సంభాషణము, 
పరస్పరము భక్తులకొకరికొకరు భగవద్గుణమాహాత్మ్యమును జొప్పుచుండుట, 


332 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఆభగవంతుని పాందుటయే శాళ్ళతపదవియుని తెలిసికొనుట, ఇవన్నియు 
(బహ్మాభ్యాసమని బుషులు తెలిసికొని యున్నారు 

న తే రూపం న చాకారో ఆయుధాని నచాస్పదచ ! 

తధా౭౬._పి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశసే ॥ (భాగవతమ్‌) 


ఓ భగవానుడా ! నీకు రూపముగాని, (ప్రత్యేకముగా వైకుంరమను నొక 
స్థానముగాని లేదు అట్టుయినమ భక్తుల యనుగ్రహము కొణుకు నీవు పురుషాకారమును 
ధరించుచునే యున్నావు భగవంతునికి సాకార, నిరాకార రెండు రూపములు గలవని 
రావుకృష్ణపరవుహంసాది వుహనీయులు తెలిపియున్నారు సర్వేశ్వరుడు 
సర్వశక్తుడగుటచే, తనకు సాధ్యముగాని పని యొకటి లేదు నిరాకారుడై యుండియు 
నేలాగున సాకారమగు సూర్యచంద్ర జగత్తులను, మానవులను, తన దివ్యశక్తిచే 
సృష్టించుచున్నాడో ఆలాగున భక్తుల ననుగ్రహించుట కొణుకు సాకారమునుగూడ 
(్రహించుచుండును జలమునకు (ప్రత్యేక ఆకారము లేకపోయినను, చలిచే గడ్లగట్టి అయిసు 
(మంచుగడ్డగూడ) యగుచున్నదిగదా! ఒక్కొక్కప్పుడు వాన ప్రారంభకాలములో 
వడగంట్టు పడుటందరున్ను జూచియేయున్నారు ఆలాగున వాయువంతట వ్యాపించి 
నిరాకారరూపమై యుండినను, అదే మరల వర్షరూపమగు జలమై మారుటలేదా | 


నాహం ప్రకాశస్త్పుర్వస్య యోగనూయా సమావుతః [1 
మూఢోఇ_యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్‌ 11 (7- 25 ) 


నేను యోగమాయచే గప్పుబడిన వాడనై యుండుటచే అందరున్ను 
చూడజాలరు భవద్దుక్తిలేని ఈ జనము, జన్మరహితుడైనకకియు, నాశరహి తుడైనట్టియు 
నన్నెరుంగజాలరు (ప్రపంచములోగల యేవిత్తనముగాని, ఫలముగాని, పొట్టుతో, 
(తోలుతో) ఆవరించియే యుండును ఆపొట్టును, తోలును, తొలగించిన, 
బాదముకాయయున్ను, చీనీపండున్ను భుజించుట కుపయోగపడును ఆలాగున 
పంచకోశములను శరీరములచే ఆత్మ యావరణమై యున్నది వేదాంత విచారణచే, 
భగవద్దుక్తిచే కోశము దొలగిన వారి కాత్మ గోచరించును నిరాకారమగు ఆత్మయు, 
సాకారవుగు దేహమును జీవులకు గలిగియున్నట్టు, సాకారనిరాకారవలులు 
భగవదవతారములో నుండవచ్చునని పరమ భాగవతుల యాశయము అయితే 
సాకారశరీరము దేనికొఆుకువచ్చెనో, అట్టి ప్రారబకర్మము నశించునప్పుడు తన 


నారదభక్తి సూత్రములు 333 


నిజస్వరూపమును బొందుచుండును ఆలాగున భక్తుల సంరక్షించుటకొాఅుకు భగవానుడే 
సాకారమును (గ్రహించినను, వురల నిరాకారవుగు, తన నిజస్వారూపమును 
బొందుచుండును 


38. సూ ॥ ముఖ్యతస్తు మహత్కృపంమైన భగవత్కృపాలేశాద్వా. 
పద॥ ముఖ్యతః - తు - మహత్కృపయా - ఏవ, భవత్కపాలేశాత్‌ - వా 


టీక॥ ముఖ్యతన్తు = ఈ దైవభిక్తియందు ముఖ్యమైనది, మహత్కృసయైవ = 
మహత్ములయొక్క కృపచేతనే, అధవా = భగవత్క్పపాలేశాద్వా = బగవత్కు 
పాకటాక్షలేశముచేతను గలుగవచ్చును 


తా॥ ఈ దైవభక్తిగలుగుటకు మహాత్ములయొక్కకృపయు, లేక 
భగవత్కరుణా లేశమున్నూ ముఖ్యకారణమని తెలుపడమైనది 


వి॥ మహాత్ముల యనుగ్రహమువలనను, భగవంతుని కృపవల్లను సావ్యాద్దుక్తి 
గలుగునని కొందరిమతము మరికొందరు భగవదను గ్రహము లేనిచో మహనీయాత్యుల 
దర్శనము గలుగదని చెప్పుదురు ఇక కొందరు, మహనీయాత్ముల యనుగ్రహము 
గలుగనిచో, భవదనుగ్రహము సిద్రించదని వచింతురు రెండున్ను గలిగి యుండవలయు 
ననియే ఎక్కువమంది యభిప్రాయము అయితే భగవదనుగ్రహమే ముందు గలుగ 
వలయునని కొందరి సిద్దాంతము భగవదను గ్రహము గలిగి మోజ్షేవ యుదయించినను, 
మహాత్ముల వల్ల తత్త ఏకో ధనము గలుగకెట్టు మోక్షము గలుగునని కొందరి అభి ప్రాయము 
మహనీయాత్ముల యనుగ్రహముచే ముక్తులైనవారు కొందరు గలరు దైవానుగ్రహము 
చేతను, ఆత్మజ్ఞానము గలిగిన వారు గొందరున్నారు కావున నీ రెండున్ను 
అపేకణీ యువంలు వంహాతర్ములదల్ల జానవు గలిగిననం, అట్టే భోక్తుడం 
భగవదను గ్రహమువ్లనే, ఈ మహాత్ముడు లభించెనని తలంచును భగవదనుగ్రహముచే 
నొకరికి జ్ఞానోదయమైన, నాగురుదేవుని కృపాకటాత్షము చేతనే ఈ భగవత్సాకాత్కారము 
సిద్దించినదని నిశ్చయించును కావుననే సూ(త్రమందు నారదముని రెండింటిని 
నిరూపించుటకు గారణమైనది వైష్ణవ సంప్రదాయమున ఆచార్యానుగ్రహమువలననే 
భగవత్కృపగలుగుననియు, భక్తిసం'ప్రదాయమున భగవత్కరుణవల్లనే మహాత్ముడగు 
గురుదేవుడు దొరకుననియు యభిప్రాయము గలిగి యున్నది 


334 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


యావన్నాను గ్రహః సాక్షాత్‌ జాయతే పరమేశ్వరాత్‌ | 

తావన్న సద్గురుః కశ్చిత్‌ సచ్చాస్త్రం నో పలభ్యతే ॥ 

ఎంతవరకు భగవంతుని అనుగ్రహము సాక్షాత్తుగా జీవులకు కలుగలేదో, 
అంతవరకు ఉత్తముడైన గురువుగాని, భగవత్రాప్తి గలుగు జేయు శా స్త్రముగాని జీవులకు 
లభించదు 

తద్వదై ప్రణిపాతేన పరి ప్రకేన సేవయా ! 

ఉపదేక్షుంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదిర్భనః ॥ (గీత-4- 34) 


తత్త్వవేత్తలైన ఆత్మజ్ఞానులు మీకొరకు జ్ఞానము నుపదేశింపగ లరు అట్టి 
జ్ఞానము ఎట్టు గలుగుననిన వినయముతో చేయు నమస్కారము చేతను, సమయమును 
కనిపెట్టి అడుగుటచేతను, గురు ఆజ్ఞను పాలించుటచేతను వారు చెప్పగలరు 
తద్విజ్ఞానార్దం స గురుమేవాభిగప్పేత్సుమిత్సాణి క్రో త్రియం (బహ్మనిష్టమ్‌ ॥ 
(ముజ్జకోపనిషత్‌ ) 
(బ్రహ్మమును, తెలుసుకొనుటుకై వేదాధ్యయన మొనర్చిన బ్రహ్మనిష్పుడగు 
సద్గురువునే సమిత్సాణియై ఆ(శ్రయింపవలెను 
39. సూ॥ మహత్సంగస్తు దుర్లభో£_.గమ్యోఇ_మోఘశళ్ళ. 
పద॥  మహత్సంగః - తు - దుర్లభ - అగమ్యః - ఆమోఘః - చ 


టీక॥ _మహత్సంగస్తు = మహత్ముల సాంగత్యమైతేనో, దుర్హభః = దుర్లభమై నది, 
అగమ్యుః =పాందుటుకు సామాన్యముగా అసాధ్యమైనది అమోఘశ్ళ = ఒకవేళ 
కలిగినచో వ్యర్ధము గానిది 


తా॥ మహాత్ముల సాంగత్య మైతేనో దుర్హభమైనది, పొందుటకు సామాన్యముగా 
లభించనిది ఒకవేళ గలిగినచో నమోఘ ఫలమును గలుగజేయునది 


వి॥ మహనీయుల దర్శనము ప్రయాసమైనది ఏలన వారు నిరాశగలవారగుటచే, 
నెవరిని, దేనిని నపేక్షించువారుగారు అదియునుగాక అట్టి నిర్మలాత్ములు ప్రపంచములో 
నుండడమే యరుదుగా నుండును శంకరాచార్యు లవారుచెప్పినది జూడుడు 


నారద భక్తి సూత్రములు 335 


దుర్లభం త్రయమేనై తద్రేవానుగ్రహహేతుకమ్‌ | 
మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుషసంశ్రయః ॥ 
ఈ శ్లోకార్ట మిదివరలో వ్రాయబడినది 
మనుష్వాణాం నవా సను కబ్చిద్దుతతిన్పీద్రయే ॥ 
యతతామవీ సీద్దానాం కళ్చిన్మాం వేత్తి తత్త$తః॥ (A- 7-3) 


మానవులలో వేలకొలది సంఖ్యలయందు నొకానొకడు భగవత్రాప్తి కొరకు 
యత్నించును ఆలాగున యత్నము జేయువారులో ఆత్మసిద్దిని బొందిన వారలలో 
సహితము ఒకానొకడు నన్ను నిజముగా దెలిసికొను చున్నాడు దీనివల్ల నిజమైన 
మహాత్ముల సంగతి యెంత దుర్రభమో తెలియందగును 


లే శైాలో న మాణిక్యం మౌక్తికం నగజే గజో ! 
సాధవోనైవ నర్హత్ర చందనం న వనే వనే ॥ 


రాతి గుట్టలు అనేకములుండినను వాటిలో మాణిక్యరత్నము ఎంతద్యుర్రభమో, 
గజనమూహము లనేకములుండినను, గజముత్యముల గల ఏనూంత అరుదుగానుండునో, 
వనవృత్షములు అనంఖ్యాకములగా నుండినను శ్రీగంధపు చెట్టు ఎంత దుర్హభమో, ఆలాగున 
సాధు వేష ధారులగు వారు అనేకు లుండినను, నిజమైన సాధువు దొరకడము ప్రయాసము 
“సాధనాత్సాధవఃి” సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఆత్మజ్ఞానమును సాధించినవాడే 
సాధువగును, పైజొప్పిన శైలము, ముత్యముగల గజము చందనము దృష్థాంతముగా 
రూపించడమైనది 


బుభుక్షురపీ నంసారే ముముక్షురపీ దృళ్ళతే ! 
భోగమోక్ష నిరాకాంజ్షీ విరలో హి మవోశయ: ॥ 


ఈ (ప్రపంచములో బుభుక్షువులు అనగా భుక్తి ప్రియులు అంతటను 
కనపడుచున్నారు బాగుగ పరిశీలించిన ముముక్షువులు (మోక్షాపేక్షగలవార్సు గూడ 
అచ్చటచ్చుటు కానుపించు చున్నారు భోగమందును, మోక్షమందును, అపేక్షలేని 
ముక్తాత్ముడగు మహానుభావుడు, చాలా అరుదుగా నుంటున్నాడు మోక్షాపేకగలదు 
గాని ప్రయత్నింపనివా డని భావము 


336 తీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ద్వురభో మానుషో దేహః ప్రాణినాం కణభంగురుః ! 
తత్రావి.వి దుర్ధభం మన్వేవైకుంరప్రీయదర్భునమ్‌ / 


- క్షణభంగురమైన ్రాణికోట్టయొక్క జ్మములలోమానవ జన్మ మత్యంత 
దుర్రభము ఒకవేళ పూర్వజ్మ సుకృతముచేనట్టీ మనుజ జన్మము లభించినను భగవంతుని 
యనుగ్రహము గలిగిన మహాత్ముల దర్శనము మిక్కిలి దుర్హభమని భాగవతము 

శూన్వమావ్రూర్థతామేతి మృత్వురవ్వు మృతాయతే | 
ఆనత్తంవదివా౭_2.. భాతి విద్దాజ్రననమాగమాత్‌ 4 


సూత్రములో అమోఘవాుని చెప్పిన దానికిం గారణము నీశ్ళోకము 
నిరూపించుచున్మది ఆత్మజ్ఞానుల సహవాసము గలిగెనేని నశించిన వన్నియు పూర్ణముగా 
గలుగును మరణము అమృతమగును ఆపత్తులు దొలగి సంపత్తు లేర్పుడును అని 
వాసిష్టము 
40. సూ॥ లభ్యతేఇ_పి తతృపయమైన. 
పద॥ లభ్యతే - అపి - తతృపయా - ఏవ 
టీక॥ లభ్యతే2 పి = మహాత్ముల సహవాసము లభించుట, తత్కపయాః= 
ఆభగవంతుని యనుగ్రహమువల్లనే గలుగును, ఏవ = నిశ్చయము 
తా॥ మహాత్ముల సహవాసము లభించుట యా భగవంతుని యనుగ్రహము 
వల్లనే గలుగును ఇది నిశ్చయము 
వి ॥ -ఈశ్వరాను గ్రహాచ్చాన్తి దాన్త్యాదిగుణసంయుతమ్‌ । 
జన్మ చేల్లభ్యతే తస్మి౯ విద్యయా మోక్షమాప్పుయాత్‌ ॥ 
-ఈశ్వరాను గ్రహమువలన, శాంతి, దాంతి మొదలైన, గుణములు గల జన్మ 
లభించితే ఆ జన్మమందు భవద్దా.నము గలిగి మోక్షము నొందును 
ba 9 అ 
41. సూ॥ తన్మం స్తజ్ఞనే భేదాభావాత్‌. 


పద॥ తస్మి౯ - తజ్జనే - భేదాభావాత్‌ 


నారదభక్తి సూత్రములు 337 


టీక ॥ తస్మిన్‌ = ఆభగవంతునియందు, అజ్జనే = భగవద్భుక్తుల యందును, 
భేదాభావాత్‌ = అభేదముగా నుండుటవలన మోక్షము కలుగుచున్నది 


తా॥ ఆ భగవంతునియందును, ఆ భగవద్భకులయందును, అభేదముగా 
నుండుటవలన మోక్షము కలుగుచున్నది మరియొక్క విధముగా కొందరు ఆర్హ్లము 
చేయుచున్నారు భగవంతునికి భగవద్భక్తి గల వార్తలో భేదబుద్ది లేదనియు, అందువల 
మోక్షమునకు అందరున్ను ఆర్డులనియు చెప్పుదురు 


వి॥ జీవులు బంధావప్టలోనున్నప్పుడు కనిపించెడు భేదము ముక్తా వప్పలో నుండదు 

నానావిధరంగులతో గూడిన వస్త్రములు చూచు నప్పుడు ఏరుపు, పసువు, నలుపు, 
ఊదారంగులతో కనించినను రంగులు తీసివేసిన అన్నియు ఒకే తెలుపు వస్త్రమగుచున్నవి 
ఆలాగుననే సత్త్వ, రజ, స్తమో, మిశ్ర భేదములచే జీవులనేక విధములుగానుండినను 
గుణ విముక్తి కలుగునప్పుడు అభేదమునే అనగా ఏకత్వమునే పొందుచుండును 

సమో౭_వాం నర్వభూతేమష న మే ద్వేష్యోల_స్టీ న ప్రియః / 

యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేవు చావ్రువామ్‌ ॥ (9-29) 

నేను సకల ప్రాణులయందును సమానుడను నాకుశత్రువు గాని మిత్రుడు 
గాని లేడు ఎవరైనను నన్ను భక్తిచేత సేవించుచున్నారో అట్టివారు నాయందున్న వారగుదురు 
నేను వారియందుండు వాడను 

తేషాం జ్ఞానీ నిత్సాయుక్ర వకభక్తి ర్వొశివ్యతే । 

ప్రియా హి జ్ఞానినోజి_త్వర్ధం అహం న చమమ ప్రియః ॥ (7-17) 

'పైశ్లోకమున చెప్పుబడిన నలుగురి భక్తులలోపల సర్వకాలముల యందును 
సమాహితచిత్తుడును, సర్వేశ్వరుడనైన నాయందే భక్తి గలవాడగు ఆత్మవేత్త 
అధికుడగుచున్నాడు ఆత్మ వేత్తయగు వానికి నేను మిగుల ఇప్టుడను, గనుక ఆత్మవేత్త 
గూడ నాకు పరమప్రియుడు 

ఉదారాన్ఫర్ద ప్లైతే జ్ఞానీ త్వాత్మైన మే మతమ్‌ ! 

ఇష్టీతన్ల పొ యుక్తాత్మా మామేవానుత్తనూం గతిమ్‌ ॥ (7-18) 

ఈ అధ్యాయములో చెప్పబడిన ఆర్హుడు, జిజ్ఞానువు, ఆర్హార్లి, జ్ఞాని 
అందరున్ను ఉతుష్టులే జ్ఞాని యైతే అందరికన్న ఉత్కృష్ట్రుడంు ఏలన 


338 శ్రీ మలయాళ సద్దురు గ్రంథధావఆ 


ఆజ్ఞానియ్రైనవాడు అన ఆత్మను నా ఆత్మగా భావన చేయువాడు ఇది నాయొక్క 
అభిప్రాయవలమ జ్ఞానియగు వాడు నాయందు చేర్చిన వునస్సుగలవాడై నన్నే 
సర్వోత్తమమైనగతిగా తలంచియున్నవాడు ఇది ముక్తాత్మకున్ను, పరమాత్మకున్ను 
ఏకత్వము చెప్పినదానికి నిరూపించడమైనది జీవ(బ్రహ్మ్మాక్యజ్ఞానము గల వారిపై 
పరమభక్తులపై భగవంతునికి ఎంత దయ గలదో అది ఇచట విశదీకరించడమైనది కావుననే 
“జ్ఞానీత్వాత్రైవ మే మతమ్‌'' అని ప్రయోగించడమైనది జ్ఞానియో నాయొక్క 
ఆత్మస్వరూపుడే అని స్వయముగా భగవానుడే వచించెను 


42. సూ॥ తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతామ్‌. 
పద॥ తత్‌- ఏవ - సాధ్యతాం - తత్‌ - ఏవ - సాధ్యతామ్‌ 


టీక॥ తదేవ=ఆ ఆభేద జ్ఞానముతో గూడిన భక్తియే, సాధ్యతాం = సాధించ తగినది 
తదేవ = ఆ జీవేశ్వరుల యేకత్వమగు భక్తియే, సాధ్యతాం = సాధించ దగినది 


తా॥ ఆ అభేదజ్ఞానముతోగూడిన భక్తియే భక్తులచే సాధించదగినది 
ఆ జీవేశ్వురుల యేకత్వమగు భక్తియే పరమభక్తులచేత సాధించ దగినది 


వి॥ ఇట్టి ఏకాంతభిక్తి, అనన్యభక్తి తన్మయి, అత్యు తృష్రములు తక్కిన 
భక్తి సామాన్యమైనదగును కావుననే శ్రీకృష్ణ భగవానుడును “జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్‌' 
అని తెలిపెను 
దాసస్తే2_.హం దేహదృష్ట్రాజ_స్మి శంభో ! 
జాత స్తే2_0౦శో జీవదృష్ర్యా2._.త్ర దృష్టే ! 
సర్వస్యాత్మన్నాత్మ దృష్టా త్వమేవే 
చ్యేవంమే ధీర్నిశ్సాతా సర్వశా(స్త్రైః Hu 
ఓ సర్వేశ్వరుడా ! దేహదృష్టితో చూచిన నేను నీయొక్క దాసుడను 
జీవాంశదృష్టితో చూచిన నీయొక్క అంశ స్వరూపుడను ఆత్మదృష్టితో చూచిన నీవే, 
నేను, నేనే నీవు ఇదే సర్వశా,స్త్రముల చేతను నా యనుభవముచేతను దృఢమగుచున్నది 
ఈ సూత్రము నందు “'తదేవ సాధ్యతామ్‌'' ““తదేవసాధ్యతామ్‌'' అని రెండు సార్టు 
(ప్రయోగించుట ద్విరుక్తి అను దోషమును గలిగినది అట్టు ప్రయోగముండరాదు 


నారదభకత్తి సూత్రములు 339 


అయితే ''ఆదరార్దం ద్విర్వుక్తిః ' ఆదరాద్రమున ద్విరుక్తి ప్రయోగము శాస్త్రసమ్మతము 
అది దోషము గాదు దానికి ప్రమాణము - 

విన్మయే చ విషాదే చ దైన్వే చై వావధారణో॥ 

తధా వ్రసాదనే హర్లే వాక్టమేకం ద్దిరుచ్యతే ॥ 


ఎచ్చటెచ్చట ద్విరుక్తి ప్రయోగముండవచ్చును అనగా రెండు సార్టు చెప్పవచ్చునో 
నిరూపించడమైనది అద్భుత విషయమందు, దుఃఖవిషయ మందు, దీన భావమందు, 
గ్రహింప ప్రయాసమయిన విషయమందు, ఆశీర్వాదమందు, హర్షమునందు ఒక్క 
వాక్యమును రెండు సార్టు చెప్పు వచ్చును 


43. సూ॥ దుస్తుంగసుర్వథైవ త్యాజ్యః. 
పద॥ _ దుస్ఫంగః - సర్వధా - ఏవ - త్యాజ్యః 


టీక ॥ _ దుస్సంగు = దుష్టుని సహవాసము, సర్వధైవ = అన్ని విధములచేతను, త్యాజ్యః= 
విడువతగినది 


తా॥ దుర్మార్గుల సహవాసము అన్ని విధములుగా విడువ తగినది 


వి ॥ దుష్ట్రులలో కొందరిచేత మనకు కొంత మేలు కలుగునని తలంచి 
అట్టివారి సహవాసము కొందరు చేయుదురు అది కూడనే కూడదు అది కొంచము 
లాభముగా తోచినను విషము కలిపిన క్షీరాన్నము వంటిదేయగును విషయుక్త క్షీరాన్నము 
భుజించునపుడు స్వల్ప సుఖము కనిపించినను తరువాత అది మహాదుఃఖమును కలుగ 
జేయును కనుకనే నారదమహర్షి “' దుస్ఫంగస్ఫర్వధైవ త్యాజ్యః'* అని ప్రయోగించుటకు 
కారణమైనది ఈ విషయమై నీతి శాస్త్రము చెప్పినది చూడుడు - 


వ్రశ్చికస్థా విషం వుచ్చుం మజ్షీకస్యా విషం శిరః / 
తక్షకస్యు విషం దన్హం సర్వాంగం ద్భుర్రనం నిషమ్‌ ॥ 


తేలుకు తోకయందు మాత్రము విషముండును కంతిరీగకు శిరస్సునందే 
విషముండును సర్పమునకు దంతమందు మాత్రమే విషముండును దుష్టునికైతే 
సర్వాంగములున్ను విషముతో కూడి యుండును అయితే శత్రు మి(త్రభేదము పాటింపక 
సమబుద్ది గలిగి యుండుటయే, జ్ఞానముగాని, పరమ భక్తియనిగాని తలంతురు 


340 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


ప్రపంచములో ఏదైన యొకసంప్రనుగాని, సమాజమునుగాని, ఆ(శ్రమమునుగాని, 
గృహస్తాశ్రమముగాని నిర్వహించవలసి యుండిన దుష్టత్యాగము, శిష్ట గ్రాహ్యము 
గలిగియుండ వలయును లేనిచో (ప్రపంచములో ఏకార్యమైనను, ఎట్టి జ్ఞానియైనను 
నిర్వహింపజాలడు ఏ కార్యములోను సంబంధములేక ఒకవేళ భక్తులకు భక్తినిగాని, 
జ్ఞానమును గాని తెలుప బూనినను అప్పుడు గూడ ద్వంద్వామేర్హ డును మౌనముగ 
నుండి సంజ్ఞ చూపినను అచటగూడ ద్ర్వైతముండనే యుండును అదిన్ని మానినను 
మనస్సులో సంకల్పముండువరకు తప్పక ద్వంద్వముండనే యుండును ఈ విషయమై 
ఈఉపాధి యెన్నియో రోజులు ఎంతో ద్నీర్ష్వముగ ఆలోచించినను అంతు ఏర్పడ లేదు 
జనకుని గురించియు, శ్రీబుద్రదేవుని గూర్చియు, శ్రీశంకరాచార్యులను గురించియు, 
శ్రీరామచంద్రుని గూర్చియు, శ్రీక్నష్ణభగవానుని గూర్చియు ఆగాధముగ ఆలోచించి 
చూచినను వారందరున్నూూ దుష్ట్రత్వమును తొలగించి శిష్టత్వమును గ్రహించినటే 
కనబడుచున్నది ఈ విషయములో ఏలాగున సమత్వము గలిగి వర్తించవలయునని 
హృదయమున యాందోళన గలిగి యున్నపుడు పాతంజలియోగ దర్శనమున ఈ 
సూత్రము కనుపించడమైనది అప్పటినుండి మనస్సులో సమాధానము గలిగి ఈ విధముగ 
(ప్రవర్తింప దొడొను 
యోాగదర్శనము యోగపాదము 33వ సూత్రం - 

మై(త్రీకరుణాము దితో పేకాణాం సుఖదుఃఖపుణ్యాపుణ్య విషయాణాం 
భావనాతక్శిత్త ప్రసాదనమ్‌ 

సుఖవిషయమునను, దుఃఖవిషయమునను, పుణ్యవిషయము నను, పాప 
విషయమునను, (క్రమముగ) 1 మైత్రి, 2 కరుణ, ౩ ముదిత, 4 ఉపేక్షలయొక్క 
భావించుటవలన చిత్తము నిర్మలమగును ప్రశాంతత గల్గును తన వర్తనమునకు సమాన 
గుణము గల వారి యెడల మిత్రత్వమున్ను, దీనులయందు దయాళుత్వమును, తనకన్న 
ఎక్కువ ఫ్రీతిలో నుండువారిని చూచి సంతోషించుటయు, దుష్షవృత్తిగలవారిని 
ఉపేక్షించుటచేతను, మనసుకు శాంతి గల్గును దీనియందు దీనులయందు కరుణయు, 
దుష్టులయందు నుపేకయు గలిగియుండవలయునని యుపదేశింపడమైనది ఈ 
కరుణోపేక్షలయందు రాగద్వేషములు లేవు అందువల్ల మనశ్శాంతికి ఏలాటి 
ఆటంకమున్ను గలుగదు తాను ప్రారంభించిన ధర్మ కార్యము నిరాలుంకముగ 
చేసుకొనవచ్చును ఈ సత్యమును తెలిసికొనకయేవిధమైన శాస్త్ర జ్ఞానముగాని, 


నారదభక్తి సూత్రములు 341 


అనుష్పానముగాని, కార్య నిర్వహణమూగాని, లేనివారై వేదాంతము చెప్పు కొనుచు వీధులలో 
తిరుగుచుండువారు, ఈ లాగున చెప్పుదురు సాధువులకు శ[త్రం విత్ర 
భేదముండవచ్చునా! సమత్వము గలి గియుండ వలయును గదా! వీరికి సమత్వమెచ్చట 
నున్నదని చెప్పడం వాక్యివరులనం విని, కార్యధంరంధరు లెవరునళ్నూ 
సందేహపడనక్కరలేదు ఆలాగున సమత్వము జొప్పువారు గోవును, పెద్దపులిని ఒకే 
స్థలములో మేపే శక్తి గలి గియుండిన వారి వాక్యము నమ్మవచ్చును ఈ విషయమై యోగ 
వాసిష్టమున వసిష్టమునియొక్క యాశయము జూడుడు శ్రీరామచంద్రుడు వైరాగ్యము 
గలిగి రాజ్యమును త్యజించి వనమున తపము కొరకు వెళ్లవలయునని తీవ్రబుద్ది 
గలిగినప్పుడే వసిష్టునిచే వాసిష్ట ముపదేశించడమైనది రామచం(ద్రుడీలాగున చెప్పెను 
రాజ్యపాలనమున సమత్వ బుద్ది గలిగియుండుటకు సాధ్యముగాదు సమత్వము లేనిచో 
వునశ్శాంతి గలుగదం రాజ్యపాలనమున శిప్రరత్షణమును, దుష్టనిగ్రహము 
ఉండవలయును అందువల్ల మనశ్శాంతి గలుగని ఈ రాజ్యము నాకక్కరలేదని వచించెను 
అప్పుడు వసిష్ట డీలాగున ఉపదేశించెను 


బహిః క్ర తిమనంరన్యు: హృది నందమువర్రితః ! 

కర్తా బహిరకరల్తా2_నః లోకే విహార రాఘవ / 

ఓ శ్రీరామచంద్రా! బాహ్యజనులకు చూచునప్పుడు కర్పృత్వము గలవానిగాను, 
లోపల అకర్తగాను, ఆలాగున బాహ్యమున కర్త్పృత్వము వహించి సర్వకర్మముల 
జేయువానివలెను, హృదయమున ఏ కర్మయు జేయని సాక్షివలెను ఉండుము ఇట్టుండిన 
రాజ్యముగాని, సంసారముగాని నిన్ను బంధింపజాలవు కార్యదీక్షాపరులందరును 
ఆత్మజ్ఞులై యుండియు ఈలాగుననే కాలము గడిపిరి లేనిచో పామరులు జ్ఞాని 
హృదయము తెలుసుకొనజాలక అరాచక మొనర్హురు గీతలో శ్రీకృష్ణభగవానుడు 
ఈ తత్త మును స్పష్టముగ “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌ 
అని వచించిరి 


44. సూ॥కావుకోధ మోహస్మృతి (భ్రంశ బుద్దినాశ సర్వనాశ 
కారణత్వాత్‌. 


పద॥ కామ కోధ మోహ స్మృతి(భ్రంశ బుద్రినాశ సర్వనాశకారణత్వాత్‌ 


342 శ్ర మలయాళ సుద్దురు గ్రంథావళి 


టీక॥  (దుస్ఫంగః =దుష్టసంసర్గము) కామ = కామమునకు, క్రోధ = క్రోధమునకు, 
వెరాహ = మోహము, స్మృతి(భంళశ = బుధ్రైినాశవలయనకు, సర్వనాశ = 
సర్వనాశమునకు, కారణత్వాత్‌ = కారణవుగుటువల్ల (సర్వధైవ = 
అన్నివిధములచేతను, త్యాజ్యః = త్యజింపదగినది ) 
తా॥ దుష్ట్రసహవాసము ఎన్ని విధములుగా మానవుని పాడుచేయునో ఈ 
సూ(త్రమున నిరూపించడమైనది కామమును, (క్రోధమును, మోహమును, 
స్మృతినాశమును, బుద్దినాశమును, వెయ్యేల సర్వవిధ నాశమును కలుగజేయును 


వి॥ దంస్పహవాసవంం కావంవరునం, (కోధమును, వెరాహవరునం 
స్మృతి(భ్రొంశమును, బుద్దినాశమును గలుగ జేసుకొని కట్టుకడకు మానవుని 
సర్వవిధములుగా నశింపజేయును (1) కామముచే రావణేశ్వరుండు వంశముతో 
నశించెను (2) క్రోధము వలన దూర్వాసమహాముని అవమానమును పొందెను, (3) 
మోహముచేత కీచకుడు హతుడయ్యెను (4) స్మృతి (భ్రంశముచే శిశుపాలుడు కూలెను 


ధ్యాయతో విషయా౯ పుంసః సంగస్తేషాపజాయతే | 

సంగాత్సంజాయతే కామః కామాత్‌ కోధో౬_భిజాయతే ॥ 

కోధాదృవతి సమ్మోహః సమ్మోహాత్‌ స్మృతివి(భ్రమః | 

స్మృతి భ్రంశాత్‌ బుద్దినాశః బుద్దినాశా త్ర్రణశ్యతి ॥ ( గీత-2- 62,63) 

దృశ్యవిషయములను చింతించుచున్న పురుషునకు ఆవిషయముల యందు 
ఆసక్తి పుట్టుచున్నది అట్టి ఆసక్తివలన కామము ఉత్పత్తి యగుచున్నది కామమునకు 
అడ్డు కలుగజేయువానిపై కోప ముదయమవుగుచున్నది అట్టి కోధవలవల్ల 
మోహపరవళుడగుచున్నాడు మోహమువల్ల స్మృతి భ్రంశము కలుగుచున్నది, దానివల్ల 
యుక్తాయుక్త వివేకజ్ఞానము నశించుచున్నది అట్టి యుక్తాయుక్త వివేకజ్ఞానము 
నశించుటువలన తానును నశించుచున్నాడు దుస్సహవాసముచేత గలొడు దోషము 
ఈలాగున నుండునని భగవానుడు ఉపదేశించెను 

నాన్సి బుద్రిరయుక్రన్య న చాయుక్టన్యు భావనా / 

నచాభావయతోళ్లున్తిః అశాంతన్గ కుతన్సుఖమ్‌/ (2-66) 


మనోనిగ్రహము లేనివానికి శుద్రమనస్సు గలుగదు శుద్రమనస్సు లేనివానికి 


నారదభక్తి సూత్రములు 343 


ఆత్మభావన చేయుటకు శక్తి గలుగదు, ఆత్మ భావన చేయ శక్తిలేని వానికి (ప్రకృతి శమించదు 
(ప్రకృతి శాన్తి నొందనివానికి ఇహసుఖముగాని, పరసుఖము గాని ఎచ్చట? అనూ ఎచ్చటను 
లేదు శాన్తిలేనివానికి ఇచ్చట నైనను బదరికాశ్రవు బుపీకేశ కాశ్యాది పుణ్య 
(ప్రదేశములందయినను సుఖము గలుగదు 


కొమ వీన క్రోధ నీవ రజోగుణ సముద్దవః / 
మహోశనో మవోపాప్మా విద్ర్రేనమివావైరిణమ్‌/ (3-37) 


ఈ కామము క్రోధము రజోగుణముచే పుట్టినవే, ఇది ఆగ్ని వంటిది 
మహాపాపస్వరూపమైనది ఆత్మజ్ఞానమునకు పరమశ'త్రువైనదని తెలుసుకొనుము 
ఆవృతం జ్ఞాననేతేన జ్ఞానినో నిత్వవైరిణా । 
కొమరూపేణ కాన్లేయ దువ్రూరేణానలేన చ ॥ (3-39) 


ఓ కాన్తేయా! ఈ కామము సముద్రము వంటిది ఎంత ప్రయత్నముతో 
నిండింపచూచినను నిండనిదియు, అగ్నివలె దృప్తిని చెందనిదియు, కోరికే 
రూపమైనదియు, ఆత్మజ్ఞానికి సర్వకాలములలోను పరమశ'త్రువు అయినట్టి కామముచే 
జ్ఞానము ఆవృతమై యున్నది దీనికి తృప్తి యనునది లేదు అనేక నదుల జలమును 
పానము చేసినను సము(ద్ర మేలాగున తృప్తిని నొందక యుండునో, హోమదద్రవ్య సమిత్‌ 
ఘృతాదులచే అగ్నిహోత్రుడు ఎట్టు తృప్తిపొందక యుండునో, అట్లే ఈకామము నెంత 
అనుభవించుచుండినను వృద్ది నొందునేగాని శాంతి నొందదు మనువును ఆలాగుననే 
చెప్పెను - 


న జాతు కాము కామానామునభోగేన శామ్యతి / 

హవిషా క్షష్టవర్ద్మేవ భూయ వవాభివ్యతే ॥ 

ఈ కామమనునది విషయభోగముల నెంతకెంత కనుభవించినను, అంతకంతకు 
అభివృద్ది యగుచునే యుండును అగ్ని హోడత్రుండు హవిస్సు మొదలగు వానివల్త 
అంతకంత కభివృద్ది యగునే గాని శాంతి నొందనట్టుండును ఈ కామము ఆత్మ 
జ్ఞానమునెట్టు ఆచ్చాదనము చేయుచున్నదో, అది క్రింది శోకముచే నిరూపించడమైనది 

ధూమేనావియతే వహ్బిర్భుధా2_2_దర్ఫో మలేన చ ॥ 

224 ుభోల్లేనావతో గర్బుః తధా తేనేదమావృతమ్‌ ॥ (3-38) 


344 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావఆ 


ఏ(ప్రకారముగా పాగచేత అగ్ని కప్పబడుచున్నదో, ఏ(ప్రకారముగా మావిచేత 
గర్భములోగల శిశువు గప్పబడునో అదేప్రకారముగ ఆకామముచేత ఈ యాత్మజ్ఞానము 
కప్పబడుచున్నది. గ్లాసులో వెలుగుచుండు దీపము చిమ్నీయందు పాగదట్టుముగా చేరిన 
దీవప్రకాశమును ఏలాగున కనపరచక చేయుచున్నదో, అద్రముపై దుమ్ము ఉండిన ఏలాగున 
శరీరము (ప్రతిబింబింప చేయక పోవుచున్నదో, అట్లే మనస్సులో గల కామాది 
వతాలిన్యముచే, ఆత్మజ్ఞూనము వురుపుబడి పోవుచున్నది వూవిచే శిశువు 
ఆవరించియుండు సంగతి అందరికిన్ని తెలిసినదే కావుననే భగవానుడు ఇట్లు చెప్పెను 


ఉఅవాంకారం బలం దర్హుం కామం క్రోధం వరి(గ్రహమ్‌ / 

విముచ్చ నిర్జమళ్వాంతో బవ్మాభూయాయ కల్పతే / (18-53) 

అహంకారమును, నేను బలవంతుడనను దురభిమానమును, గర్వమును, 
కోరికను, (కామము) కోపమును, పరిగ్రహమును (పరవస్తువును (గ్రహించుటయు) 
నిశ్శేషముగ త్యజించి వువుకారము లేనివాడును, శాంత చిత్తము గలవాడును 
(బ్రహ్మజ్ఞానమును ( భగత్సాకాత్కారమును) పొందుట కర్లుడగుచున్నాడు దీనియందు 
కామక్రోధాదులతో కలిపి పరి గ్రహమును గూడ చెప్పుటచే పరవస్తుపరి గ్రహమువల్ల తన 
పుణ్యము నశించి దాతయొక్క పాపము వీనిని పొాందుచుండును 

కొమ వవ మనుష్యాణాం విధానం (బ్రహ్మబోధనే । 

తస్మాత్మామం త్వజ్యన్రీదో జ్ఞానమాస్తోతి మోవ్షదమ్‌ / 

మానవులకు బ్రహ్మజ్ఞానోత్పత్తియందు కామమొక్కటియే ఆటంకపరచును 
కావున ధీరుడైనవాడు కామమును త్యజించవలయును అట్టయిన మోక్షమును 
పొందగలడు 

కొమానాం స్వాదయే వానః నంసార ఇతి కీర్ధితః / 

తేషాం సర్వాత్మనా నాళో మోక్ష ఉక్తో మనీషిఖిః / 


కామాది దోషములు హృదయమున కలిగి యుండుటయే సంసారమని 
చెప్పబడుచున్నది, అట్టి కామాదిదోషములు సర్వాత్మనా హతమగుటయే 
మోక్షమని మనీషులచేత చెప్పబడెను 


45. సూ॥ తరజ్ఞాయితా అపీమే సంగాత్సము[ద్రాయంతి. 


నారదభక్తి సూత్రములు 345 


పద॥  తరజ్ఞాయితాః - అపి- ఇమే - సంగాత్‌ - సముద్రాయని 


టీక ॥ _సంగాత్‌ = సహవాసమువలన, ఇమే = ఈకామాదులు, తరజ్ఞాయితా అపి = 
తరజ్లములవలెనున్నను, సము(దాయన్తి = సము(ద్రములవలె ఏర్పడుచున్నవి, 


తా॥ దుస్పహవాసమువల్ల ఈ కామక్రోధ మోహాదులు, తరంగసమూ 
హముల వలె నుండి సము(ద్రమువలె ఏర్పడుచున్నవి 


వి॥ అలలయొక్క సమూహము ఎట్టు సముద్రమై మారుచుండునో 
ఆలాగున కామాదిదోషములన్నియు చేరి ఆత్మనుగూడ తన స్వరూపముగా 
మౌార్చుచున్నవి వర్ష బిందువులు అనేకములు చేరి కాలువలై, అనేకకాలువలు ఉపనదులై, 
అనేక ఉపనదులు మహానదుల్తై, అనేక మహానదులు మహాసము ద్రమగునట్టు, దుప్రసహవాస 
మొకటి కొకటి ఏర్పడి మహాగొప్పు సము(ద్రమువలెపరిణామమును పొందును ఆలాగుననే 
ఈదోషములన్నియు సముద్రమువలె పరిణమించిన, సముద్రము దాటుటకు ఎంత 
ప్రయాసయో, ఇదిన్నీ దాటుట మహాప్రయాసమగును జలబిందువును, లేక చిన్న 
నీటీకాలువలను, దాటడము ఎంత సులభమో, ఆలాగున కామాదిదోషములు 
ఒక్కొక్కటి చేరునప్పుడు, వెంటనే జయించినచో, సులభముగా నుండును అయితే 
అట్టు కామ సాగరములో ముని గినను ఇప్పుడైనను త్యజింప యత్నించినచో దాటవచ్చును 


నంసారసాగరం ఘోరం తర్తు మిచ్చతి యో నరః । 
గీతానావం నమాసాద్దు పారం యాతి నుఖైేన నః / 


ఏ నరుడైతే జననవురణ, జరావ్యాధి దుఃఖవలలతో గూడిన ఈ 
సంసారసము([ద్రమును దాటుటకు ఇచ్చించునో, అట్టివాడు భగవద్గీత (భగవద్భక్తి యనెడి 
నావను నా(శ్రయించినచో సంసార సాగరమును సులభముగా దాటవచ్చును ఓడలో 
ఎవరైనను ప్రయాణము చేయవచ్చును, టిక్కెట్టు యుండిన చాలును ఆలాగున 
మాయామయమోహసము(ద్రమును దాట తలంచువారికి భక్తియొక్కటుండిన చాలును 
టిక్కెటుండిన (బాహ్మణులు గాని, అ(బ్రాహ్మణులుగాని, భూపాలుడుగాని, 
గోపాలుడుగాని, గృహస్టులు గాని, సన్నా్యసులుగాని, ప్ర్రీలుగాని, పురుషులుగాని 
పోవచ్చును టిక్కెట్టు పరిశో ధించువాడు టిక్కెట్టు గలదా యని చూచునే గాని స్త్రీలా, 
పురుషులా, సన్న్యాసులా, సంసారులా అని అడుగడు 


346 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


నంసార్దార్ధవ నుగ్గానాం విషయాక్రాన్త చేతసామ్‌ । 

విష్ణుపోతం వినా నాన్యత్భాంచిదస్తే పరాయణమ్‌ 4 

విషయాది దోషములచే నా(క్రవించబడిన వునస్సు గలవాడై సంసార 
మహాసాగరములో మునిగియుండువారికి భగవత్‌ భక్తి యనెడు ఓడ తప్పు దాటుటకు 
మరియొక్క యుపాయము కొంచమైనను లేదు గీతలోను చూడుడు 


(తివిభం నరకస్వేదం ద్వారం నాశనమాత్మునః / 
కామః క్రోధ స్తధా లోభు తస్మా దేతత్రయం త్యజేత్‌ / (16-21) 


ఆత్మవినాశమునకు అనగా నరకప్రాప్తికి ద్వారములు మూడు 1 కామము, 
2 క్రోధము, ౩ లోభము కావున బుద్దిమంతుడైనవాడు నరకద్వారములగు ఈ 
మూడింటిని మూసుకొనవలయును అయితే ఇతని గతి ఇంతేనా? కాదు ప్రయత్నించిన 
మార్గము లభించును అదే ఈ (క్రింది శ్లోకమున నిరూపించడమైనది - 

ఏతార్దిముకః కౌన్హేయ/ తమోద్దారైత్ర/ భిర్లులః | 

ఆచరత్యాత్మనశ్రేయః తతో యాతి నరాం గతిమ్‌ / (16-22) 

ఓ యర్దునా! నరకద్వారములగు పైచెప్పిన కామక్రోధ లోభాది మూడు 
దోషములనుండి విరమించిన ఏనరుడైతే శ్రద్దాభక్తి గలిగి ఆత్మ శ్రేయస్సుకొరకు 
ప్రయత్నము చేయుచున్నాడో అట్టి పుణ్యాత్ముడు, త్వరలోనే సర్వోత్కృష్టమైన 
మోక్షమును పొందుచున్నాడు 

అవీచేత్సుదురాచాలో భజతే మామనవ్వుభాక్‌/ 

సాధురేవ నమన్తవ్యన్ఫమ్యా గ్గ గవసితో మొ నః 4 (9-30) 

కామ(్రోధాది పాషగుణములతో గూడి మిక్కిలి దురాచార (ప్రవర్తకుడైనను, 
అనన్య భక్తితో భగవద్భజన చేసినచో అట్టివాడు మంచి మార్గములో (ప్రవర్తించిన 
వాడగుటవల్ల (శ్రేష్టుడే యని తెలియందగినది 

జీవం భవతి ధర్మాత్మా శకోచ్నాన్తిం నిగప్పుతా ॥ 

కౌన్లేయ ప్రతిజానీహి న మే భః వ్రణళ్చతి ॥ (9-31) 


నారదభక్తి సూత్రయులు 347 


పై చెప్పిన పాపవిమోచనకొరకు భగవద్భక్తి చేయువాడు త్వరగా పాపవిముక్తి 
గలిగి ధర్మాత్ముడగుచున్నాడు! వాడు త్వరలో పరవుశాంతిని (ఉపరతిని) 
పొందుచున్నాడు! ఓ యర్జునా! నాభక్తులు చెడరు అని పండిత సభలో రెండు చేతులుపైకెత్తి 
నన్ను ఆనపెట్టి చెప్పుము 

మాం హి పార ! వ్యపాశిత్య యే౭2._సి న్యుఃపాపయోనయః । 

ప్రయో వైశ్వాన్త ధా భూద్రా స్తే2.వీ యాంతి వరాం గతిమ్‌ / (9-32) 


ఓ యర్హునా ! పాపయోని సంభూతులైన వారెవరు గలరో వారున్న, స్త్రీలున్ను, 
వైశ్యులున్ను, శూ॥ద్రులున్ను నాయందు భక్తి గలవారై సర్వోత్కృష్టమైన ముక్తిని 
పాందుచున్నారు 

కిం పున ర్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తధా ! (9-33) 

మహాపాపయోనిలో జన్మించిన పాపులున్ను, పవిత్రజాతిలో గల స్త్రీలు, 
శూద్రులు, వైశ్యులు మొదలైనవారే, భగవద్యక్తిచే, మోక్షమును పాందుచుండగా, 
పుణ్యాత్ములగు (బ్రాహ్మణుల గురించియు, భక్తులగు రాజుల గురించియు మరల 
చెప్పవలెనా? దీనియందు ఉత్తమ, మధ్యమ, అధమ స్వభావముగల జీవులను గురించి 
తెలుపడమైనది అనగా భగవద్భజనవల్ల క్షత్రియులకు బ్రాహ్మణులకు మోక్షము గలుగునా 
లేదా యని సంశయ పడవలెనా? 


అపి చేదసిపాపేభ్యస్సర్వేభ్యః పాపకృత్తమః ॥ 

సర్వం జ్ఞానప్తవేనైవ వృజినం సంతరిష్యసి ॥ (4-36) 

పాపాత్ములందరికన్నను, నీవు మిక్కిలి పాపాత్ముడవైనను భగవద్‌ జ్ఞానమనెడు 
ఓడచే పాపము అనెడి సము[ద్రమును లెస్సగ దాటగలవు ఇన్ని యుపాయములుండగా 
మరల సంసారసాగరములో పడి ఏలక్షేశము నొందవలయును, *'రోగానివ రసాయినమ్‌'' 
అని శంకరులు ఆత్మబోధములో తెలిపియున్నారు, అనగా శ్రేష్టమైన దివ్యాషధముచే 
ఎట్టిరోగమైనను శమించునటుల భవరోగము భగవద్ధుక్తి యనెడు దివ్యాషధముచే నిశ్సేషముగ 
నశించును 


348 శ్రీ మలయాళ సద్దురు రంథావళి 


46. సూ॥ కస్తరతి కస్తరతి మాయాం యః సంగాం స్త్వ జతి యో 
మహానుభావం సేవతే నిర్మమో భవతి. 


పద॥ కః- తరతి- క-తరతి - మాయాం - యః - సంగాన్‌ - త్యజతి - యః - 
మహానుభావం - సేవతే - నిర్మమః - భవతి 


టీక॥ మాయాం = మాయను, కః = ఎవడు, తరతి = తరించును? క = ఎవడు, 
తరతి = దాటును?, యః = ఎవడు, సంగా౯ = దుష్ట్రసంగములను, త్యజతి = 
విడుచునో, యః = ఎవడు, మహానుభావం = మహాత్ముని, సేవతే = సేవించునో, 
నిర్మమః = మమకార వర్దితుడుగా, భవతి = అగునో, సః = వాడు, తరతి = 
తరించును 


తా ॥ మాయను ఎవడు తరించును * మాయను ఎవడు తరించును? 
ఎవడు దుస్సాంగత్యములను విడుచునో, ఎవడు మహానుభావుని సేవించునో, 
మమకారవర్షితుడగునో వాడు తరించును 


వి ॥ దీనియందు *“'కస్తరతి'', ఎవడు తరించునో అని రెండుసార్డు చెప్పుటచేత 
ఆదరార్టమని గ్రహించుకొనవలయును రెండు సార్టు చెప్పుటచే మాయను దాటుట 
(ప్రయాసమని ద్యోతకమగుచున్నది మరల యచ్చబ్ర ప్రయోగముండుటచే అచ్చోటగూడ 
ఎవరైనను సరి అని నిరూపించడమ్రైనది దీనియందు, (బాహ్మణుడని గాని, 
అ(బ్రాహ్మణుడని గాని, (స్త్రీయనిగాని, పురుషుడనిగాని, సన్నా్యసియని గాని, 
గృహస్టుడనిగాని నిరూపణ చేయలేదు అందువల్ల ఈ భగవద్భుక్తియందు మనుష్య 
మా(త్రులందరికిని ల్లర్లత గలదని నిరూపించడమైనది శివానందలహరిని చూడుడు - 


వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో 

నరో వా యః కశ్ళ్చిద్భవతు భవ కిం తేన భవతి | 

యదీయం హృత్పద్మం యది భనదధీనం పశుపతే 1 

తదీయస్త్వం శంభో 1 భవసి భవభారం చ నహసి ॥ 

(బ్రహ్మచారి అయిన నేమి, గృహస్తుడయిన నేమి, వాన ప్రస్టుడయిన నేమి, 
సన్న్యాసి అయిన నేమి , ఈ చెప్పబడిన నాల్గు ఆశ్రమస్టులేగాక తదితరులైన బ్రాహ్మణ, 
క్షత్రియ, వైశ్య, శూద్ర, (స్త్రీ మొదలైన వారెవరైననేమి ! వీరికంటె భిన్నులై అంత్యజాతులలో 


నారదభళక్తి నూత్రములు 349 


నుండు వారెవరైననేమి, ఓ 'సర్వేశ్వరండా ! ఎవరియరంిక్క హృదయదుు 
మీయందర్పింపబడినదై యుండిన, నీవు వారికి సంబంధించిన వాడవగుచున్నావు ఓ 


ఈశ్వరా ! అట్టివారియొక్క సంసారభారవుంతయు నీవే వహించుచున్నావు 
శ్రీసీతారామాంజనేయ సంవాదమును చూడుడు 


ద్విజవరేణ్యులకును వి ప్రోత్తములకుయో 
గీశ్వరులకును యతీశ్వరులకును 
భక్తివెరాగ్య సంపద్విశిష్టులకునే 
కాంత వాసులకు వేదాంతులకును 
జండాలపుల్కస శ్వపచ కంక కిరాత 
శబరహూణాంగనా సంగతులకు 
(బ్రహ్మహత్యాసురాపాన హేమ స్తేయ 
గురువధూ సంగమ కరవరులకు 
సుందరి క్షత్రియోరవ్య శూద్రులకును 
మరియు నానావిధానేక మానవులకు 
బరమ పావనమై శుభప్రదమునైన 
రామ నామంబు శరణంబు రాజవదన ! 


బ్రాహ్మణ వంశములో వసిష్ట అగస్తా్యదులున్నూ, క్షత్రియ వంశములో 
విశ్వామిత్ర జనకాదులున్ను, వైశ్యులలో తులాధారులున్నూూ, శూద్రులలో సూత - 
ఉద్రవాదులున్నూూ, కిరాతవంశములో వాల్మీకి శబర్యాదులున్ను, స్త్రీలలో మైత్రేయి - 
సులభాయోగిన్యాదులున్ని, అసురవంశములో (ప్రహాదాదులున్ను, రాక్షసవంశములో 
విభిషణాదులున్ను భోవద్ధక్తివల్ల ముక్తులైరి హిందూమతములో సంఘ సంస్కరణకర్తలు 
చాలా తక్కువమందియే యుండిరి అందు వల్లనే ఈ దేశము చాలాకాలమునుండి 
అధఃపతనమగుటకు కారణమైనది సత్యదృష్టితో ఆత్మయోగ్యతను చూడక కులమునకు 
ఆధిక్యము ఇచ్చుట చేతనే, నిమ్నూవస్టను పొందెను విదేశములలో గుణములకు 
ఆధిక్యమిచ్చుటవల్ల ఆదేశము ఉన్నతప్టితిలోనికి రావడమైనది ఈ సత్యము 
తెలిసికొన్నప్పుడే వేదకాలములో, ఆర్యుల కాలములలో భారతదేశము ఎంత 
జాన్నత్యమును పొందెనో అట్టి స్టితిన్నీ మరల రాగలదు గీతామహాత్మ్యమును చూడుడు- 


350 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


మవోపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్‌ / 
క్లచిత్‌ న్రుర్ధుం న కుర్షన్తి నలినీదళమంభసా ॥ 


ఎవరైతే గీతాధ్యానమునుచేయుదురో, వారిని కమల పత్రమునకు నీరు అంటని 
విధమున పంచమహాపాతకములు ఉపపాతకములుగాని, కొంచమైనను అంటవు 
మనదేశములో పాపకార్యములో సణియుండు వారిని, ఆలాగుననే త్రోసివేసినారు వారిని 
నంస్కరించి పాపమునుండి విముక్తి చేయువారు లేకపోయిరి ఇది ఎటువంటి 
న్యాయమో, యోచించుడు | రోగులనందరిని త్రోసివేసి ఆరోగ్యవంతులను 
సంరక్షించుటకు బూనిన వైద్యుల విధానము వంటిది నిజముగా ఆలోచించిన రోగుల 
కొజుకే వైద్యులేర్చడిరి ఆలాగున అజ్ఞానములో నుండువారిని సంస్కరించుట కొరకే 
జ్ఞానులు ఏర్పడిరి అనుతత్త్వము మరచిపోయిరి (క్రీస్తు మహమ్మదు, బుద్దుడు, గాంధీ 
మొదలైనవారు పాపులను బాగుపరచుటందుకే యత్నించిరి అందువల్లనే విదేశములు 
అగగ్రస్తానమునకు వచ్చుటకు కారణమైనవి ఈ పరమధర్మమును ఈమ ధ్యనైన కనుగొని 
గాంధీగారు ప్రయత్నించుటవల్లనే పరాధీనులైన మనము స్వాతం త్ర్రమును పాందినాము 
ఏ ఆచార్యులుగాని, ఏ మతస్థాపకులుగాని భారతదేశమున ఇంత ఘనకార్యము చేసిరా? 
వారందరును వారి వారి జాతిని, వారివారి మతమును మాత్రము సంరక్షించెడు 
హృదయము గల వారగుటచేతనే భారతదేశము పతనము పొందెను కావున విశాల 
హృదయముతో యోగ్యత ననుసరించి సర్వజనులకు అర్హత ఇచ్చేలాగున నుండే మతమే 
నిజమైన మతము, తక్కినవి సత్యమతములు కావు 


యధై ధాంసి సమిద్గో2_న్నిః భస్మసాత్‌ కురుతే2_ర్జున | 

జ్ఞానాగ్ని స్పుర్వకర్మాణి భస్మసాత్కురుతే తధా॥ (4-37) 

ఏ(ప్రకారము చక్కగా రగుల్కొనుచుండెడు అగ్నిహోత్రము సమిధలు, 
హోవుద్రవ్యము, నవధాన్యములు మొదలైన వాటిని భస్మము జోయుచున్నదో 
ఆప్రకారముగానే జ్ఞానమనెడి యగ్ని సమస్త కర్మలను భస్యమొనర్భుచున్నది ఇట్టి జ్ఞానాగ్ని 
జనులలో ప్రజ్వలింప జేసెడు మతబోధకులు, జ్ఞానోపదేష్టలు, ధర్మబోధకులు ఇప్పుడు 
(ప్రపంచమున మనకు కావలసినవారే 

కలికాలోరగదంశాత్కి ల్పిషాత్కాలకూటతః | 

హరిభక్తి సుధాం పీత్వా ఉల్హంఘో భవతి ద్విజః ॥ 


నారదభక్తి సూత్రములు 351 


కలికాల (కూూరసర్పముయొక్క కాటు అనెడి కాలకూట సమానమగు పాపమను 
విషమునుండి విడుదల పాందతలచువాడు భోవద్గక్తి యనెడి అమృతమును పానము చేసిన, 
అట్టి విషమునుండి విముక్తుడై మోక్షమును పొందగల్లును పాపమనెడు విషమునకు 
దైవభక్తి అమృతపానమువంటిది 


47. సూ॥ యోవివిక్తనానం సేవతేయో లోక బన 
మున్మూ లయతి ని(స్తె గుణ్యో భవతి 
యో యోగక్షేమం త్యజతి. 


పద॥ యః - వివిక్తస్థానం - సేవతే - యః - లోకబన్సం - ఉన్మూలయతి - 
ని(స్తెగుణ్యః- భవతి - యః - యోగక్షేమం - త్యజతి 


టీక॥ యః = ఎవడు, వివిక్తస్థానం = ఏకాంత ప్రదేశవలును, సేవతే = 
ఆ(శ్రయించుచున్నాడో, యః = ఎవడు, లోకబన్లం = లోకబన్తమును, 
ఉన్యూలయుతి = నశింపచేయుచున్నాడో, ని(స్రెగుణ్యో భవతి = 
త్రిగుణాతీతుడగునో, యః = ఎవడు, యోగక్షేమం = యోగ క్షేమమును, 
త్యజతి = త్యజించినవాడగునో 


తా॥ ఎవడు ఏ కాంతముగనుండునో, ఎవడు లోకముయొక్క బవ్రమును 
ఉన్మూలింపజేయునో, ఎవడు సత్త రజస్తమస్సులనెడి గుణములనుండి 
విడివడునో, ఎవడు తనయొక్క. యోగక్షేమములను సహ విడనాడునో, వాడు 
మాయను సులభముగా తరించును 


వి॥ ఈ సూ(త్రవుందు, “యోగక్షేవుంం త్యజతి*' అని గలదు 
యోగతేమనగా, ““అ(ప్రాప్తప్రాపణం యోగః: (ప్రాప్తముకానిదానిని ప్రొప్తింపచే యుటయే 
యోగమనంబడును ““క్షేమస్తు స్టితరక్షణమ్‌'' క్షేమమనగా ప్రాప్తమై నదానిని ప్టిరముగా 
రక్షించుట యగును అనన్య భక్తి గలవానికి ఏకాలమున ఏది ్రాప్తించవలయునో, ఏది 
రక్షించవలయునో ఈ రెండు కార్యములును ఆ భగవంతుడే చేయుచుండును అయితే 
అప్రాప్తమును 'ప్రాప్తించవలయుననిగాని, ప్రాప్తించినది ప్రిరముగా ఉండవలయుననిగాని 


352 తీ మలయాళ సద్దురు గ్రంథావళి 


తలంపుకూడ త్యజించవలెనని తెల్పడమైనది ఏలన గీ అ9 లో “యోగక్షేమం 
వహామ్యహం'*' అని చెప్పి యుండుటచేత మరల ఆవిషయమై తాను తలంచుటగూడ 
పనిలేదు తలంచినచో అది దృఢమైన విశ్వాసము గాజాలదు భగవదర్శితము చేసిన 
పిమ్మట భగవంతుడే చూచుకొనునుగదా ! భగవంతునికి విస్మృతి గలుగ దుగదా యని 
దృఢవిశ్వాసము గలి గియుండవలెనని భావము. 


తైగుణ్య విషయా వేదా ని(స్తెగుణ్యో భవార్డున | 

నిద్ద్వంద్యో నిత్యసత్త్వస్తో నిర్యోగజేమ ఆత్మవా౯ ॥ (2-45) 

ఓ యధ్జునా ! వేదములు, త్రిగుణాత్మకములగు, సంసార విషయములను 
దెలుపునవిగానున్నవి ఆకారణమువలన నీవు త్రిగుణాత్మక ములగు సత్త్వ, 
రజస్తమస్సులనెడి విషయములయందు వాంఛ వదలినవాడవుగను కేవలసత్లగుణ 
విశిష్టుడవుగను, సుఖదుఃఖాది ద్వంద్వములను సహీంచువాడుగను, యోగజ్నేమములను 
సహ గోరనివాడవుగను, ఆత్మజ్ఞానము గలవాడవునను నగుము వేదము త్రిగుణాత్మ 
స్వరూపము వేదాంతము టత్రిగుణముల కతీతము ఇదే (ప్రకృతి రహితమైన 
పరమపురుష్షాద్దము, ఈశ్వర సాక్షాత్కారము 

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః । 

ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాన్రితః॥ (18-52) 

ఏకాంతప్టల నివాసియు, ( ప్రతిబంధరహిత (ప్రదేశమందుండు వాడును) కొద్ది 
యాహారవముగలవాడునాు, స్వాధీనవముజోసుకొన బడిన వునసు, వాక్కు, 
కాయముగలవాడును, సదా భవద్ద్యానమందాసక్తిగలవాడును, ఇహపర భోగములయందు 
లెస్పుగ వైరాగ్యముగల వాడుగను నుండవలయును 


గుణా నేతానతీత్య (త్రీ౯ దేహీ దేహసముద్భువా౯ । 
జన్మమృత్యు జరాదుజ్జైర్వి ముక్షో2_మృత మశ్చుతే ॥ (14-20) 


జీవుడు దేహోత్పత్తికి, బీజభూతములగు నీసత్త్వ రజస్తమోగుణముల 
నతి(క్రమించి జననము, మరణము, వార్లక్యము, దుఃఖవలలు అనువాటిచేత 
విడువబడినవాడై మోక్షమును బొందుచున్నాడు 


నారదభక్తి సూత్రయులు 353 


యోగస్వు వ్రధమం ద్వారం వాజ్జిరోధో2_పరిగ్రహః । 
నిరీవో చ నిరాశాచ నిత్యమేకాంత శీలతా / (వివేకచూడామణి) 


'మోక్షముయొక్క మొదటి ద్వారము - 1 వాబ్నిరోధము, 2 పరవస్తు 
పరిగ్రహము జేయకుండుట, 3 అంతఃకరణములో, నేలాటికోరికలు లెకుండుటు, 
4 నిరాశగలిగి యుండుట, 5 ఏకాంత (ప్రదేశములో నివాసముచేయుట నీఠమైదున్ను 
మోతద్వారములు 


ఇక భజగోవిందమందు సత్సహవాసమును గూర్చి చెప్పినది జూడుడు 

సత్తజ్ఞ త్వే నిన్సుంగత్త్రం నిన్లుజత్వే నిర్మోహత్తుమ్‌ / 

నిర్మోహాత్సే నిళ్ఞలతత్త ౦ నిళ్చలతత్తే జీవన్ముకిః 4 

సత్‌ సంగత్వ ప్రయోజనము జూడుడు, సద్వస్తువునందు నిలుకడగల 
సత్సురుషులయొక్క సాంగత్యముచే నిస్పంగత్వమున్ను, నిస్పంగత్వముచే 
నిర్మోహత్వమున్ను, నిర్న్మోహత్వముచే నిశ్చల ఆత్మతత్త (మున్ను, ఆత్మతత్త $ముచే 
జీవన్ముక్తియు గలుగుచుండును మరియు శాస్త్రము నిరూపించినది జూడుడు 


యస్వాతి శీతతరయో సాధునంగతి గంగయా ॥ 

కీం తన్న దానైః కిం తీర్ణాః కిం తపోభిః తమధ్యరాః ॥ 

ఎవరు, పరము శీతలమైన పుణ్యపురుషులగు సాధువుల సంసర్గవును 
గంగానదియందు స్నానము జేయుదురో అట్టివారికి దానములచేత, తీర్ణస్నానములచేత, 
తపస్సులచేత పుణ్యము గలుగునే గాని మోక్షము కలుగదని భావము మహనీయుల 
సేవచే పుణ్యమున్ను, మోక్షమున్ను కలుగునని భావము 


48. సూ ॥ యః కర్మఫలం త్యజతి కర్మాణి సంన్యస్యతి తతో 
నిర్ద్వన్వ్వు భవతి. 
పద॥  యః- కర్మఫలం, త్యజతి- కర్మాణి- సంన్యస్యతి - తతః - నిద ఏవ్త 5ః- భవతి 


టీక॥ యః = ఎవడు, కర్మఫలం = కర్మఫలమును, త్యజతి = వదలుచున్నాడో, 
కర్మాణి = కర్మములను, సంన్యస్యతి = వదలుచున్నాడో, తతః = అందువల్ల, 
నిద్ద వ్ల 5* = ద్వంద్వాతీతుడు, భవతి = అగుచున్నాడు 


354 తి మలయాళ సద్గురు గ్రంథావళి 


తా ॥ ఎవడు కర్మఫలమును వదలుచున్నాడో, ఎవడు కామ్యకర్మములను 
వదలుచున్నాడో, అందువల్ల ద్వంద్వాతీతుడగు చున్నాడు ఈసూ(త్రమందు 
మొదట కర్మఫలత్యాగముజెప్పి మరల సర్వకర్మలను గూడ త్యజించే లాగున తెలుపడ 
మైనది అందువల్ల ద్వంద్వాతీతడగు ననియు చెప్పెను 


వి॥ న కర్మణా మనారంభాన్నైష్కర్మ్యం పురుషో౭_శ్నుతే | 
న చ సంన్య సనాదేవ సిద్రిం సమధిగచ్చతి ॥ (గ్‌- 3-40) 


పురుషుడు కర్మలనారంభింపక పోవుటవలన, నిష్కామ కర్మచే బొందవలసిన, 
నైష్కర్య్య సిద్దిని బొందడు చేయవలసిన అనుష్టానమును విడుచుటవల్త, అనగా దేహ 
సన్నాసముచేత జ్ఞాన సిద్దిని సరిగా బొందడు 


నియతం కురు కర్మ త్తం కర్మ జ్వాయో హ్యూకర్మ౯ః 4 

శరీర యాత్రా2_. పీ చ తేన వ్రనీడ్ర్రేదకర్ణుణః ॥ (3-8) 

కర్మము జేయకుండుటకంటె కర్మాచరణము (శ్రేష్టమైనది కాబట్టి నీవు 
ఆచరించుటకు శా స్రముచే నియతమైన కర్మమును జేయుము ఏలననగా, కర్మమును 
జేయకుండిన, జీవితయాత్ర సహ జరుగదు ఇదిపుడు (ప్రత్యక్షము గదా! ఏదైననాక 
యనుష్టానము గాని ప్రయత్నముగాని చేయక తిరుగుచుండు వారికి, అన్నవ(స్తాదులైనను 
దొరకక సంకటపడుటు గనిపించుట లేదా | 

తస్మాదనకస తతం కార్భం కర్మ ననూచర ! 

అనకో వ్యోచడాకర్మ వరమాప్తోతిశ్రూరువు 4 (3-19) 

ఫలాపేక్ష లేనివాడవై ( ఈశళ్వరార్భణ బుద్దితో భక్తి శ్రద్రగలిగి జేయువాడవనై) 
యెల్లప్పుడు జేోయందగిన కర్మను జేయుము ఫలాపేక్షలేనివాడ గుచు కర్మమును 
జేయుచుండిన యంతఃకరణ శుద్దిగల వాడై మోక్షమును బొందుచున్నాడు 


అనపేక్షశ్శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః । 
సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః ॥ (12-16) 
ఏనా భక్తుడు దేనియందును నపేక్షలేనివాడును, బాహ్యాభ్యన్తర శుద్ది గలవాడును, 
కార్యదీక్ష గలవాడును, ఏవిషయములలోను తగుల్కాననివాడును, మనోవృత్తులు 
నశించిన వాడును, సమస్తకామ్య కర్మారంభములను త్యజించిన వాడునుగా నగుచున్నాడో 


నారదభక్తి సూత్రములు 355 


భగవంతుని యందర్చింపబడిన హృదయమునుగల వాడగుచున్నాడో, వాడు నాకు 
ప్రియుడు దీనియందు అంతఃకరణశుద్రి గలుగువరకు, పిమ్మటను తదేకధ్యానముండ 
వలయునని, నిరూపించడమైనది, సూత్రమున్ను ఈరహస్యమునే యుపదేశించెను 
పరమనిర్వాణమును, నిర్వికల్ప సమాధిని, బ్రహ్మసాక్షాత్కార చింతనారూఢ త్వము 
గలుగజేసెడి సమయములో, ఇతర చింతలేమియు నుండకూడదు ఆత్మశాంతి, 
జీవన్ముక్తి గలి గినపిమ్మటు (ప్రతిబంధములేని లోకహితార్ద కార్యములు జేయించుటగాని, 
చేయుటగాని, జేయవచ్చును శ్రీగౌతమబుద్దుడు, స్‌ ఆదిశంకరులు మొదలగు 
మహాజ్ఞానులు ఆలాగుననే ప్రవర్తించిరి కావుననే, గీత చరమళ్గోకమున నిట్టు తెలుపుటకు 
గారణమైనది 


నర్వధర్మాః౯ వరిత్యజ్బు మామేకం శరణం వ్రజ ॥ 
అహం త్వా? నర్వపాపేభ్యో మాష యిప్వామి మూళుచః | C 18-6 6) 
దీని యర్ధమిదివరలో |[వాయబడినదే, 


49. సూ॥ యోవేదానపి సంన్యస్యతి కేవల 


మవిచ్చిన్నానురాగం లభతే. 
పద॥ యః - వేదా౯- అపి- సంన్యస్యతి- కేవలం - అవిచ్చిన్నానురాగం - లభతే 
టీక॥ 8 = ఎవ్వడు, వేదానపి = వేదములను గూడ, సంన్యస్యతి = వదలుచున్నాడో, 
కేవలం = మిక్కిలి, అవిచ్చిన్నానురాగం = విచ్చిత్తి లేని యనురాగమును, లభతే= 
పాందుచున్నాడో 


తా॥ ఎవ్వడు వేదములను గూడ వదలుచున్నాడో, ఎడతెగని 
భగవదనురాగమును పొందుచున్నాడో, అట్టివాడు మాయను దాటును 


వి॥ వేదమనియు, వేదాంతమనియు రెండుభాగములు గలవు వేదము 
అంతఃకరణశుద్రి కొఅణుకు కర్మకాండనుపదేశించుచుండును వేవాంతము అంతఃకరణశుద్రి 
గలిగిన తరువాత, శమదమాదిగుణములు గలిగి బ్రహ్మవిచారమును జేయవలయునని 
జెప్పుచుండును మానవుని జీవితము పూర్వభాగమనియు, నుత్తరభాగమనియు 
రెండుభాగములు గలిగినది దీనికే ప్రవృత్తిమార్గమనియు, నివృత్తిమార్గమనియు 


356 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 
పేరులు (ప్రవృత్తిమార్గము (బ్రహ్మచర్మ గృహస్థా(శ్రమములు నివృత్తివార్గము 
వానప్రప్రసన్న్యాసాశ్రమములు అంతఃకరణశుద్రిగలిగి విషయ విరక్తి గలుగు నప్పుడు 
గృహస్ట్రా(శ్రమము, దానికిసంబంధించిన సమస్త కర్మములను ధర్మములను, శా స్త్రములును, 
విడువవలయునని శాస్త్రవలు జొప్పుచున్నది అదే ఇచటు,వేదమునుగరాడ 
విడువవలయునని చెప్పినదని గ్రహించుకొనవలయును వేదమును విడిచి నాస్తికుడై 


యుండవలయునని భావము గాదు కావుననే 
తైగుణ్యవిషయా వేదాని(స్తైగుణ్యో భవార్డున ! (A -2-45) 
అని తెలిపిరి దీని యర్థము ఇదివరలో వ్రాయబడినది మరియు 


యామిమాం పుప్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చాతః | 
వేదవాదరతాః పార్ణనాన్యద స్తీతి వాదినః ॥ 


కొమాత్మాన స్స్వర్గపరా జన్మ కర్మఫల ప్రదామ్‌ । 

క్రియావిశేషబహుళాం భోగ్లశ్వర్య గతిం ప్రతి ॥ 

భోగైశ్వర్య ప్రసక్తానాం తయా2_పహృతచేతసామ్‌ । 

వ్యవసాయాత్మికా బుద్ది స్పమాధౌ న విధీయతే ॥ 

ఓయంర్నునా ! ఆత్మజ్ఞానములేనివారం, వేదవాక్యవయులయటెయుక్కు 
అర్హవాదములందాసక్తులై స్వర్గాది సుఖములకంటె నిరతమైనది లేదని చెప్పెడు 
స్వభావముగల వారగంచం, (ప్రసిద్దమైన దియును, పూచిన వోదంగుచె ఉమక్రైవలె 
రమ్యమైనదియునునగు, నేవాక్యమును జొప్పుచున్నారో, విషయవాంఛాపరవశులై 
స్వర్లసుఖమును గోరువారునై జన్మ కర్మఫలమునిచ్చునట్టియు ఇహసౌఖ్యము యొక్కయు, 
ఐశ్వర్యముయొక్కయు, ప్రాప్తినిగూర్చి, బాహుళ్య్ళమైన కర్మకాండలను జొప్పుచున్నారో, 
అట్టివారికి మనసునందేకాగ్రతగాని, నిర్మలతగాని, కరుణగాని, అనన్యభిక్తీగాని యుండదు 
భోగైశ్చర్యాదు లందాసక్తిగల చిత్తముగలవారును, ఆవిషయభోగములచేత నపహరింపబడిన 
మనసు గల వారియొక్క యంతః కరణమందు నిశ్చయాత్మక స్వరూపముగల, ధ్యానము, 
భగవద్భక్తి గలుగదు కర్మకాండము అతిశయోక్తిచే నిండినదగుటచే, మోదుగపువ్వు, 
యెజ్జబాడిసెపువ్వు, దర్శ్భపూతవంటిదని శ్రీకృష్ణభగవానుడే వర్ణించడమైనది పైజెప్పిన 
(త్రివిధపుష్పుములు జూచుట కందముగా నుండునే గాని కొంచమైన సుగంధవాసన 


నారదభక్తి సూత్రములు 357 


యుండదు పూజించుట కుపయోగపడవు మానవులు ధరించుట కుపయోగపడవు 
జనోపయోగమగు ఫలమైనను ఉండదు కావుననే శ్రీనారదుడు ““వేదానపి సంన్యస్యతి?' 
అని తెలిపెను మరియు అమృతబిందూ పనిషత్తు దెలిపినది జూడుడు 


(గ్రంధమభ్యన్వ మేధావీ జ్ఞానవిజ్ఞాన తత్తురః ॥ 
వలాల మిన ధాన్నాల్టి తృ్యజ్వోదంధమశేషతః / 


మేధాసంపత్తిగలవాడు, వేదశాస్త్రములు చక్కగ చదివి జ్ఞానవిజ్ఞాన పరుడై, 
కర్షకుడు పైరును పండించి ధాన్యమును సంగ్రహించి గడ్డిని త్యజించినట్టుండ వలయును 
కావుననే పూర్వా(శ్రమమున వేదమునున్ను, ఉత్తరా(శ్రముమున వేదాంతమున్ను 
గ్రహించవలయునని జప్పుటకు గారణము మరియు ముండకోపనిష త్తుపదేశించినది 
జూడుడు 

వరీక్య లోకా౯ కర్మచితా౯ (బాహ్మణో 

నిర్హేదమాయా న్మా న్ర్యక్రుతః క్రుతేన ॥ 


బ్రహ్మనిష్పుడు స్టూలశరీర భూలోకాదులను, కర్మలచే బొంద బడినవిగా 
తెలిసికొని, కర్మకాండ క్రియలచే బొందుటకు సాధ్యముగాని ఆత్మ( ఈశ్వరుడు) 
క్రియలచే లభింపదని గ్రహించి పైజెప్పిన క్రియలలో వైరాగ్యమును బొందవలయును 


మూ ॥ తత్రాపరా బుగ్వేదో యజుర్వేద స్పామవేదో౬_ ధర్వవేద 
శిఖా కలో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి ॥ 


బలుగ్యజుస్వావూధర్వ్వణవలులు నాలుగు వేదములు వేదాంగములైన 
శిక్షా, వ్యాకరణ, కల్ప, నిరుక్త, ఛందో, జ్యోతిషములను నారుశాస్త్రములున్ను, 
అపరావిద్యలనంబడును అనగా అ(ప్రధానమైనవి (బ్రహ్మమును దేనిచే బొందుచున్నారో, 
అది పరావిద్య యనంబడును దీనివల్లనే భగవద్దక్తియు మోక్షమున్ను గలుగునని శ్రుతి 
స్మృతులు ఎట్టుద్దోషించుచున్నవో గ్రహించుకొన వలయును 
50. సూ॥ స తరతి స తరతి స లోకాంస్తారయతి. 
పద॥ సః- తరతి- సః- తరతి - సః - లోకా౯ - తాధయతి 
టీకా ॥ సః = వాడు, తరతి = తరించును, సః = వాడు, తరతి = తరించును, సః=వాడు, 
లోకా౯ = లోకములను, తారయతి = తరింప జేయును 


358 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


తా॥ ఎవడు “47॥ సూత్రమున''యో వివిక్తన్తానం సేవతే?” అని 
చెప్పబడెనో, అట్టివాడు సంసారసాగరమును తరించును వాడు తరించును, అట్టు 
తరించిన వాడు లోకములను తరింపజేయును 


వి ॥ ఎవడు సంసారసాగరమును దాటునో, అట్టి దాటినవాడు ఇతరులను 
సులభముగా దాటింప గలుగును దీనివల్ల తాను దాటిన పివ్ముట ఇతరులను 
దాటించేలాగున ప్రయత్నించ వలయును కావున తాను ముందుగ ముక్తుడైన పిమ్మట 
నితరులను ముక్తులుగా జేయుటకు ప్రయత్నించవల యును లోకములో రోగులుగా 
నుండువారిపై దయగ లిగి, రోగవిముక్తి జేయదలంయచినచో తాను ముందుగా 
ఆయుర్వేదము చదివి యుత్తీర్ణుడు గావలయును ఆలాగున విద్యావిహీనుల జూచి 
జాలిగలిగి వారిని విద్యావంతులగా జేయదలంచిన మొట్టమొదట తాను విద్యావంతు 
డయ్యేలాగున జూడవలయును లేనిచో వ్యద్దము తాను బద్దులైన వారి సంసార బంధమును 
నివృత్తి జేయ దలంచువాడు ('ప్రప్రధవువమున తన సంసారబంధభముు లన్నిటిని 
('ద్రుంచవలయును, అట్టుగానిచో, బంధనమున నుండు వాడు బంధింప బడిన 
మరియొకరి బంధమును నెట్టు ఛేదింపజాలదో, వీని గతియు నటువంటిదే 
ముండకోపనిషత్తు దెలిపినది జూడుడు 


మూ ॥ అవిద్యాయా మంతరే వర్తమానా 
స్వయం ధీరాః పండితం మన్యమానాః | 
జంఘన్యమానాః పరియంతి మూఢా 
అంధేనైవ నీయనూనా యధాంధాః ॥ 


అవిద్యయొక్క_ మధ్యమున బడియుండువారు తామే బుద్దిమంతుల మని, 
మహాపండితులమని, తలంచునట్టి మూఢులై ఆపదలచే పీడింపబడినవారై గ్రుడ్డివానిచేతనే 
తీసుకొని పోబడుచున్న (గ్రుడ్డివారివ్మోనే, దారితప్పి తిరుగుచుందురు తరించిన 
వాడితరులను తరింపజేయగలుగునని జెప్పిన దానికి శ్రీశంకరులు వివేకచూడామణి 
యందు జెప్పినది జూడుడు 


శాన్తా మహోన్లో నివసంతి ననో వన్తవవల్లో కహితం చరన్దుః / 
తీర్ణాన్హ యం భీమమహ్వ్యోర్థనం జనా నహేతునా౭_న్యానసి తారయన్హః ॥ 


| 
(ప్రకృతి శముంచి ఆత్మశాంతిని బొందిన మహాత్ములు వసంత బుతువువలె 


నారదభక్తి సూత్రములు 359 


లోకహితమును ఆచరించువారలై తాము స్వయముగా జననమరణ దుఃఖకారణమగు 
సంసారసాగరమును దాటినవారై అకారణ కారుణ్యముచే అన్యులను గూడ తరింప 
జేయుచు ప్రపంచములోనుంటున్నారు శిశిర బుతువులో వృక్షముల ఆకులన్నియు 
రాలిపోవుటచే వనమంతయుననెండిపోయినట్టుండును వసంతబుతువు వచ్చినప్పుడు 
చిగిర్భి సుగంధపుపష్పుములచే నెట్టు శోభాయమానమై యుండునో ఆలాగున మానవుల 
హృదయములో దయా, శాంతి, భక్తి, జ్ఞాన, వైరాగ్యరహితములై హృదయము 
శుష్కావప్లలో నుండునప్పుడు వుహాత్ములవతరించి భక్తి వైరాగ్య, జ్ఞాన 
కరుణాదులుపదేశించి వారి జన్మమును సాఫల్యమొనర్భెదరు 

న్రుత్యంతి పితరస్సుర్వే నంతుష్టాన్సన్వు వంశజూః / 

దేవాళ్ళు బుషయ న్ల్రప్తాః వ్రయాన్షి వరమం వద్‌ ॥ 

పరమ భక్తుని జన్మమును జూచి దేవతులు సంతోషింతురు బుషులు 
తృప్తులగుదురు ఆవంశస్టులైన సమస్త పితరులును ఆనంద పరవకులై తాండవమాడుదురు 
వానికి సంబంధించిన వారందరున్ను పుణ్యలోకమును బొందుదురు అని 
వరాహపురాణము 

వష్టీం కులాన్వుతీతాని నృష్టీచూగామికాని చ ॥ 

కులాన్యు ద్రరతో ప్కాజ్ఞః నన గన్హమితి యో వదేత్‌ / 


జ్ఞానవంతుడైనవాడు, ఏకులమందు బుట్టి నేను సన్న్యసించుచున్నానని 
చెప్పుచున్నాడో, ఆవంశస్టులైన పితరులు 60 తరములవారున్ను, రాబోవు వంశస్థులు 
60 తరముల వారున్ను వరుసగా ధన్యులగుదురు అని సన్నా నస సం (గ్రహము 


i దా 


F25 


ఓమ్‌ 
చతుర్జోఇ_భ్యాయః - భక్తిలక్షణమ్‌ 
నాల్లవ అధ్యాయము - భక్తి లక్షణము 


51. సూ ॥ అనిర్వచనీయం (పీమస్వరూపమ్‌. 
పద ॥ _ అనిర్వచనీయం - ప్రేమస్వరూపమ్‌ ॥ 
టీక ॥ _ (ప్రేవస్వరూపం = (పీమస్వరూపమైన భక్తి, అనిర్వచనీయం = మనోవాక్కులచే 
చెప్పుటకు వీలు లేనిది 
తా ॥ భగవంతుని యందు (పీమస్వరూపమైన భక్తి యేది గలదో అది 
అనిర్వచనీయము అంతదింతయని చెప్పుటకు వీలు లేనిది నారదుడు 
ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, గోపికా స్త్రీలు ఈ(పేమామృతమును పానముజేసి 
తన్మయులైరి అదివారికి వారే యనుభవించి తెలియందగినదే గాని దానికి 
దృష్థాంతముగా నుపమానముగా మరియొకదానిని నిరూపించి చెప్పుటకు లేదు 
పంచభక్ష్యపరమాన్నాదులచే తృప్తిబొందిన మూగవాడేలాగున నితరులకు 
జొప్పజాలక తనలో తానే ఆనందించియుండునో, పరమ ప్రేమైక స్వరూపమైన 
భక్తుని ఆనందమున్ను ఆలాగున జొప్పునలవి గానిది 
వి॥  సరసిజనయనే సశంఖ చక్రే మురభిది మావిరమస్వ చిత్త ! రన్తుమ్‌! 
+ సుఖతరమపరన్న జాతు జానే హరిచరణస్మరణామృతేన తుల్యమ్‌ ॥ 
మనసా! తామరల వంటికనులు గలవాడును, శంఖచ(క్రములు గలవాడునగు 
శ్రీక్నష్ణునియందు విహరించుటను చాలించుకొనవద్దు శ్రీహరిపాదములను దలచుట 
యనెడు నమృతముతో సమానమైన మరియొక సుఖమైన దానిని నొకానొకప్పుడును 
ఎరుగను 
““హరిచరణ స్మరణావ్చుతేన తుల్యవ్‌ం''- భగద్భక్తిని ఇచట అమృతముగా 
వర్ణించడమైనది క్షీరసాగరోత్పన్నమైన యమృతము జరానెరలను మాత్రమే తీర్చును 


నారదభక్తి సూ(తములు 961 


భగవచ్చురణారవిందా మృతపానము జనన మరణముల రహితమొనర్భి మోక్షమొసంగును 
కనుకనే అమృత రూపముగా వర్ణించడమైనది 


జిహ్వ! క్తీరయ కేశవం మురరివుం చేతో ! భజ శ్రీధరం 
పాణిద్దుంద్దు ! నమర్చుయాచ్చుత కధా ఢ్రఫేత్ర దయ! త్తం శ్రుణు / 
కృష్ణం లోకయ లోచనద్వయ! హరేర్గచ్చాజ్షి యుగ్మాలయం 

జిఘ్ర 1! ఘ్రాణ ముకుంద పొదతులసీం మూర్చన్నమాధోక్షజమ్‌॥ 


ఓనాలుకా ! కేశవుని స్తోత్రముజేసి పాడుమా ! ఓమనసా ! మురారిని పాడుమా! 
ఓహస్తద్వయమా ! శ్రీధరుని పూజింపుమా! ఓశ్రోత్రద్వయమా! నీవచ్యుతుని కధలను 
వినుమా ! ఓకన్నుదోయీ ! కృష్ణుని చూడుమా ! ఓపాదద్వయమా ! హరియొక్క 
సన్నిధికి పావర్మా ! ఓనాసికా ! ముకుందుంని పాదవులయందలి తంలసి 
నా(ఘాణింపుమా! ఓశిరసా ! అధోక్షజుని నమస్కరింపుము 

అరే ! భజ హరేరామ వ్యేమధామ జణో క్షణో / 

బమాన్సురతి నిశ్వాసే నిశ్వానః క ప్రవర్తతే ॥ 


ఒరే ! క్షణక్షణమున హరినామస్మరణము జేయుము, అది దుఃఖములేని 
మోతధామమును కలుగజేయును బయటికిపోయెడి నిశ్వాసము మరల లోపలికి 
తిరిగివచ్చునను నమ్మకము గూడ లేదు 


52. సూ ॥ మూకాస్వాదనవత్‌. 
పద ॥ మూకాస్వాదనవత్‌ 
టీక ॥ మూక = మూగవాడు, ఆస్వాదనవత్‌ = రుచికరవస్తువులను భుజించునట్టు 


తా॥ వయూాగవాడం వుహారసవంతవ్రైన వస్తువులను భుజించి 
ఆనందభరితుడై యుండినను, ఆపదార్హములయొక్క_ రుచి యెట్టుండునని ఎవరైన 
నడిగినచో, నేలాగున జెప్పజాలక యుండునో, అలాగున భక్తి రసామృత పానముచే, 
మహానందమును బొందిన భక్తుడు ఆదైవ కరుణామృత రసమును జెప్పజాలడు 


362 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


కావుననే ''“ అనిర్వచనీయం ప్రేమ స్వరూపమ్‌'' అని నిర్వచించడమైనది దాని 
యొక్క తాత్ప్సర్యములో మూకదృస్థాంతము నిరూపించడమైనది, 

వి ॥ నాలుగువేదములే పరమాత్మయొక్క- జ్ఞానైశ్చ్సర్యకరుణలను జెప్పుజాలక 
యుండగా, సహ(స్రఫణములు గల ఆదిశేషుడు, ద్విసహ(స్రనాలు కలచే పరమాత్మను 
వర్ణింపజాలక యుండగా, మానవుండెట్టు వర్ణింప గలుగును? కరోపనిషత్తును జూడుడు - 


మూ ॥ నతత్ర సూర్యో భాతి న చన్ద తారకం 

నేమా విద్యుతో భాన్తి కుతోఇ_యమగ్నిః | 

తమేవ భాన్తమనుభాతి సర్వం 

తస్య భాసా సర్వమిదం విభాతి ॥ 

ఆపరమాత్మను సూర్యుడు ప్రకాశింప జేయజాలడు చంద్రుడు, నక్షత్రములు 
(ప్రకాశింప జేయజాలవు మెయుపులు ప్రకాశింప జేయజాలవు అట్టుండగా ఈయగ్ని 
యాపరమాత్మ నెట్టు (ప్రకాశింజేయగలుగును ? సూర్య, చంద్ర, అగ్నా్యాదులు 
అన్నియునాపరమాత్మవల్దనే (ప్రకాశవంతములై యుంటున్నవి 
53. సూ॥ ప్రకాశ్యతే కాపి పాత్రే. 
పద॥ _(ప్రకాళ్ళతే -క్య - అపి- పాత్రే 
టీక॥ క్వాపిపాత్రేఐ ఒకానొక యరుదైన సత్సాత్రయందు, (ప్రకాశ్ళతే = ప్రకాశింపజేయ 

బడుచున్నది 

తా॥ ఆభక్తే ఒకానొక శుద్దాత్మునియందు (ప్రకాశించుచున్నది వానినుండి 
లోకములోనికి (ప్రకాశమగుచుండును 

వి॥ ఆత్మబోధము దెలిపి నది జూడుడు - 

నదా నర్దగతో2. ప్వాత్మా న నర్ద్యత్రావభానతే । 

బుద్దానేవానభాసేత న్వచ్చేషు వ్రతిభింబనత్‌ / 


పరమాత్మ ఎల్లప్పుడున్ను సమస్తమందును వ్యాపించి యున్నప్పటికిన్ని 


నారదభక్తి సూత్రములు 363 


అంతటను (ప్రకాశించుటు లేదు నిర్మలమైన అద్దము మొదలైన వానియందు 
సూర్యబింబమువలె, నిర్మలమైను బుద్దియందు మాత్రము (ప్రకాశించుచున్నది 
సూర్యుడంతట నొకేవిధముగ ప్రకాశించుచుండినను, స్వచ్చమైన దర్భణమందు మాత్రమే 
ప్రకాశించుచుండుగదా ! ఈశ్వరుని యొక్క స్తితియు నీలాగుననే యున్నది ఈవిషయమై 
భర్తృహరి తెలిపినది జూడుడు - 


సన్తప్తాయసి సంప్టితస్య పయసో నామాపి న శ్రూయతే 
ముక్తాకారతయా తదేవ నలినీ పత్రస్టితం దృశ్యతే | 

అన్తః సాగరళుక్తి మధ్యపతితం తన్మాక్తికం జాయతే 
ప్రాయేణాధను మధ్యమోత్తను జుషా మేవంవిధా వృత్తయః ॥ 


మిక్కిలి కాలియున్న యినంమునందుం వర్షజలబిందువు బడిన 
నామరూపములు లేకపోవును ఆవర్షబిందువే తామరాకుపై బడిన ముత్యమువలె 
గనబడుచున్నది అదియే సముద్రమధ్యముననున్న ముత్యపు చిప్పులోపల బడి నిజమైన 
ముత్యమే యగుచున్నది ఆలాగున, ప్రాయేణ, అధమ, మధ్యమ, ఉత్తమ, స్వభావముగల 
శిష్యులకుపదేశింప బడిన జ్ఞానమున్ను నుండును కార్తిక నెలలో ముత్యపు చిప్పలకు 
బుతుకాలము ౌౌా(తినక్షత్రము ప్రకాశించుచుండెడి సమయమున పడిన జలబిందువును 
గ్రహించుటుకై, ఎబ్బలు సము ద్రోపరి భాగమున నోరుతెజుచి పడియుండును దానిలో 
బడిన వర్షబిందువును గ్రహించి సముద్ర అగాధభాగములో పోయి యొల్లప్పుడున్ను దానిని 
గురించి భావనజేయుటుచే అది తెల్లని బంకయై గట్టి పడి రాగరాగ ముత్యమగుచుండును 
ఉత్తమ శిష్యుడున్ను గురుదేవునిచే నుపదేశింప బడిన వాక్యమును ఏకాంతమున నిరంతరము 
ధ్యానము జేయుటచే నది భగవద్‌జ్ఞాన రూపమగుచున్నది మరియు, వర్షజలమంతటను 
నొకే విధముగ బడినను భూమియ్మ. ధాతువు ననుసరించి నూతిని త్రవ్వగా కొన్ని 
(ప్రదేశములలో గంగోదకముగాను, కొన్నిష్టలములో సామాన్యముగాను, కొన్ని 
(ప్రదేశములలో నుప్పునీళ్ళుగాను నెట్టు మారుచుండునో, శిష్యుల చిత్త పరిపాకముల 
ననుసరించి గుణమున్ను నాలాగుననే మారుచుండును మరియు శా స్త్రమీలాగున 
నుపదేశించుచున్నది - 


శళాంకరళ్ళా నంయోగా ఛ్చ గ్రకాంతమణిః వయః / 
యధోత్ల్రజతి నంయుకః తధా నద్దురు నంగతః / 


364 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


చ(నవ్షకాన్తమణి యందు చ్లిక పడునప్పుడమృతమును (స్రవించుచున్నది 
యోగుల యొక్క హృదయమున్ను పరమాత్మ యందు లయమగుటఛే అమృతమును 
బొందుచున్నది చ(న్రుని యొక్క రశ్మియన్ని వస్తువులపై సమముగా పడుచుండినను 
చ(న్రకాంత మణియందు బడునప్పుడే, అమృతము ఆవిర్భవించుచున్నుది ఆలాగున 
అందరి హృదయములలో ఆత్మ ఒకేవిధముగా నుండినను, శాంతమైన నిర్మల 
హృదయములో మాత్రమే, భక్తి రసామృతమును ప్రవహింప జేయును 


యధార్భరళ్శి నంయోగా.జర్భ-కాంతో ముతాశనమ్‌ ॥ 
ఆవివ్కరోతినైకః న౯ తధా నద్దురు దర్భునాత్‌ ॥ 


ఏలాగున సూర్యరశ్మి సంయోగముచే, సూర్యకాంతము అగ్నిని ప్రజ్వలింప 
జేయుచున్నదో, ఆలాగున, నెవనియొక్క మనసు సూర్యకాంత రత్నమువలె, విశుద్దమై 
యుండునో, వానియందు ఆత్మజ్ఞానాన్ని (ప్రజ్వలించియుండును సూర్యుడు 
అంతటను నన్నివస్తువులయందును సమానముగా ప్రకాశించుచుండినను సూర్యకాంత 
రత్నములో మూాకత్రవేం జ్వులించునట్టు శుద్దాన్తః:కరణములేని వారిలో గూడ, 
భగవంతుడున్నప్పుటికిన్ని ప్రకాశించుట లేదు అట్టి అంతఃకరణము గలవారిలో 
ప్రకాశించును 


54. సూ॥ గుణరహితం కామనారహితం ప్రతిక్షణ వద్ద మాన 
మవిచ్చిన్నం సూక్షతరమనుభవరూపమ్‌, 
పద॥  గుణరహితం- కామునాహితం- (ప్రతిక్షణ వర్లమానం - అవిచ్చిన్నం - 
సూత్మతరం - అనుభవరూపమ్‌ 


టీక ॥ _గుణరహితం = అనన్యభగద్భక్తి సత్త్వరజస్తవెగాగుణములు లేనిది, 
కామనారహితం= _కామాదిదోషములు లేనిది, ప్రతిక్షణవద మానం= 
ప్రతిక్షణము వృద్దిని నొందునదిగ, అవిచ్చిన్నం = ఎడతెగనిదిగా, సూక్మతరం= 
మిక్కిలి సూక్మమైనటువంటిదిగా, అనుభవరూపం = అనుభవమే 
స్వరూపముగా గలదెగ నుండును 


తా ॥ భగవద్దుక్తి , (ప్రకృతిసంబంధ సత్తాదిమూడుగుణములు లేనిదిగను, 
కామాదిదోషములు( ఫలాపేక్ష) లేనిదిగను, ప్రతిక్షణము వృద్దిని పాందుచున్నుది 


నారదభక్తి సూత్రయులు 365 


గను, విచ్చేదము లేనిదిగను, మిక్కిలి సూక్షుతరమైనదిగను, అనుభవమే 
స్వరూపముగా గలదిగను నుండును 


వి ॥ ఇటువంటి భక్తియే శుద్దమైన భక్తి యగును ప్రకృతిసంబంధమగు మూడు 
గుణములలో నేగుణముతో గూడినదైనను నది శుద్దమైన భక్తి గాజాలదు 
దానియందశుద్రవాసన గలిగియుండినచో అది, ఊషరక్షేత్రములో గంధక భూమిలో 
గల నూతి నీరువంటిదే యగును అది పాన్నారము గాదు పానము జేసినచో 
రోగపీడితుండగును శుద్దభూమిలో గల నూతిజలము గంగోదకము వంటిదగును 
పానయోగ్యమగును దానివలన దాహశాంతియు గబుగుటయే గాక ఆరోగ్యమున్ను వృద్ది 
యగును 


మలినో హి యభా2_2_దరపీ రూపాలోకన్వ న క్షమః | 
తథా 2_వివక్ష్యకరణ ఆత్మ జ్ఞానన్న న తమః 4 


అద్దము (ప్రతిబింబము జేయుశక్తిగల దైనను, మాలిన్యముతో గూడిననేలాగున 
(ప్రతిబింబమును గలుగజేయలేదో, ఆలాగున పరిపక్వములేని యంతః కరణము 
ఆత్మజ్ఞానము గలుగజేయుటకు శక్తి గలి గియుండదు 

ఆత్మా వ్యేల్మైనండ్డోవి.యం నంయుకః ప్రాక్టతై ధ్లుట్రాః ! 

తైరేన విగత ళ్ళుద్దః వరమాత్మా నిగద్వతే 4 

(ప్రకృతి సంబంధవమగు సత్వరజస్తమోగుణములతో గూడినందుచేతనే 
ఆత్మయనియు , కేత్రజ్ఞుడనియు, సాక్షియనియు, పేరుగలిగినది అవిద్యా సంబంధమగు 


నామూడు గుణములనుండి ఎప్పుడు విముక్తి నొందునో అపుడు పరమాత్మ యని 
జొప్పుబడును 


యధా నిద్ర రసో లోనాత్రయం చైక ప్రకారతః । 
కుర్ఫాత్తర్ధం తధా భక్తి రధ చైనం గుణ త్రయమ్‌ ॥ 
ఏలాగున సిద్దరసము, వెండి, రాగి, ఇత్తలి మొద లగు లోహములను 


నేకరూపమగు సువ్షద్ధరూ పముగా జేయుచున్నదో , ఆలాగున అంతరంగ భక్తియు మూడు 
గుణములను శుద్రపరచి అనగా మూడుగుణములను రహితమొనర్భి, ఆత్మను శుద్రము 


366 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


జేయును సిద్రరసమనగా సిద్రపురుషులు శుద్రపరచిన రసము దీనియందు పైజెప్పిన 
లోహములు స్తుటము జేసిన బంగారమగును 


ఉపాననమిదం నానావిక్లోపొవ్పుత్తి నాశనమ్‌ ॥ 
అన్నేరైవ మనోనాళో జీవన్ముక్తి ల్లో నేత్రరైణ? 4 


నిర్మలబుద్దితో జోసెడి దైవోపాసన, నానావిధములగు వునసులోగల 
వికేపములను, మరల మరల గలొొడు సంకల్ప వికల్పములను నశింప జేయును 
మనోరాహిత్యమున కీయుపాసన దప్ప వేరు మార్గము లేదు జీవన్ముక్తియు మరియే 
యొక్క సాధనల చేతను గలుగునది గాదు! 


అబ్చిన్హా తైల ధారావత్ర్రతిః భక్తి రుదాహ్హాతా ॥ 
వ్వర్ధమానా చ సా భక్టిః కాలే వూర్లా భవివ్యతి / 
సూర్థయా వరయా భక్త్యా జ్ఞానేనేన భవం తరేత్‌ ॥ 


అవిచ్చిన్నమైన తైలధార వలె భగవంతుని యందుగల ప్రీతి భక్తి యనంబడును 
(ప్రతిరోజును వృద్రినాందుచున్న యాభగవద్దక్తియే కాలము, పరిపకముజుందునప్పుడు 
పూర్ణావస్తను పా ౦దును, పూర్ణమైన ఆపరభక్తి 'వేదాంతజనిత”' జ్ఞానమువలె 
సంసారసాగరమును తరింప జేయును భక్తి, (ప్రారంభములోకొద్రి యైనను (ప్రతిరోజు 
ననుష్టించి రాగా రాగా శుక్ల పక్ష చం(ద్రుని వలె వృద్దినొంది పరిపూర్ణజ్ఞూనమును 
గలుగజేయును శుక్ష్రపక ద్వితీయ దినమందు చ[న్రుడొక్ళరేఖమా త్రము గానంబడును 
మరల, తృతీయ మొదలైన తిధులలో నేలాగున (ప్రతిదినమునొక్చొ_క్క_ కళవృద్ది యై 
పూర్ణిమకు షోడశ కళాపూర్ధ్ణుడగుచున్నాడో, భక్తియున్ను నాలాగున వృద్దినొందునదిగా 
నుండవలయును అట్టుగాక భర్తృహరి జెప్పినట్టు పామరులైన వారు గొప్పగ ప్రారంభించి 
క్రమముగా తగ్గించుచు తగ్గించుచూ వచ్చెదరు విజ్ఞానులు తిన్నగ తిన్నగ (ప్రారంభించి 
క్రమముగా వృద్దిపరచుచూ వచ్చెదరు మధ్యాహ్న కాలమున తననీడ కొంచెముగా 
గనిపించినను, (క్రమముగా పెరిగి పెరిగి సాయంకాలమునకు గొప్పుదిగా పెరుగుచుండును 
సజ్జనుల (ప్రవృత్తియు నీలాగుననే యుండును ఇది సత్త్వగుణము గలవారి స్వభావము 
పెజెప్పినది తామస, రాజస స్వభావము గలవారి గుణముగానుండును 


ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృద్దిముపైతి పశ్చాత్‌ । 
దినస్య పూర్వాద్ధ్ర పరార్రభిన్నా ఛాయేవ మై (త్రీ ఖలసజ్ఞనానానామ్‌ ॥ 


నారద భక్తి సూత్రములు 367 


55. 


పద ॥ 


టీక ॥ 


సూ ॥ తత్రాప్య తదేవావలోక యతి తదేవ శృణోతి తదేన 
చినయతి. 

తత్‌ - ప్రాప్య - తత్‌ - ఏవ- అపలోకయతి - తత్‌- ఏవ - శృణోతి- తత్‌ - 

ఏవ - చిన్తయతి 


త(త్రాప్య = ఆభగవద్య్భక్తిని బొంది, తదేవ = ఆభగవద్య్భక్తినే, 
(భోగవత్స ఏ్వరాపమును) అవలోకయుతి = చూచును, తదేవ = 
ఆభక్తివిషయమునే, శృణోతి = వినును, తదేవ = ఆభగవద్భక్తినే, చిన్తయతి = 
చింతించుచు నుండును 


తా ॥ ఆభగవద్దుక్తిని బొంది, ఆభగవద్చక్తినే జూచుచు అభక్తి విషయమునే 


వినుచు ఆభగవద్శక్తినే చింతించుచు నుండును 


వి ॥ భగవద్దక్తిని జూచుచు, అనగా భగవద్భావము విడిపోవు చున్నదా లేక 


మరచి పోవుచున్నదా అని చూచుచు, లేక మంగళ స్వరూపుడగు నాభగవంతుని 
మనోదృష్టితో జూచుచు యని గూడ జెప్పవచ్చును తక్కినవి మామూలరములు ఇచట 
కాముకుల మనసు కామినుల యందును, కామినులమనసు కాముకులయందును, 
జేరుచున్న ట్టుండును ఈ విషయమై సీతా రామాంజనేయ మున జెప్పుబడిన పద్య 
మిదివరలో దెలుపడమైనది (పర పురుషానురక్తి గలభామిని 


మచ్చితా మద్గత ప్రాణా బోధయ న్తః పరస్పురమ్‌ । 
కధయంతశ్చ మాం నిత్యం తుష్యున్తి చ రమన్తిచ॥ (10-9) 


దీని తాత్పర్య మిదివరలో వ్రాయబడినదే 


సంతుష్టస్త్పతతం యోగ్‌ యతాత్మా దృఢనిశ్చయః | 
మయ్యర్పిత మనోబుద్ది రో మద్చక్త స్ప మే ప్రియః ॥ (12-14) 


నిత్యము సంతోషియు, మనోనిగ్రహము కలవాడును, దృఢమైన జ్ఞానము 


గలవాడును, భవంతుని యందర్పిపబడిన మనస్సును, బుద్దియును, గల భక్తియోగముగల 
వాడెవడు గలడో వాడు భగవంతునికి ముఖ్యమైన భక్తుడున్ను, మిక్కిలి ప్రీతియున్ను 
గలవాడు గానగుచున్నాడు ముకుందమాలను జూడుడు 


368 శ్రీ మలయాళ నగుద్దురు గ్రంథావళి 
'హేలోకాశ్ళృణుత ! ప్రసూతి మరణ వ్యాధే శ్చికిత్స్చామిమాం 
యోగజ్ఞాస్సముదాహరన్తి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః | 

5 

అన్హర్డో క తిరమేయ మేకమమృతం కృష్ణాఖ్య మాపీయతాం 

తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యన్తికమ్‌ ॥ 

ఓజనులారా ! జనన మరణమనెడు సంసారమహారోగమునకు జాషధమును 
వినుడు దీనికినే చికిత్సను యాజ్ఞవల్క్య, వ్యాస, శుక, నారదాదులు జప్పియున్నారో, 
మనసులోపల [ప్రకాశించునదియు, అపరిమిత మైనదియు, అద్వితీయమైనదియు, 
“(శ్రీకృష్ణ యనుపేరుగల ఆయమృతము చక్కగ పానముజేసి సుఖించెదరుగాక ! అట్టి 
సర్వోత్తమ మైన దివ్యౌషధము పానము చేయబడినదై, పరిమితి లేని ఆనందమగు 
నిర్వాణమును గలుగ జేయుచున్నది 


56. సూ॥ గౌణీ త్రిధా గుణభేదా దారాదిభేదాద్వా. 

పద॥ గౌణీ- త్రిధా - గుణభేదాత్‌ - ఆర్హాదిభేదాత్‌- వా 

టీక ॥ _గుణభేదాత్‌ = సత్తాది గుణభేదముల వలనను, ఆర్హాదిభేదాద్వా = ఆర్హాది 
భేదముల వలనను,గౌణీ = అముఖ్యభక్తి, త్రిధా = మూడు విధములుగా 
అగుచున్నది 
తా॥ సత్వాది గుణభేదముల వల్లను, ఆర్హాది భేదముల వల్లను, 

త్రిగుణములతో గూడిన భక్తి మూడువిధములుగా నుంటున్నది 


వి॥ త్రిగుణముల స్వభావమును బట్టి, భక్తియున్ను మూడువిధము లుగా 
నుంటున్నది అదిసాత్విక భక్తి రాజసభక్తి, తామస భక్తియనబడును విశుద్ర గుణభక్తి 
మరొకటి గలదు అది కేవలము ఆత్మజ్ఞాన స్వరూపమై యుండును అది కేవల 
భగవన్మయమై యుండును గీతలో నీ భక్తిని నాలుగు విధములుగా వర్షించడమైనది 
అయితే నారదుడు''గౌణీ”” అని ప్రారంభించుటే ముఖ్యమగు ఆత్మ జ్ఞూనభక్తిని దీనిలో 
చేర్చలేదు 

చతుర్విధా భజంతే మాం జనాస్సుకృతినోఇ_ర్జున ; 

ఆరో జిజ్ఞాసురర్దార్దీ జ్ఞానీ చ భరతర్షభ ॥ 


నారదభక్తి నూత్రయులు 569 


తేషాం జ్ఞానీ నిత్య్వయుక్త ఏకభక్తిర్విశిష్యతే | 

ప్రియో హి జ్ఞానినోఇ_త్యర్దమహం స చ మమ ప్రియః ॥ (7-16,17) 

దీనియర్దము ఇదివరలో వ్రాయబడినదే సూత్రార్హము వివరింప బడుచున్నది 
1 ఆర్తుడు, అనేక దుఖములతో గూడి రక్షణము దోచక భగవంతుని |ప్రార్దించువాడు, 
2 జిజ్ఞాసువు, తత్త్వజ్ఞానము బొందుటకు శుభేచ్చ గలిగినను తగిన మార్గము గాని, 
తగిన గురుదేవుడు గాని దొరకక తపనము గల్లి భగవంతునిపై భారముంచి భజించువాడు 
3 అర్జార్ది, వ్యాపారములో నష్ట్రపడిగాని, దొంగలచే నపహరింప బడిన ధనముగల వాడ్డాగని, 
దారి(ద్యబాధచే సుఖజీవితము గడుప మార్గము లేకగాని, తపించుచు భగద్దుక్తి జేయువాడు 
వీరున్ను ఇతరాశ్రయమును వీడి భగవంతుని యా(శ్రయించినందుచేతపుణ్యజీవులలో 
జేరిన వారే సత్త్వాది గుణభేదముచే గలిగెడు భక్తి భేదమిచట నిరూపించడమైనది 


యజన్తే సాత్వికా దేవాణ యక్షరక్షాంసి రాజసా ౩ । 
(పీతాన్ఫూతగణాంశాన్యే యజన్తే తామసా జనాః ॥ (17-4) 


సత్త్వగుణము గలవారు ఉత్తమదేవతల నారాధింతురు రజోగుణము గలవారు 
యక్షరాక్షసులను పూజింతురు తమోగుణ స్వభావము గలవారు భూతప్రేత పిశాచ 
గ్రావందేవతాదులను గొలుతురు ఎవరెవరు ఏటే దేవతలను గెలుతురో 
మరణానంతరము ఆయాజీవులు ఆయా దేవతల లోకములను బొందుదురు 


గౌణ భక్తులను గురించి శంకరులు వేదాంత డిండిమమునందు తెలిపినది 
చూడుడు 


పురుష్తార్యతయావిష్టాః వురుషాః వళవో ధ్రువమ్‌ / 
మోవ్వార్ట్‌ వురువ్న (్రీష్టః ఇతి వేదాంత డిండినుః / 


పురుషాద్ర చతుష్ట్రయమున ధర్మ, అద్ద, కామములనెడి, యీమూడింటిని 
మాత్రము అపేజించి భగవద్భక్తి జేయువారు పశుప్రాయు అనియు, నాల్లవదగు 
మోతక్షముకొణుకు భగవద్దక్తి జేయువాడు గ్రేష్టమనుజు డనియు తెలుపడమైనది ఏలన 
ధర్మాద్ద కామములు మూడున్ను, ఇహలోక, స్వర్గలోక, సుఖమును మాత్రము గలుగ 
జేయునవగటచేతనే ఆలాగున జెప్పుబడినది 


370 శ్రీ మలయాళ సద్దురు గ్రాగావఆ 


57. సూ॥ ఉత్తరస్మాదుత్తరస్మాత్ఫూర్పపూర్వా శేయాయ భవతి. 

పద॥ _ ఉత్తరస్మాత్‌ - ఉత్తర స్మాత్‌- పూర్వపూర్వా - (శ్రేయాయ - భవతి 

టీక॥ _ ఉత్తరస్మాదుత్తరస్మాత్‌ = వెనుకవెనుక నుండు భక్తి కన్న, పూర్వపూర్వా= ముందు 
ముందున్న భక్తి, శ్రేయాయ (శ్రేయసే?) = శ్రేయస్సు (మోక్షము) కొజకు, 
భవతి = ఉపకరించుచున్నది 


తా॥ వెనుక వెనుకనుండు భక్తికన్న వముందు ముందున్న భక్తి 
(శేయోదాయకమగుచున్నది అనూ, తామస భక్తికంటె రాజసభక్తి, రాజసభక్తి కంటె 
సాత్త్విక భక్తి (శ్రష్టములనియు, మోక్షముకొఆకుపకరించుచున్నవనియు 
(గ్రహించందగినది 


వి॥ మనుమహార్షి యీలాగున వచించెను 


తపో నిద్వా చ నిద్రను నిజ్రేయనకరం వయమ్‌ / 
తవసా కిల్టిషం వార్తి విద్దాయా౭_మృుతమచ్చుతే ॥ 
వి(పునికి, (సంస్కారముగల మానవునికి) విద్యాతపస్సులు ని శ్రేయస్సును 
(మోక్షమును) గలుగజేయుననియు, (శ్రేష్టమైన వనియు వచించెను తపస్సు అనగా 
పరమాత్ముని బొందవలయునను హృదయ తపనము, సమస్త పాపములను నశింప 
జేయుననియు, విద్య అనగా భగవత్రాప్తి గలుగజేయుటయే, మానవునియొక్క 
లత్యమనియొడి గలొడు జ్ఞానము అమృతత్వమును జననమరణ రహితమైన మోక్షమును 
గలుగ జేయునని తెలిపెను ఇట్లు తెలుపుటచే విద్యాతపస్సులు రెండుమా త్రమే మానవున 
కమృతత్త (మును గలుగ జేయునని గ్రహించవలయును అర్జునుడు-ఈ ప్రశ్న యేజోసెను 
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో2_హమాప్పుయామ్‌ । (3-2) 
దేనివలన నేను (శ్రేయస్సును పొందగలుగుదునో దానిని నిశ్చయించి చెప్పుమని 
యడాొను 
సర్వ గుహ్యాతమం భూయః శృణు మే పరమం వచః । 
ఇష్టోఇ._సి మే దృఢ మితి తతో వామి తేహితమ్‌ ॥ 
మన్ననా భన మద్భకో మద్యాజీ మాం నమస్సురు । 
మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో౭_సిమే॥ (18-64,65) 


నారదభక్తి నూత్రయులు 371 


రహస్య మన్నిటిలో నతిరహస్యమైనదియు, శ్రేష్టమైనదియనగు నాయొక్క 
వాక్యమును ఇకను వినుము నీవు నాకు మిక్కిలి ప్రియుడవై యున్నావు 
అనుకారణమునుబటి నీకు హితమును( శ్రేయస్సును) చెప్పుచున్నాను నాయందు చేర్చిన 
చిత్తముగలవాడవును నాయెడల భక్తి గలవాడవును, నన్నారాధించువాడవును అగుము, 
నాకునమస్కరింపుము నన్నే యాధారపడుము అట్టైన నన్నే పొందగలవు ఇది సత్యము 
నీవు నాకు ప్రియుడవై యున్నావు గాబట్టి నీకొఆకుప్రతిజ్ఞ జీయుచున్నాను అనగా 
ఆనబెట్టి చెప్పుచున్నాను ఓహో భగవంతుడే ప్రతిజ్ఞాపూర్వకముగా జొప్పుచున్నాడని 
తెలుపునప్పుడున్ను, గోప్యములన్నింటిలోను నతిగోప్యమని జొప్పునప్పుడున్ను అనన్యమైన 
భక్తి యొక్కయు, శరణాగతియొక్కయు, మాహాత్మ్య మెటువంటిదో భక్తు 
లూహించుకొనవచ్చును 


58. సూ॥ అన్యస్మాత్సాలభ్యం భక్తా. 
పద ॥ అన్యస్మాత్‌ - సౌలభ్యం - భక్తా 


టీక॥ _ బక్తా=భక్తియందు, అన్యస్మాత్‌ = ఇతరమున కన్న, సౌలభ్యం - సులభత్వము 
కలదు 


తా॥ భగవత్రాప్తి యందు భక్తి ఇతర సాధనములకన్న సులభమైనదిగా 
నుంటున్నది, 


వి॥ ముండకోపనిషత్తు దెలిపినది జూడుడు - 


మూ ॥ నాయమాత్మా ప్రవచనేన అభ్యో నమేధయా న బహునా శ్రుతేన। 
యమేవైషవృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్‌ | 


-ఈయాత్మ వేదవేదాంత విశేష (ప్రవచనముల వల్ల లభించునది గాదు 
ప్రాంపంచిక విషయ మహాబుద్రి బలముచేతగాని లభించునది గాదు అనేక విధములగు 
శాస్త్ర, శ్రవణములచేతను లభించునది గాదు పరమాత్మను ఏజీవుడు వరించునో 
(ఆశ్రయించునో) అట్టి జీవునిచేత లభింప బడును అతనికి పరమాత్మ తన 
స్వరూపమును (ప్రకటన జేయును (ప్రకాశింప జేయును) పతంజలి మహర్షియు 
తనయోగదర్శనము నందు మోక్షప్రాప్తికితర సాధనములకన్న తీ(వ్ర మైన భక్తి శ్రేష్టమని 
చెప్పిరి యోగపాదము సూ॥ 21 తీవ్రసంవేగానా మాసన్నః= భగవత్రాప్తిలేక, సమాధి 


372 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


పొందవలయునని తీవ్రమైన భక్తి గలవారికి ఇతరములగు తపస్సాాధ్యాయ యోగాదులు 
చేయువారికన్న, నిర్వి కల్పసమాధి అనగా యీాశ్వర సాక్షాత్కార (ప్రాప్తి త్వరలో 
సిద్దించును శివానందలహరియందు నీలాగుననే శ్రీశంకరులు దెలిపిరి 


గుహాయాం గేహే వా బహిరపి వనే వా౭_ ద్రిశిరే 

జలే వా వహ్నొవా వసతు వసతేః కిం వదఫలమ్‌ । 

సదా యస్రైవాంతఃకరణమసి శంభో తవ పదే 

స్రితం చేద్యో గో2_సౌ స చ పరమయోగీ స చ సుఖీ ॥ 

పర్వత గుహయందైనప్పుటికిన్ని, గృహవునందైనప్పుటికిన్ని, బాహ్య 
(ప్రదేశవుంందె నప్పుటిీకిని, అరణ్యవుందైనప్పుటికిన్ని, పర్వత వంయెలయక్క 
శిఖరమందుస్నప్పుటికిన్ని, వానివల్ల నేమి ప్రయోజనము, చెప్పుమా ! ఎవనియొక్క 
హృదయము, ఓయీశ్వరా ! నీచరణార విందము నందెల్లప్పుడున్ను లగ్నమై 
యుండునో, యుదే నిజవ్వెన టెోరాగవుు, వాడే నిజమైన టెరాగియు, 
నిరతిశయానందమును గూడ టొందిన వాడగుచున్నాడు 


59. సూ॥ ప్రమాణాంతరస్యా అ_నపేక్షత్వాత్స యం ప్రమాణతా త్‌. 
పద॥  ప్రమాణాంతరస్య - అనపేక్షత్వాత్‌ - స్వయం - ప్రమాణత్వాత్‌ 


టీక॥ (ప్రమాణాంతరస్య = ఇతర ప్రమాణము, అనపేక్షత్వాత్‌ = అపేక్షింపక 
యుండుటవలన, స్వయం = తానే, ప్రమాణత్వాత్‌ = ప్రమాణమగుట వలన 


తా॥ ఇతర (ప్రమాణము మోక్షవిషయమున నపేక్షింపక యుండుటవలన 
తానే, అనగా భక్తియే ప్రమాణమగుచున్నది 


వి ॥ భగవత్రాప్తికి (మోక్షమునకు ఈభక్తి యొక్కటియే చాలును అది 
స్వయం ప్రమాణమై యున్నది స్వయం ప్రమాణమైనందుచే మరియొక ప్రమాణమును 
అంగీకరించ వలసిన పని లేదు ఎట్లన స్వయముగా చూచిన దానికి, వినినదానికి, 
రసము గ్రహించినదానికి, గంధమా(ఘాణించి ఫలమును పొందిన దానికి మరియొక 
'ప్రమాణముగాని, సాక్షిత్వము గాని ఎట్టవసరములేదో, ఈభక్తివల్లనే ఈ నారదమునియు, 
అనేక మహర్షులు భగవత్సాక్షాత్కారము బొందియుండుట వల్లనే ఆలాగున తన 


నారదభక్తి సూత్రములు 373 


స్వానుభమును (ప్రకటించడమైనది అయితే నేత్ర జిహ్వాదులు రోగసంయుక్తములైనచో 
ఒకదానిని మరియొక విధముగా దెలుసుకొన వచ్చునని యొక వాదము గలదు అయితే 
అదిరోగము గలవారికి సంబంధించునే గాని రోగరహితులకు దానితో సంబంధము లేదు 
(శ్రుతియు, యుక్తియు, ననుభవము మూడున్ను నేకముగాలేనప్పుడే ప్రమాణావశ్యకత 
గలదు ఈమూడున్ను నొకే విధముగా నున్నప్పుడితర ప్రమాణావశ్యకత లేదు ప్రత్యక్ష 
ప్రమాణముండగా అన్య ప్రమాణాపేక్ష లేదు 


శాస్త్ర దృస్టిర్గురోర్వాక్యం తృతీయశ్వాత్మనిశ్చయః ॥ 

శాస్త్ర వాక్యము, గురు వాక్యము, తన యనుభవము నీమూడున్ను గలిగియుండిన 
మరల ప్రమాణాంతరావశ్యకత లేదు భక్తి వల్ల మోక్షము గలుగునని (శ్రుతి స్మృతులు 
సహస్ర ముఖములు గా తెలుపుచున్నవి నారద, వ్యాస, శౌనకాద్యనేక బుషులున్ను 
ఆలాగుననే చెప్పుచున్నారు శ్రీనారదమహాముని యొక్క అనుభవమున్ను ఆలాగుననే 
యున్నది కావుననే సూ(త్రమందు ““స్వయం(ప్రమాణత్వాత్‌ ** అని దృఢముగా 
జొప్పుటకు గారణమైనది పతజ్షలి మహర్షియు యోగసూ త్రమున నీలాగుననే వచించెను 
అష్టాంగ యోగమే తన సిద్దాంతమైనను యీశ్వర భక్తి లేనిచో, నది సాధ్యముగాదని తన 
యభిప్రాయము 


కావుననే యోగపాదమున సూ ॥ 23 “ ఈశ్వర ప్రణిధానాద్వా'' - 


ఇతర సాధనము లెన్ని యుండినను భగవత్ర్రణిధానము అనగా భగవద్దుక్తి వలన 
త్వరలో భగవత్సాకాత్కారము నిర్వికల్ప సమాధిసిద్ది, జీవన్ముక్తియు గలుగునని చెప్పెను 


60. సూ॥ శాన్తి రూపొత్సరమానందరూపాొచ్చ. 


పద॥ శాన్తి రూపాత్‌ - పరమానంద రూపాత్‌ -చ ॥ 

టీక॥ క్తి = భక్తి శాంతిరూపొత్‌= పరమ శాంతి గలుగజేయుటవల్లను, పరమానంద 
రూపాత్‌ = పరమానందము గలుగజేయుటవల్లను, సులభమనియు ఇతర 
(ప్రమాణావశ్యకత లేదనియు నారదమహర్షి తన అభిప్రాయమును తెలిపిరి 
తా॥ భగవద్భక్తి పరమశాంతిని కలుగజేయుటవల్లను, పరమానంద 

ప్రాప్తిని గలుగ జేయుటవల్లను, భగవత్రాప్తికిన్ని, మోకమునుకున్ను సులభమనియు 

ఇతర ప్రమాణావళ్యకత లేదనియు నారదుడు స్వానుభవమును వెల్లడిచేసెను 


374 శ్రీ మలయాళ సుద్దురు గ్రంథావళి 


వి ।॥ భాగవతము - 


చాలదు భూదేవత్వము, చాలదుదేవత్వమధిక శాంతత్వంబుం | 
జాలదు హరిమెప్పింప విశాలోద్యములార! భక్తి చాలిన భంగి౯ ॥ 


'ప్రవ్లాదు డసుర కుమారులగు తనతోడి విద్యార్దుల కీలాగున చెప్పెను 
శ్రీవిష్ణువునుమెప్పించుటకు బ్రాహ్మణ కులమందు బుట్టినను చాలదు దేవతలై పుట్టినను 
ప్రయోజనము లేదు బాహ్య శాంతత్వమున్ను జాలదు భక్తి యొక్కటి చాలినట్టు 
ఇక మరియొక్క టేదిన్ని చాలదు కరోపనిషత్తు 


నితో నిత్యానాం చేతనన్చేత నానామేకో బహునాం యోవిదధాతి కామా౯। 
తమాత్మస్తం యేఇ_నుపశ్యన్తి ధీరాస్తేషాం శాన్తి శాశ్వతీ నేత రేషామ్‌ ॥ 

ఒక్కడగు ఏపరమేళ్వరుడు వినాశ రహితము లగు పదార్హముల లోపల 
నిత్యమైనటువంటివాడు, చైతన్యముగల ప్రాణులలోపల చేతన స్వరూపుడుఅట్టి 
భగవంతుని తనయాత్మలో ఎవరు చూచుచున్నారో అట్టివారికి నిత్యమైన ఆత్మశాంతి 
సుఖము గలుగును తద్భిన్నులైన వారికట్టి శాశ్వతమైన శాంతి సుఖము లేదు “నిత్యో 
నిత్యానాం'” అను పదమునకు అనిత్యమైన దేహాదులలో నిత్యుడైన పరమేశ్వరుడని 
కొందరు అర్ధము జేసియున్నారు అదియే చాల బాగున్నట్టు తలంచెద 

ఏకోవశీ సర్వభూతాన్తరాత్మా ఏకం రూపం బహుధా యః కరోతి! 

తమాత్నష్టం యే_నుపశ్వన్తి ధీరాస్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్‌ ॥ 

ఒక్కడై సర్వజగత్తును స్వాధీనమున గలవాడును, సర్వభూతము లకు అంతరాత్మ 
స్వరూపుడును నగు నేపరమాత్మ శుద్ద విజ్ఞాన ఘనస్వరూపుడై యుండియు, ననేక 
విధములు గలవానినిగా సామాన్యులు తలంచుచున్నారో, అట్టి ఆత్మను తన యాత్మగా 
అంతఃకరణ శుద్దిగల ఏ ధీమంతులు చూచుచున్నారో, అట్టి వారికే శాశ్వతమైన (బ్రహ్మ 
సుఖము గలుగును తదితరుల కట్టి నిరతి శయానందము లేదు అది యనన్య భక్తిచేతనే 
గలుగవలసి యున్నది ఈసూ(త్రమునందు శాన్తిరూపమున్ను, పరమానంద 
రూపమున్ను, నిరూపించిన దానికి ఉపనిషత్తే యాధారము గీత లో జ్లేయమును 
గురించి చెప్పిన భాగమును జూడుడు - 

జ్యోతిషామవి తజ్త్టూతి నమన వరముచ్చతే / 

జ్ఞానం్యజోయం జ్ఞానగమ్వ్యుం హృది నర్వున్పు విష్టితమ్‌ 4 (13-18) 


నారదభక్తి సూత్రములు 375 


ఆజ్ఞేయమగు బ్రహ్మము ్రకాశించెడు వస్తువులగు సూర్యచన్ర అగ్నులకు గూడ 
(ప్రకాశము నిచ్చునదియు, (ప్రకృతి కావలనుండునట్టిదని జెప్పబడుచున్నది అమానిత్వాది 
జ్ఞానముచు నెరుంగదగినది అమానిత్వాదులు గీత అ 13వ అధ్యాయములో 
జూడందగును అట్టి జ్ఞానము చేతనే ఆజ్లేయము బొంద సాధ్యమగును ఆపరమాత్మ 
స్వరూపము సమస్త ప్రాణుల హృదయము నందుంటున్నది భగవద్దక్తి వల్లనే ఎట్టి 
వార్తికైనను బొంద సాధ్యపడును 


నమం నర్ద్హేను భూతేషు తిష్టన్హం వరమేశ్చుయమ్‌ / 
వినశ్వత్హ్యవినశ్నన్హం యః వళ్చతి న వళ్ళతి / (13-28) 


సవుస్త భూతములయందు సమానముగ నుండునట్రియు, దేహాది 
పంచభూతములు నశించినను నాశము లేనట్టిదియునగు ఆపరమాత్మను ఎవడు 
చూచుచున్నాడో వాడే చూచుచున్నాడు తక్కిన వారలు నేత్రములుండియు జూడనివారు, 
అనగా పంచ భూతాత్మక మగునీ మాంసపు చక్షువు పంచభూతముల మాత్రమే 
చూడగలుగును ఆత్మజ్ఞాన మనియెడు దివ్యచక్షువుచేతనే, సర్వేశ్వరుని చూడగలరు 
అట్టు జూచుటకు శక్తిలేనివారు (గ్రుడ్డివారితో సదృశులు ఈ గీతాస్మ్రతియు పై జెప్పిన 
కరవల్లి (శ్రుతియు నాకే యభి(ప్రాయమును దెలుపుచున్నవి 
61. సూ॥ లోకహానౌచినానకార్యా నివేదితాత్మలోకవేదత్వాత్‌. 
పద॥ లోకహానౌా - చిన్హా - న - కార్యా- నివేదితాత్మలోక వేదత్వాత్‌ 


టీక॥ _ నివేదితాత్మలోకవేదత్వాత్‌- నివేదిత = అర్పింప బడిన, ఆత్మలోక వేద త్వాత్‌= 
ఆత్మ, లోకము, వేదము అను నీవమూటిని గల్లియుండుట వల్ల, 
లోకహానా= లోకహానిని గురించి, చిన్తా నకార్యా = చిన్తించ గూడదు 


తా॥ ఆత్మ, లోకము, వేదము ఈవలూటిని పరవు భక్తుడు 
భగవదర్పితము జేసియుండుటచే లేక త్యాగము చేయవలసి యుండుటచే 
లోకనాశమును గురించి విచారపడకూడదు ఏలన నుత్పత్తి, స్థితి, లయములు 
మూడున్ను ప్రకృతి స్వభావములు ఈతత్త్వమునే శ్రీక్నష్ణభగవానుడు అర్జునుని 
గురించి విశేషముగ బోధించడమైనది దీనియొక్క తత్త్వము దెలియకపోయిన 
ముఖ్యశాంతియు, నానంద ప్రాప్తియు గలుగదు 
26 


376 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


వి॥ దేహినో౭_స్మిన్‌ యధా దేహే కౌమారం యౌననం జరా । 
తధా దేహాన్తర ప్రాప్తిక్రీర స్తత్ర న ముహ్యతి ॥ (2-13) 
దేహధారియగు జీవునికి ఈశరీరమునందు బాల్యదశయును, యౌవన 
దశయును, వ్యాద్దక్యదశయును ఏ ప్రకారము మారుచున్నవో ఆ్రకారమే మరియొక్క 
దేహమును పొందుట గూడ నగును ఆత్మస్వరూప మిట్టిదని యెరింగినవాడు దేహము 
పోవుట వల్ల మోహమును పొందడు 


వాసాంసి జీర్ణాని యధా వివోయ నూని గ్రన్లోతి నరో2_వరాణీ ! 
తధా శరీరాణి నివోయ జీర్లాన్ఫన్యాని నంయాతి నూని దేహీ ॥ (2-22) 


మనుష్యుడు ఏ (ప్రకారము పాతవై చినిగిపోయిన వస్త్రములను విడిచి క్రొత్తవైన 
ఇతర వస్త్రములను గ్రహించుచున్నాడో, ఆ(ప్రకారమే ఆత్మ పాతదేహములను విడిచి 
(కొత్తదేహమును పొందుచున్నది కావున దేహము నశించుట వల్ల ఆత్మకు నాశనము 
లేదని తెలిసికొన్న వాడే జ్ఞానవంతుడగును 


జాతన్న హి ధ్రువో మృత్యుూర్రువం జన్మ మృతన్య చ । 

తస్మాదనరంివోర్వే2ర్రేన త్తం శోచితుమథ్ధసి॥ (2-27) 

జన్మించిన వానికి మరణము నిశ్చయము జ్ఞానము గలుగక మరణించిన వానికి 
జననమున్ను నిశ్చయము కావున అనివార్యమైన విషయమునందు నీవు దుఃఖించుటకు 
తగవు మరియు ఇతర ప్రమాణము 


ఆమేధ్య పూర్ణం క్రిమిజాల సంకులం 
స్వభావ దుర్గన్తను శౌచము ధ్రువమ్‌ | 
కలేబరం మూత్ర పురీష భాజనం 
రమస్తి మూఢా న రమన్తి పండితాః ॥ 


ఈదేహము ఎటువంటిదన, వులవుతో నిండినదిన్నీ, అనేక 
క్రిములసమూహముతో కూడినదిన్నీ, స్వభావముగ దుర్వాసనతో గూడినదిన్నీ, 
నవద్వారములచే సదా (స్రవించుచుండుమాలిన్యమగుటచే అశుచి అయినదిన్నీ, అట్టు 
ఉండియు ఫ్రిరముగానిదిన్నీ, మలమూత్రముల భాగమున్ను గల అట్టి ఈదేహమునందు 


నారదభక్తి సూత్రములు 377 


మూఢులు ఆనందింతురే గాని జ్ఞానులు ఆనందింపరు మరియు శ్రీశంకరులు 
దెలిపినది జూడుడు 

వునరపీ జననం వునరపి మరణం వునరపి జననీ జరరే శయనమ్‌ / 

ఇహ నంసారే బహుదుస్తారే క్రవయా 2_సారే పాహి మురారే ॥ 

దీని యుద్దము గ్రాహ్యము 


62. సూ॥ నతత్సిద్దాలోకవ్యవహారో హేయః కిం తు ఫలత్యాగ 
స్తత్సాధనం చ కార్యమేవ. 
ప॥ న-తత్‌ సిద్దా - లోకవ్యవహారః - హేయః - కిం - తు - ఫలత్యాగః - తత్‌ 
సాధనం - చ - కార్యం - ఏవ 
టీక॥ _ ఒకవేళ, తత్‌ = అనన్యమైన భక్తి, సిద్దా = గలిగినను, లోకవ్యవహారః = వేదవిహిత 
ధర్మయుక్త వ్యవహారము, న హేయః = హేయమని తలంచరాదు, కిం తు = 
అయితే, ఫలత్యాగః = ఫలాపేక్షనుత్యబించి చేయవలయును తత్సాధనం చ= 
భగవదను[గ్రహవమునకు పా(త్రవుగునట్టి సాధనమును, కార్యవేంవ = 
ఆచరించదగినదే 
తా॥ ఒకవేళ పరమేశ్వరుని కృపచే భక్తి గలిగినను లోకోపకారమునకు 
సంబంధించిన కార్యము చేయుట హేయమని తలంచరాదు అయితే ఫలాపేకను 
త్యజించి చేయవలయును భగవదను గ్రహమునకు పాత్రమగునట్టి యుత్తమ 
కార్యమును లోకమునకు మార్గదర్శక మగునట్టు చేయుచుండవలయును 
వి॥  యద్యదాచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జనః! 
సయత్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ (3-21) 
దీనియర్దము ఇదివరలో వ్రాయబడినదే 
నక్తాః కర్శణ్వవిద్వాంసో యధా కుర్షన్తి భారత ! 
కుర్వా ద్వాద్వాం న్రధా2_న కళ్టికీర్షుడ్లోక నం గ్రహన్‌ 4 (3-25) 
ఓయర్జునా ! అజ్ఞానులు కర్మమునందు ఫలాసక్తిగలవారై , ఎట్టు కర్మమును 
ఆచరించుచున్నారో, ఆలాగున ఆత్మజ్ఞానమున్ను, భగవద్భక్తి యున్ను గలిగినవాడు 


378 శ్రీ మలయాళ సద్దురు గ్రంధావఆ 


ఫలాసక్తి లేనివాడై, లోకమునకు మార్గదర్శకుడై చేయవలయును ఏలన పుణ్యకర్మచే 
భగవత్కరుణ గలిగియే భక్తిగాని, జ్ఞానముగాని సిద్రించును ఒకవేళనొకనికీ జన్మములో 
సత్కర్మమున్ను, భగవదుపాసనయున్ను లేకనే, జ్ఞానము సిద్రించెనేని అది తాను 
పూర్వజన్మములో జేసిన పుణ్య విశేషముచేతను, భగవదనుగ్రహముచేతను గలి గిదనియే 
తలంచవలెను ఏలన భగవంతుడు పక్షపాతరహితుడు అట్టుండగా కోటాను కోట్ల 
జనులను నజ్ఞానులగాను, తన్ను జ్ఞూనిగాను చేయుట పొసగదు కావున తనయొక్క 
పూర్వపుణ్యవిశేషము వల్లనే జ్ఞానము గలిగినదని తలంచి, ఇతర జనులు జ్ఞానవంతులై 
మోక్షమును బొందవలసి యుండిన, సత్కర్మము, భగవద్దుక్తి తప్పక చేయవలయునని 
తలంచి చేయించవలయును 

యది స్వావాం న వర్ణేయం జాతు కర్టుజ్ఞుతద్రైతః / 

మమ వర్తానువర్షన్లే మనుష: ప్తార్ట/ నర్హుళ॥ (3-23) 

ఓయర్జునా ! నేను శ్రీవైకుంర సుఖమును వదలి రామకృష్ణాద్య వతరాములనైత్తి 
కర్మమునందొకప్పుడైనను, నన్నివిధములచేత సోమరితనము లేనివాడనై, జాగరూకుడనై 
(ప్రవర్తింపనియెడల ఈజనము తరింప జాలదు ఏలన జనము నాయొక్క మార్గ్లమునే 
అవలంబించును అందువల నేను కర్మపరుడను గానిచో, లోకము (భ్య్షత్వము నొందును 


జ్ఞానలభ్యాం వరం మోక్షం పానున్తత్తాళళ చినకాః / 

త ద్‌జ్ఞానం భక్తి మూలం చ భీక్టిః కర్టువతాం తధా / 

వేదాద్దత త్త గమెణీం గిన మహనీయులు, మోక్షము జ్ఞానము వలననే గలుగునని 
చెప్పిరి అట్టి జ్ఞానము భక్తివల్ణను, అట్టి భక్తి నిమ్మి మకర్మము వల్లను గలుగునని వచించిరి 
63. సూ॥ స్ర్తీ ధన నాస్తికచరిత్రం న శ్రవణీయమ్‌ । 
పద॥  స్త్రీధన నాస్తికచరి[త్రం - న- (శ్రవణీయమ్‌ 
టీక॥ స్ర్త్రీధన నాస్తిక చరిత్రం = స్త్రీ- (స్త్రీలయొక్కయు, ధన = ధనము యొక్కయు, 


నాస్తిక = నాస్తికులయొక్క_యు, చరిత్రం = చారిత్రము, భగవడ్భక్తులైన వారు, 
న శ్రవణీయమ్‌ = వినందగదు 


తా॥ భగవద్భక్తులు, వైరాగ్యపురుషులు, స్త్రీ, ధన, నాస్తికుల యొక్క 
చరిత్రమును వినరాదు ఏలన నీమూడున్ను ప్రపంచవ్యామోహములను, 


నారదభక్తి నూత్రములు 379 


గలుగజేయునవి యగుటచేతను, భక్తిజ్ఞాన వైరాగ్యములను చెరుచున వగుటచేతను 
అట్టి చరిత్రములను వినుటగాని, అట్టి వారిసహవాసములను చఊేయుటగాని 
మంచిది గాదు స్త్రీలని చెప్పుటచే, కామినీ స్త్రీలను గ్రహించవలెనే గాని, పుణ్య 
స్వభావముగల నారీమణులను (గ్రహించరాదు ఆలాగున కాముక పురుషులను 
స్రీలు గూడ త్యజించందగినది 


వి॥ నారీస్తన భరనాభీ దేశం దృష్టా మాగా మోహావేశమ్‌ । 
ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారమ్‌ ॥ 


దీని యధ్దము సుగమము 
జభ్ధమన్య్హం భావయ నిత్యం నాస్తీ తతస్సుఖ లోళన్హత్ళమ్‌ / 
వు(త్రాదసి భనభాజాం భీతి; నర్హుతైషా విహితా రీతిః ॥ 
దీని యర్టము సులభము మరియు నాస్తికులగురించి శా(స్తము చెప్పినది జూడుడు 


నవందనీయాసేే కషం దర్భహ్హ ద్ర న్లికారకాః / 
వృయేత్తాన్‌ గురూ౯ దూరే ధీరస్వు తు నమాఢ్రయేత్‌ 17? 


దైవనిందితులు, ధర్మదూరులు, నాస్తికులనంబడుదురు వారు వందనీయులు 
గారు వారిదర్శనముచేతను, వాక్కుచేతను, మనో (భ్రాంతి గలుగును, అనగా వారు 
మనో (భ్రాంతిని గలుగజేయుదురు అట్టు నాస్తికులను ధర్మదూరులను, దూరముగా 
నుపేక్షించి, భగవద్దక్తియు, ధర్మనిరతియు గల మహనీయుల నాశ్రయించి జ్ఞానమును 
బొందవలయును పైజెప్పిన వారి జీవితము మరణానంతరము మహాకష్టముతో 
గూడినది 

పావడ్ణోనః పావరతా నాస్తీకా భోేదబుద్రయ:ః ! 

(శ్రీ/లంవటూ దురాచారాః క్రుతఘ్లూ బకవ్హాత్తయః ॥ 

వురియు పాషణ్టులు, పాపరతులు, నాస్తికులు, భేదబుద్రి గలవారు, 
(స్రీలంపటులు, దురాచారులు, కృతఘ్నులు, కొంగధ్యానము గలవారు వీరందరున్ను 

అభక్షో వంచకే ధూర్దే పావండే నాస్తీకాదిము / 

మనసా£_వీ న వక్షవ్యా గురుగీతా కదాచన / 


380 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


భగవద్భక్తి లేనివారికి, వంచకునికి, ధూర్హునికి, పాషండునికి, నాస్తికునికి, 
దివ్యమగు దైవజ్ఞానమును జొప్పుటకు మనసా నైవను తలంచరాదని ఈశ్వరుండు 
గురుగితయం దుపదేశించెను 


64. సూ॥ అభిమానదంభాదికం త్యాజ్యమ్‌ . 

పద ॥ అభిమానదంభాదికం - త్యాజ్యమ్‌ 

టీక ॥ _అభిమానదంభాదికం - అభిమాన = అభిమానము, దంభ = డాంభికత్వము, 
ఆదికం = మొదలగునది, త్యాజ్యం = త్యజింప దగినది 


తా॥ భగవద్భక్తి గలవాడు, అభివానము అనగా జాతిచేతను, 
పాండిత్యముచేతను, తాను గొప్పువాడను గల తలంపును, డాంభికత్వము మొదలగు 
డంభాచారములను విడువవలయును ఇవి అసురగుణములు 


వి ॥  దుభోదర్హో2_భిమాన క్రోధః పారవ్యమేవ/ 


అజ్ఞానం చాభిజాతన్వు పార! నంవదమానురీమ్‌/ (16-4) 


ఓయర్జునా ! అసుర గుణమునందు బుట్టిన వారికి దంభము, గర్వము, 
దురభిమానము, క్రోధమున్ను, పరుషవాక్యమున్ను, అజ్ఞానమున్ను గలుగుచున్నవి ఇట్టి 
గుణము గలవారి గతి యెట్టిదో క్రింది శ్లోకము నిరూపించుచున్నది - 


దైవీ సంపద్వి మోజాయ నిబన్హాయా2. సురీ మతా | (16-5) 


సత్యము, శాంతము, దయ, భక్తి మొదలగుదైవగుణము లతో బుట్టిన వాడు 
దైవమును అనగా మోక్షమును బొందును రాగ, ద్వేష కామ, క్రోధ, దంభాసూయాద్య 
సురగుణములతో గూడిన వాడు నరకమును బొందును అనగా సంసారమందు గట్టిగా 
బద్దుడగును 

(డైవ్షుత్తిం చ నివ్చుత్తించ జనా దిదురానురాః / 

న శౌచం నావీ చా2_చాలో న నత్వం తేషు నిద్యతే ॥ (16-7) 


అసుర గుణములతో బుట్టినవారు (ప్రవృత్తి మార్గమును గాని, నివృత్తి 
మార్గమునుగాని ఎజుంగజాలరు వారియందు బాహ్వాభ్యన్తర శుద్రియు, సదాచారము, 


నారదభక్తి సూత్రములు 381 


'సత్యమున్ను ఉండదు అదేవారియొక్క గురుతు (ప్రవృత్తి మార్గమనగ నేది చేయవచ్చునో, 
నివృత్తిమార్గమనగా నేది చేయకూడదో ఈరెండుమార్గములు వారికి తెలియవు 


65. సూ॥ తదర్శితాఖిలా చారస్సన్‌ కామ(క్రోధాభిమానాదికం 
తస్మిన్నేవ కరణీయమ్‌. 


పద॥ _తర్పితాఖిలాచారః - సన్‌ - కామ(క్రోధాభి మానాదికం - తస్మిన్‌- ఏవ - 
కరణీయమ్‌ 


టీక॥ భక్తుడు, తదర్పితాఖిలాచారస్ప్సన్‌ = తదర్పిత = భగవంతునియందు 
సవాుర్పించిన, అఖిలాచారస్ప్సన్‌ = సవుస్త కర్మవుులు గలవాడై, 
కామ(క్రోధాభిమానాదికం = కోరిక, కోపము, దురహంకారము, అదిగగల 
అన్ని దుర్గణములను, తస్మినేవ = ఆభగవంతుని యందే, కరణీయం = లయింప 
జేయవలయును 


తా॥ భగవద్భక్తుడు భగవంతునియం దర్భింపబడిన సమస్త కర్మలను 
గలవాడై కామక్రోధాది సకల దుర్గణములను త్యజించ వలయును ఒకవేళత్యజింప 
జాలనిచో, ఆకామ క్రోధాభిమానములను ఆభగవంతునియందే చేయవలయును 


వి ॥ కామముచేగోపికలును, (క్రోధముచే రావణాదులును, అభిమానముచే 
శిశుపాలాదులున్ను తరించిరి గోపికా స్త్రీలు భగవంతునియందు కామపరవశులై రేగాని 
మానవులయందు పరవశులు గాలేదు రావణాదులు, సామాన్యమనుష్యులలో కోపమును 
చూపలేదు భగవంగతుడగు శ్రీరామునియందే చూపిరి శిశుపాలుడున్ను తన 
గర్వమునుమానవుల యందు జూపలేదు శ్రీక్నష్ణభగవానుని యందే జూపెను అట్టి 
స్వభావము ఉత్తమ పౌరుషమైనదేగాని, దీనులపై అల్పులపై జూపే పౌరుషము నీచమైనది 

మయ్యర్పిత మనోబుద్దిర్యో మద్బక్తస్తు మే ప్రియః! (12-14) 

నాయందర్పింప బడిన మనస్సున్ను, బుద్రియున్ను, కర్మయున్ను, గలవాడెవడో 
వాడు నాకు చాల (ప్రీతి గలవాడు వాడు నన్నే పాందగలుగును ముకుందమాల దెలిపినది 
జూడుడు 

హేమర్త్యాః! పరమం హితం శృణుత వో వక్ష్యామి సంకేపత 

స్పుంసార్నార్డ్షవ మాపదూర్శ్మి బహుళం సమ్య క్రువిశ్య ప్టీతాః । 


382 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


నానాజ్ఞాన మపాస్య చేతసి “నమో నారాయణా యే త్యముం 
మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రానర్తయధ్వం ముహుః ॥ 


సంసార సాగరము దాటరానిది అందు పలుమారు సంభవించునటి 
యాపదలు, సముద్రమునందు మీద మీద వచ్చు నలల వంటివి దీనినుండి తప్పించుట 
కుపాయవేంది యనగా నానావిధములైన యజ్ఞాన (ప్రవృత్తులను మాని “నమో 
నారాయణాయ'' అను మంత్రమును ప్రణవముతో చేర్చి ఆవృత్తి జేయుచుండుటయే 
సంసారసము[ద్రమును తరింప జేయునదిగా నుంటున్నది 


కాయేన వాచా మనసేంద్రిడ్దైర్వా 

బుద్ద్యాత్మనా యత్ర్రకృతేస్ప్వభావాత్‌ । 

కరోమి యద్యత్స కలం పరస్మై 

నారాయణాయేతి సమర్పయామి ॥ 

మనోవాక్కాయములచేతను, ఇం(ద్రియములచేతు, బుద్దిచేతను, (ప్రకృతి 
స్వభావమువట్లను, నేను ఏ యే కర్మలను జేయుచున్నానో, అవన్నియు పరమాత్ముడగు 
శ్రీమన్నారాయణమూార్తికి సమర్సించుచున్నాను ఇది విష్ణుపరమైన సమర్పణము ఇక 
శివపరమైన సమర్పణ మొకటి గలదు 


కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా 

శ్రవణ నయనజం వా మానసం వా£_పరాధమ్‌ । 

నిహిత మవిహితం వా సర్వమేతత్‌క్షమస్వ 

జయ జయ కరుణాబ్లే ! (శ్రీమహాదేవ ! శంభో ॥ 

ఓ శ్రీమహాదేవా! శంభో ! నాకరముచేతను, చరణము చేతను చేయబడినదిన్ని, 
వాక్కుచేతను, కాయముచేతను చేయబడినదిన్ని ఏకర్మమైతే గలదో శ్రవణముచేతను, 
నయనముచేతను, మానసముచేతను, చేయబడిన యపరాధమేదిగలదో అదిన్ని, 
విధియుక్తముగాను, విధినిషిద్దముగాను జేయబడిన కర్మమేది గలదో, అదంతయు 
కరుణాసాగరా! క్షమింపుమూ | నీకొల్లప్పుడున్ను జయము గలుగుగాక ! 

66. సూ॥ (త్రిరూప భంగ పూర్వకం నిత్య దాస్య నిత్వ 
కాన్తాభజనాత్మకం (పేను కార్యం (పేమైవ కార్యమ్‌. 


నాగదభక్తి సూత్రములు 383 


ప (తిరూప భంగపూర్వకం నిత్య దాస్య నిత్యకాన్తా భజనాత్మకం - (డమ- 
కార్యం- (ప్రేమ - ఏవ - కార్యమ్‌ 

టీక॥ _ త్రిరూప భంగపూర్వకం = భక్తుడు, భక్తి, భజింపంబడునది, అను (త్రిపుటి 
నతి(క్రమించిన, నిత్యదాస్య = నిత్యమైన భగవంతుని సేవించుటయు, నిత్వకాన్తా 
భజనాత్మకం = ఎల్లప్పుడున్ను పతివ్రతా స్త్రీ పతినిసేవించున ట్టు, 
(పేవుకార్యం= ప్రీతిని జేయుము, (్రేమైవ కార్యం = అట్టి (గ్రువునే 
జేయవలయును, “* ఏవి” అని ప్రయోగించుటవలన నట్టి ప్రేమైక రూప 
భక్తియే భగవత్రాప్తికి సాధనము గాని మరియొక విధము గాదు 


తా ॥ భక్తుడు, భక్తి, భజింపంబడు భగవంతుడు అను త్రిపుటి రహితమైన 
నిత్యుడగు భగవంతుని సేవించునట్టు ప్రీతిని జేయుము అట్టి ప్రీతి పూర్వకమైన 
(ప్రేమను గలిగియుండుము ** ఏవి” అని ప్రయోగించుటవలన అట్టి ప్రేమైక 
రూపభక్తియే భగవత్రాప్తికి సాధనము గాని మరియొకవిధము గాదు 


వి॥ 1 భక్తుడు, భక్తి, భబింపంబడు భగవంతుడు 2 (పీమించు వాడు, 
డైవం, డైమింపంబడుం భగవంతుడు 3 జ్ఞాత, జ్ఞానం,జ్ఞైయుం 4 
(ద్రష్ట, (జీవుడు) దర్శనము, దృశ్యము 5 ధ్యాత, ధ్యానము, ధ్యేయము-ఈలాటివన్నియు 
(త్రిపుటులని చెప్పబడును ఇట్టి భేదమును గలి గియుండు వరకు నేకత్వము గలుగదు 
అనగా, జీవేశ్వరుల ఐక్యము సిద్దింపదు ఇది సిద్దించుటకు ఈసూ(త్రమున జెప్పిన 
“(పేమైెవ కార్యమ్‌'” నిరతిశయ (పీవుతో నిర్విషయ (పేవతో భగవంతుని 
(ప్రేమించుటయే మోక్షమునకుపాయము వేరు విధములేదు పతి(ప్రేమ సతికి 
గలుగవలసియుండిన నకలంక, అకుటిల (ప్రేమ పతియందుండవలయును అప్పుడే 
సతిని, పతి పూర్ణముగా గ్రుమించునా, విశ్వసించును అత్తరి భార్యయెలక్కు 
సర్వకార్యములు భర్తయే చూచుచుండును అంతేకాదు అత్తరి భార్యభర్తల ఆత్మలు 
భిన్నముగా నుండవు ఏక రూపముగానే యుండును అట్టి భక్తియే నిజమైన (ప్రేమ 
యగును అట్టి ప్రేమైక రూప భ్తీవల్లనే జీవులు భగవదైక్యము, భగవత్తాదాత్మ్యము 
బొందగలుగుదురు ఇది త్రిపుటి రహితమైన అతీతావప్త యగును ఇది సామాన్య 
మైనది గాదు మూడు గుణములు, మూడవప్పలు, మూడు దేహములు దాటువారికే 
గలుగును 


384 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


ప్రియో హి జ్ఞానినోఇ_ త్యర్ధమహం స చ మమ ప్రియః ॥ (గీ-7- 17) 


జ్ఞానియగువానికి, నే మిక్కిలి ప్రియుడను ఆజ్ఞానియును నాకు మిక్కిలి 
ప్రియుడు "“జ్ఞానీత్వా త్మైవ మేమతమ్‌?” 


అట్టి జ్ఞాని యన్ననో నాయొక్క స్వరూపమే(నేను) అని నాయొక్క మతము 
కావుననే “మే మతమ్‌'' అని భగవంతుడు స్వయముగ తెలిపెను ఇట్టి తన్మయత్వము, 
తదేకత్వము గలుగుట సామాన్యమైనది గాదని నిరూపించ బడుచున్నది 

బహూనాం జన్మనామ న్రే జ్ఞానవాన్మాం ద్రవద్యతే ! 

వానుదేవన్సుర్హ మితి న మవోత్మా నుద్ద్బుర్ధ్హభిః ॥ 


దీని యర్ధమిదివరలో వ్రాయబడినదే “వాసుదేవ స్సర్వమితి సమహాత్మా 
సుదుర్హభో ' ఈజుజ్టీవేళ్చ్యర ఏకత్వము సామాన్య ఫ్టీతి గాదనియు, అట్టి వారిని దుర్హభుడని 
జౌప్పుక 'సుదుర్లభః మిక్కిలి దుర్రభుడనియు శ్రీభగవంతుడే స్వయముగా జాప్పెను 


ప్రయత్సాద్భ్యతమానస్తు యోగీ నసంశుద్దకిల్భిషః / 
అనేక జన్మసంనీద్ర సతో యాతి వరాం గతిమ్‌ ॥ (6-45) 


పట్టుదలతో అనుష్టానము జేయుచున్న ధ్యానయోగి, అనేక జన్మములలో 
జేయుచుండు భిక్తి, ధ్యాన, యోగాదులచే పరిశుద్దాత్ముడై ఆత్మసాత్షాత్కారమును 
జీవేశ్వరైక్యమును, త్రిపుటి రహితమగు నేకత్వమును పొందుచున్నాడు ఎన్నియో 
జన్మములలో చేసిన భక్తి వల్లనే సాలోక్యమున్ను, మరలబహుకాలము జేసిన భక్తివల్ల 
సామీప్యమున్ను, మరికొంత కాలము జేసిన ధ్యాన జ్ఞానములచే సారూప్యమున్ను 
నీమూడింటి వలన సంప్యూర్ణముగ ప్రకృతి నశించినప్పుడు సాయుజ్యమున్ను గలుగునని 
శ్యాస్త్రముద్దుషించు చున్నది ఈవిషయమై శివానందలహరిలో శ్రీశంకరులు దెలిపినది 
జూడుడు 


సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే 

సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే | 

సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీ పతే 

సాయుజ్యం మమ సిద్దమత్ర భవతి స్వామి౯ కృతార్జోఇ_స్మ్యహమ్‌ ॥ 


నారద భక్తి నూత్రయులు 385 


ఓసర్వేశ్వరా ! నీయొక్క పూజచే సమాన రూపభావ మగుచున్నది 
శివనామస్మరణ సదా జేయుటవలన మీ సమీపమందుండు నట్లుగుచున్నది శివభక్తులతో 
గూడి సంభాషించుటచేతను, వారితో బ్రహ్మ విచారము చేయుటచేతను మీలోకమున 
నుండుటుయు గలుగుచున్నది ఓయీశ్వరా! స్టావర జంగమాత్మకమైనట్టి నీ స్వరూపము 
ధ్యానముచేయబడగా, నాకీజన్మయందే సాయుజ్యముక్తి సిద్రమగుచున్నది అందువల్లనే 
కృతార్థుడనైతిని ఈళశ్ళొకమునందు సాలోక్య, సామీష్య, సారూప్య, సాయుజ్య ముక్తులను 
వరుసగా జొప్పుక దేనివల్లనేది గలుగుచుండునో ఆ(్రకారముగా జెప్పిపోవడమైనది గీ 
అ 14 ఈవిషయమునే భగవానుడున్ను గీతలో నుపదేశించెను - 


ఇదం జ్ఞానము పా శ్రిత మమ సాధర్జ్హ్హ్యమాగతాః / 

నర్లో౭2_పి నోనవజాయ నే దళయేనవ్యధన్లిచ/ (14-2) 

ఈత్రిగుణ రహితమగు జ్ఞానమును బొందిన వారు నాసమాన స్టీతిగలవారై 
మరల జన్మించరు దేహావసానకాలమున దుఃఖింపరు ఆత్మజ్ఞానముచే గలిగిన 
ప్రయోజనమిది అట్టి జ్ఞానమును బొందక పోయిన జనన మరణ దుఃఖములతో సంకటు 
పడవలసి యుందురు ఈజ్ఞానముయెొక్క. (ప్రభావమును (క్రింది శోకము 
నిరూపించుచున్నది 


వరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానొనాం జ్ఞానము త్తమమ్‌ ॥ 

యద్‌ జ్ఞాత్వా మునయన్సుర్జే వరాం సీద్రిమితో గతాః / (14-1) 

మునులందరున్ను, పరమభక్తులందరున్ను, యోగపురుషులం దరున్ను, 
తాపసోత్తములందరున్ను, వేదాంతులందరున్ను (త్రిగుణాతీత మగు జ్ఞానమునెణింగి, 
సర్వోత్కషప్టమగు మోక్షమును బొందిరి “జ్ఞానానాం జ్ఞానము త్తమమ్‌ *' ఇది 
జ్ఞానములన్నిటిలోను ఉత్తమోత్తమమైన జ్ఞానమని భగవానుడుపదేశించెను మణీయు 
“మునయస్సర్వే'' మునులందరున్ను అని గూడ ప్రయోగించిరి 


నీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాితాః | 

బహవో జ్ఞానతవసా వ్రూతా ముద్భావమాగతాః॥ (4-10) 

అనేకులు జ్ఞానమనెడి తపస్సుచేత పోగొట్టబడిన రాగభయ క్రో ధములు గలవారై 
పరిశుద్దాత్ములై నన్ను ఆశ్రయించిన వారై నాయొక్క స్వరూప ప్టితిగలవారగుచు 


386 ఈ మలయాళ సద్గురు గ్రంథావళి 


నాభఖభావవలను పొందినవారైరి '*“వున్మయా:”*”* అని (పటెరాగించుటచే 
భగవత్స్వురూపులైరని స్పష్టముగ తెల్పడమైనది ““జ్ఞానతపసా'' అని ప్రయోగించుటచే, 
కర్మ తపస్సు కాదని గ్రహింప వలయును 

న హి జ్ఞానేన నద్భశం వవిత్రమిహా విద్యతే ! 

తత్లయం యోగసంసిద్రః కాలేనాత్మని విందతి/ (4-38) 

ఈలోకమున జ్ఞానముతో సదృశమైనదియు, పావనమైనదియు మరి యొకటి 
లేదు అట్టి జ్ఞానమును యోగాద్యనుష్టానముచే శుద్దుడైన తన యాత్మలోనే స్వయముగ 
పొందుచున్నాడు 

కారోపాధిరయం జీవః కారణోపాధిరీశ్చురః / 

కొర్గకొారణతాం హితా౮ వ్లూర్ణబోభో విశిష్యతే i 

ఈ [శ్రుతి వాక్యము ఎంత యధార్హమును తెలిపినదో చూడుడు మలినోపాధితో 
గూడిన వాడు జీవుడనియు,, మయోపాధితో గూడిన వాడు ఈశ్వవరుడనియు, 
ఈకార్యకారణోపాధుల రెంటిని తొలగించునపుడు పూర్ణబ్రహ్మాత్మైక్య బోధము 
మిగులుననియు తెలియదగినది ఇదియే ఉపాధిద్వయ రహిత భగవద్‌జ్లానమని నారదులు 
బోధించినది ముణ్ణకశుతియు దీనినే బోధించుచున్నది 

యధా నద్యస్సందమానాస్సము ద్రే అస్తంగచ్చంతి నామరూపే విహాయ। 
తధా విద్వాన్‌ నామ రూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యమ్‌ ॥ 

ఏప్రకారముగ (ప్రవహించుచున్న నదులు సము[ద్రమునందు నామరూపములు 
విడిచి, లయమొందుచున్నవో, ఆ(్రకారముగనే బ్రహ్మవేత్త, నామరూపములనుండి 
విడువబడిన వాడై (శ్రేష్టమైన పరా ప్రకృతికంటె, వేరైన బ్రహ్మమును బొందుచున్నాడు 
పరాప్రకృతి ఈశ్వరోపాధియనియు, అపరాకృతి జీవోపాధి యనియు గ్రహించుకొన 
వలయును 


భిద్బతే హృదయ గ్రంధి బ్రిద్ధాంతే నర్హునంశయా:ః / 
శయనే చాన్య కర్మాణి తస్మిన్ల) పే వరావరే ॥ 


నారదభక్తి సూత్రములు 387 


పరా(ప్రకృతికంటె శ్రేషఘమయిన, యాశుద్ద (బ్రహ్మము, దర్శనమగుచుండ 
హృదయమునకు సంబంధించిన సంకల్పాత్మకమైన ముడి భేదింప బడుచున్నది 
సంశయములన్నియు ఛేదింపబడుచున్నవి (బహ్మావలోకన మొనర్చు నీతని యొక్క 
కర్మలన్నియు నశించుచున్నవి వృక్షమునకు వేళ్లవలె ఆత్మకు అనాత్మవస్తువులతో గల 
సంబంధమే బంధము ఇది హృదయ (గ్రంధి యనబడును 

ధ్వాత్తు ధ్వానే వరిత్వాజ్ఞు నివాతప్టీత దీవవత్‌ / 

ధ్వేయైక గోచరం చిత్తం నమాధిరభిధీయతే / 

ధ్యానము, ధ్యాత యనువ్చత్తి లేక, ధ్యేయమైన బ్రహ్మస్వరూప మొందిన చిత్తమే 
సమాధి (భవారకీట న్యాయమున ధ్యానింపగ ధ్యాతయేం ధ్యేయాకారవుగు 
(బహ్మాకారమొందును ఆదియే సమాధి యనంబడును ఇదే (త్రిపుటి యొక్క 
రహస్యము 


ఓమ్‌ 
పజ్బుమో£౬_ధ్యాయః - భక్తి మహిమా 
వదవ అధ్యాయము - భక్తి మహిమ 


67. సూ ॥ భక్తా ఏకాన్తినో ముఖ్యాః. 

పద॥ భకాః - ఏకాన్సినః - ముఖ్యాః 

టీక॥ _ ఏకాన్తినః = ఏకాన్త వాసులగు, భక్తాః = భగవద్భక్తులు, ముఖ్యాః = ముఖ్యులు 
తా ॥ భగవద్భక్తులలో నేకాంతస్తలములో నుండువారు గ్రేష్టులు 


వి॥ దీనియం దేకాంతవాసులగు భక్తులు (శేష్టులని తెలుపడమైనది 
ఏకాంతమనగా శరీరము నిర్హన (ప్రదేశములో నుంచుటయని పూర్ణాద్దము గాదు దేనికిన్ని 
స్టూలార్ద మనియు, సూశ్షాద్ద మనియు రెండు విధముల అర్టములు గలవు ఆలాగున 
బాహ్యమనియు, ఆభ్యన్తరమనియు ద్వివిధాద్రములు గలవు అది దేహమున్ను దేహివంటి 
దగును కావుననే (శ్రుతి ఈలాగున దెలుపుచున్నది 


నక్రమేవాద్వితీయం యద్దురోర్యాక్లేన నిశ్చితమ్‌ । 
ఏతదేకా న్రమిత్వుక్రం నమలో న వనాన్హరమ్‌ 4 


గురుదేవునిచేతను, శాస్తముచేతను '' ఏకమేవాద్వితీయమ్‌'' ఆసద్వస్తువగు 
(బహ్మము( ఈశ్వరుడు ఒకటియే గాని రెండవది లేదని గ్రహింపబడు ఆత్మలోగల 
యనుభవమే యేకాంతమగును అట్టి యవస్టను తనలో బొందక ఏకాంత ప్రదేశమునూని, 
మరమునగాని, ఆ(శ్రమమున గాని నొంటరిగా యుండుటమా త్ర మేకాంతము గాదు 
అయితే అట్టి యేకైకనిష్ట గలుగుటకు నేకాంత ప్రదేశము కొంత యనుకూలపడును 
భగవంతునియం దేకా(గ్రచిత్తము గలిగి, రెండవతలం పేదియు లేని ప్టితియే 
ఏకాంతవుగును ఏకాంత (ప్రదేశ వుందుండినను తన హృదయమున నెన్ని 
సంకల్పములుండునో, అంత మంది జనులతో తాను గూడినట్లే తలంచ వలయును 
ఊరిలోనుండి నను రెండవ సంకల్పములేక భగవద్ద్యానపరుడై యుండినచో, యధార్హ్లముగా 


నారదభక్తి సూత్రములు 389 


నతడేకాంత మందుండు వాడే యగును ఏకాంత ప్రదేశములో నుండియు హృదయములో 
ననేక సంకల్పములుండిన అతడు గ్రామమధ్యములో యుండువాడే యగును 


ఆదావంతే చ మధ్యే చ జనో యస్మన్హు విద్యతే ! 
యేనేదం సతతం న్యా ప్హం న దేశో విజనః న్మ)తః ॥ 


ఇది (శ్రుతివాక్యము దీనికి సరియైన సీతారామాంజనేయ మునగల పద్యముల 
జూడనగును 


మొదల నడుమను జివరనే మూలజూడ 
నెవడు నుండని చోచెద్ది యేది విశ్వ 
మంతటును నిండియుండు నిరంతరంబు 
నదియె విజనప్టలంబని యార్యమతము 


ధీరులచేతనే దేశమాచార్యో ప 

దేశంబుచే నర్రి తలియబడియె 
పరమ పవిత్రమై భాసిల్టు నేదేశ 

మే దేశమున్నింటి కెక్కుడయ్యె 
నేదేశమురుమాన సేంద్రియ ప్రాణాది 

సంచార శూన్య మై సమత నొప్పు 
నేదేశమున సాధ్వసేచ్చా మద క్రోధ 

దుఃఖ గంధలవంిబు దోపకుండు 


గరము నిరుపద్రవంబు నిష్కంటకంబు 
నిరతిశయమును నిత్యంబు నిర్మలంబు 
దివ్యమానంద మగుచునే దేశనులరు 
నదియె యేకాంతదేశమౌ నాంజనేయ ! 


న తత్తుఖం నురేందస్వు న నుఖం చక్రవర్డినామ్‌ / 
యత్సుఖం నీతరాగస్య మునేరేకాంతవాసినః / 


ఏకాంత (ప్రదేశమందుండు వాడై, రాగరహితుడై, మౌనశీలుడై (మననము 
చేయు) తదేకనిష్టగలవానికి ఏయొక్క భగవద్ద్యానానందము సుఖము గలదో అట్టి 


390 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


దైవసుఖము దేవేం ద్రునికిగాని, చ(క్రవర్తులకు గాని కలుగదు కావుననే ఏకాంతమందుండు 
భక్తులు శ్రేష్తులని శ్రీనారదులు దెలుపుటకు గారణమైనది ఏకాంత మందుండు వాడైనను, 
గ్రామమందుండు వాడైనను, భక్తి , జ్ఞాన, వైరాగ్య, కరుణాదులు అందరికిన్ని 
సమానముగనే యుండవలయును లేనిచో మోక్షమెవ్వరికిన్ని గలుగదు ఎట్లున నొకడు 
క్షీరాన్నము వండుటకొఅకు గాలిలేని ప్రదేశమేర్పాటు జేసెను మరియొకడు గాలిగల 
స్తలములో ప్రలమేర్పరదెను క్షీరాన్నమునకు. దగిన పాలు, చక్కెర, సగ్గుబియ్యము, 
ద్రాక్ష జీడిపప్పు, ఏలకులు నుభయులకు సమానముగ నుండిన మాత్రమే హృద్వముగా 
నుండును దానియందు గొరతెవ్వరికిన్ని ఉండరాదు అయితే గాలిబాధ లేని 
స్టలములోత్వరలో పచనము పూర్తి యగును ఎక్కువగాలి 'ప్రదేశమైనచో చాల సమయము 
పట్టును అంతియ భేదము, ఆలాగున బ్రాహ్మణుడైనను, అబ్రాహ్మణుడైనను, 'ప్రీయైనను, 
పురుషుడైనను దైవజ్ఞానామృ తమును భుజించి మోక్షతృషప్తిని బొందవలసియుండిన, 
సర్వులకున్ను శవుదమాది గుణములు సమానముగ నుండవలయును వివేక 
చూడామణోయందు శంకరులు జెప్పినది జూడుడు 


మనో నామ మవోన్వా(ఘో విషయారణ్య భూమిను ! 
చరత్త (త్ర న గ్పున్తు సాధవో యే ముముకునః 4 


ఈ(ప్రపంచమనెడు ఇంద్రియ విషయములను నరణ్యములలో మనస్ప్సను 
బెబ్బులి దిరుగాడుచున్నది కావున మోక్షేచ్చ గల సాధుజనులారా! మీరా విషయకానన 
సీమలోనికి బోకుందురుగాక ! ఏకాన్తస్థానములను గురించి కుల్మార్ణవ మందు తెలిపినది 
చూడదగును 


వుణ్యక్నేత్రం నదీతీరం గుహాపర్వత మస్తకమ్‌ । 
తీర్ధ ప్రదేశాః సింధూనాం సంగమః పావనం వనమ్‌ ॥ 


ఉద్యానాని వివిక్తాని బిల్వమూలం తటుం గిరేః | 

దేవతాయతనం కూలం సముద్రస్య నిజం గృహమ్‌ ॥ 

సాధనేషు ప్రశస్తాని స్టానాన్యేతాని మం(త్రిణః । 

అధవా నివసేత్తత్ర యత్ర చిత్తం ప్రసీదతి ॥ 

పుణ్యక్షేత్రము, నదీతీరము, పర్వతగుహ, పర్వతోపరిభాగము, పుణ్యతీర్ద 
(ప్రదేవములు, నదుల సము(ద్రసంగమ ప్రదేశము, పవిత్రవనము, నికన ప్రదేశములగు, 


నారదభక్తి సూత్రయులు 391 


ఉద్యానవనములు, మారేడుచెట్టు మూలము, పర్వతముల యొక్క సానుప్రదేశము, 
సాత్త్విక పూజగల దేవాలయము, సముద్రతీరము, అనుకూలమైనచో స్వగృహము, 
సాధనానుష్టానములకు పైజెప్పిన స్థానములు ప్రశస్తములు, దివ్యమంత్ర జపములకున్ను 
ఈస్టానములు యోగ్యములు పైజెప్పిన స్టానములే గాక ఏ యే (ప్రదేశమున మనస్సున 
శాంతియు, ప్రసన్నతయు, తన కనుకూలమున్ను గలుగునో ఆయాస్టలములలో నుండి 
ధ్యానజపాద్య నుష్టానములు చేసుకొనవచ్చును 


68. సూ॥ కణ్యానరోధ రోమాజ్లూ[్రుభిః పరస్త్పురం లపమానాః 
పావయన్తి కులాని పృధివీం చ. 


ప॥  కణ్యావరోధ రోమాళ్ళూశ్రుభిః - పరస్పరం - లపమానాః - పావయన్తి- 
కులాని- పృధివీం - చ 


టీక॥  పరవు భక్తుల లక్షణము, పరస్పరం = ఒకరినొకరు, కణ్యావరో 

ధరోవరాజ్చూ(శుభిః = గదథ్లదస్వరవరుతో పులకాంకిలొ గాత్రంలై 

ఆనందభాప్పుములచే, లపమానాః = భగవద్దక్తిని గూర్చి సంభాషించుకొనుచు, 

కులాని = వంశములనం, పృధెవీంచ = లోకమును, పావయన్తి = 

పవిత్రమొనర్చ్భుచున్నారు 

తా ॥ పరమ భక్తులొకరికొకరు గద్గద స్వరముతో పులకాంకిత గా(త్రులై 
ఆనంద బాప్పుములు గలవారై భగవద్శక్తిని గురించి సంభాషించుకొనుచు లోకమును 
వంశమును పావనమొనర్భుచున్నారు 

వి ॥ పరమ భక్తులకిట్టి లక్షణము గలిగియుండును భగవద్దక్తి విషయమై 
వారు మాట్టాడునప్పుడుగాని, ఇతరులు జొప్పునప్పుడుగాని, 1 గద్గదస్వరము 2 
గగుర్పాటు, 3 ఆనందబాప్పుములు గలిగియుండును వారులోక వ్యవహారసంబంధమైన 
వ్యర్దపుమాటలుచ్చరింపక భగవత్క్మల్యాణ గుణములను మాత్రమే భాషింతురు గీతలో 
భగవానుడు దెలిపినది జూడుడు 

మచ్చిత్తా మద్గతః ప్రాణా బోధయన్తః పరస్పరమ్‌! 

కధయ న్తశ్చ మాంనిత్యం తుష్యన్తి చరమన్తిచ॥ (10-9) 


F27 దీనియర్టమిదివరలో వ్రాయబడి యుండెను 


392 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావఆ 


కులం పవిత్రం జననీ క్రుతార్జా విళ్లం భరా వుణ్యవతీ చ తేన ॥ 

అపార నచ్చిత్సుఖసాగరే౭_ స్మ్రీ౯ లీనం వరే బహ్మణి యన్వు చేతః 4 

ఏవంశమందు పరమభక్తుడు జన్మించునో, అట్టివారి వంశము పావనమగును 
తల్లి ధన్యురాలగును ఆమహాత్ముని వలన భూమి పుణ్యవంతమగును లపారమగు 
సచ్చిదానంద సాగరములో నెవనియొక్క మనసు లీనమగునో అట్టి మహాత్ముని వలన 
పైజెప్పీవ పవిత్రములన్నియు జరుగును 

యన్వు గేహం నముద్రిళ్ళ జ్ఞానీ గచ్చతి నువ్రత ! 

తస్ఫ క్రీడని పీతరో యాస్వామః పరమాం గతిమ్‌ ॥ 

ఓపవి(త్రమైన వ్రతముగలవాడా ! ఏగృహమును గురించి ఆత్మజ్ఞాని వెళ్లునో, 
ఆమహాత్ముడు గృహస్టుని గృహావరణములో పాదము బెట్టినంతనే ఇదివరలోనుండు 
పితృదేవతలందరు నానందభరిత్నులై నృత్యము జేసికొని పుణ్యలోకమును బొందుచున్నారు 
ఈ (ప్రమాణము ననుసరించియే పైసూత్రమున నారదుడు' 'పావయన్తి కులాని ప్పధివీం 
చి” అని తెలుపుటకు గారణమైనది 


యన్మనీషి పదాంభోజ రజఃకణ పవి(త్రితమ్‌! 
తదేవ భవనం నోచేత్‌ భకార స్తత్ర లుప్యతే ॥ 


ఏ వుహాత్ముల పాదకవులరజః కొణవుులు బడుటచే ఏ గృహము 
పవిత్రమమగుచున్నదో ఆగృహమే భవనమగును గాని, అట్టి మహాత్ముల పాదధూళిచే 
పావనత బొందని గృహము భవనమను శబ్దమునందుగల భకారము లోపించిపోవుటవల్ల 
వనమే యగును భకారమునకు భవ్యమనియు, భాగ్యమనియు, భద్రమనియు పేరులు 
గలవు మహనీయాత్ముల పాదధూళిచేతను భవనమగును అదిలేనిది వనము అనగ అరణ్య 
సదృశమగును 
69. సూ॥ తీర్దీకుర్వన్తి తీర్చాని, సుకర్మీకుర్వన్సి కర్మాణి 

సచ్చా స్త్రీకుర్వన్తి శా స్రాణి. 


నారదభక్తి సూత్రములు 393 


ప॥  తీర్హీ కుర్వన్తి - తీర్చాని - సుకర్మీకుర్వన్తి - కర్మాణి - సచ్చా(స్త్రీకుర్వన్తి- 
శాస్తాణి 


టీక॥ పరమ భక్తులు, తీర్చాని = తీర్ధములను, తీర్రీకుర్వన్తి = పుణ్యతీర్హము లుగా 
జేయుచున్నారు, కర్మాణి = కర్మలను, సుకర్మీకుర్వన్తి = సత్కర్మలనుగా 
జేయుచున్నారు, శాస్రాణి = సామాన్య శా(స్తములను, సచ్చా స్త్రీ, కుర్వన్తి = 
సచ్చాస్త్రములనుగా జేయుచున్నారు 


తా ॥ పరమ భక్తులు తృీర్టములను పుణ్యతీర్ణములనుగా జేయుచున్నారు 
కర్మలను సత్కర్మలనుగా నొనర్చుచున్నారు సావూన్య శా(స్తవులను 
సచ్చాస్త్రములనుగా జేయుచున్నారు 


వి॥ భగవదనుగ్రహమును బొందిన పరమభక్తులు సామాన్యమైన నీటిని 
పుణ్యతీర్హముగా జేయుదురు సామాన్యముగా దేవాలయములో నూతినుండిగాని, 
తటాకమునందుండిగాని, నదినుండిగాని తెచ్చెడు జలము వుంత్రపూతముగా 
పవిత్రమొనర్భిన తరువాత అభిషేకాదుల నొనర్చి అందరికిన్ని తీర్రముగా నిచ్చుచున్నారు 
అంతవరకు మామూలు జలమే తరువాత తీద్దమయ్యెను ఆలాగున ననేక మహర్షులు 
తపమొనర్చి స్నాన సంధ్యాదులనొనర్భిన కారణముచే నాజలములన్నియు నిపుడు తీర్ణముల 
పేరిట ప్రసిద్దినొందుచున్నవి శ్రీతిరుపతి పర్వత మెక్కుటకు మందుగా కపిలతీర్టమున 
స్టానమొనర్చెదరు అచ్చట కపిలుండు తపమొనర్చుటచే అది, కపిలతీర్హమను పేరు 
గాంచెను ఆలాగున తిరుమలపైన పాండవ తీర్హమనియు, జపాలతీర్థమనియు, 
సనకసనందన తీద్రమనియు ననేక దివ్యనామములతో తీర్థములు విరాజిల్టుచున్నవి 
ఆయాషేర్ణతో ఆతీర్ణములు ప్రసిద్దెకెక్కు.టకు కారణమేమన - పాండవులు తపమొనర్చిన 
'ప్రదేశమగుటచే పాండవతీర్దమనియు, జపాలముని తపమొనర్చుటచే జపాలత్తీర్షమనియు, 
సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు తపమొనర్భుటచే, ఆయాపేరులు 
వచ్చినవి ఆయాతీర్హములలో స్నానసంధ్యాదులొనర్చుటచే, ఆయా నామధేయములు 
గలిగినవి ఆలాగుననే శ్రీకాళహస్తిలో భరద్వాజ తీర్ధము, శుకతిర్హము, మొదలగు 
తీర్ణములు గలవు పైజెప్పిన రీతిగ భరద్వాజ, శుకాదులు తపమొనర్భిన జలప్టలములగుటచే 
మామూలు నీటికి తీర్మమని యభిధానము గలొను ఈలాగున శ్రీకాశి, రామేశ్వరాది 
పుణ్య ప్రదేశములలో బుషుల పేరులతో ననేక తీర్హములు గలవు అవి ఇపుడు జనుల 


394 తీమలయాళ సద్దురు గ్రంథావళి 


పాపములను బోగొట్లైడు పుణ్యతీద్రములై ప్రసిద్రికి వచ్చినవి భగీరధుడు తపమొనర్చి 
తెచ్చినదగుటచే భాగీరధియనియు, గౌతముడు తపమొనర్చి తెచ్చినదగుటచే 
గౌతమి(గోదావరి) యనియు నామము లేర్పడినవి అవన్నియు పుణ్యతీర్ధములైనవి 
ఆబుషుల తపః (పభావముల చేత ఆతీర్ణములలో కర్మజీవుల పాపములు 
నశించవలయునని వారు సంకల్పించుటచేతను, లేక వారికి భభవత్సాక్షాత్కారము గలిగిన 
ప్పుడీ తీద్దము మనుష్యుల పాపములను నివారించ వలయును, అనిభగవంతుని వలన 
ఆశీర్వాదము బడసియుండుటచేతను తీర్దత్వము సిద్దించెను ఆలాగున నొక్కక్క 
దివ్యపురుషులు బుట్టునప్పుడా కాలపు జనులలో ననేక దురాచారములుండిన, అట్టి 
దుష్కర్మమును దొలగించి, వారు సత్కర్మలను జనులకుపదేశించి, పవి(తులనుగా 
జేయుచుందురు శ్ర్రీబుద్రభగవానుని కాలమున పశుహింసా పరము లగు యజ్ఞములు 
బహుళముగా నుండెను గౌతమ బుద్దుడా పాపకర్మలన్నిటిని దొలగించి జనులకు 
పుణ్యకర్మలను జీవకారుణ్యమును, ఆత్మజ్ఞానమును, నిర్వాణము నుపదేవించెను 
ఆలాగునే శ్రీశంకరాచార్యులవవతరించినప్పుడు ప్రపంచమంతటను కర్మకాండ 
జటిలమైయుండెను అది కర్మమే (ప్రధానమను పూర్వ మీమాంసకుల కాలము, 
కుమారిల భట్టు, మండన మిశ్రుడు దానికాచార్యులై యుండిరి అట్టి కర్మలను నిరసన 
జేసి, శంకరులు పరమాద్వైతము బోధించి జనులను పావనులను గా నొనర్భిరి 
అప్పుడుగూడ కొంచెము కర్మము మిగిలి యుండెను శ్రీరామానుజ మధ్వాచార్య 
(ప్రభృతులు పశుహింసాయజము పాపమని తలంచి పిష్టపశువును నిర్మించి దానివలన 
యజ్ఞము నాచరించిరి వీరలలో శ్రీరామానుచార్యులు భగవదారాధనకు మించిన 
యజ్ఞము లేదని తెలిపి భక్తివల్లనే ముక్తి గలుగునని నిర్ణయించిరి ఆలాగున 
శీక్నష్ణచైతన్యులున్ను యజ్ఞాది కర్మలను దొలగించి భగవద్బక్తియే మోక్షమును 
కలుగజేయునని (ప్రచారమొనర్భిరి ఆలాగున శ్రీయేసు క్రీస్తు జన్మించిన కాలమున జరీస్‌ 
లేమున, నెన్నివిధములగు పాపకర్మములుండెనో, ఆలాగుననే శ్రీమహమ్మదువారు 
బుట్టినప్పుడు అరెబియా దేశముననెంత (క్రూరకర్మములుండెనో, కాబా, నుందిరమున 
నెంత నీచకర్మ యుండెనో బైబుల్‌ చేతను, ఖురానుచేతను, దేశచరిత్రము చేతను 
తెలుసుకొనుచున్నాము ఈమధ్య జన్మించిన శ్రీగురునానక్‌ , శ్రీరామమోహన్‌ రాయ్‌, 
శ్రీదయానందసరస్వతి మొదలగు వారు ఈకాలములో ఆత్మజ్ఞానమార్గమున నుండిన 
అనేక దురాచారములను వాయమెొనర్భి జనులకు నుపదేశించిరి నానక్‌ 
సిక్కుమతమును, రాంమోహన్‌ రాయ్‌ (బ్రాహ్మ మతమును, దయానందసరస్వతి 


నారదభక్తి సూత్రయులు 395 


ఆర్యమతమును స్టాపించిరి ఒక్కొక్క మహాత్ముడు జన్మించినప్పుడు లోకము నెంత 
పావనవెంునర్చిరో అట్టి వారియొక్క జన్మవెంంత పుణ్యమైనదో జనులు 
ఆలోచించుకొనవచ్చును ఆలాగున ఇక శా స్త్రవిషయమై చూడుడు శ్రీవ్యాసభగవానులు 
వేదములన్ని టిని విభాగ పరది సారమును దీసి (బ్రహ్మసూ[త్రములను రచించిరి ఆలాగున 
పతంజలి ముని జన్మించి హరయోగాది బహుళగ్రంధములలోనుండి మోక్షమునకు 
సుసాధ్యమగు యోగదర్శనమును నిర్మించిరి శ్రీనారద మహర్షియు, అన్నిశా.స్త్రముల 
సారముగాను, సర్వజనులకు ముక్తికి సులభమగు నారదభక్తి సూత్రములను నిర్మించిరి 
ఆలాగున దయానంద సరస్వతి స్వామియు కల్పితములగు కపోల కధలన్నిటిని తొలగించి 
జనులనుష్టించి తరించులాగున ఆర్యమతము నందరికిన్ని ఉపదేశించెను వారందరు 
నీటిని తీర్చముగాను, అసత్కర్మలను సత్కర్మవులగాను, దుష్టశా స్ర్రవయుల 
సచ్చాస్ర్రములగా నొనర్శలేదా! ఇదియే యీ సూత్రము యొక్క భావము, అయితే 
విమర్శకులు సచ్చాస్త్రముపై విశ్వాసము లేని వారు నొక శంక జేయుబురు అదేమన 
అసత్కర్మలను సత్కర్మములగాను దుష్ట్రశాస్త్రముల శిష్టశాస్త్రములగాను నానర్శుటు 
సరి జలమును పుణ్యతీర్హముగా నొనర్చినది సత్యమైనచో అట్టి జలములో స్నానము 
చేసిన వారి పాపములెల్లను బోవలసినవిగదా ! అట్టు కనుపించుటలేదే ? కారణమేమి? 
దీనికి సరిరమైన సమాధానము శాస్త్రమున పరమర్గులు న్మిర్ణయించియున్నారు వివేక 
చూడామణి యందు జూడుడు 


వధ్యా మౌవధ సేవా చ క్రియతే యేన రోగిణా ! 

ఆరోగ్యసిద్ర ర్ర్రుష్టావి. న్వ నాన్యానుష్టీత కర్మణా // 

పథ్యము, జొషధసేవయునేరోగిచే జేయబడునో, వానికే ఆరోగ్య సిద్దిగలుగును 
అట్టు గాక జొషధ సేవ మాత్రము జేసి అపధ్యము చేసినచో రోగశాంతి ఎట్టు గాదో 
దీనివల్ల జొషథమునకు (ప్రభావములేదని చెప్పువచ్చునా ! మరియొక అర్హము తన 
రోగమునకు తానే జాషదపధ్యములు గలి గియుండవలయును గాని మరియొకడు జాషధ 
సేవ సలిపిన తన రోగము శమించదు గదా ! కావున తన భవరోగమునకు తానే 
(బ్రహ్మవిచారము, శమదమాది గుణములను గలి గియుండవలయును తీర్ణస్నానమొకటి 
మా(త్రముగాక మూడు నకారములతో కూడియుండవలయునని శా,స్త్రన్నిర్యయము 
1 స్నానము, 2 దానము, 3 ధ్యానము ఇవి మూడున్ను గలిగి యుండవలయును 
అప్పుడే పాపము నశించును మరియు తీర్ధ స్నానమును చేయునప్పుడెంత పవిత్ర 


396 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


ధర్మములతో గూడియుండవలెనో ఆలాగున జేసిన మాత్రమే పాపశాంతియు, పుణ్య 
ప్రాప్తియు, గలుగునని శాస్త్రము నిర్వచించుచున్నది దీపపు కాంతిచే చీకటి నశించునని 
ఒకరు వినియుండిన నట్టి దీపజ్యోతికి ప్రమిద, తైలము, వత్తి, గాలిలేని స్తలము 
నుండవలయును ఈనాలుగింటిలో నొక్కటిమా[త్రము సంపాదించిన చీకటి ఎట్టు 
బోవును? ఆలాగున ఫలాని విరేచనా జొషధముచే దుర్మల విముక్తి గలుగునని 
ఆయుర్వేదములో నొకడు చూచి కరక్కాయ మొదలగు నాలైూదు ఓషధులచే 
చేయవలసిన వానిలో ఒకటి మాత్రము సంపాదించుకొనిన విరేచనమెట్టు గలుగును? 
కలుగదు గదా ! ఆలాగున తీద్దస్నానమునకున్ను అనేక నియమములు గలవు ఆలాగున 
సంపూర్ణనియమము ఆచరించక పోవుటచే పాపనివృత్తి కాలేదని మనము నిశ్చయించుకొన 
వలయును 

అనిష్కల్మష చిత్తన్య సర్వ తీర్దేషు మజ్జనమ్‌ । 

నరస్యాంగారకస్యేవ సదా క్షీరాభి ష్నేవనమ్‌ ॥ 

కల్మష హృదయము గలవాడు (కపటబుద్రిగలవాడు) సమస్త తీర్రములలో 
స్నానమొనర్చినను బొగ్గును శుద్దమైన తెల్లని ఆవుపాలలో నెన్ని సార్టు గడిగినను నలుపుబోయి 
యేలాగున తెలుపు గాజాలదో, ఆలాగున నతడున్ను శుద్దాత్ముడు గాజూలడు 

అన్తళ్ళుద్రి విహీనైన్తు యే2._ధ్దురా వివిధాః కృతాః / 

నఫలన్తి మునిడఢ్రైెష్ట! భన్మని న్వన్రహెవ్యవత్‌ / 

ఓముని శ్రేష్థా ! ఆత్మశుద్ది లేనివాడు అనేక విధములగు యజ్ఞదానాది 
క్రియలొనర్చినను నవేమియు ఫలమును గలుగ జేయవు ఎట్లన నవన్నియు 
బూడిదయందు హోమించిన హవిస్సువలె వ్యర్ణమైపోవును 

భావకుద్ది విహినానాం నమస్తం కర్మ నివ్హులమ్‌ / 

తస్మా ద్రాగాదికం నర్వం వరిత్యజ్య నుఖీభవేత్‌ ॥ 

ఆత్మశుద్రిలేని వారి సమస్త పుణ్య కర్మలున్ను నిష్పల వుని అందువలన 
హృదయములో సవుస్త విషయాది రాగములను సంపూర్ల్ణ్లవుుగా త్యజించి 
సుఖస్వరూపుడు గావలయును 

మృుదాం భారసనా(సై న్తు కుంభకోటి జలాన్తధా ! 

క్రుత శౌచోఐి_నీ దుష్టాత్మా చండాలనద్భశన్ల ్మ )ఈః 4 


నారదభక్తి సూత్రములు 397 


వేయి టన్నుల మట్టిచేతను, కోటిఘటముల జలములచేతను చేయబడిన 
స్నానశౌచములతో గూడినవాడైనను, దుష్టైత్ముదైన వాడొకప్పుడున్ను శుద్దాత్ముడు గాడు 
వాడు చండాలసదృశుడు మహాభారతమున ధర్మరాజులకొలుకు భీష్మాచార్యులు తీర్ణస్నాన 
మాహాత్మ్యముల నన్నిటి జెప్పి కట్టకడన నీశ్లోకమును దెలిపెను - 

ఆత్మా నదీ సంయమ తోయపూర్ణా 

సత్య(ప్రదా శీల తటా దయోర్శిః । 

తత్రావగాహం కురు పొబ్టుపుత్ర ! 

న హ్యాన్యథా శుధ్యతి చాంతరాత్మా i 

ఓపాండుపుత్రా ! పుణ్యతీర్హములలో నెంత స్నానమాచరించినను పాపము 
మాత్రము కొంత శమించును దేహేంద్రైయముజకు కొంత శుద్ది గలుగునే గాని 
ఆత్మశుద్దివల్హనే జ్ఞానము గలుగ వలసి యున్నది అట్టిది ఆత్మతీరద్దస్నానము చేతనే 
సిద్దించును అది ఎట్టిదన ఆత్మజ్ఞానమనెడి నది సంయమమగు జలముతో నిండినది 
సత్యమనెడి హదముతో గూడినది పవి(త్రశీల మనెడు తటములతోను, దయయనెడు 
నలలతోను గూడియుండును కావున నోధర్మరాజూ | అట్టి శుద్రికిట్టి స్నానము తప్పు 
మరి యేలాటి మార్గమున్ను లేదు 

పరిగ్రహాన్మునీనాం చ తీర్జానాం పుణ్యతా స్మృతా | 

మునులయొక్క పరిగ్రహమువల్ల సామాన్య జలమునకు పుణ్యతీర్హత్వము 
సిద్రించుచున్నది 
70. సూ॥ తన్మయాః. 
పద॥  తన్మయాః 
టీక॥ తన్మయాః = ఆభోద్భక్తులు భగవత్స్వరూపులగుచున్నారు 

భగవద్భుక్తులు భగవత్స రూపులగుచున్నారు 
వి మన్మయా మాముపా(శ్రితాః (4-110) 

గీతయందు చెప్పిన భగవద్వాక్యమున్ను, శ్రీనారదమహర్షి చెప్పెనదిన్ని 
ఒకేవిధముగానే యుంటున్నది భగవంతుని ఆశ్రయించిన వారలు భగవత్స్వరూపులే 
యని గీతావాక్యము 


398 శ్రీ మలయాళ గుద్దురు గ్రంథావఆ 


కర్ఫూరనునలో యద్వుత్‌ నైంధవం నలిలోయధా ॥ 
తధా నంధీయమానం చ మనస్తత్తే విలీయతే 4 


కర్పూర మేలాగున అగ్నియందు లీనమై అగ్నిమయమై పోవుచుండునో, 
ఉప్పుకల్టు జలమందైక్యమై ఏకత్వమునొందు చున్నదో ఆలాగున మనస్సున్ను ఆత్మయందు 
అనుసంధానముచేత ఏకత్వమును పొందుచున్నది అనగా ఆత్మ పరమాత్మయందలి 
ధ్యానము చే ఐక్యమగుచున్నది ఈతత్త్వమునే ఆంజనేయులు తన అనుభవమును గురించి 
శ్రురామచంద్రులకు తెలిపెను 


దేహబుద్దాగ2-_స్మీ దాసో2. హం జీవబుద్దా ల్‌ తదంశకః / 
ఆత్మబుద్ద్యా త్ల్వమేనా౭._ వామితి మే నిశ్చితా మతిః / 


ఓశ్రీరామచంద్రా! దేహబుద్దితో చూచిననేను మీకు దాసుడను జీవబుద్రితో 
ఆలోచించిన మీ అంశము, ఆత్మబుద్రితో ఆలోంచిన నీయొక్క స్వరూపమే నాయొక్క 
ఆత్మయున్ను అగుచున్నది పాత్రలు జలములు నానాప్రకారవులుగా నుండినను 
దానియందు ప్రతి బింబించిన చంద్రబింబము లేక సూర్యబింబము, ఎట్టు ఒకేవిధముగా 
నుండునో అట్టు ఉపాధిత్రయమును నిరసించిన ఆత్మ యన్నిటిలోను ఒకేవిధముగానే 
యుండును అని అమృత బిందూపనిషత్తు 


వక్ర వవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః / 
ఏకధా బహుధా చైవ ద్దాళ్ళుతే జలచప్రవత్‌ / 
సీతారామాంజనేయము తెలిపినది చూడుడు - 


ఆరోపిత భుజంగమమర గన్పట్టునే 
స్పురదదిష్టాన రజ్ఞావును గనిన 
నారోపిత మనుష్యడ లర జూ పట్టునే 
భువి నధిష్టా నదారువును గనిన 
నారోపితోదకం బరయంగ దోచునే 
కన దధిష్టానార్భ కరము గనిన 
నారోపితాచ్చ రౌప్యము లక్యమగునె య 
ధిష్టాన మైన శుక్తి కను గనిన 


నారదభక్తి సూత్రములు 399 


దలప నారోపితాసితత్వంబు మరల 
గాన నగునె యధిష్టానఖంబు గనిన 
దెలియ నారోపితమనంబు దృశ్యమగునె 
తగనధిష్టాన ప్వూర్ణతత్త మును గనిన ॥ 


71. సూ మోదన్తే పితరో నృత్యన్తి దేవతాః సనాధా చేయం 
భూర్భవతి, 


పద॥ మోదన్తే - పితరః -నృత్యన్తి - దేవతాః - సనాధా - చ - ఇయం - భూః - 
భవతి 


టీక॥ _తన్మయులగు పరమభక్తుల జన్మమువల్త, పితరః = పితృదేవతలు, మోదన్తే = 
సంతోషించుచున్నారు, డేతా := దేవతలు, నృత్యన్తి = ఆనందభరెతులై నృత్యము 
చేయుచున్నారు, ఇయం భూః = ఈ భూమి, సనాధాచ = నాధునితో 
కూడినదియు, భవతి = అగుచున్నది 


తా॥ తన్మయులగు పరవుభక్తుల జన్మవరువల్ల పితృదేవతలు 
సంతోషించుచున్నారు దేవతలు ఆనందభరితులై నృత్యము చేయుచున్నారు 
ఈ భూలోకము మంచిరాజుతో అనగా ధర్మపరిపాలన ప్రభుత్వముతో కూడిన 
దగుచున్నది 

వి మహనీయాత్ముల జన్మకాలమున వారి వంశజులగు పితృదేవతలకు 
గయలో విష్ణుపాదమున (శ్రాద్ర తర్పణాదులు చేయుటచే పితృలోకమునుండి 
పుణ్యలోకమును పొందుచున్నారు దైవ ప్రీతికర కార్యములు చేయుటచే దేవతలు 
తృప్రులగుచున్నారు సద్దర్మముల రాజులకు బోధించి వారివల్ల ధర్మపరిపాలనము 
చేయించుటచే భూమి అనాధత్వము పాందక సనాధత్వమును పొందుచున్నది 
అధర్మపరిపాలనము నాధుడులేని ప్రభుత్వము, ధర్మపరిపాలనము నాధునితో కూడిన 
(ప్రభుత్వమగును శ్రీబుద్దదేవు డవతరించినప్పుడు బింబిసార ప్రభువుచే చక్కగా 
ధర్మపరిపాలనము చేయించెను అశోకచ(క్రవర్తి యును జీవహింసాదియజ్ల ముల నివృత్తి 
జేసెను శంకరులవతరించినప్పుడు సుధన్వుడను రాజుచే ధర్మబద్రముగా రాజ్యపాలనము 
చేయించెను, ఆలాగున శ్ర్రీవసిష్టమునీంద్రుడు శ్రీరామచంద్రునిచే ధర్మయుక్తముగా 


400 శ మలయాళ సద్గురు గ్రంథావఆ 


ప్రజాపరిపాలనము నిర్వహింప జేసెను అదేరీతిగా శ్రీసమర్ది రామదాసుగారు శివాజి 
చక్రవర్తి చే భక్తి పరముగా లోక పాలనము చేయించెను ఈలాటి కధలెన్నియో గలవు 


న్రుత్వని పితరస్లుర్దే నంతుమ్టైన్తన్థు వంశజాః / 
దేవాళ్లి బువయ్యన్త్రప్తాః వ్రయాన్లి వరమం నదమ్‌ 4 


దీని యద్హము ఇదివరలో (వ్రాయబడినదే 
72. సూ॥ నాస్తితేషు జాతి విద్యా రూపకులధన క్రియాది భేదః. 
పద॥ నాస్తి -తేషు - జాతివిద్యారూపకుల ధన (క్రియాది భేదః 


టీక॥ తేషు = ఆభగవద్భృక్తుయందు, జాతి = ప్ర్రీజాతి పురుషజాతియను 
భేదముగాని, విద్యా = విద్యగలవాడని గాని విద్యలేనివాడని గాని భేదము లేదు 
రూప = రూప వంతుడులేక కురూపియని గాని భేదములేదు కుల (బ్రాహ్మణా 
(బాహ్మణ భేదము గాని లేదు ధన = శ్రీమంతుడని గాని బీదవాడని గాని 
భేదము లేదు (క్రియాది భేదః = యజ్ఞాది క్రతవులు చేసిన వాడని గాని చేయని 
వాడని గాని భేదము, నాస్తి = లేదు 


తా॥ భగవద్భక్తి చేయుటలో పైజెప్పిన భోదములెవ్వియు చూడబనిలేదు 
లేక యెవరున్ను పైజెప్పిన భేదము భగవద్భక్తుల యందు చూడరాదు గ్ర్రీజాతి 
పురుష జాతి యను భేదము గాని, విద్య గలవాడు విద్యలేని వాడను భేదముగాని, 
రూపవంతుడు రూపరహితుడను భేదముగాని, (బ్రాహ్మణా (బ్రాహ్మణ భేదముగాని, 
ధనవంతుడు, నిర్ధనుడను భేదము గాని, యజ్ఞాది కర్మలు చేసిన వాడు చేయనివాడను 
భేదము గాని లేదు 


వి॥ భగవద్భక్తులలో పైజెప్పిన భేదమేమియు కనుపించుట లేదు భృగ్వాది 
(బాహ్మణులున్ను, విశ్వామిత్రాది క(త్రియులున్ను, తులాధారాది వైశ్యులున్ను, సూత, 
ఉద్ర్దవ, విదురాది శూద్రులున్ను, వాల్మీక్యాదికిరాతు లున్ను పరమభక్తులై ఆత్మజ్ఞునులై 
యుండిరి ఆలాగున స్త్రీలలో మైత్రేయి, చూడాల, కాత్యాయని, సులభ మదాలస, 
శబరి, గార్లా్యదులగు వారలున్ను పరమ భక్తిగలవారై జ్ఞానమును బడసిరి ఆలాగున 
కలియుగమున సమర్రరామదాసు, కబీరు దాసు, బోలామేల, నందనారు, తిరుప్పాణి 


నారద భక్తి సూత్రములు 


ఆళ్వారు మొదలగు వారనేకులు భగవద్భక్తి గలిగి ముక్తిని పొందిరి ఇకను వ్రాయ వలసి 
యుండిన ఎందరో గలరు అని జిజ్ఞాసువులు తెలుసుకొనవచ్చును 


మాం హి పార్ట వ్యపా(శ్రిత్య యే£_పి స్యుః పాపయోనయః | 
(స్త్రియో వైశ్యాస్తధా శూద్రా స్తే£_పి యాంతి పరాంగతిమ్‌ ॥ (9-32) 


ఓయర్జునా ! పాపయోని సంభూతులైన వారెవరు గలరో వారున్ను, (స్త్రీలున్ను, 
వైశ్యులున్ను, శూ(ద్రులున్ను నన్నా(శ్రయించి భక్తి గలవారై సర్వోత్తమమైన మోక్షమును 
పొందుచున్నారు 


జ్ఞానయజ్ఞాోడుషేనైన (బ్రాహ్మణో వా౭_ంత్వజే2_పీవా/ 
నంసారసాగరం తీర్తా; ముక్తిసారం హి గచ్చుతి ॥ (సూత నంహిత) 


జ్ఞానమనెడు ఓడచేత బ్రాహ్మణుడైనను, అంత్వజుడైనను సంసారసము(ద్రమును 
దాటి ఈలోకములోనే మాక్షమనెడు గట్ట్రును చేరగలడు 


న శూద్రా భగవద్బక్తా విప్రా భాగవతాః స్మృతాః | 

సర్వవర్ణేషు తేశూద్రాయే హ్యభక్తా జనావ్లనే ॥ 

భగవద్ధ్భక్తులెనవారు శూ [ద్రకులములో జన్మించిన వారైనను అట్టి వారిని సామాన్య 
శూద్రులు అని తలంచ కూడదు వారిని వి(ప్రులుగాను, పరమభాగవతులుగాను 
తలపవలెను బ్రాహ్మణాది నాల్గు వర్ధములలో జన్మించిన వారెవరైనను భగవద్భక్తి లేనివారై 
యున్నచో వారినే శూ(ద్రులుగా తలంచవలయును 


భక్తి ర్త విధా హేషా యన్మిన్‌ మ్లేచ్చే2_పీ వర్ధతే ! 

న విందో మునిథశ్హీమాన్‌ న యతి న్ఫ చ వండితః / 

స్మరణం, కీర్తనం మొదలగు ఎనిమిది విధములగు భక్తి ఏమ్హేచ్చునియం దైనను 
కనిపించునో వాడే బ్రాహ్మణోత్తముడనియు, ముని యనియు, శ్రీమంతుడనియు, 
సన్న్యాసి యనియు, పండితుడనియు గ్రహించుకొన వలయును అతనికి సమస్త 
విధములగు దానములిచ్చుటుకున్ను, ఆమహాత్మునియంద్లురడి. తీర ప్రసాదములను 
తీసుకొనుటకున్ను అర్హుడగును ఆపుణ్యాత్ముడు నానుీలనుభూజాయుడాలని వరాహ 
పురాణము 


404 శ్రీ మలయాక సద్గురు గ్రంథావళి 


74. సూ॥ వాదో నావలమ్మ $ః. 


ప॥ వాదః - న - అవలమ్బ్య్యః 
టీక॥ వాదః= వాదము, (భగవద్దక్తులచే), న అవలంబ్యః = అవలంబింపదగదు 


తా॥ భగవద్భక్తులు కుతర్భ వాదములోనికి దిగరాదు 


వి॥ పరమ భగవద్భక్తులు, కుతర్క వివాదములోని (ప్రవేశింప రాదు ఏలన 
కుతర్క_ వాదములచే తన భక్తికైన హాని గలుగ వచ్చును లేనిచో ఒక్కొక్కరిపై విరోధము 
గలిగి మనస్సుఅశాంతి లోనికి దిగిపోవచ్చును అంతేకాదు అందరిలోను, అన్నిటిలోను 
పరమ భగోవద్భక్తులు భగవంతుని చూడవలసి యుండగా భేదబుద్దిగలి గి సమత్వ మునుండి 
జారిపోకూడదు శంకరాచార్యులున్ను సాధన పంచకమున ఈలాగుననే వచించిరి 
“బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్‌'” మహాత్ములతో పరమభక్తులతో వాదము చే యరాదు 
అని ఉపదేశించిరి అయితే ప్రపంచములో అనేక మతములుండా నిజమైన నుతమేది? 
నిజము కాని మతమేది? అని నిశ్చయించుటకు వాదము చేయనిచో ఎట్టు సత్యము 
తెలియునని ఒక్క సంశయము కలుగును అట్టి వాదము వుతసాపకులకు 
సంబంధించినదే గాని భగవద్భక్తులకు సంబంధపడినది గాదు అయితే ముందుగానే 
ఏదైన నొక సంప్రదాయమున జేరవలసి యండిన ఆసం ప్రదాయ పద్దతి, దానిని బోధించెడు 
ఆచార్యులను కనుగొన వలయును వారి వర్తనము శుద్దముగా నుంటున్నదా? వారి భక్తి 
సాక్షాద్భగవద్భక్తిగా నుంటున్నదా? దయా, సత్య, ధర్మ, వైరాగ్యములతో గూడియున్నదా? 
యని మొదటనే తెలుసుకొనియే ఏసంఘముననైనను చేరవలయును కావుననే భారతము 
““మహాజనో యేనగతః స పంధాః'*- మహాత్ములగు జనులు ఏమార్లము నవలంబించి 
నడుచుచున్నారో, అట్టిమార్గమే అవలంబనీయమని యుపదేశించినది గీతలో 
వాదమును గురించి చెప్పినది చూడుడు ““వాదః (ప్రవదతామహమ్‌’? (10-32) వాదము 
మూడు విధములు 1 వాదము, 2 జల్పము 3 వితండము, వాదవునునది 
రాగద్వేషరహితులై భక్తి శ్రద్దలతో తెలియనిదానిని సావధానముగ నుభయులున్ను 
మాట్టాడుచు తెలుసుకొనుట ఇది సత్త్వగుణముతోను తత్త్వార్థ గ్రహణముతో 
గరాడినదగుటచే నది వూ(త్రవలు భక్తులు చేయవచ్చును (2) జల్పము - 
శాస్త్రప్రమాణములచేత, యుక్తులచేతను తన వాదమును స్టాపించి ఇతర పక్షమును 
ఖండించుట జల్పమనందగును (3) వితండము- తన సిద్దాన్తము తెలుపకయు, స్ట్రాపింప 


నారదభక్తి సూత్రములు 405 


కయు కుతర్క కుయుక్తులచే ఇతర పక్షమువారిని నిందించుటయు, అవమాన 
పరచుటయు నగును ఇతరుని వాక్యమును విననీయకయు తన మురాలలో వారు 
అల్లరి చేయుటయు, వితండముతో గూడినది మొదటిది ఉత్తమము, రెండవది 
మధ్యమము మూడవదిఅధమము మొదటిది సత్త్వగుణముతో గూడినది రెండవది 
రజోగుణముతో గూడినది మూడవది తమోగుణముతో గూడినది కావుననే 
తమోగుణమును గురించి శా స్త్రమీలాగున న్మిర్ణయించడమైనది 


ఆజ్ఞానం మోవానిదా చ చావల్టాం బుద్దిహీనతా 1 
పానీష్ట వరనాదత్తం చోమనం గుణలక్షణన్‌ / 


అజ్ఞానవుు (యంధార్ల జ్ఞానము తెలియక పోవుట) వెతాహవం 
ఒక్కదానియొక్క. స్వరూపమును వేరుగా తలచుట, అతినిద్ర, చపలత్వము, 
బుద్రిమాంద్యము, పరప్రాణులను పీడించుట, ఇతరులతో కుతర్భ వాదమును జేయుట 
తామసగుణ లక్షణము గీత అ 6 


నుహ్వూన్మి(త్రార్వుదాసీన మధ్యన ద్వేవ్య బంధువు / 

సాధున్నప చ పాపేవు నమబుబ్రిర్దిశివ్యతే ॥ (6-9) 

(ప్రతిఫలాపేక్ష లేక యుపకారము జేసిన వానియందును, ప్రతిఫలము 
ఎప్పుడైనను గలుగునని తలంచి మేలొనర్శిన వానియందును శత్రువునందును, తన యెడల 
మిత్రత్వముూగాని, శత్రుత్వముగాని లేని వానియందును, తన యెడ మిత్రత్వ శత్రుత్వముల 
యందం సవరాన వరుగా (ప్రవర్తించువానియందును, తనచేద్వేషింపబడత గిన 
వారియందును, చుట్టుముల యందును, సజ్జనుల యందును, దుర్తనులయందును 
సమానమైన బుద్దిగలవాడు ఉత్స ప్టుడ గుచున్నాడు ““సమబుద్దిర్విశిష్యతే”? అని 
ప్రయాగించుటచే ఇట్టి బుద్ది మిక్కిలి (్రేష్టతమమైనదని భవదాశయము అయితే సజ్జన, 
దుర్తన శత్రు మిత్రభేదమును పాటింపక అందరిని సమానముగ చూచి (ప్రవర్తించిన 
వ్యవహారమెట్టు జరుగునని సందేహము గలుగవచ్చును ఇది వ్యవహారము నశించి 
అవధూతవృత్తిలో నుండువారి లక్షణమును తెలుపడమైనది అయితే ఆత్మజ్ఞానులు 
వ్యవహారము నిర్వహించ వలసియున్నప్పుడు ఎట్టుండ వలయునో అది పతంజలి 
యోగదర్శనమునందును, వసిష్టుడు యోగవాసిష్టమునందును వివరించడమైనది 
ఆవిషయము ఇదివరలో (వాయడమైనది అట్టి వారు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష 


406 ఈ మలయాళ సద్డురు గ్రంథావళి 


యను నాలుగు ధర్మములను అవలంబించు కొనవలయును 1 మై(తి - తన 
స్వభావమునకు సమానమైన వారితో మిత్రత్వమున్ను, 2 కరుణ - దీనులయందు 
(దుఃఖితులయందు) దయయు, 3 ముదిత - తనకన్న అన్నిటిలోను అధికుల చూచి 
సంతోషించుట, 4 ఉపేక్ష- దుష్టుల యందు ఉపేక్ష (ఉదాసీనత) అనగా వారి జోలికి 
పోకయుండుట జనకాది మహర్షులందరు ఇట్టి ధర్మములను అవలంబించియే 
కార్యమును నిర్వహించిరి 


మై(త్రం కురు నుఖాడ్లేషు దుఃఖితేను దయాం కురు + 

వుణ్యక్తుత్సు చ నంతోనం జొదానీన సం కుబుజ్రిన్ను i 

తనకన్న ఎక్కువ అన్నివిధములలోను సుఖముగలవానితో మై(త్రియు, 
దుఃఖితులయంతు దయయు, పుణ్యాత్ములయందు సంతోషమున్ను, కుబుద్దులయందు 
ఉదాసీనత్వమున్ను గలిగియుండవలయును అని శాస్త్రన్నిద్ద్యయము 


రాగద్వేష విషయక్రెస్తు విషయానిం ద్రియ్రై శ్చరన్‌ । 
ఆత్మ వ్యూర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చుతి ॥ 


ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే | 

ప్రసన్న చేతసో హ్యశు బుద్దిః పర్యవతిష్టతి ॥ (2-64, 65) 

మనస్సును స్వాధీనమునందు నుంచుకొన్నవాడై తనకు వశవర్తులుగా 
నుండునట్టియు రాగద్వేషాదులు లేనట్టివియు నయిన ఇం[ద్రియములచే ఆత్మసంరక్షణ 
(ధర్మ నిర్వహణ) కొరకు మాత్రము గల విషయములలో ప్రవర్తించిన వాడెవడైనను 
చిత్తశాంతిని బొందుచున్నాడు దీనివల్ల ఉపరతికి హాని గాని, స్వరూపప్రితి నుండి 
జారుట గాని, ఆత్మకు ఆవరణము కలుగుట గాని యుండదు లేనిచో జనక, శ్రీరామ, 
శ్రీకృష్ణ , ధర్మరాజాదులు ఎట్టు ధర్మముతో రాజ్యపాలనము చేయగల్లిరి ? 
మనోనిర్మలత్వము గలుగుచుండగా నీ (బ్రహ్మనిష్టులకు సమస్తదుఃఖములయొక్క 
వినాశము గలుగుచున్నది నిర్మలమైన చిత్తము కలవానికి శీఘ్రముగా బుద్ది స్వరూప 
ఫ్రితిలో నిలకడ గలుగుచున్నది ఇట్టి ధర్మమును గొప్ప ప్రజ్ఞావంతులు మాత్రమే అనుష్టింప 
గలరు 

ఇచ్చాద్దేంష నముళ్రేన ద్దంద్దు మోహేన భారత / 

నర్చుభూతాని నమ్మోహం నళ్లే యాంతి వరంతవ ॥ (7-27) 


నారదభక్తి సూత్రములు 407 


ఓయర్జునా ! సకల జంతువులు కామక్రోధముల వలన గలిగిన సుఖదుఃఖాది 
ద్వంద్వరూపవుగు మాయ చేత సృష్టి కాలమునందు మిక్కిలి అజ్ఞానమును 
పాందుచున్నవి ద్వంద్వములనగా సుఖదుఃఖములు, స్తుతినిందలు, శోత్రు మిత్రులు, 
లాభనష్ట్రములు మొదలైనవి వీనిలో తగుల్కొనుటయే సంసార చక్రములో చిక్కు_కొనుట 
యగును ఆత్మజ్ఞాన శక్తిచేత వానితో సంబంధపడక విలక్షణముగా నుండి సాక్షియై 
నిలిచి స్వధర్మమును అనుష్టించుటయే ద్వంద్వాతీత మనబడును కార్య దక్షులగు 
జ్ఞానులు ఇట్టి (ప్రవర్తనమును గలిగియుండవలయును పక్షికి రెండు పక్షములవలె 
మనస్సనెడు పక్షికి రాగద్వేషములనెడు పక్షద్వయము గలదు పక్షములను ఛేదించిన పక్షీ 
యెట్టు ఎచ్చటకిన్ని ఎగురలేక ఒకేస్తలములో పడియుండునో అట్లే మనస్ఫ్సుయొక్క 
యిచ్చాద్వేషములనెకు పక్షద్వయమును వివేకశక్తి యను ఖడ్గముతో ఛేదించిన మనస్సున్ను 
శాంతిని పొందియుండును 


75. సూ॥ బాహుళల్యావకాశత్వాదనియతత్వాచ్చు. 
పద॥ _బాహుల్యా వకాశత్వాత్‌ - అనియతత్వాత్‌ - చ 


టీక॥ వాదము, బాహుళ్యావకాశత్వాత్‌ = పెంచిన కొలది పెరుగుటకు 
అవకాశముండుటు వలననూ, అనియతత్వాచ్చు = ఇట్టిది యని నిర్దిష్టమైన 
అవధి లేనిదగులటు వలన అవలంబింప రాదు 


తా॥ వాదము పెంచిన కొలది పెరుగుట కవకాశముండుటు వల్లను 
ఇట్టిదని నిర్దిష్టమైన అవధి లేని దగుటవల్లను భగవద్చుక్తులు అవలంబింపరాదు 


వి॥ పరమ భక్తులు వాదములో చేరరాదు అని పైనుదాహరించిన సూత్రము 
యొక్క కారణమును ఈ సూత్రములో తెలుపడమైనది వాదము పెంచిన కొలది 
పెరుగునదగుటుచేతను, దానికి ఒక అంత్యము లేనందుచేతను, ఒకనియమము 
లేనందుచేతను భగవడ్భక్తులు దానియందు దిగరాదు అయితే శ్రీశంకర, రామానుజ, 
మధ్వాచార్య (ప్రభృతులు పరముతస్థులతో వాదించిగదా స్వమతమును స్టాపించిరని 
తలంచెదరేమో శ్రీబుద్దుడు మొదలు నేటివరకు గల మతాచార్యులు ఎవ్వరున్ను 
ఆయాకాలములో ఆందరిని జయించి సర్వులను స్వమతములో చేర్చి యుండలేదు 
అప్పుడున్ను కొంథరు మిగిలే యుండిరి అయితే వారి మతగ్రంధములలో ఆకాలపు 
వారి నందరిని భీయించినట్టు (వ్రాసియుండవచ్చును ఒకవేళ ఒక్కొక్క. మతకర్తలు 
౯28 


408 శ్రీ మలయాళ నిద్దురు గ్రంథావళి 


జన్మించినప్పుడు వారితో సమానులైన ప్రజ్ఞాశక్తియు, విద్యాశక్తియు, యోగశక్తియు లేని 
జనముండవచ్చును అందువల్ల మతకర్తల (ప్రశ్నలకు (ప్రత్యుత్తరము చెప్పక పోవచ్చును 
కొందరు మనకు ఈమతవాదముతో సంబంధము దేనికని తలంచి ఉదాసీన భావము 
పాందియుండవచ్చును వుతకర్తలు జన్మించిన కాలమున వారి మతములను 
ఖండించుటకు నొకవేళ నెవరున్ను వాదమునకు రాక పోయినను ఒక్కొక్క 
మతస్టాపకులకు పిమ్మట వచ్చిన వారందరు తమ తమ పూర్వ మతములను ఖండించుచునే 
వచ్చిరి లేనిచో ఇప్పటికి ఇన్ని మతములు ఎట్టు ఏర్పడును? జైనమతమును బుద్దుడు, 
బుద్రమతమునుశంకరులు, శంకరమతమును రామానుజులు, రామానుజ మతమును 
మధ్వులు, వరుసగ పూర్వపత్షము చేయుచునే వచ్చిరి ఇప్పటివరకు గల మతములన్నిటిని 
పూర్వపక్షముచేసి దయానంద సరస్వతీ స్వామి ఆర్యమతమును స్టాపించెను అదిన్నీ 
లోకమంతయు వ్యాపించుట గాని, అందరున్ను అంగీకరించుటగాని గల్లియుండలేదు 
వర్తమాన కాలములో గల జనసముదాయము యొక్కయు మత సంఘముయొక్క 
ప్టితిని చూచిన (్రజ్ఞావంతులు ఇదితెలుసు కొనగలరు ఈమతము లన్నియు ఒక్కొక్క 
సవరాజవంని (గ్రహించంకొనిన జాలునం ఇప్పుడం (ప్రపంచవుులో ఎన్ని 
సమాజములుండనో మతము యొక్క పుట్టుపూర్వోత్తరమున్ను ఇట్లనే యుండును 
ఎవనియొక్క_ మతి నిర్మలముగానుండునో వానియొక్క మతమేదైనను అది మంచి 
మతము ఎవని యొక్కమతి నిర్మలముగానుండదో వాడు ఏమతములో నుండినను 
నది దుర్మతమే ఒక్కొక్కరి మతి ననుసరించి చెప్పినదే మతము దీనికి సిద్దాంతముగ 
వేదముగాని, శాస్త్రముగాని, మునిగాని (బుషిగాని) యుండలేదు అయితే వారి వారి 
మతికి ఇష్టపడిన ప్రమాణములను వేదములనుండియు శాస్త్రములనుండియు 
సంగ్రహించుకొని సిద్దాంతముజేసిరి వారికి ఇష్టమైన యొక్క బుషిని దృష్టాంతము 
జూపిరి వారందరు జెప్పిన ప్రమాణములు వేదశాస్త్రములో అసంఖ్యాకములుగా గలవు 
కావుననే భారతమున మతమును గురించి యిట్టు నిర్ణయించుటకు కారణమైనది 

క్రుతిళ్ళ భిన్నా సృతయళ్ళి భిన్నా 

నైకో మునిర్యస్య వచః ప్రమాణమ్‌ । 

ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం 

మహాజనో యేన గతస్స పంధాః ॥ 


వేదములను చూచిన అనేక భావములతో గూడియున్నవి మన్వాది స్మృతులు 
చూచిన అవిన్ని అనేకాభిప్రాయములతో గూడి యున్నవి వ్యాస, కపిల, జైమిని, 


నారదభక్తి సూత్రములు 409 


శుకాదిమునులలో చూచిన వారున్ను భిన్నాభి ప్రాయులై యున్నారు ధర్మతత్వమైతేనో, 
ఈశ్వరస్వరూపమైతేనో హృదయ గుహయందు దాగియున్నది అది దృష్టికి గోచరమైనది 
గాదు అయితే ముముక్షువుల జిజ్ఞాసువుల గతి ఏమని సందేహింప నక్కరలేదు వర్తమాన 
కాలములో ఎవడు మహాత్ముడు గాను, సత్యధర్మపరుడుగాను, దైవసాక్షాత్కారము గల్లిన 
వాడుగాను, తత్వవేత్తగాను వీరిని ఆశ్రయించిన తరించగలవుని విశ్వాసము 
గలిగించువాడుగాను ఉండునో వారిని ఆశ్రయించ వలయును ఇదే యిధాద్దమైన 
మార్గము అందువల్లనే జినుని మతమును అవలంబించినవారు జైనులుగాను బుద్దుని 
మతము నవలంబించిన వారు బౌద్దులుగాను, శంకరునిమతము నవలంబించిన వారు 
అద్వైతులుగాను, రామానుజుని మతమును అవలంబించినవారు వి శిష్టాడ్రైతులుగాను, 
మధ్వునిమతము నవలంబించిన వారు ద్వైతులుగాను, (మాధ్వులుగాను), క్రీస్తుమతము 
నవలంబించు వారు కై స్తవులుగాను, మహమ్మదు మతమును నవలంబించిన వారు 
మహమ్మదీయులుగాను ఏర్పడిరి ఇదే మతము యొక్క రహస్యము 


నిన్సుంగతా ముకి వదం యతీనాం నంగాదకేషాః వ్రభనంతి దోషాః! 
ఆరూఢయోగో2.. వీ నిపొత్త తేలి_ధః సంగేర యోగీ కిముతాల్చుసిద్రిః॥ 
పరి(వపాజకులకు నిస్తంగత్తమేమోక్షపదము నొసంగును దుర్రన సహవాసముచే 
ననేక దోషములు సంభవించును యోగారూఢత్వము పొందిన వాడైనను అధః 
పతితుడగును అట్టుండగా అభ్యాసియు సాధకుడు అయినవాడు పతితుడగునని 
చెప్పవలయునా? 
నంగం న కుర్వాదనతాం శిశ్చోదరత్తృషాం క్రచిత్‌। 
తస్వానుగన్తమన్వంధే వతత్తాంధానుగాంధవత్‌ ॥ 
శిశ్నోదర పరాయణులైన అసత్సురుషుల సంగమునొకప్పుడున్ను చేయరాదు 
చేసెనేని అంధుని ననుసరించిన అంధునిగతివలె నతడున్ను అంధతమస్ర్రైన అజ్ఞానములో 
పడిపోవును 
76. సూ॥ భక్తి శాస్రాణి మననీయాని తదుద్భోధక కర్మాణి 
కరణీయాని. 


పద॥ _ భక్తిశా(స్రాణి - మననీయాని - తదుద్భోధక కర్మాణి - కరణీయాని, 


410 ఈ మలయాళ సద్గురు గ్రంథావళి 


టీక॥ పరమ భక్తులచే, భక్తిశాస్తాణి = భక్తి శాస్త్రములు, మననీయాని = మననము 
చేయదగినవి, తదుద్వోధక కర్మాణి = ఆభక్తి శాస్తములందు చెప్పబడిన 
భగవత్రైంకర్యములు మొదలగు కర్మములు, కరణీయాని = చేయందగినవి 


తా ॥ భగవద్భక్తులచే భాగవతము, భగవద్గీత, మహాభక్తవిజయము మొదలగు 
భక్తిని వృద్దిపరచెడు శాస్త్రములు శ్రవణ మనములు చేయదగియున్నవి ఆభక్తి 
శాస్త్రములో చెప్పబడిన భగవ త్రీతికరమగు కార్యములనే చేయవలసినది 


వి॥ భవతీతి గలిగి త్వరలో మోక్షము సిద్దించుటకు తగిన కార్యములను 
మాత్రమే అంతరంగ భక్తులు చేయవలయునే గాని, కర్మకాండములో మునిగి కడగానక 
వ్యద్దజీవులు గాకూడదు కావుననే ఉత్తర గీతయందీ లాగున తెల్పిరి 


అనంతశా(స్త్రం బహు వేదితవ్యం 
స్వల్పశ్చ కాలో బహవశ్ళ విఘ్నాః | 
యత్సారభూతం తదుపాసితవ్యం 
హంసో యధాక్షీరమివాంబుమి శ్రమ్‌ 1 


శాస్త్రము అనంతము ఎంతకాలము చదివినను అంతు కనబడదు జీవితము 
అతిస్వల్ప కాలవల దానిలో విఘ్నము లనేకములు కావున శాస్త్రవలులలో 
మోక్షముకొరకు చెప్పబడిన ఏసారము గలదో అది ఉపాసింప దగినది ఎట్టన 
బహుళనీరమున స్వల్పిక్షీరమైనను కలిపి పెట్టినచో రాజహంసము నీటిని త్యజించి 
శీరమును ఎట్టు గ్రహించుచున్నదో అట్టు ముముక్షువు లైన వారున్ను ఇట్టి స్వభావము 
గలి గియుండవలయును 


అధీత్వ చతురో వేదాన్‌ ధర్మశా స్రాణ్య నేకళః / 
(టవ్మాతళత్త (౦ న జానాతి దర్జీ పాకరసం యధా ॥ 


బుగ్వేదాది నాలుగు వేదములను చదివినను అనేక ధర్మశాస్త్రము లను 
పరించినను దైవసాత్షాత్మారము గలుగజేయక పోయినచో అనేక క్షీరాన్నాది 
రుచ్యపదార్రములలో త్రిప్పెడు గరిట వాటి యొక్క రుచిని ఎట్టు తెలుసుకొనజాలదో 
ఆలాగున ఇతడు శా స్త్రసారమును తెలిసికొని అనుష్టింపక పోవుటచేత ఆ గరిటతో 
సమానుడగును 


నారగభక్తి మూతములు 411 


అన్యవిద్యా వరిజ్ఞాన మవళ్వం నళ్చురం భవేత్‌ । 

(టన్మావిద్వా వరిజ్ఞానం (టవ్మా(సాస్తికరం భవేత్‌ / 

ఎన్ని (ప్రపంచ శాస్త్రముల నెంతో కష్టపడి చదివినను దానిచే గఠిగెడు 
ప్రయోజనము ఈదేహముండువరకే దేహము నశించుటతోనే అదిన్నీ నశించును 


పరలోకమునకు అది కించిత్తైెన నుపయోగపడదు భగవద్భక్తి కరమగు శా స్త్రమో 
జీవించునప్పుడు మనశ్శాంళి గలుగజేయును జీవితానంతరము మోక్షము గల్లించును 


శబ్రజాలం మహారణ్యం చిత్త (భమణకారణమ్‌ | 
అతః ప్రయత్నాత్‌జ్ఞాతవ్యం తత్త్వజ్ఞా త్తత్తృమాత్మనః ॥ 


శాస్త్రజాలము మనస్సులో అనేక సంకల్పములను కలుగ జేసెడు గొప్పు కారడవి 
వంటిది మహారణ్యమధ్యమున (ప్రవేశించిన వానికి దిక్కు తెలియనట్టు ఇదిన్నీ ఇద 
మిళ్హమని తెలియక మనో భ్రాంతి ని గలుగ జేయును కావున మిక్కిలి ప్రయత్నముతో 
భగవత్సాక్షాత్కారజ్ఞూనమును పరమ భక్తులగు మహాత్ములవల్ల తెలుసుకొనవలయును 


ఆచారహీనం న వునస్తి వేదా యద్యవ్యధీతా నృహ వడ్డిరలైః / 
ఛందాస్పేనం మృత్యుకాలో త్వజన్హి నీడం శకున్రా ఇవ జాతపా 2 ॥ 


భగవద్భుక్తియు, సదాచారమున్ను లేని వానిని నాల్లువేదములున్ను, 
ఆరుశా స్త్రములున్ను పవి(త్రునిగాచేయజాలవు వీడు చదువుకొన్న వేదములన్నియు 
మరణ కాలమున వానిని వదలి పోవును ఎట్టన పక్షములు వచ్చిన తరువాత పక్షిషిల్లలు 
గూటిని వదలి పోవునట్టుండును 


షడంగాది వేదో ముఖే శా( స్త్ర విద్యా 

కవిత్వాది గద్యం సుపద్యం కరోతి । 

హరేరంఘ్రిపద్మే మన్చేన్న లగ్నం 

తతః కిం తతః కిం తతః కింతతః కిమ్‌॥ 

ఎవని మనస్సు భగవచ్చరణారవిందములయందు లయము గాకుండునో వానికి 
నాల్హువేదములున్ను, ఆరుశా(స్తములున్న ముఖప్ట్రములుగా నుండినను గద్య పద్యాది కవిత్వ 
రచనమున్ను అనర్గళిముగా గలిగియుండిననా వీని వల్ల పరలోకమున నేమి 
'పయోజనముండును? అనగా వ్యథ్ణమని భావము ఇట్లు నాల్లు సారు తతః కిం తతః 
కిం తతః కిం తతః కిం అని శంకరులు (ప్రశ్నించిరి 


412 ఈ మలయాళ సుద్దురు గ్రంథావఆ 


కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం 

గృహం బాంధవాః సర్వమేతద్ది జాతమ్‌ | 

హరేరంఘ్రిపద్మే మనళ్ళేన్న లగ్నం 

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌ ॥ 

మనస్సు భగవచ్చురణారవిందముల యందైక్యమును బొందని మానవునకు 
భార్యయును, ధనమును, కొమాళ్లున్ను, మనుములు, సర్వము, గృహము, 
బంధువులున్ను, ఇవియన్నియు సమృద్దిగా నున్నను ప్రాణ ప్రయాణ కాలమున వీటి 
వల్లనేమి ప్రయోజనము ? ఏమి సహాయము గలుగును? ఏమి ఆత్మశాంతి యగును? 
ఏమి సుఖము గలుగును? ఏమియు గలుగదని భావము 


భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే । 
సంప్రాప్తే సన్నిహితే కాలేన హి న హి రక్షతి డుకృజ్‌కరణే ॥ 


ఓమూఢబుద్దీ ? మరణసమయమాసన్నమైన కాలమున ఈడుకృజ్‌ కరణే 
అను వ్యాకరణ శా(స్తము నిన్ను రక్షింప జూలదు రక్షింప జాలదు అందువల్ల గోవింద 
స్మరణ చేయుము నారాయణుని భజింపుము భగవంతుని గురించి భజన చేయుము 
అవిముమ్మార్ద్జుచెప్పిరి ఇది శ్రీకాశియందు ఆదిశంకరాచార్యులు బ్రహ్మముహూర్తమున 
గంగాస్నానమునకు వెళ్ళునప్పుడు ఆవీధిలో నొక వృద్ద బ్రాహ్మణుడు డుకృజ్‌ కరణే అను 
వ్యాకరణ సూ(త్రమును పరించుచున్న వానిని గూర్చి చెప్పినది ఈలాగున (ప్రతిరోజున్ను 
స్నానమునకు వెళ్ళునప్పుడు ఆప్టలమునకు వచ్చినప్పుడు ఈభజగోవిందశ్లోకముల 
నాక్కదానిని చెప్పుచుండిరి ఆపండితుడు ఆశ్టోకములన్నిటిని వ్రాసుకొని అర్హమును 
బాగుగ చింతన చేయుటచే వైరాగ్యము చెంది భగవద్దక్తి హృదయుడై శంకరాచార్యులయొక్క 
శరణు పొందెను ఈభజగోవింద శ్లోకములయొక్క పూర్వ చరిత్ర ఇట్టిది 


77. సూ॥ సుఖదుఃఖేచ్చాలాభాదిత్యక్తే కాలే ప్రతీక్యవూణే 
తణార్దమపి వ్యర్దం న నేయమ్‌. 


పద॥ _ సుఖదుఃఖేచ్చా లాభాది త్యక్తే - కాలే- ప్రతీక్యమాణే - కణార్రం - అపి - 
వ్యర్ణం - న - నేయమ్‌ 


నారదభక్తి సూత్రములు 413 


అకీక 1 భక్తులు, సుఖదుఃఖేచ్చా లాభాది = సుఖదుఃఖేచ్చా లాభాదులచేత, త్యక్త = 
విడిచి పెట్టుబడు, కాలే = కాలము, ప్రతీక్యమాణో సతి = నిరీక్షింపబడు 
చుండగ, క్షణార్రమపి = అద్దక్షణమైనను, వ్యర్దం = వ్యద్దముగా, న నేయమ్‌ = 
పోనీయ గూడదు 


తా॥ భక్తులు సుఖదుఃఖేచ్చా లాభాదులచేత విడిచి పెట్టుబడు కాలము 
ఒకటి గలుగునని నిరీక్షించునప్పుడు కాలమును అర్రక్షణ మైనను వ్యర్ధము 
చేయగూడదు 


వి ॥ మన సంసార సంబంధ శుభాశుభములు పూర్తి యైన తరువాత భగవద్దుక్తి 
చేసుకొన వచ్చునని తలంచి కాలమును వ్యర్షపుచ్చరాదు ఏలన “న హి ప్రమాణం జన్తూ 
నాముత్తరక్షణజీవనే'” ప్రాణికోట్టకు ఇక ఉత్తరక్షణకాలము జీవించ వచ్చునని ఏలాటి 
'ప్రమాణమున్ను లేదు ** విద్యుచ్చలం జీవితం”? మెరుపు వంటిది జీవితమని విజ్ఞుల 
యభిప్రాయము నీటిపై బుడగ వంటిది జీవితమని జ్ఞాను లెజింగియున్నారు 


శాన్హే నము ద్రకల్లోలో స్ప్రానమిచ్చుతి మూఢథీ *॥ 
తధైవ శాంతే సంసారే జ్ఞాన మిచచ్చతి దుర్భుతిః 4 


సేతు స్నానమునకు వెళ్లినవాడు అలలను చూచి భయపడి ఈకెరటములు 
శాంతించిన పిమ్మట స్నానము చేయవచ్చునని తలంచి యుండిన ఎప్పుటికైన నవి 
శమించునా? ఆలాగున సంసారములో గల కార్యములన్నియు శాంతించిన తరువాత 
భగవద్దుక్తి చేసుకొని జ్ఞానమును పొంది ముక్తిని చెందవచ్చునని గల తలంపు అటువంటిదే 
సముద్ర ముండు వరకు కల్గ్లోలములు ఉండనే యుండును సంసారముండు వరకు 
వానికి సంబంధించిన శుభాశుభములు ఉండుచునే యుండును ఒక తరంగము వచ్చినది 
చూచి ఇది శాంతినాందిన స్నానము చేయవచ్చునని తలంపుతో నుండిన నది 
శాంతించుటకు ముందుగా మరియొక తరంగము వచ్చుచునే యుండును ఈలాగున 
సంసారములోనం ఒక కార్యము పూర్తియగుంటుకు జీవితవుు వ్యర్ణపరచక 
చూచుకొనుచుండవలయును 


యావభ్ల (స్ట మిదం శరీర మరుజం యావ్ఞజ్ఞరా దూరతః | 
యావన్సేం(దియ శక్తి రప్రతిహతా యావత్‌క్షయో నాయుషః | 


414 శ్రీ మలయాళ నసద్దురు గ్రంథావళి 


ఆత్మ ఢ్రోయసనీ తావదేన విదుషా కార్భః ప్రయత్తో మనోన్‌ 

నందీప్తే భవనే తు కూవఖననం ప్రత్యుద్యమః కీద్దుళః 4 

ఎంత పర్యంతము ఈదేహము ఆరోగ్యవంతమై స్వ్పప్రముగానున్నదో, ఎంతవరకు 
ముదిమి దూరముగానుండునో, ఎంతవరకు నింద్రియముల పటుత్వము తప్పిపోవదో, 
ఎంతలోపల ఆయుస్సు క్షీణించదో అంతలోపలనే బుద్దివుంతునిచే ఆత్మ 
శ్రేయస్సుకొారకు బలమైన ప్రయత్నము వేయందగినది అట్టుగాక అంత్యదిశల్‌' ప్రయత్న 
పడుట గృహము దహింపబడుచుండగా నీటికై నుయ్యిని త్రవ్వ యత్నించినట్టిదే యగును 
కావున జనులారా ! మాయామోహములో పడి అజాగ్రత్త నొందవలదు 


ధనం చ భూమౌ పశవశ్చ గోష్టే 
కానా గృహద్వారి జనః శ్మశానే! 
దేహశ్చితాయాం పరలోక మారే 
ధర్మానుగో గచ్చుతి జీవ ఏకః ॥ 


తాను సంపాందించిన ధనమంతయు అచ్చటచ్చుటనే నిలిచి పోవును ఏనుగులు, 
గుర్రములు, పళువులన్నియుదొడ్డి లోనే ఆగిపోవును ప్రాణసమానమైన భార్య వాకిటిలోనే 
నిలిచి చూచుచుండును తన బిడ్డలు, సోదరులు, బంధువులు, ఉద్యోగస్టులందరున్ను 
శ్మశన భూమి వరకే వచ్చెదరు ఇంత సుందరముగా గౌరవముగా అభిమానముతో కూడిన 
-ఈదేహమును చితిపై పెట్టి నిప్పును రగిలింతురు పరలోక ప్రయాణములో తాను 
ఏకాకియై పోవలసిన కాలమొకటి (ప్రతివారికి వచ్చుననే సంగతి మాయామోహముచే 
మరచిపోవుచున్నారు 


ఆశయా బధ్యుతే లోకః కరుణా బహుచింతయా / 
ఆయుః క్షీణం న జానాతి తస్మాజ్ఞాగ్రత జాగ్రత / 


-ఈజనము ఆశాపాశముచేతను, అనేకములైన కర్మల చేతను సంసారమునందు 
బంధింప బడుచున్నది ఆయుస్సు షు క్షణమున్ను రం(ధము పడిన కుండనుండి 
జలము ఒక్కొక్క కణము కారిపోయి కడకు వట్టి కుండ యగునట్టు అగునను సంగతిని 
తెలుసుకొనుట లేదు 


నారదథక్తి న గ,తయులు 415 


బాలస్తాఎు తీ డానక్త “నరుణ సావ తరుణీ నకః । 
వ్లుద్రసావచ్చింతానక్తః వరమే (జహ్మాణి కో౭_వీన నకః / 
దీసి యద్రిము సుగ్రాహ్యమే 


దినయామిన్వౌ సాయం (ప్రాతః శిశిర వనంతౌ వునరాయాతః / 
కాలః క్రీడతి గచ్బుత్వాయు న్రదపీ న ముంచత్యాశాపాళు 4 


దీనియర్హము సులభము ఈవిషయమై కేనోపనిషత్తు ఉపదేశించి నది 
చూడుడు 


శ్రుతి ॥ ఇహ చేద వేదీదధ సత్యవస్తి న చేదిహావేదీన్మ హతీ వినష్టిః । 
భూతేషు భూతేషు విచింత్య ధీరాః ప్రేత్యాస్మాల్లో కాదమృతా భవన్తి ॥ 


ఈలోకమునందు భగత్స్యరూపనమును తెలుసుకొన్న వారికి గొప్ప లాభము 
గలదు ఈలోకమున భగవత్స్వరూపమును తెలుసుకొనని వానికి గొప్పునష్టము 
గలుగుచున్నది ఏలన తాను సంపాొదించినవన్ని యున్ను, తానున్ను నశించిపోవుటకన్న 
గొప్పు నష్టమేమి కలదు? జ్ఞానులు సమస్త భూతము లందుండెడి యద్వితీయమగు 
ఏకస్వరూపమైన ఆత్మతత్త మును తెలిసికొని అజ్ఞాన రూపమగు ఈలోకమునుండి 
మరణమునొంది జననమరణ రహితమైన శాశ్వతమగు ముక్తిని ( అమృతత్వమును) 
పొందుచున్నారు “'కరవల్తి శ్రుతి? - 
మూ ॥ (శ్రేయశ్చ ప్రేయశ్ళ మనుష్యమేత 

సౌ సంపరీత్య వివినక్తి ధీరః 1 

శ్రేయో హి ధీరోఇ_భిప్రేయసో వృణీతే 

(ప్రేయో మందో యోగ జేనూద్దుణిీతే ॥ 


శ్రేయస్సున్నూూ, (పీయస్సున్నూ మనుష్యుని పొందుచున్నవి బుద్దిమంతుడైన 
వాడు ఆ(శ్రేయః (ప్రేయస్స్ఫులను మనస్సుచే బాగుగా విచారించి ఎయ్యది (్రేష్టమో ఎయ్యది 
నికృష్ణమో యని విభజించుచున్నాడు ధీరుడగు వాడు (ప్రేయస్సుకంచె శ్రేయస్సునే 
వరించుచున్నాడు అల్పబుద్దిగలవాడు దేహాది సంరక్షణ నిమిత్తము వలన పశుధన 
పుత్రాది లక్షణమగు (పీేయస్సునే వరించుచున్నా డు శ్రేయస్సు అనగా మోక్షము 


416 కీ మలయాళ సద్గురు గ్రంథావళి 


(ప్రీయస్సు అనూ ప్రపంచసుఖము ఒక్కనికి పూర్వపుణ్య విశేషముచేత అంతకరుణశుద్ది 
గలిగి ముముక్షుత్వము గలుగునప్పుడు ఈ[శ్రుతియందు చెప్పిన యవస్త కలుగును 
ఒకచేతిని ముక్తి కాంతయు మరియొకచేతిని భోగకాంతయు పట్టుకొని నన్ను వరించెదవా! 
నన్ను వరించెదవా! యని యడుగుచుండును అప్పుడు గలొడు అవప్టను ఈయుపనిషత్తు 
వర్ణించడమైనది 


78. సూ॥ అహింసా సత్యకెౌచ దయా౭.౭_స్తిక్యాది చారిత్రాణి 
పరిపాలనీయాని. 
పద॥ అహింసా సత్య శౌచ దయాస్తిక్యతాది చారిత్రాణి - పరిపాలనీయాని 


టీక॥ భగవద్భభక్తులచేత, అహింసా సత్యశౌచ దయాసిక్యాది = అహింసయు, 
సత్యము, శౌచము, దయ, ఆస్తిక్యము మున్నగు ఆచరణలు, పరిపాలనీయాని= 
పరిపాలింప బడదగినవి 


తా॥ భగవద్భక్తులచే ఆచరింప బడవలసిన ధర్మములు -ఈసూ(త్రమున 
తెలుపడమైనది అహింస, సత్యము, శౌచము, దయ, ఆస్తిక్వము మున్నగు 
-ఈపవిత్ర ధర్మములు పరిపాలింప బడదగినవి 


వి ॥ భగవద్భక్తులకు ఇట్టి పవిత్ర ధర్మములు అవసరము లేదని కొందరు 
తలంతురు కావుననే ఈసూ(త్రమునందు “చారి(త్రాణి'” అని ప్రయోగించిరి ఇది 
నారదుల యొక్క స్వంత అభిప్రాయము కాదనియు అనాదినుండి ఏర్పడి వచ్చుచున్న 
ధర్మమనియు తెలిపిరి ఈవిషయమునే పతంజలి మహర్షి తన యోగదర్శనమున 
యమునియవముములుగా న్నిళ్ణయించిరి సాధన పాదము సూ ॥ 3౩౦0 - అహింసా 
సత్యాస్తేయ, బహ్మచర్యాపరిగ్రహా యమాః - అహింస, సత్యము, అస్తేయము, 
(బ్రహ్మచర్యము, అపరి గ్రహము ఈ ఐదున్ను యమమనబడును, సూ ॥ 32 - శౌచ 
సంతోష తపస్ప్వాధ్యాయేశ్వర (ప్రణిధానాని నియమాః - శౌచము , సంతోషము , 
తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర (ప్రణిధానము ఈ ఐదున్ను నియమములనంబడును 
ఈయమ నియమములు పతంజలి యోగదర్శనమునందును, ఓంకార గ్రంధమునందును 
విస్తారముగ గనందగును వీటన్నిటికిన్ని బాహ్యాభ్యంతర అర్దము గలదు 


న ట్రమాదో 2_ త్ర క్తర్ణవ్వో విదుషా మోక్ష మిచ్చతా ! 
ప్రమాదో మృుత్వురిత్వా హభగవాన్త్రహ్మణః నుతః 4 


నారదభక్తి సూత్రములు 417 


మోకేచ్చ గల బుద్రిమంతులు పైజెప్పిన యమనియమములందు కొంచమైనను 
ప్రమాదము గలుగనీక చూచుకొనవలయును (ప్రమాదము గల్లినచో మరణమే గతియని 
(బహ్మామానసపు త్రుడగు సనత్కుమారుడు ఉపదేశించెను 


ఇ్ఞహైవ నరకవ్వాధేన్చికిత్తాం న కరోతి యః । 
గత్స్తా నిరౌన్నధం దేళం వ్యాధ్ధినః కం కరివ్యతి? ॥ 


ఈమానవ జన్మమునందే నరకమనెడి వ్యాధికి భక్తి యనెడి చికిత్స నెవడు 
చేయలేడో వాడు పరలోకమునవెళ్లి ఏమిమయున్ను చేయజాలడు అది ఎట్లనగా 
వైద్యుడున్ను, జొషధమును, అనుకూలమైన పధ్యమున్ను లేని స్టలములోనికి వెళ్లి 
వ్యాధి(గ్రస్తుడేమి చేయగల్లును? ఆలాగున ఈమానవ జన్మమును, గురువున్ను, 
ఆత్మజ్ఞానోపదేశమును, అనుకూలాహారమును గలి గియుండియు భవరోగమునకు చికిత్స 
చేయని వాడు వ్యర్హుడగుచున్నాడు 

న పౌఖ్యాల్లభతే పుణ్యం కాయక్షేశాదవాప్యతే | 

మంధనేన యధా క్షీరాన్నవనీతం ప్రజాయతే ॥ 

మద్దనాదికుదండానాం రసో యద్వత్ర్రజాయతే । 

తద్వచ్చరీరదండేన మహాధర్మః ప్రజాయతే ॥ 


శరీర సాఖ్యవునకు లోబడిన వానికి పుణ్యవలు లభింపదు అది 
శరీరముయొక్క పరిశ్రమచే సిద్దించును ఎట్లన మధనముచేత పాల నుండి నవనీతము 
ఏర్పుడునో , చెరకూౌడలను గానుగలో పెట్టి త్రిప్పిన చెరకు రసమేలాగున నుద్దవిబ్రుచున్నదో 
ఆలాగున శరీర పరిశ్రమ చేతనే మహాధర్మమగు జ్ఞానమా విర్భవించును అట్టి తపో, 
ధ్యాన, (వ్రత, స్వాధ్యాయానుష్టానములు చేయని వారియొక్క. జన్మము వ్యర్ధము 
అదిముదిరిపోయిన చెరకు వట్టి బెండు అయిపోవునట్టున్ను తరచని పాలనుండి వెన్న 
ఏర్పడ నట్టునుండునని |గ్రహించుకొనవలయును 


నిమేషార్ధం న తిస్టంతి వృత్తిం (బహ్మమయీం వినా ॥ 

యధా తిస్టంతి (బహ్మోద్యాన్రనకొద్యూళ్ళుకాదయ.ః / 

(బ్రవ్మాదులున్ను, సనకాదులున్ను, శుకాదులున్ను అధ్రనిమిషమైన బ్రహ్మాకార 
వృత్తిని విడిచియుండలేదు వారుప్రమాద రహితులై మిక్కిలి జా గ్రత్తగలవారై యుండిరి 


418 శ్రీ మలయాక సద్గురు గ్రంథావళి 


కొన్నిటిలో ““జనకాదయః'' అని పారాంతరము గలదు జనకుడు రాజ్యపరిపాలనము 
చేయుచుండినను అద్హక్షణమైనను బ్రహ్మాకార వృత్తిని మరచియుండలేదు 


79. సూ॥ సర్వదా సర్వభావేన నిళ్చింతితైర్ధగవానేవ భజనీయః. 
పద ॥ _ సర్వదా - సర్వభావేన - నిశ్చింతితైః - భగవాన్‌ - ఏవ - భజనీయః 


టీక ॥ _ సర్వదా = సర్వకాల సర్వావప్టలయందు, సర్వభావేన = అన్నిభావములచేతను, 
నిశ్చింతితైః = ఇతర చింతలేనివారిచే, భజనీయః = భజన చేయదగినవాడు, 
భగవానేవ = భగవంతుడే 


తా॥ సర్వకాల సర్వావస్టలయందు అన్నిభావముల చేతను నిర్విషయము 
గలవారిచే భజన, స్మరణ, కీర్తనలు చేయదగిన వాడు భగవంతుడే 


వి ॥ భగవత్‌ స్మరణ కీర్తన, ధ్యానాదులు చేయుటకు కాల సమయము, అవస్టా 
సమయము చూడనక్కర లేదు అదే భక్తి యోగములో గల విశేషము తక్కిన 
యోగాభ్యాసముగాని, తపస్సుగాని, అధ్యయనము గాని, వేదాంత విచారణము గాని 
చేయుటకు కొన్ని కాల సమయములఏర్పాటు గలదు అదిన్నీ కాక కొందరికి మాత్రమే 
ఆర్హత గలదని విధిగూడ ఉంటున్నది అట్లయిన అద్దులయిన వారికి మా త్రమే మోక్షము, 
అందరికిన్ని కలుగదు నారదముని సర్వజనులున్ను (స్తీ పురుషాది భేదములు లేక తరించే 
మార్గము నుపదేశించేను శ్రీకృష్ణ చైతన్య (ప్రభువున్ను ఈనారద మహర్షి మార్గమునే 
అవలంబిచెను ఇప్పుటి నుండియే సర్వకాల సర్వావష్టలలోను భగవత్స ్మరణ ధ్యానాదులు 
చేయక పోయిన యొక చిక్కు గలుగును అదేమనగా ఏసమయమున ప్రాణము 
వదలిపోవునో అది యెవరికిన్ని తెలియదు 


కొందరు స్నానవరాచరించు నప్పుడున్ను, కొందరు బహిర్ఫూమికి 
వెళ్ళినప్పుడును, కొందరు సూతకాది కాలములోను, ప్రీలయిన రజస్వలా కాలములోను, 
ప్రసవకాలములోను ప్రాణము పోవచ్చును అప్పుడు భగవత్స్మరణ చేయకపోయిన జన్మమే 
వ్యర్హవుగును వురితైంుక్కచిక్కు గూడ గలుగవచళను అదేవున ఒకవేళ 
అంత్యకాలమాసన్న మైనదని తెలిసినచో రోగగగ్రస్తుడై యుండియో, మలమూ(త్రములలో 
పడియుండిననేను స్నాన, శౌచ మయివ(స్తాదులు చేయక భగవత్స్మరణ ధ్యానాదుల నెట్టు 
చేయవచ్చునని సందేహము కర్మకాండులకు కొందరికి గలుగవచ్చును ఆఖరు సమయమున 
భగవత్స్మరణ ధ్యానాదులు చేయక పోయినచో అదిన్నీ నిష్త్రయోజనము గదా! 


నారదభక్తి సూత్రములు 419 


ఇదంతయు ఆలోచించుకొనియే పరవు కారుణికుడగు నారదముని సర్వకాల 
సర్వావప్రలలోను భక్తి యోగమునవలంబించుకొన వచ్చునని తెలిపెను ఆత్మానాత్మ 
విచారణ చేయువారికి-ఈసందేహము గలుగదు ఏలన తాను శుచితో గాని, అశుచితోగాని 
యున్నప్పుడు గూడ ఆత్మ తనలో నుండనే యుంటున్నది అది దేహేంద్రియ 
మనోబుద్ద్యాదులకు విలక్షణముగాను ఆకాశమే లాగున శుద్దాశుద్ద వస్తువులలో ఉండి 
నప్పుటికిన్ని వస్తువులతో సంబంధములేక విలక్షణముగా నుంటున్నదో అటులనే 
ఆత్మయొక్క స్టితియు నున్నదని తెలుసుకొనుచున్నాడు ఈకారణమువల్లనే 
సంధ్యావందన కాలమున (ప్రతివారున్ను పరించుటకు (క్రింద కనుపరచిన మంత్రము 
నేర్చాటు చేయుటకు కారణమైనది 


అవవితః వవితో వా నర్వావస్థాం గతో2_సీ వా । 
యన్స్మరేత్చుండరీకావ్వం న బావ్యోభ్యంతరళ్ళుచిః ॥ 


ఎవడు స్నానాది (క్రియలచే శుద్దుడై గాని న్నానసంకల్పా దులు చేయక 
అశుద్దుడైనను, లేక అన్ని యవష్టలను పాందియుండినప్పుడుగాని, మలమూత్ర విస్తర్తనము 
చేయున్నప్పుడుగాని, ప్రీర్చునచో ఇంటికి దూరముగా నుండునప్పుడుగాని, పరమాత్మ 
ధ్యానము చేయవచ్చును “స బాహ్యాంతరళ్ళుచిః'' అని చెప్తుటచేత అభగవత్స్మరణచే 
వెంటనే బాహ్యాంతరములయందు శుచిగలవాడగును ఒకడు స్నానశౌచాదులచే నెంత 
శుద్దుడైనను శుద్దాత్ముడగు పరమాత్మ యందు మనస్సు లీనము గానిచో, అతడశుద్దుడే 
ఒకడు దేహేం(ద్రియ శుద్ది చేయక పోయినను పరమాత్మయందు లయమొందిన మనస్సు 
గలవాడై యుండినచో అతడు మహాపరిశుద్దుడే ఏలన స్నష్టిలో శుద్రము, అశుద్రము 
అని రెండు పదాద్రములే గలవు పంచ భూతాత్మ నిర్మిత దేహాదులన్నియు అశుద్దములే 
(జడములే) పంచ భూత విలక్షణమై సాక్షి అయియుండు ఆత్మ ఎల్లప్పుడున్ను శుద్రమే 


అత్మాంత మలినో దేహో దేహీ త్వత్యంత నిర్మలః / 
ఉభయోరంతరం జ్ఞాత్వా కస్త శౌచం విధీయతే ॥ 


పంచభూత సమ్మేళనమై మలమూత్ర క్రిమికీటక సంకులమైన ఈదేహ 
మెవరిదైనను సరే! సర్వదా యశుచియే శుద్రమై, ముక్తమై యుండెడు ఆత్మ సర్వదా 
పరిశుద్దముగ నేయున్నది ఈరెంటియొక్క రహస్యము తెలిసినచో శౌచ విధి 
ఎవరికొఅుకు చెప్పినదిన్ని గోచరమగును ఒకవేళ శౌచారాది క్రియలు దేహమందు 


420 శ్రీ మలయాళ సద్గురు గ్రంథధావఆ 


జరిపినను హృదయము శుద్దిచేయుటకు ఎవరితరము? హృదయమునుండి గదా సమస్త 
మంత్రములు గాని, ధ్యానములు గాని, వేదాధ్యయనములుగాని జరుగుచున్నవి అచ్చోటు 
గడుగువారైనను గలరా? ఈవిషయమై హరయోగ పరులు ఇట్లు చెప్పుదురు 16 మూరల 
వస్త్రములను (మ్రింగి మేము ఆత్మశుద్ది చేయుచున్నామని వారు (మ్రింగెడు వస్త్రము 
నిండా పలుచనిదగుట చేతను, నాల్గు అంగుళములు వెడల్పుగల దగుటచేతను నీటిలో 
తడిపి (మ్రింగుటచేతను నదియొక పిడికెడు మాత్రము ఉండును అది జ్లీర్ణకోశము 
అనగా అన్నాది వస్తువులు భుజించునప్పుడు మొట్టమొదట రొమ్మునకు క్రింది భాగములో 
నుండు సంచి పైభాగమున నిల్ఫిపోవును తరువాత యుండు చిన్న పేగులలోకి గాని, 
అడుగున నుండు పెద్దపేగుల లోనికి గాని పోజాలదు మలమంతయు ఆపేగుల లోనే 
యుండును ఈవ'(స్త ధౌతి మనమేదైన భుజించిన పిమ్మట వమనము చేసిన ఎట్టుండునో 
ఇదిన్ని ఆలాగుననే యుండును దీనికన్న సులభమైనది జలధౌతి (ప్రాతః కాలమున 
నిల్చుకొని త్రాగుటకు తగిన వేడిగల నీరు కడుపునిండుగా త్రాగి ఉదరమును బాగుగా 
కదలించి గొంతులోనికి చేతి (వేలిని దూర్చి కొంచము కదలించిన ఆనీరంతయు 
వవునరూపముగా వచ్చి వేయును దీనివల్ల పైత్యాది దోషములన్నియు బటుకు 
వచ్చివేయును ఇది మంచి యారోగ్యమును గలుగజేయును మరియొకటి వాయుధౌతి 
గలదు ఇది అనుకూలమున్నప్పుడెల్ల చేయవచ్చును నిలిచి గాని సిద్దాసనములో కూర్చుని 
గాని శరీరకంర శిరస్సులను చక్కగా నిలిపిగాని లేక కొంచము పైకెత్తి గాని పక్షిముక్కువలె 
పెదవులను జేసుకొని గాలిని బాగుగా లోపలికి పీల్చి కొంచము సేపు నిలిపి 
నాసికారం(ధ్రముల ద్వారా విడుచుట వాయుధాతి యనంబడును దీనియందు 
భావనగూడ కలిగి యుండిన చాలా బాగుండును వాయు పూరణము చేయునప్పుడు 
తనలోనికి ఆదైవ శక్తులన్నియు, పుణ్యగుణము లన్నియు వచ్చిచేరినట్టున్ను, వాయువును 
వదలునప్పుడు తనలో గల రాగద్వేష విషయాదులన్నియు వదలి పోయినట్టున్ను భావన 
చేయవలయును తరువాత కొంతసేపు ప్రాణాపానముల రెండింటిని నిశ్చలము జేసికొని 
తాను దేహేంద్రియ మనోబుద్దులకు సాక్షియై సర్వచరాచర వస్తువులనన్నిటిలోను 
అంతర్యామి యై వెలుగుచుండు పూర్ణవైతన్యాత్మ స్వరూపముగ నుండు వాడని భావన 
చేయవలయును ఆత్మశుద్రి కి, మనళ్ళుద్దికి, ఇదే సరియైన మార్గము మనసు భావనా 
రూపమగుటచేత నదియొక్క స్టలమందున్నది గాని ఒక వస్తురూపముగాని గాదు అచట 
జలధౌతి గాని, వాయుధౌతి గాని, వృస్త్రధౌతిగాని శుద్దము చేయజాలవు ఆరోగ్యమును 
మాత్రము సమకూరు గలుగును దానికిన్ని బ్రహ్మచర్యము, శద్దాహారము, సత్య(ప్రవర్తనము 


నారదభక్తి సూత్రములు 421 


గలిగియుండవలయును తక్కిన ధౌతులన్నియు పామర మనుష్యులకు (భ్రమ గలుగ 
జేయునని మరువ గూడదు మరియొక్క మల శుద్ది గూడ యోగశా (స్తమందు గలదు, 
అది మూలాధారము ద్వారా జలమును ఉదరములోనికి ఎక్కించి ఉదరమును 
చాలన మొనర్చి బయటకు విడుచుట యగును ఇది యెనిమావంటిీిదే గాని 
మరియొక్కటి గాదు దీనివల్ల గొప్ప ప్రయోజనమేమి లేదు ఆత్మయన్ను, మనుస్సున్ను 
నిరాకారమై భావనరూపములు గలవి అది భావముతోనే శుద్ది గావలసినదే గాని గుడ్డతో 
తుడిచిశుద్రము చేయువారెవరైన నుండీనవో వారు మాత్రమే వస్త్ర, జల, వాయు, ధౌతులచే 
ఆత్మను శుద్రముగ చేయగలరు ఈ క్రియలన్నియు హరయోగ ప్రదీపికాది గ్రంధములలో 
గలవు 

నర్హేషామేవ శౌదానాన్యకాచం వరం న్మృ్రతమ్‌ ! 

యో౭_ర్రే శుచిన తు శుచిః న మృుద్వారిళుచి శుచిః ॥ 

సర్వశౌచాది శుద్దులలో అర్రశుద్రితో గూడిన మనజారిశుద్ద్యము గొప్ప శుద్రియని 
మహర్షులు తలంతురు ఆత్మశుద్రైలేని వాడు మృత్తిక చేతను, జలముచేతను, ఎంత 
శుద్దిచేసినను అశుద్దుడే ఇది చాణక్య వచనము 

వాచాం కౌచంచ మనసః శొచమిం(దియ నిగ్రహాః / 

నర్వభూత దయాశౌాచమేతహ్రాచం వర్తార్థినామ్‌ 4 


పరమార్ల చింతన చేయు వారికి యుండవలసిన శౌచము హితోపదేశ మీలాగున 
చెప్పుచున్నది 1 వాక్‌కుద్ది, 2 మనళ్ళుద్ది, ౩ ఇంద్రియళుద్రి, 4 జీవరాసులలో కరుణ 
గలిగియుండుట, ఇవియే నిజమైన శుద్దులగును 

జ్ఞానకౌచం వరిత్స్వజ్య బాహో యో రమతే నరః / 

న మూఢః కాంచనం త్వక్తా? లోస్తం గ్పవ్లోతి నుద్రత! 4 

ఓవుంంచి వతవమి గలవాడా! 'పైజొప్పీన జ్ఞాన శాచ వరునరేపశీంచి 
బాహ్యశాచమందు మగ్నులై త్రిసంధ్యా స్నానములు, ద్వాదశోర్హ పుండ్రములు, షోడశ 
విభూతి (త్రిపుం(డ్రములు, తులసి, రుద్రాక్తాది మాలలు, పట్టు మడివ(స్త్రుములు 
మొదలగు బాహ్వాచార క్రియలయందు (భ్రమించి యుండు వారి వివేక మెట్టిదనగా 


చేతియందలి బంగారమును బంగారము కాదని తలంచి పారవేసి గాజుపెంకును అపరంజి 
బంగారమని తలంచి దాచుకొన్నట్టుండును 


422 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


రత్యంతరేమూత్ర వురీష యోర్వా చండాలవేశ్ళన్వధవా శ్యశానే / 

కుత వ్రయత్తో 2_వ్వక్టుత ద్రయత్తః నదా న్థురేజ్ళేశవనామ ధేయమ్‌ 4 

రతికాలమందుగాని (మిధున క్రియ వేళయందు గాని), మలమూత్ర విసర్హన 
కాలమున గాని, మాలపషట్లె యందు గాని, శ్మశాన భూమియిందు గాని, స్నానసంధ్యా 
దికృత్యములచే శుచితో గూడిగాని, లేక స్నానాదిశౌచము చేయకనే గానీ, సర్వేశ్వర స్మరణ, 
ధ్యాన, కీర్తనముల చేయవచ్చునని వైశ్వానరస్మృతి చెప్పుచున్నది 


నో దేశకాల నియముక్ళౌచా శౌచ దిన్దిర్థయః / 
వరం నంక్తీర్లనా దేవ రామ రామేతి ముచ్చుతే ॥ 


పరమాత్మ ధ్యానమునకు దేశము కాలము నియమము లేదు దేశమనగా 
పుణ్య ప్రదేశము, కాలమనగా ఉదయాస్తమయములు నియమమనగా స్నానాదికములు 
అనగా సర్వకాల సర్వావస్తల సర్వప్రలభేదములను పాటింపకనే భగవత్త ్మరణ ధ్యానాదులను 
చేయవచ్చును శుద్దాశుద్దములను గూడ చూడంబనిలేదు శ్రీరామ రామ రామ అని 
యుచ్చరించుట వల్ల జీవుడు సర్వపాపములనుండి విముక్తుడగుచున్నాడు 

శుచిర్వావుశుచి ర్వా౭2_వీ యోజపేత్త్రుణవం నదా ॥ 

నన లివ్వుతి పాపేన నద్మ వత మినాంభసా/ 


శుచితో గూడిగాని, అశుచితో గూడినప్పుడు గాని ఎవడు ఏకాక్షరమై ప్రణవ 
స్వరూపమైన పరమాత్మను ధ్యానించునో( ప్రణవమును జపించునో) వాడు తామరాకు 
నీటిచే తడవనట్టు సంసారమాలిన్యముచే స్పర్శింప బడడు అని యోగ 
చూడామణ్యుపనిషత్తు ఇట్టు చెప్పుటచేత స్నాన శౌచ శుచి ప్రదేశాదులు అవసరములు 
(ప్రధానములు కావనియు, ఆత్మశుద్దియే ముఖ్యముగా నుండ వలయుననిము 
శా(సప్త్రవరుయుక్క ఆశయవ్ళు వర్తవరాన కాలవరున ఎక్కువ జనంలు ఈ 
బాహ్యాడంబరములోనే మునిగి పోవుచున్నారు ఆత్మ శుద్దిని గురించి, దైవజ్ఞానమును 
గురించి విచారించుట లేదు ఈ(భ్రమను తొలగించుటకే శుతిస్మృతులు ఇట్లు 
ఉద్దుషించుచున్నవి శా(స్తముయొక్క నిశ్చయ మీలాగున నుంటున్నది 


శౌచం తు ద్వినిధం (ప్రోక్షం బాహ్యామాభ్యంతరం తధా / 
మృజాలాభ్యాం న్ముతం బాస్వాం భావకుద్ది నదాన్రయ్‌ ॥ 


నారదభక్తి సూతతములు 423 


శొాచవంం రెండం విధవుులు, అవి వెలిశుద్దియంు లోని శంద్రై యం 
గలిగియుండవలయును ఈవిధానము లోక రంజనమున కున్ను, మహాత్ముల ప్రీతికిన్ని 
లేక దైవ ప్రీతికిన్ని కారణమగును ఆరోగ్యమునకున్ను, జ్ఞాన ప్రాప్తికిన్ని హేతువుగా 
నుండును 


80. సూ॥ సకీర్యమూనన్శీఘ్ర వేవావిరృవత్యనుభావయతి 
భక్తాన్‌. 


పద॥ సః - కీర్త్యమానః - శీఘ్రం- ఏవ - ఆవిర్భవతి - అనుభావయతి - భక్తాన్‌ 


టీక॥ _సః= ఆభగవంతుడు, కీర్త్యమానః = భగవద్భక్తులచేత స్తుతింప బడుచున్నవాడై, 
శీఘ్రమేవ =-త్వరితముగానే, ఆవిర్భవతి = (ప్రత్యక్షమగు చున్నాడు భక్తాన్‌ = 
భక్తులను, అనుభావయతి = తన స్వరూప అనుభవము గలవారినిగా 
చేయుచున్నాడు 
తా ॥ ఆభగవంతుడు భక్తులచేత స్తుతింపబడుచున్నవాడై ఆలస్యము లేకనే 
(ప్రత్యక్షవుగుచున్నాడు. (ప్రసన్నడగుచున్నాడల) వురియు తన 
స్వరూపానుభవానందము గలవారినిగా చేయుచున్నాడు 


వి ॥ ఇచ్చట సాకార భక్తులను గురించి తెలుపడమైనది నిరాకార రూపముగ 
ధ్యానించువారికి ఆవిర్భావమనగా తనలో ఆత్మ రూపములేక పరమాత్మ స్వరూపముగ 
హృదయమున బోధ గలుగుచుండును 


““అనుభావయతి'' అను దానికి దైవామృతపానము చేయుచు దైవానందమును 
అనుభవించే లాగున చేయునని తలచు కొనవలయును 
నతు మాం 3క్ళసే ద్రస్టునునేనైన న్వుచక్షుష్నా ! 
దివం దదామి తే చక్షుః వళ్ళు మే యోగమైళ్చుయ్‌ 4 
ఓయర్డునా ! ఈనీయొక్క. (ప్రాకృతమైన నే త్రములచేత విశ్వరూపధరుడనగు 
నన్ను చూచుటకు శక్తుడవు గావు కావున అ ప్రాకృతమైన దివ్యనేత్రము నిచ్చుచున్నాను 
ఈదివ్య నే త్రముదే నాయోగ శక్తిని చూడుము 
F29 


424 శ్రీ మలయాళ సదురు గ్రంథావళి 


కావుననే అనన్యమైన భక్తి గలిగి దైవానుగ్రహము సిద్రించిన వారికి మాత్రమే 
దైవసాక్షాత్సారము గలుగునని మహనీయులున్ను, శాస్త్రములున్ను చెప్పుచున్నారు 

ఈళ్తురాను (గ్రవోచ్చా న్లిదాన్హ్యాది గుణ నంయుతమ్‌ ॥ 

జన్మ చ్వేబ్రభ్బతే తస్మిన్సిట్యయా మోక్షమావుయోత్‌ / 

-ఈశ్వారాను గ్రహమువల్ల శాన్తి దాన్తి మొదలయిన గుణములు గల జన్మ 
లభించితే ఆజన్మ యందు జ్ఞానముచే మోక్షమును పొంచున్నాడని అనుభూతి ప్రకాశము 
దీనియందు గూడ ఈశ్వరానుగ్రహమే అనగా భగవద్భుక్తియే ముక్తికి కారణమని 
చెప్పడమైనది 

నైవ జన్మని నర్హుస్మే న్లిద్యాత౭._సౌ నులభా2._పీ తు! 

శివ్యలత్షణ నంవ్రూార్ధ జన్మనేవ హి లక్ష్యతే / 

అన్ని జన్మలయందు -ఈ(బహ్మవిద్య లభించుట దుర్లభము శిష్యుని 
యందుగల శమద మాది గుణములు సంపూర్ణముగా గల జన్మయందే ఈజ్ఞానము 
కనబడుచున్నది 
81. సూ॥ త్రిసత్యస్య భక్తి రేవ గరీయసీ భక్తి రేవ గరీయసీ. 
పద ॥ త్రిసత్యస్య - భిక్తిః - ఏవ - గరీయసీ - భక్తిః - ఏవ - గరీయసీ 
టీక॥ _ త్రిసత్యస్య = మూడుకాలములలోను మార్పు లేని భగవంతుని గురించిన, 

భక్తీరేవ = భక్తీయే, గరీయసీ = (్రేష్ట్రమైనది, భక్తిరేవ = అట్టి భక్తియే, గోయసీ = 

శ్రేష్టమైన 

మోక్షమునకు (తికాలాబాధ్యుడగు భగవంతుని యందు గల భక్తి 
యొక్కటియే శ్రేష్టమైనది అట్టి భక్తియొక్కటియే అధికమైనది 

వి ॥ (త్రికాలాబాధ్యమనగ సి ప్రీతి , అయ మనెడు భూత భవిష్యద్వర్తమాన 


కాలములలోను నొకే విధముగనుండు భగవంతుని యందుండు భక్తియే ముక్తికి 
సాధనలన్నిటిలోను శ్రేష్టమైనది 


శారదభక్తి సూత్రములు 425 


బహూని మే వ్యతీతాని జన్మాని తవ చాడ్డున॥ 

తాన్ఫహం వేద నర్వాణి న త్తం వేత్త పరంతప ॥ (4-5) 

ఓయర్టుునా ! నాకును నీకున్ను జన్మము లనేకములు గడచిపోయినవి నేనా 
జన్మములన్నింటి నెరుగుదును నీవెరుంగవు 


అజే౭_సీ నన్హవ్యయోత్మా భూతానామీళ్చురో2_వీ న౯। 

ప్రకృతిం స్వామధిష్రాయ నంభవామ్వూత్మమాయయా ॥ (4-6) 

నేను పుట్టుక లేని వాడనై నాశరహిత స్వభావము గలవాడనై భూతములకు 
ఈశ్వరుడనై యుండియు నాయొక్క విష్ణువాయను ఆధారముగ జోసికొని 
పుట్టుచున్నాను జీవులు మాయాపరవశులు ఈశ్వరుడు మాయను స్వాధీనము 
జేసుకొ నిన వాడు గావుననే ““సంభవామ్యాత్మ మాయయా" ' అని ప్రయోగించుటకు 
గారణమైనది భగవంతుడు (గ్రహించెడు అవతారముల శరీరముల నుపేక్షీవింనను 
భగవానుడు శాశ్వతుడు శరీరములన్నియు మానవుల శరీరముల వలెనే యుండును 
అయితే భగవచ్చరీరము అ ప్రాకృత దివ్య తేజళ్ళక్తి గలిగి యుండును మానవుల దేహములు 
సామాన్య పంచభూతములతో గూడియుండును దేహములు నశించినను మానవుల 
ఆత్మకు నేలాగున నాశనము లేదో భగవత్సరూప మున్ను ఆలాగున నేయుండును 
కావున గీతలో 


వాసాంసి జీల్లాని యధా వివోయ నూని గృృహ్లోతి నరో౭_వరాణి / 
తధా శరీరాణి వివోయ జీర్లాన్వన్వాని నంయాతి నూని దేహీ ॥ (2-22) 


దీనియర్ధ మిదివరలో (వ్రాయబడినదే ఈసూ[త్రములంత్యములగుటచే 
ఆత్మయెలక్క సాకాత్స ఏరాపము తెలుసుకొనవలయునని అభి(ప్రాయవుు 
హృదయములో నుంచియే దేవర్షి యగు నారదుండు ““(త్రిసత్యన్యి? అని 
(ప్రయోగించుటకు గారణమైనది ఈరహస్యమునే అ 13 లో శ్రీ, కృష్ణభగవానుడు 
పదేశించెను 

వ్వోత్తజ్ఞం చాపి మాం విద్రి నర్హుక్షేత్రేషు భారత / 

కోత వ్యతృజ్ఞయోర్‌జ్ఞానం యత్తత్‌జ్ఞానం మతం మమ 4 (13-3) 

(బ్రహ్మాది స్తంబ పర్యంతముగల సకలోపాధులయందును ఉపాదిభేదముచే వేరుగా 
నున్నను పరమార్హ్ల జ్ఞానముచేత నొకటే యగు ఆత్మయే నేనని తెలుసుకొనుము ఇట్టి 


426 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


క్షేత్ర కేత్రజ్ఞులను తెలిసికొనెడి జ్ఞానమేది గలదో అదియే నిజమైన జ్ఞానమని నామతము 
ఈజ్ఞానము తెలిసియుండవలయునని అభిప్రాయము శ్రీకృ ష్లభగవానునికి గలిగి 
యుండుటచేతనే '* యత్తదద్‌జ్ఞానం మతం మమ” అని ప్రయోగించుటకు గారణమైనది 
ఇదే నిజమైన జ్ఞానమని శ్రీక్నష్ణభగవానుని యాశయము ఇది మహావాక్యములలో 
మొదటిది యగు “(ప్రజ్ఞానం [బహ్మా'” అనుదానిని గురించి నిరూపించుచున్నది 
ఈజ్ఞానము గలుగు నప్పుడే యధార్హమైన ధైర్యము జీవులకు గలుగును లేనిచో 
దేహోపాధులే తామను భమలోచిక్కు కొని ఆదేహసంబంధ అర్హతయే తమకు గలదని 
తలంచి జడప్రాయులగుటయేగాక ఆత్మోన్నతికి ప్రయత్నముగూడ జేయ జాలక 
పోదురు మహావాక్య ములలో మొదటిదియగు '' ప్రజ్ఞానం బ్రహ్మ” అను దానిని గురించి 
ఈ శ్రుతి నిరూపించుచున్నది 

చతుర్ముఖోం ద్ర దేవేషు మనుమ్యాళ్షూ గవాదిము / 

చైతన్య మేకం బన్మోతః ప్రజ్ఞానం (బ్రహ్మ మయ్యపి ॥ 

చతుర్ముఖ |బహ్మ'మొదలు ఇంద్రుడు, దేవతలు, మనుష్యులు, అశ్వములు, 
గోవులు మొదలగు నన్నిటిలోను నే బహ్మచైతన్యము గలదో అట్టి చైతన్యము నాయందు 
గూడగలిగి యుండుట వల్ల ఆచైతన్యమే తానుటవ్లును తానున్నూ ఆ బ్రహ్మస్వరూపుడే 
యగుచున్నాడు ఈలఅవప్టనే వేదాంత ముపదేశించుచున్నది ఈభావన రూఢి గలిగినచో 
పుత్ర రహితుడైన సార్వ భౌముడు వీధిలో బిక్షమెత్తెడు పిల్లవానిని పట్టాభిషిక్తుని జేసి 
చక్రవర్తిగా జేసిన నెంత మార్పుగలుగునో ఈజీవునికిన్ని అంత మార్పు గలుగును 

ఢుతి॥  జాగ్రత్ల్యన్హు నువషుప్తాంది ప్రవజ్ఞుం యత్ర్రకాశతే! 
తద్రుస్మోహమితి జ్ఞాత్వా నర్హాబంధైః ప్రముచ్చతే ॥ 

జాగ్రత్స ప్న సుషుప్తా కది సూల సూక్మకారణదేహాదులను ఏ యాత్మ 
ప్రకాశింపచేయుచున్నదో ఆ ఆత్మయే తన యాత్మగాను, పరమాత్మ స్వరూముగాను 
నుండునని నెరింగిన వాడు సర్వబంధములనుండి విముక్తిని బొందుచున్నాడు 

వక ఏవాత్మా మృర్హవ్వో జాగ్రట్లళ్లు నుముప్రీను ! 

స్తాన త్రయవ్యతితన్య వున్నరన్మ న విద్యతే ॥ 

సూల, సూక్ష్మ కారణములనెడు మూడు దేహములనున్ను జా గ్రత్స ఏప్పు 
సుషుస్త్రలయందున్ను ఏకమైన మూడింటిని నతి క్రమించిన వాడై దైవసాక్షాత్కార జ్ఞానము 


నాదరదభక్తి నూత్రమయులు 427 


బొందిన వానికి పునర్తన్మము గలుగదు ఈవిషయమై (శ్రుతులు సహ(స్ర ముఖములుగా 
నుపదేశించుచున్నవి గ్రంధవిస్తారమగునని తలంచి ఎక్కువ వ్రాయ తలంచలేదు 


పాపానాం హి వరం (ష్టం మమ విన్మరణం న్మ్రుతమ్‌ / 
నర్హేషామపీ వుణ్యానాం వరిష్టం న్మరణం మమ 4 
పాపములన్నిటిలోను అధికమైన పాపమేమన భగత్స్మరణ మరచి యుండుటయే 


యగును పుణ్యములన్నిటి లోను నధికమైన పుణ్యవేంవున భగవత్స్మరణ 
గలిగియుండుటయే యగును 


యతః పాష్పాద్దవం త్రాతుం భక్తిర్నారివ నిర్మితా | 
త్వరితం జీవితం యాతి త్వరితం యాతి యౌవనమ్‌ ॥ 


త్వరితం వ్యాధిరభ్యేతి తస్మాత్పూజ్యః పినాకధృక్‌ | 
యావన్నేందైయ వైకల్యం తావత్వూజయ శంకరమ్‌ ॥ 


పాప (అజ్ఞాన) మనెడి సాగరమును దాటుటకు భక్తియనెడు నావ సర్వేశ్వరునిచే 
నిర్మింప బడెను జీవితము అతిత్వరలో నశించి పోవుచున్నది ఆలాగున యౌవనమున్ను 
శీఘ్రముగా గడచి పోవుచున్నది ఆలాగున రోగమున్ను త్వరలోనే ద్గూరలోనికి చేరుతున్నది 
అందువలన త్వరలోనే ఆలస్యము చేయక భగవంతుని సేవింప వలయును ఎంతవరకు 
మరణము దగ్గరకు రాలేదో ఎంతవరకు జరానెరలు ఈశరీరమును ఆ(క్రమించలేదో, 
ఎంతవరకు దేహేం(ద్రియముల పటుత్వము తప్పులేదో దానికి ముందుగానే సర్వేశ్వరుని 
సేవింపుము అనగా భగవద్దక్తిని జేయుము 

హార్డిర్టరతి పాపాని ద్వువ్రచిత్తా రసి న్మ్రతః 

ఆనిచ్చయా౭._వీ నంన్ల్రష్టో దహత్వేవ హి పావకః ॥ 

దుష్టచిత్తము గలవాడై యుండినను తెలిసి గాని తెలియక గాని భగత్స్మరణ 
జేసినచో శ్రీహరి పాపములన్నిటిని హరించును అగ్నియందు తెలిసి గాని, తెలియక 
గాని పడినను లేక ఏవస్తువ్నలైనను పడిపోయిన నేలాగున భస్మమొనర్చునో ఈభోవడ్దక్తియును 
నాలాటిదే 
82. సూ॥ గుణమాహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజా ఇ౭_౬_సక్తి, 

స్మరణాసక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్యల్యాసక్తి, 


428 


పద ॥ 


ఉకీక ॥ 


ఈ మలయాళ నసుద్దురు గ్రంథావళి 


కాంతా౬_౬_సక్తాత్మ నివేదనా౭_౬_సక్తి, 
తన్మయుతా£౬_౬_ సక్తి, పరవ విరహాసక్తి, 
రూపైకధా౬_ ప్యేకాదశధా భవతి. 


గణమాహాత్మా సక్తి రూపాసక్తి పూజూసక్తి దాస్యాసక్తి సఖ్యాసక్తి వాత్స ల్యాసక్తి 
కాంతాసక్తా్యత్మనివేదనాసక్తి తన్మయతాసక్తి పరమవిహార సక్తి రూపా - ఏకధా- 
అపి - ఏకదశధా - భవతి 


భగ వద్నక్తి యనునది ఒక విధమైనను జీవుల సంస్కారము అభిరుచులను 
బట్టి పదకొండు విధములుగా నుండును (1) గుణమాహాత్మా సక్తి 
భగవంతుని దివ్యగుణముల వినుట యందాసక్తి గలిగియుండుట, (2) 
రూపాసక్తి = భగవంతుని దివ్వావతార స్వరూపములను సందర్శించుట 
యందాసక్తి గలి గియుండుటు, (3) పూజాసక్తి = భగవంతుని పూజించుట 
యందాసక్తి కలిగియుండుట, (4) స్మరణాసక్తి = భగవన్నామస్మరణ చేయుట 
యందాసక్తి గలిగియుండుటు, (5) దాస్యాసక్తి = భగవంతుని భక్తితో అనగా 
దాసభావముతో సేవించుట యందాసక్తి గలిగియుండుట, (6) సఖ్యాసక్తి= 
స్నేహితుని వలె భగవంతుని (ప్రేమించుట యందాసక్తి గలిగి యుండుట, 
(7) వాత్సల్యాసక్తి = భగవంతుని యందు వాత్సల్యముంచుట యందాసక్తి 
గలిగియండుటు, (8) కాంతాసక్తి= భగవంతుని నాయకునిగా దలచి భక్తుడు 
నాయిక వలె సేవ చేయుట యుందాసక్తి గలిగియయండుటు, (9) 
ఆత్మనివేదనాసక్తి = భగవంతునికి తనను పూర్తిగ సమర్పించుకొానుట యందాసక్తి 
గలిగియుండుట, (10) తన్మయతాసక్తి = భగవంతుని తో నైక్యమును 
బొందుట యందాసక్తి గలిగియుండుట, (11) పరవువిరహాసక్తి = 
పరమాత్మను విడచి ఒక క్షణమకాలమైనను యుండలేక భరింపలేని మహావిరహో 
సక్టిగలిగియుండుట, రూపా ఏక ధాపి = అట్టి భక్తి ఒకే విధమైనను, ఏకాదశధా= 
పదకొండు విధములుగా, భవతి = అగుచున్నది 


తా ॥ భగవద్భక్తి యనునది ఒకే విధమైనను అదిజీవుల సంసారమును, 


అభిరుచులను బట్టి పదునొకండు విధములుగా నుంటున్నది అవేవన 
(1)గుణమాహాత్మాాసక్తి (2) రూపాసక్తి (3) పూజాసక్తి (4) స్మరణాసక్తి 


నారద భక్తి సూత్రములు 429 


(5)దాస్యాసక్తి (6) సఖ్యాసక్తి (7) వాత్సల్యా సక్తి (8) కాంతా సక్తి (9) 
ఆత్మనివేదనాసక్తి (10) తన్మయతా సక్తి (11) పరమ విరహాసక్తి యని పదకొండు 
విధములు 


వి॥ దీని యందు చిట్ట చివరకు చెప్పిన పరమ విరహాసక్తి గొప్పది ఈభక్తి గోపికలకు 
గలిగి యుండెను నీటినుండి యొడ్డునకు పడిన చేప జలములో పోయి చేరుటకు నెట్టు 
పరితపించునో అత్తరి ఆయొక్క చింతన తప్ప మరియొక చింతన మెట్టు గలుగదో 
ఆలాగున భగవంతునిలో నైక్యమగుటకు అది యొక్క చింతమాత్రము గలిగి తక్కిన 
సంకల్పము లెవ్వియు గలుగక యుండని అవసప్టయే పరమ విరహాసక్తి యను భక్తి యగును 
ఈవిషయమై కైవల్య నవనీతము తీవ్ర ముముక్షత్వమును గూర్చి చెప్పునప్పుడీలాగున 
వచించెను రాత్రి కాలమున తలుపు వేసియుండగా అగ్నిచే దహించెడు నింటి నిప్పును 
నార్భుట కనేక పురుషులు ఇంటిచుట్టు నుండగా వ(స్తము సహా కా లిపోయిన నారీమణి 
ఎచ్చట సందుదొరికిన దానివల్ల పురుషుల మధ్య పరుగెత్తి పోయి నీటిలో పడులాగున 
నుండునని నిరూపించడమైనది 


కావుననే విరహాసక్తి యని చెప్పక పరమ విరహోసక్తి యని ప్రయోగించడమైనది 

విరహాసక్తి యని చెప్పినవో నది కామముతో గూడినదగును గోపికల విరహాసక్తి యట్టిది 
కాదని నిరూపించుట కొణుకే '“పరమి” యను పదమును ప్రయోగించడమైనది 

పరమ మనుటచే య ప్రాకృతమైనదనియు, పరమాత్మకు సంబంధించిన దనియు 
తెలియదగినది కైవల్యనవనీతమున మరియు నిట్టుచెప్పుబడెను పేడదిబ్బలోపల నుండు 
తెల్లని దొడ్డదగు పురుగు వేసవికాలమున కాలుచుండు ఇసుక లోపడిననెట్టు తపించునో 
ఆలాగున తాపత్రయాగ్నిచే తపించెడు జీవుడు పరమాత్మ జ్ఞానము గలిగి ఆత్మశాంతి 
గలుగుటుకు అట్టి తపనము గలి గియుండవలయునని నిరూపించడమైనది శ్రీరామక్నష్ణ 
పరమహంసల వారు ఈవిషయమును ఒక్కరిని గురించి చూపినారు అతడంత నిర్మల 
భక్తుడు గాడు నిర్మల భక్తుని వలె నటించి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణ పరమ హంసల 
వారి దగ్గరకు వచ్చి యుపదేశమడుగు చుండెడివాడు ఉపదేశమునకు ఇతర చింతలేమియు 
లేక తదేక భగవచ్చింతన మాత్రము గలిగియుండ వలయునని పరమహంస లవారు 
చెప్పు చుండెడివారు ఆభక్తుడు తనకితర చింతన లేమియు లేవనియు, మోక్షము 
గలిగిన చాలునెడి చింత యొక్కటే గలి గియున్నదని చెప్పుగ సరిమంచిది రేపు ప్రాతః 
కాలమున నాతో గంగలో స్నానము జేయుము చూచుకొని మంత్రోపదేశ విషయమై 


430 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఆలోచించెదమనిరి స్నానకాలమున అతడు నీటిలో మునుగునపుడు పరమ హంసలవారు 
యతని మెడను గట్టిగ నీటిలోని కదిమెను అతనికి ఊపిరి ఉక్కిరి బిక్కిరై పైకి లేయుట 
కెంత ప్రయత్నించినను పరమహంసలవారు మరింత బలముతో కొంత కాలము పట్టిన 
తరువాత విడిచి పెట్టెను కొంత సేపు శ్వాస నిశ్వాసములను నెమ్మతి చేసుకొన్నప్పుడు 
పరమహంసలవారిట్లడి గిరి, “నాయనా ! గురువు దగ్గర సత్యము జప్పవలయును 
అసత్యమును జెప్పురాదు నీటిలో మునిగి యుండగనేను అదిమిపట్టుగ ఊపిరి తక్కిరి 
భిక్కిరి గానుండిన సమయమున మీకేచింత గలి గియుండెనో చెప్పుమా?”' యని అడొను 
అపుడతడు “స్వామీ ! నీట నుండి బయటికి వచ్చి యూపిరి యాడిన చాలు''నను 
భావముండెనని చెప్పగా “నీటిలో నున్నప్పుడు నీకు భగవత్రాప్తి గలుగవలయునని 
భావముండలేదుగదా ! (ప్రాణ రక్షణజోయు వలయుననెడి తలంపు గదా గలి గియుండెను 
ఇట్టి వారు మోక్షమున కర్ణులు గారు నీటిలో మునిగియుండగ ప్రాణ బాధ గలిగిన 
సమయమున గూడ భగవద్‌ జ్ఞానము గలుగలేదే | భగవద్దర్శనము చేయలేదే మోక్షము 
బొందలేదే జీవితము వ్యర్షమాయెను గదా యను మనోవేదన గలవాడే మోక్షమున కర్టు' ' 
డని తెలిపిరి ఇది చూచిన నిపుడు గలవారియొక్క భక్తి వైరాగ్యము లెట్టుండునో 
తెలుసుకోవచ్చును 
ఈ నారదసూ[తవుందు పదకొండు విధములుగా భక్తిని గురించి 
వివరించడమైనది భాగవతాది గ్రంధములలో భక్తి నవ విధములుగా వర్ణించడమైనది 
10 తన్మయతాసక్తి 11 పరమవిరహాసక్తి ఈ రెండున్ను భాగవతాది పురాణకాలములో 
జెప్పిన భక్తీకన్న అధికరించినవి 


(్రవణం కీర్థనం విష్టోన్ల కరణం పొదసేవనమ్‌ ॥ 
అధ్ధనం వందనం దాస్యం నఖ్ల్యనూత్మనినేదనమ్‌ ॥ 


1 శ్రవణము, 2 కీర్తనము, 3 స్మరణము, 4 పాదసేవనము, 5 అర్భనము, 
6 వందనము, 7 దాస్యము, 8 సఖ్యము, 9 ఆత్మనివేదనము 1 శ్రవణమనగా 
అనంతకల్యాణగుణ పరిపూర్ణ్ణడైన భగవానుడు, భక్తుల సంరక్షించుటకొజుకు 
అవతరించిన కధలను వినుటు, 2 కీర్తనమనగా, భగవంతుని కల్యాణగుణములను 
కీర్తించుట, ౩ స్మరణమనగా భగవంతుని దివ్యనామములు స్మరించుచుండుట, 4 
పాదసేవనమనగా భగవదవతార మూర్తులగు విగ్రహముల సేవించుట, 5 అర్భనమనగా 
పరమపురుషుని తులసి మొదలగు పుష్పుములచే పూజించుటయు, 6 వందనమనగా 


వారదభక్తి సూత్రములు 431 


భగవంతునికి (ప్రదక్షిణ నమస్కారములను చేయుట, 7 దాస్యమనగా భగవన్మందిరములో 
అన్ని విధములలోను కైంకర్యపరుడై యుండుట, 8 సఖ్యమనగా ప్రాణమువలె భగవంతుని 
(ప్రేమించుటయు, 9 ఆత్మ నివేదనమనగా తన్నును, తనకు సంబంధించిన వన్నిటిని 
భగవంతునికి సమర్పించుట 


1 శ్రవణమువల పరీక్షిద్రాజున్ను 2 కీర్తనమువలన శ్రీనారదమహర్షియు, 
3 స్మరణమువలన శ్రీశుక బ్రహ్మర్షియు, 4 పాద సేవనమువలన శ్రీ లక్ష్మణ స్వామియు, 
5 అర్భ్చనమువలన ప్పధుచక్రవర్తియు, 6 వందనమువలన అ(క్రూరుడున్ను, 7 
దాస్యమువలన గరుడ హనుమంతులున్ను, 8 సఖ్యమువలన అర్జునుడున్ను, 9 
ఆత్మనివేదనము వలన శ్రీబలిచక్రవర్తియు పరమపదమను మోక్షమును బొందిరి 


(ప్రమాణము - 


విష్ణోస్తు శ్రవణే పరీక్షిదభవద్వైయ్యాసకిః కీర్తనే 

ప్రహాదస్స శ్రరణే తదం ఘీభజనే లక్ష్మీః పుధుః పూజనే । 
అక్రూర స్త్వభివందనే౭_ధ హసుమా౯ దాస్యే చ సభ్యేఇ_ర్జునః 
సర్వస్వాత్మనివేదనే బలిరభూత్‌ కైవల్య మేషాం నమః ॥ 


హరేర్నామైకమప్య త్ర కలౌ వదతి యో నరః | 
కలిర్న బాధతే తం చ సత్యం నత్యం న సంశయః ॥ 


ఈ కలియుగవమన హరినావుస్మరణవుఎను వరాత్ర వేనరుండు 
చేయుచుండునో, అట్టివానిని కలిదోషము బాధించజాలదు ఇది సత్య మిది సత్యము 
దీనియందు సంశయము లేదు 


జ్ఞానం తు దువ్కరం లోకే భజనం నుకరం మతమ్‌ / 

విజ్ఞానం న భవత్వేవ ద్దిజా భకోనిరోధినః / 

శంభు భక్షీకరస్వైవ భవేద్‌జ్ఞానోదయో దుతమ్‌ / 

జ్ఞాన మీకలియుగమున ప్రయాసముచే పాందదగినది భజన పరమగు భక్తియో 
సులభమని మవాబుషుల మతము ఓద్విజులారా | భక్తివహీనులకు ఆత్మజ్ఞానము 
కలియుగమున గలుగదు ఈశ్వర భక్తిగలవానికి ఆత్మజ్ఞానోదయ మతిత్వరలో సిద్దించును 


432 శ్రీ మలయాళ సద్దురు గ్రంథావళి 


నమో భగవతే వాసుదేవాయోంకారపూర్వకమ్‌ | 

మహానుంత్రమిదం ప్రొహు స్తత్త్వజ్ఞా ద్వాదశాక్షరమ్‌ ॥ 

“ఓం నమోభగవతే వాసుదేవాయ”? అనునది ద్వాదశాక్షర మహామంత్ర మని 
తత్త్వ జ్ఞానులగు మహర్షులు పలికిరి 


ప్రణవాద్భ్యాం నమోమధ్వం నారాయణనదాన్తిమమ్‌ ॥ 

మన్రమష్టాక్షరం విద్వాత్సుర్వనిద్రికరం న్ధుణామ్‌ / 

మొదట ఓంకారము మధ్య నమో, నారాయణాయ అంత్యము ఇదే అష్టాక్షర 
మహామంత్రమని తెలియందగినది, ఇది మానవులకు సమస్త సిద్దులున్ను మోక్షమున్ను 
గలిగించును 


నమో రామాయేతి విప్ర మంత్రమోంకార పూర్వకమ్‌ । 

షడక్షరం జపేద్యస్తు సాయుజ్యం ప్రాప్యతే నరః ॥ 

“ఓం రామాయ నమః” అను నీ శ్రీరామషడక్షరమం(త్రమును నెవండు 
జపమొనర్చునో, ఓ విప్రోత్తమా ! అట్టి నరుండు సాయుజ్యముక్తిని బొందును 


అహో చిత్రం మనుష్యాణాం చరిత్రమిదముచ్చలే / 

రామేతి ముక్రీదం నామ నన్మరన్తి దురాశయాః / 

వక్తుం శ్రమో న చాల్హో2_వీ శోతుమత్వంత న్యురన్‌ / 

తధాపీ రామ రామేతి న వదంతి దురాళయాః 4 

ఓహో! మానవులయొక్క చరిత్ర మతివిచిత్రమైనదని జెప్పబడు చున్నది 
“రామి” అనుమోక్షమును గలుగ జేసెడు నామమును స్మరించుట లేదే వీరిమనసెంత 
చిత్రమైనదో ఆశ్చర్యము రామ యను పదము నుచ్చరించుటకు కొంచెమైనను (శ్రమ 
యనునది లేనే లేదు వినుటకున్ను ఆరామ వాక్యమెంత సుందరమైనది అట్టుండియు 
“రామరామి” యను దివ్యమైన తారకమం(త్రమును జపించుటలేదే ! వీరెంతదుర 
దృష్టులో చెప్పులేవంని వుహాబుంషిసత్త వులు నొకరి కొకరు జాప్తుకొని 
ఆశ్చర్యపడుచున్నారు 

ఇనవోం నమళ్ళ్చివాయతి మం (తేణానేన సీద్దయః । 

న తస్మాదధిగంతవ్చుః వరావరవిభూతయే / 


నారద భక్తి సూత్రములు 433 


ఈలోకమున ““ఓం నమశ్శివాయ'' అను నీమం త్రము చేతనే సమస్త సిద్దులు 
గలుగుచున్నవి కావున ఓం నమశ్శివాయ అను మంత్రము అందరిచేతను పొందదగినది 
ఇది పరాపర విభూతిని గలుగ చేయునది పరబ్రహ్మప్రాప్తిని గలుగ జేయునది పరాపర 
విభూతిని యనగ ఇహపర సౌఖ్యముల రెండింటిని గలుగజేయునది 
వూర్చుం తు నర్హ్వమంత్రాణాం యో జయేత్రుణనం శుభమ్‌ ॥ 
ఓంకారః ప్రణవం ([బహ్మా నర్ద్వమంత్రేవషు నాయకః 4 
సవంస్త వంం(త్రవుంంలకు వెందట శంభో(ప్రదవంగం (ప్రణవవంను 
జేర) కొనవలయును ఓంకారవునియు, (ప్రణవవునియు జాప్తునది సాతాత్తుర 
బ్రహ్మస్వరూపము ఇది సర్వ మంత్రములలోను నాయకము 
83. సూ॥ ఇత్యేవం వదన్తి జనజల్ప నిర్భ్వయా ఏకమతాః కుమార 
వ్యాస శుకశాణ్ణిల్వ గర్గ విష్ణు కాణ్తిన్య శేషోద్దవారుణి 
బలి హనుమద్విభీషణాదయో భక్తా కచార్యాః. 
పద॥ ఇతి - ఏవం - వదన్తి - జనజల్పనిర్భయాః - ఏకమతాః - కుమార వ్యాస 
శుకశాజణ్జిల్య గర్గ విష్ణుకాజ్జిన్య శేషోద్రవారుణిబలి హనుమ ద్విభిషణాదయః - 
భక్తా ్య్రచార్యాః 
టీక॥ జన జల్పనిర్భయా:ః = పావురజనులటెలుక్కు నిందాదరాషణ లకు 
భయపడనివారు, ఏకమతాః = భక్తియొక్కటియే ముక్తిని గలుగజేయునను 
ఏకాభి ప్రాయము గలవారు, కుమార= సనత్కుమారుడు, వ్యాస = వ్యాసుడు, 
శుక = శుకుడు, శాండిల్య = శాండిల్యుడు, గర్గ = గర్లుడు, విష్ణు = విష్ణువను 
బుషి కౌండిన్య= కౌండిన్యుడు, శేష = ఆదిశేషుడు, ఉద్రవ = ఉద్దవుడు, 
ఆరుణి = ఆరుణో, బలి= బలిచక్రవర్తి, హనుమత్‌ = హనుమంతుడు, విభీషణ= 
విభీషణుడు, ఆదయః = మొదలుగాగల, భక్తా్యచార్యా= భక్తా చార్యులు, 
ఇత్యేవం = భక్తియే ముక్తి నిచ్చునదని, వదంతి = చెప్పుచున్నారు 


తా ॥ పామర జనులయొక్క_ నిందాదూషణలకు భయపడని వారలై, 
భక్తి యొక్కటియే ముక్తిని గలుగజేయునని ఏకాభిప్రాయము గలవారెవరన 
సనత్కుమారుడు, వ్యాసుడు, శుకుడు, శాండిల్యుడు, గర్లుడు, విష్ణువనుబుషి, 


434 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావఆ 


కౌండిన్యుడు, ఆదిశేషుడు, ఉద్దవుడు, ఆరుణి, బలిచక్రవర్తి, హనుమంతుడు, 
విభీషణుడు, వెొదలుగా గల భక్త్రాచార్యులు భక్తియే ముక్తి నిచ్చునదని 
జొప్తుచున్నారు 


వి॥ దీనియందు “కుమారి' అని ప్రయోగించుటచేత (బ్రహ్మ మానస 
పుత్రుడగు దేవర్షి యగు నారదుడనగు నేనున్ను భక్తియే ముక్తిని గలుగ జేయునని ప్రభోదము 
జేయు వారలలో పప్రధముడని భావించి కుమార శబ్దము ముందుగ ప్రయోగించుటకు 
గారణమైనది లేక తనచే నిర్మింప బడిన భక్తి సూ త్రములగుటుచే తన పేరు స్వయముగా 
జొప్పక కుమారుడని జెప్పియుండవచ్చును లేక బుషులందరిలోను సనత్కుమారుడు 
గొప్పువాడును, బ్రహ్మమానస పుత్రుడును నగుటచే సనత్కుమారు ల పేరుముందుగా 
ప్రయోగించి యుండవచ్చును సనక, సనందన, సనత్కుమార సనత్సు జాతులు 
నలుగురున్ను మహాయోగులని (ప్రసిద్ది గాంచిన వారలు అట్టి మహాయోగసిద్దియు భక్తి 
వలనే గలి గినదని నిరూపించుట కొరకు సనత్కుమారుల పేద్దు మొదటనే జెప్పడమైనది 
“విభీషణాదయః? అని ఆదిశబ్దము ప్రయోగించుటవల్ల భక్తి వల్లనే మోక్షము గలుగునని 
అభిప్రాయము గల బుషులు ఇకను పెక్కం(డ్రు గలరని తెలుపడమైనది అగస్త్యుడు, 
భృగువు, దూర్వాసుడు, (ప్రహ్లాదుడు, అంబరీషుడు సూతుడు, శౌనకుడు మొదలగు 
వారెందరో గలరు, ““భక్తాాచార్యాః'' అనిచెప్పుటలో వీరందరు భూలోకములో భిక్తిమత 
(ప్రవర్తకులై యుండిరి ఒక మతమును (ప్రవర్తమానముగా జేయు వారికే ఆచార్యశబ్దము 
ప్రయోగించ బడును ద్రైతమతాచార్య, శ్రీమధ్వాచార్యులు, విశిస్ట్రాద్వైతాచార్య, 
శ్రీరామానుజా చార్యులు, అద్వైళయతా చార్య, శ్రీశంకరాచార్యులు ఈలాగున ఆచార్య 
శబ్దము (ప్రయోగించెడు స్తలములలో ఆయామతములను ప్రపంచములో ప్రబోధించిన 
వారలని (గ్రహించుకొనవలయును ఆలాగున సాంఖ్యమతా చార్యుడు కపిలుడు, 
యోగమతాచార్యుడు పతంజలి, వ్యాకరణ మతాచార్యుడు పాణిని, ఈలాగున ఆచార్య 
శబ్దమున కద్దము (గ్రహించుకొనునది ఆచార్యుడనగా గురుడు ఆచార్యశబ్దాద్దము - 


ఆచినోతి చ శ్యాస్తాణి ఆచారే స్థావయత్తపీ / 
నాయమాచరతో యస్మా దాచార్వ స్తేన కథ్యతే ॥ 


మొదట ఆచార్యులవద్ద శా(స్తవములచక్కగా అధ్యయనము జేసుకొని 
ఆశా(స్త్రములో జెప్పిన చొప్పున ఆచరించువాడై తాను ఆచరించునట్టు శిష్యులచే ఆచరింప 


నారద భక్తి సూత్రయులు 435 


జేయు వాడెవడు గలడో ఆకారణమువల్ల ఆచార్యుడని శాస్త్ర ములచే చెప్పబడినది ఇకగురు 
శబ్బాద్ద్రమును వినుడు 
గూళజ్రున్ల ్భంధకారుస్వాత్‌ దుళ్లు న్రన్చిరోధకః / 
అంధకారనిరోధిత్వాద్దురురిత్తభిదీయతే / 
“గు” అను శబ్దము అంధకారమునకు సంబంధించినది ““రు' అను శబ్దము 


ఆ అంధకారమును నశింపజేయు (ప్రకాశము గలిగినది అజ్ఞానమను నంధకారమును ర 
హితమొనర్చి జ్ఞాన (ప్రకాశమును గలుగజేయు వానినే గురువందురు 


84. సూ॥ యఇదం నారద ప్రోక్టం శివానుశాసనం విశ్వసితి శ్రద్రత్తే 
స భక్తి మాన్ఫవతి స (పేష్టం లభతే స (పేష్టం లభత 
ఇతి. 


పద॥ యః - ఇదం -నారద ప్రోక్తం - శివాను శాసనం - విశ్వసితి - (శ్రద్దత్తే - సః - 
భక్తిమా౯ - భవతి - సః - (పేష్టం - లభతే - సః - (ప్రేష్టం - లభతే - ఇతి 

టీక॥ యః = ఎవడు, ఇదం = ఈ, నారద ప్రోక్తం = నారదమునిచే జెప్పబడిన, 
శివానుశాసనం = మంగళాశాసనము, విశ్వసితి = విశ్వసితి = విశ్వసించునో, 
(శ్రద్రత్తే - శద్దతో నుపాసించునో, సః - వాడు, భక్తీిమా౯ = భక్తి గలవాడు, 
భవతి = అగుచున్నాడు, సః = వాడు, (పేష్టం = మిక్కిలి (ప్రేమా స్పదమైన 
భగవంతుని, లభతే = పొందుచున్నాడు సః = వాడు, (ప్రేష్టం =మిక్కిలి (ప్రేమ 
పాత్రుడైన పరమాత్మను, లభతే = పొందుచున్నాడు, ఇతి = ఈ'ప్రకారముగా, 
నారదః = నారదమహర్షి, ప్రోవాచ = వచించెను ఇతి = శబ్దము గ్రంధాంత 
మునుపదేశించు చున్నది 

తా॥ ఎవడు ఈనాదమహర్షిచే జెప్పబడిన మంగళ కరమగు నారద భక్తి 
సూత్రములను విశ్వసించి (శ్రద్దతో నుపాసించునో వాడు భక్తిగల వాడగుచున్నాడు 
వాడు మిక్కిలి (పీమాస్పదమైన భగవంతుని బొందుచున్నాడు వాడు మిక్కిలి 
(పేమపాత్రుడైన పరమాత్మను బొందుచున్నాడు 


వి॥ (శ్రద్దా విషయమై - 


436 శ్రీ మలయాళ సదురు గ్రంథావళి 


శ్రద్దావానభతే జ్ఞానం తత్సరస్థ్రంయతేం ద్రియః ॥ 
జ్ఞానం లబ్బ్రా పరాం శాంతి మచిరేణాదిగచ్చతి ॥ ((గీ-4-39) 


(శ్రద్ద గలవాడును, తదేక నిష్టగలవాడును, సర్వేంద్రియ నిగ్రహముగల వాడు 
జ్ఞానమును బొంది సర్వోత్మృష్టమైన పరమశాంతిని (ప్రకృతి శమించిన స్థానమును) 
శీఘ్రముగా బొందుచున్నాడు అనగా మోక్షమును బొందుచున్నాడని యద్రము 


అ(్రద్దధానాః వుడువా ధర్ముస్వాన్సు వరంతప ॥ 

ఆ(ప్రావ్వు మాం నిన్తర్లన్హో వ్రత్వునంసారవర్హ్మని/ (9-3) 

ఓయర్జునా ! ఈ ఆత్మజ్ఞాన ప్రాప్తి కరమగు ధర్మమును భగవంతునియందు 
(శ్రద్రలేని మానవులు బొందజాలక జనన మరణ రూపమగు సంసారమార్గము నందే 
వర్తించుచుందురు భగవ త్రాప్తికి (శ్రద్ద యొక్కటి యేం ముఖ్యకారణవంని 
భగవానుడుపదేశించెను శ్రద్దగలిగి యుండుటకు బ్రాహ్మణుడై పుట్టవలయునని గాని, 
సన్నా్యసియై యుండవలయునని గాని, శాస్త్రము చదివియుండవలయునని గాని 
భగవానుడు చెప్పియుండలేదు (శ్రద్ద గలవారెవరైనను భగవంతుని (మోక్షమును) 
బ్‌"ందగలరు 

నాస్తీ శ్రద్దాసమం వుణ్యం నాస్తీ శ్రద్దానమం నుఖమ్‌ ! 

నాస్తీ శ్రద్డానమం త్తీర్టం నంసారే ప్రాణినాం నవ ॥ 

నారదపురాణవలు ఇది నారద వుహర్షిచే ఒకానొక రాజుకొటుకు 
పదేశింపబడినది ఓ రాజా! ఈ సంసారములో మానవులకు (శ్రద్దకు సమమైన పుణ్యము 
లేదు శ్రద్దకు సమానమగు సుఖమున్ను లేదు (శ్రద్దకు సమమగు తీరయాత్రయున్ను 
లేదు, (శ్రద్ద యనగా? ఏ సమయములో ఏపనిని ఏలాగున జేయవలయునో ఆలాగున 
శుద్రముగా జేయుటయే 

సర్ద్వస్తరతు దుర్గాణి నర్వో భద్రాణి వళ్చుతు / 

నర్చున్దుద్దుద్దిమాన్తోతు నర్వనుర్ద్యత నందతు ॥ 

ఓం తత్తుత్‌ 
= నా. 


ఓమ్‌ 
శ్రీభగవద్దీత 
C భక్రియోగము 


భక్తుని యొక్క అక్షణము 


అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ | 
నిర్మమో నిరహంకారః నమదుఃఖసుఖః క్షమీ ॥ 


సకల భూతములనున్ను ద్వేషింపనివాడును, మిత్రధర్మముగల వాడును, 
దయ గలవాడును, మమత్వము లేనివాడును, అహంకారము లేనివాడును, 
సుఖదుఃఖములయందు సమబుద్దిగలవాడును, ఓర్పుగల వాడును 

సంత్భుప్పన్దుతతం యోగీ యతాత్మా ద్ధుఢనిళ్టియః । 

మయ్యర్దితమనో బుద్రిర్వో మద్దుక్తన్దుమే ప్రీయః 4 

నిత్య సంతోషియు, మనోనిగ్రహము గలవాడును, నిశ్చయ జ్ఞానము 
గలవాడును, నాయందర్శించిన మనస్సున్ను, బుద్దియును గలవాడును, ఎవడో 
అట్టి నిష్కామానుప్పానపరుడగు యోగియే (ధ్యాన యోగము చేయువాడే) నాకు 
భక్తుడున్ను, నాకు ప్రియుడున్ను అగుచున్నాడు 

యస్మాన్నోద్దిజతే లోకో లోకానోద్దిజతే చ యః / 

హర్ణామర్ధభాయోద్దేగార్యుకో యను చమే ప్రియః ॥ 

ఎవనివలన (లోకము) జనము భయము నొందదో, ఎవడు లోకము 
వలన భయము నొందడో, ఎవడు సంతోషరోష భయములచే గలతనొందని 
మనస్సుగలవాడో అట్టివాడు నాకు ప్రియుడు 

అనపేక్ష శ్చుచ్చిరక్ష ఉదాసీనో గతన్యధః / 

నర్వారంభవరిత్యాగ్‌ యో మద్దుక్తన్లు మే ప్రీయః / 


436 శ్రీ మలయాక సద్గురు గ్రంథావళి 


ఏ నాభక్తుడు దేనియందు నపేక్ష లేనివాడును, బాహ్యాభ్యంతర 
శుద్దిగలవాడును కార్యదీక్షగలవాడును ఎందును తగులుకొననివాడును, 
మనోవ్యాకులత్వము లేనివాడును, సమస్తాడంబర కర్మలను వదలినవాడును 
అగుచున్నాడో వాడు నాకు ప్రియుడు 


యో న హృవ్యతి న ద్వేష్టీ న శోచతి న కాంక్షతి । 

శుభాశుభ వరిత్వాగీ భో మాన్యన్లు మే ప్రియః ॥ 

ఎవడు సంతోషింపడో, ద్వేషింపడో, దుఃఖింపడో, కోరడో ఎవడు 
శుభాశుభములను వదలినవాడో అట్టి భక్తుడు నాకు ప్రియుడు 


నమళ్ళుత్రౌ చ మిత్రో చ తధా మానాననూనయోః / 
శీతోష్టనుఖదు:ఖోషు సమన్సంగ వివ్థితః / 


శత్రువుని యందును, మిత్రునియందును ( స్నేహితునియందును) 
సమానుడున్ను, అటులనే పూ జాపరాభవములయందును సమానుడును, శీతము 
ఉపష్ణవరు సుఖవుు దంఃఖవును వానియుందు సవరానుడంన్న్న, సర్వ 
సంగవివర్ణితుడున్ను ( అనగా సమస్త సంగములనుండి విడుదల పొందిన వాడును ) 


తుల్యనిందాన్తుతిర్మానీ సంతుష్టో యేన కేన చిత్‌ / 
అనికోతః స్టీరముతిర్భక్రీమాన్మే ప్రియో నరః ॥ 


నిందయందును స్తుతియందును సమానుడును, మననశీలుడును, 
(మౌనముగలవాడును) శరీరము నిలుచుటకు తగినయే యాహారపదార్దము 
చేతనైనను సంతోషమునొందువాడును, నియతమైన నివాసము లేనివాడును, 
నిశ్ళయబుద్దిగలవాడును, నాయందుభక్తే గలవాడునైన నరుడు నాకు ప్రియుడు 


కా కా 


గాంధీ మహాత్ముని పియరీతము 


వైెష్తవజనతో తేనే కహియే 

జే పీడపరాయీ జాణోరే 

పర దుఃఖే ఉపకారకరే తోయే 
మన అభిమానన ఆణోరే. 
సకలలోకమాం సహునే వందే 
నిందా న కరే కేనీరే వాచ కాఛ మననిశ్చల రాఖే 
ధన ధన జననీ తే నీరే. 
సమద్చష్టీనే తృష్టాత్యాగీ 

పరస్త్రీ జానే మాతరే. 

జిహ్వాధకి అసత్య న బోలే 

పరధన నవ ర్లూలే హాధరే. 
మోహమాయా వ్యాపే నహిజానే 
దృఢ వైరాగ్య జేనా మన మాలే. 
రామనామ సూం తాలిలాగీ 

సకల తీరధ తేనా తనమాలే. 
వణలో భీనే కపట రహితఛే 
కామక్టోధని వార్యారే. 

భణే నరసైంయో తేనుం దరశనకర్తా 
కులఏకోం తర తార్యారే. 


F30 


నారాయణోపనిషత్తు 


మాయా తత్కార్వమభిలం యదస్తేధాద్యాత్యవహ్హ్మనమ్‌ | 
(అపాన్సారాయణాఖ్యం తత్కలయే స్వాత్మమా(త్రతః ॥ 
ఓం సహనావవత్వితి శాంతిః 


ఓమ్‌ అధ పురుషోహ వై నారాయణోజ౭_కామయత ప్రజాః సృజేయేతి 
నారాయణా త్రాణో జాయతే, మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్థ్యోతి 
రాషః పృధివీవిశ్వస్యధారిణీ నారయణా ద్ర్రహ్మాజాయతే, నారాయణా ద్రుద్రో 
జాయతే, నారాయణాదింద్రోజాయతే, నారాయణా (త్ర జాపతిః (ప్రజాయతే, 
నారాయణా ద్దా ఏదశాదిత్యా రుద్రావసవః సర్వాణి ఛందాంసి, నారాయణాదేవ 
సముత్సద్యంతే, నారాయణా [(త్రవర్తంతే నారాయణో ప్రలీయంతే, ఏతద్వగ్వేద 
శిరోఇుధీతే (1) అధ నితో నారాయణః (బ్రహ్మా నారాయణః శివళ్ళ 
నారాయణః విదిశశ్చనారాయణః ఊటద్ద ఏం చ నారాయణః అధళశ్ళ నారాయణః 
అంతర్భహిళ్ళ నారాయణః నారాయణ ఏవేదం సర్వం యదూతం 
యచ్చభవ్యమ్‌ నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్దో దేవఏకో 
నారాయణః నద్వితీయో2_స్తికళ్చిత, యఏవం వేద సవిష్ణురేవ భవతి స విష్ణురేవ 
భవతి । ఏతద్యజుర్వేదశిరో౭_ధీతే (2) ఓ మిత్యగ్ర్య్యాహరేత్‌ | నమ ఇతి పశ్చాత్‌ 
నారాయణాయేత్యుపరిష్ట్రాత్‌, ఓమిత్యేకాక్షరవ్‌ం, నవు ఇతిద్వే అక్షరే 
నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణ స్యాష్టైక్షరం పదమ్‌ యో 
హవై నారాయణ స్యాష్ట్ర్రక్షరం పదమధ్యేతి అనప(బ్రువః సర్వమాయురేతి విందతే 
ప్రాజాపత్యం రాయస్పోషం గోపత్యం తతోఇవ్పుతత్వ వుశ్నుతే 
తతో౬_మృతత్వమశ్నుత ఇతి ॥ ఏతత్సామ వేదశిరోఐ_ధీతే (3) ప్రత్యగానందం 
(బ్రహ్మ పురుషం (ప్రణవ స్వరూపమ్‌ అకార ఉకారో మకారఇతి, తా అనేకధా 
సమభవత్త దేతదోమితియ ముక్తా ముచ్యతే యోగీ జన్మ సంసార బంధనాత్‌, 
ఓం నమోనారాయణా యేతి మంత్రోపాసకో వైకుంఠ భువనం గమిష్యతి 


గనారాయణోపనగిషత్తు 441 


తదిదం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్తదిధాభ మాత్రమ్‌ బ్రహ్మణ్యో దేవకీ 
పుత్రో (బ్రహ్మణ్యో మధుసూదనః (బ్రహ్మణ్యః పుండరీకాక్ష (బ్రహ్మణ్యో 
విష్ణురచ్యుత ఇతి సర్వభూతప్పమేకం వైనారాయణం కారణపురుష మకారణం 
పరం(బ్రహ్మోమ్‌ ఏతదధర్వశిరోఇ_ధీతే (4) ప్రాతరధీయానో రా(త్రికృతం 
పాపం నాశయతి సాయమదీయానో దివసకృతం పాపం నాశయతి, తత్సాయం 
ప్రాతరధియానో పాపోఇ_పాపో భవతి మధ్యందినమాదిత్యాభిముఖో2ఇ_ధీ 
యానః పంచమహాపాత కోపపాత కాత్రృముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం 
లభితే, నారాయణ సాయుజ్యమావాప్పోతి, శ్రీమన్నారాయణ సాయుజ్య 
మవాప్నోతి య ఏవం వేద ఓమ్‌ సహనావవత్వితి శాంతిః ఓమ్‌ 


అనుబంధము 


దేశము 


దేశ౭_న్మి౯ భారతే వర్ణే ప్రాన్ఫ మూనువ్యమ ధ్రువమ్‌ | 

న కుర్వాదాత్మనః డ్రాయస్తేనాత్మా ఖలు వంచితః ॥ 

పుణ్యభూమియగు నీ భారత దేశమునందు నశ్వరమగు మనుష్య 
జన్మము లభించియు ఆత్మ (శ్రేయస్సు (జ్ఞానము) కొజుకెవడైతే ప్రయత్నము 
జేయుడో అట్టివాడు నిశ్చయముగా తనయాత్మను వంచన జేసినవాడగు 
చున్నాడు భారతదేశము పుణ్యభూమియని చెప్పుటచే దేశాభిమానముచే 
నాలాగున జాప్పుచున్నారని గొందరు దలంచవచ్చును లోకచారిత్ర దృష్టితో 
జూచువారందరున్ను అది సత్యమనియే తలంతురు ఏలన భారతదేశము 
యోగపరముగాను, ఇతరదేశములు భోగ పరముగానుంటున్నవి లోకచరిత్రము 
జూచిన వారందరికిన్నీ ఇది గోచరముగా గలదు భారతీయు లెంత 
(ప్రయత్నమునైనను ఆత్మ [ప్రాప్తి కొణుకు, దైవప్రాప్తి కొలుకు, మోక్షము కొరకు 
జేయుదురు ఇతరదేశము వారో ఎంత ప్రయత్నమైనను లోక ప్రాప్తి కొణకు, 
నితరదేశ జయముకొటుకు పాటు బడుదురు భూలోకమున కంతటికిని 
విజ్ఞానమును దైవ జ్ఞానమును వెదజల్రినవారు ఆసియాఖండ వాసులగు |ప్రవక్తలే, 
దివ్య పురుషులే భారత దేశమున్ను ఆసియాఖండములో జోరినదే 
శ్రీబుద్దదేవుడు శ్రీ యేసుక్రీస్తు, శ్రీమహమ్మదు నబి, ఆదిశంకరులు 
మొదలగు వారందరున్ను ఈయాశియాఖండములోనే జన్మించిరి 
(ప్రపంచములోగల వుతము లన్నియు ముఖ్యముగా నీనాల్గింటితో 
సంబంధపడియే యున్నవి వ్యాసాద్యనేక మహర్షులు ఈభారత దేశముననే 
జన్మించి దైవధర్మమును లోకమునకు పదేశించిరి మజటీయు భూలోక 
మంతయు పర్యటన జేసి పరిశోధన సలిపిన అహింసా వ్రతపరులు శాకాహారులు 
నీభారత దేశమున నున్నట్లధికము మరి యే దేశము నందును గనిపించరు 


అనుబందయు 443 


వాంఛర్హి జన్మ మానువ్యం భువి దేవాళ్ళతః క్రతు; / 
చిద్వుద్యాయాం వరోపాస్తా యతో నాన్యోధికారభాక్‌ / 


దత్తాత్రేయుడు - భూలోకమందు మానవజన్మము గలుగుట కాటుకు 
దేవతలున్ను దేవే ౦(ద్రుడున్న్ను నిరంతరవలు వాంఛించుచున్నారట ! 
(బహ్మవిద్యయందు పారంగతులగుటకున్నూ, ఉపాసన జేయుటకున్నూ 
మానవజన్మమున మాత్రమే అధికారము గలిగియున్నది ఇతరజన్మములగు 
దేవతలయందుగాని, యత్ష్మగంధర్వ్యాదులయందుగాని, రాకసాసురులయందు గాని, 
(బ్రహ్మ విచారముజేయుటకు తగిన హృదయ సృష్టిగలిగి యుండలేదు ఈవిషయమై 
కరోపనిషత్తు తెలిపినది జూడుడు కావుననే జన్మములన్నిటిలోను మానవజన్మము 
(శ్రేష్టమని చెప్పబడెను 
మూ ॥ యధా౭_దర్భే, తధా2_త్మని 

యధా స్వప్నే తధాపితృలోకే । 

యధా౭_ప్ప్ర పరీవ దదృశే తధా గవ్రర్వలోకే 

చాయా౭2..తపయోరిన బ్రహ్మలోకే ॥ 


ఏవిధముగా నిర్మలమైన అద్ద్రమునందు తన ప్రతిబింబము స్పష్టముగా 
గనబడుచుండునో, ఆలాగున నీమానవలోకమున మనుష్య జన్మయందు 
పరమాత్మ స్వరూపము తెలిసికొనుటను దగిన హృదయమున్ను, బుద్రియున్ను 
గలిగియున్నది మరియు పితృదేవతల లోకమునందు జన్మించిన వారలకు 
స్వప్నములో తనదేహము అస్పష్టముగాను వికారములతో గూడినదిగాను 
కనిపించునట్లే (బ్రహ్మము అస్పష్టముగా, గనిపించెడు సృష్టియే గలదు మరియు 
స్వర్గలోగమున గంధర్వులై దేవతలై పుట్టినను నీటిలో గనిపించెడు తన ఛాయవలె 
అస్నష్టముగా పరమాత్మను తెలుసుకొనెడి సృష్టియే గలిగియుండును అనగా 
నీటిలో గనిపించెడు తనఛాయ యేలాగున ఉన్న దున్నట్టు కనబడక నల్లగ 
గోచరించునో గంధర్వ దేవ జన్మల యందును ఆలాగుననే యుండును ఇక 
సత్యలోకవుగు చతుర్ముఖ (బ్రహ్మలోకమునందు జన్మించినను ఎండలో 
గనిపించెడు తన నీడ వలెనే (బ్రహ్మోపాసనయు గలుగును అనగా నెండలో 


444 శ్రీ మలయాళ నద్దుదు గ్రంగావఆ 


గనిపించెడు మానవుని ఛాయ స్పష్టముగా శరీరవృడ్ణము ధరించిన ఆభరణాదులు 
వస్త్రములు ఉన్నదున్నట్టు గనిపించక పాగరూపముగా నెట్టు గనిపించునో, 
సత్యలోకమున జన్మించినను స్పష్టముగా బబహ్మసాక్షాత్కారజన్మము గలిగే స్టితిలో 
లేదు దేవతలకన్నను సత్యలోకవాసులకన్నను (్రేష్రమైనదే యామానవజన్మము 
ఇంతపావనమైన దైనను మానవులు దీనియొక్క మహిమను దెలుసుకొనుట లేదు 


సృష్ట్రా పురాణి వివిధాన్యజయాత్మశకా 5 
వృశాాన్సరీసృపపశూ౯ ఖగదంశమత్సా్యా౯ | 
తైస్తైరతుష్త్రహృదయః పురుషం విధాయ 
బ్రహ్మావలోకధిషణం ముదమాప దేవః ॥ 


సృష్టికాలమున (బహ్మదేవుండు తనయాత్మ శక్తిచేత , యనేకములైన 
వృక్షములను, సరీస్ఫపములను, పశువులను, పక్షులను, మక్షికములను, 
మీనములను వెముదలగు ననంతస్థావర జంగవుములను, సృష్టించియు 
వాటికివేటికిన్ని ఆత్మజ్ఞానమును తెలిసికొనుటకు శక్తి లేనందుచే తన 
సృష్టియంతయు వ్యర్ధమైనదిగదా యని తలంచి విషాదమును బొందెను మరల 
ద్నీక్ణముగ నాలోచించుకొని తనతపళ్ళిక్తిని, వేదశక్తిని, ఆత్మశక్తి నిన్ని కేంద్రీకరించి 
(బ్రహ్మావలోకమును జేయుటకు తగిన బుద్దిగల మానవుల సృష్టించెను అట్టి ప్రజ్ఞ, 
జ్ఞానము నిర్మలబుద్దిగల మానవుల జూచి (బ్రహ్మ దేవుడానందమును బొందెను 
దీనివలన మసుజజన్యమెంత గొప్పదో తెలిసికొనవచ్చును అని భాగవతము 


మూ ॥ ఇహ చేదవేదీదథ సత్యమస్తి న చేదిహావేదీన్మ హతీ వినషిః | 

భూతేషు భూతేషు నిచిన్త్యధీరాః ప్రేత్యాస్మాల్లో కాదమృతా భవన్తి ॥ 

ఈ లోకమున ఆత్మస్వరూపమును తెలిసికొనిన యెడల అప్పుడు 
సత్యరూపమగు శాశ్వతసుఖము గలదు ఆలాగున నీదేహముతో నున్నప్పుడే 
ఆత్మస్వరూపమును దె లిసికొనకపోయినచో గొప్పదైన నష్టము (దుఃఖము) 
బొందవలసియుండును జ్ఞానులు సర్వభూతములయందును అద్వితీయమగు 
నాత్మతత్వమును తెలిసి కొని ఈలోకమునుండి మరణమును బొంది 
మరణహితమగు నమృతత్త మును బొందిన వారగుచున్నారు అని కేనోపనిషత్తు 


అనుబంధము 445 


మూ ॥ యదేవేహ తదముత్రయదముత్ర తదన్విహ । 

మృత్యోస్స మృత్యుమాష్నోతి య ఇహ నానేవ పశ్యతి ॥ 

జీవుడిచ్చట జీవించుచున్నప్పుడే యవస్టగలిగియయండునో, 
పరలోకమందును దానిననుసరించిన స్టితినే బొందగలుగును పరలోకమందెటి 
ప్రితిలోనుండునో మరల భూలోకమందు జన్మించు నప్పుడు తదనుగుణ జన్మమే 
గలుగును ఇచ్చుట యేకత్వమైన తన యాత్మను దర్శింపక, యనేకత్వమగు 
దృశ్యములో రమించుచుండునో వాడు జననమరణ కాల చక్రములో నిరంతరము 
తిరుగుచుండును కరోపనిషత్తు 

వతానవుడు సంచిత, (ప్రారబ్ద, ఆగామి యను కర్మ(తయముతో 
గూడియుండును సంచిత, (ప్రారబ్దముల కధీనుడై యుండవలసి యుండినను, 
ఆగామికర్మ తన స్వాధీనమైయుండును, అది వర్త్రమానక్రియ మాణము దీనియందు 
జాగ్రత వహించిన జన్మరహితమగు మోక్షమును బొందవచ్చును స్వర్గమునైన 
బొందవచ్చును ఉత్తమమైనజన్మమూభూనను బొందవచ్చును లేక నరకమునైన నీచ జన్మమైన 
గలుగును అది యనుసంధించిన బాణమువంటిది లక్యమును గొట్టవచ్చును లేక 
లక్యమునైనను మార్చుకొనవచ్చును లేక ఉపసంహరించుకొనవచ్చును ఈ జన్మమున 
అజాగ్రత గలిగినచో మూడుజన్మములను జెౌణుచినవాడగును, మెలకువ గలిగి వర్తించిన 
ఆత్మశుద్దిని గలుగజేసికొని ఇచ్చటనే పరమ శాంతియు, పరమున మోక్షమునైనను, 
పుణ్యలోకమునైనను పొందవచ్చును మరల జన్మమునెత్తవలసి యుండిన యుత్తమ 
జన్యనైనను బొందవచ్చును, కావున మిక్కిలి మెలకువ గలిగి వర్తింపుడు 
మూ ॥ ఇహ చేదశకద్చోద్దుం ప్రాకృరీరస్య విస్రసః | 

తతస్సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే ॥ 

అట్టి పరమాత్మను దేహము పడిపోవుటకు ముందు ఈలోకమునందే 
తెలిసికొనుట కసమర్దుడైనయెడల వృధివ్యాది లోకములందు, జన్మమెత్తుట 
కొటుకు సమర్ద్హుడగుచున్నాడు కర[శ్రుతి ఇదేవిధముగ గీతలోను శ్రీక్నష్ణభగవాను 
డుపదేశించెను 

ఇ పవ వ్రైర్రితన్సుర్లో యేషాం సామే సీతం మనః / 

నిర్లోషం హి నమం (బహ్మా తస్మా ధ్రుహ్మాణి తేస్తీతాః ॥ 


446 ఈ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఎవరియొక్క మనస్సు సకల ప్రాణులయందుండు ఆత్మయు, తన 
యాత్మయు నొకటి యను సమభావన గలిగినట్టి ఆత్మయే తానను స్థిరత్వము 
గలిగియుండునో, అట్టివార్రచేత ఈ దేహముతో నీలోకమున నున్నప్తుడే 
జననమరణములకు హేతవగు సంసారబంధము ద్రుంచబడును పరబ్రహ్మము 
సమభావముగలిగినదియును, దోషరహితమైనదిగదా ! ఆ కారణమువలన 
అట్టి బ్రహ్మానుభవముగలవారు పఠబ్రహ్మమునందే యున్న వారగుదురు 

(బ్రహ్మమెట్టు నిర్జోషమైనదో ఆలాగున జీవుడుగూడ (ప్రకృతి దోషరహిత 
మైనప్పుడే బ్రహ్మమందైక్యము గలుగును అట్టైన నీటిలో నీరున్నూ, నూనెలో 
నూనెయున్నూ ఐక్యమగునట్టుండును, అట్టు గానిచో నీటిలో నూనెయు, నూనెలో 
నీరున్నూ కలియనట్టు భిన్నముగానే యుండును 

శక్చోతీపైవ యస్తోఢుం (పొక్టురీర విమోక్షణాత్‌ / 

కామ డ్రోధోద్దవం వేగం న యుక్తన్సు నుఖీ నరః / 

ఎవడీ లోకవలునందే శరీరవుు విడుంచుటకు వలందాగానే 
కామ(క్రోధజన్యమగు తీవ్రతను సహించుట కొణుకు శక్తుడగుచున్నాడో అట్టి 
మనుజుడు యోగసిద్ది గలవాడగుచున్నాడు వాడు శాశ్వతమైన సుఖము గలవా 
డగుచున్నాడు 

నిత్యం స్వోదరపోషణాయ సకలానుద్రిశ్య విత్తాశయా 

వ్యర్ధం పర్యటనం కరోమి భవతస్సేవాంన జానే విభో ! 

మజ్ఞన్మాంతర పుణ్యపాక బలతస్త్వం శర్వ సర్వాంతర 

స్తిష్ట స్యేవ హితేన వా పశుపతే తే రక్షణీయోఐ_స్మ్యహమ్‌ ॥ 

ఎల్లప్పుడుదరపోషణకొ అకు ధనార్హనముచేతను, ఉచ్చనీచము లను 
పాటింపక సకలజనుల నుద్దేశించి నిప్రుయోజనమైన తిరుగుటను జేయుచున్నాను 
సర్వవ్యాపకుడవైన నీ యొక్క భజనమును గురుతెరుగను ఓ బ్రహ్మాది సమస్త 
జీవులకును (ప్రభువైన యీశ్వరుడా! ఏ కారణమువల్లను నాయొక్క అన్యజన్మల 
యందలి సుకృతములయొక్క_ పరిపక్వబలము వలనను, ఓ యీశ్వరుడా! 


అనుబందయు 447 


సమస్తచరాచర ప్రాణికోట్టయొక్క అంతరాళమున సూక్ష్మరూపుడవై యున్నావెే, 
ఆ హేతువుచేతను నేను రక్షింపతగిన వాడనైతిని (శివానందలహరి ) 
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం 
ప్రత్యాయాన్తి గతాః పునర్న దివసాః కాలో జగద్భజుకః 
లక్ష్మీ తోయతరజ్ఞభంగచపలా విద్యుచ్చలం జీవితం 
తస్మాన్మాం శరణాగతం శరణద త్వం రక్షరక్షాధునా ॥ 


చూచుచుండగనే ప్రతిదినము ఆయుస్సు నశించుచున్నది యౌవనము 
క్షీణించుచున్నది గడచిన దినములు తిరుగా వచ్చునవి గావు కాలము జగత్తును 
భక్షించునట్టిది సంపత్తు జలములోని అలలవలె చంచలమైనది జీవితము 
మెరుపువలె క్షణభంగురమైనది కాన ఓ శరణాగత రక్షణ తత్పరా ! సర్వేశ్వరా! 
శరణుబొందిన నన్ను నీవు ఇప్పుడు రక్షింపుము, రక్షింపుము 


మోక్రద్వార శ్రుకృతి ద్వారములు 


ఈ విషయమై ఒక పటముగూడ వ్యాసాశ్రమమున చేయబడియున్నది 
గీతలో 9 ద్వారములు మాత్రమే దేహమునకు జెప్పుబడినవి శిరస్సున నేత్రములు 
2, క్షర్ణములు2, ఘాణములు 2, జిహ్వ 1, శరీరాధోభాగమున పాయు 1, ఉపప్ట 
1, మొత్తము 9 ద్వారములు అనేక శాస్త్రములలోను నీలాగుననే గనబడుచున్నది 
(““నవద్వారే పురే దేహీ?! గీ, అ 5 ) కరోపనిషత్తులో తొమ్మిది ద్వారములని 
చెప్పబడినవి నవద్వారములు పశువులకు గూడ గలవు ఇవి శరీరసంరక్షణ కొజుకు 
మాత్రమే యుపయోగపడును ఇది కాక (ప్రాోకృతము, అ(ప్రాకృతము అను రెండు 
ద్వారములు గలవు అజ్ఞాూనదశలో నవి వనూయబడి యుండును అవి 
తెణువబడినప్పుడే జ్ఞానోదయముగును, దానికే దివ్యదృష్టి యనియు, 
యోగద్నష్టియనియు, జ్ఞానద్నష్టియనియు, సమ్యగ్‌ దృష్టి యనియు పేరులు యోగ 
శాస్త్రమున మూలాధారములోగల కుండలీ బోధము దీనిని గురించియే 
చెప్పబడుచున్నది ఊర్దద్నష్టికే సుషుమ్నోద్పోధమనియు, బ్రహ్మరం(ధ్రమనియు 
మోక్షద్వారమనియు బేరులు ఇది తపస్సుచేతగాని, యోగాభ్యాసముచేతగాని, 
భగవద్భక్తి చేతగాని, తీవ్రబ్రహ్మచింతన చేతగాని, పూర్వజన్మసుకృత విశేషము 
చేతగాని తెటువంబడును అప్పుడే కనపడని ఆత్మ ( బ్రహ్మ) కనిపించును 
ఇదియే యద్దునుని కొణకు కృష్ణపరమాత్మ అ 11లో యుపదేశించినది 


న తు మాం శక్ళసే ద్రష్టుమన్దూవ న్వువకుషా ॥ 
దివ్యం దదామి తే చక్షుః పళ్ళ మే యోగమైశ్చురమ్‌ / 


ఈ మాంసచక్షువులతో నన్ను చూచుటకు శక్తుడవు గౌనేరవు మరే 
మన, నీకు దివ్యదృష్టిని ఇచ్చుచున్నాను దానివలన నా యోగ మహిమను అనగా 
యీశ్వరశళశక్తిని చూడుము కావుననే గొప్పు మహాత్ములు జొప్పువిషయము, 
అమానుషమనియు, అతీంద్రియమనియు జెప్పుటకు గారణము అమానుష్య 
వునగా మనుష్య దృష్టుల కందనిదనియు, రైవసంబంధవైనదనియు 
అతీంద్రియమనగాసామాన్య మనుజుల యిం(ద్రియములకు గోచరముగాని 
దనియు భావము ఈతత్త్వమే గురుధ్యానమందు గన్పట్టుచున్నది 


యోక్షద్వార (పకృతి ద్వారయులు 449 


అజ్జానతిమిరాంధన్వు జ్ఞానాంజనళలాకయా 
చక్తురున్మీ లితం యేన తస (శ్రీ) గురవే నమః ॥ 


అజ్ఞానమనెడు తిమిరవ్యాధిచే అంధుడైనవానియొక్క నే(త్రమును 
జ్ఞునమనెడు అంజనశలాకుచే తెరచిన యట్టి గురువు కొఅకు నమస్కారమని 
జొప్పుటకు కారణము కరోపనిషత్తు ద్వితీయాధ్యాయ ద్వితీయవల్లి - 


మూ ॥ పురమేకాదశద్వార మజస్యా వక్ర చేతసః । 
అనుస్టాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే ॥ 


తా॥ పదునొకండు ద్వారములుగల నగర మకుటిలమైన ఏకరూపమైన 
విజ్ఞానముగల ఏ పరవూత్మకు స్టానముగా గలదో, అట్టి పరమాత్మను 
ధ్యానించువాడు సంసార కష్టములచే దుఃఖపడడు (శాశ్వత సుఖమును 
బొందగలడు ) రాగద్వేషాదికముచేత వినిర్ముక్తుడై సంసారబంధమునుండి 
విముక్తుడగుచున్నాడు పురమన్నను, శరీరమన్నను ఒకటేయని [గ్రహించవలయును 
అయితే ఇట్టి పురములోగల (ప్రభువైన పరమాత్మను ఎవడు దర్శింపగలుగునో 
అట్టి వానియొక్క_ లక్షణవం, ఈ యుపనిషత్తున అ 12 వల్లిలో 
నిరూపించడమైనది 


మూ ॥ నావిరతో దుశ్చరితాన్నాశాంతో నా సమాహితః | 
నాశానమానసో వాఐ._పి ప్రజ్ఞానేనైన మాప్పుయాత్‌ ॥ 


విధినిషిద్దమైన దుళ్ళరితమునుండి విరమింపనివాడు ఈ ఆత్మను 
బొందజాలడు మనశ్శాంతి బొందనివాడీ యాత్మను బొందజాలడు ఏకాగ్ర 
చిత్తములేని వాడీయాత్మను జూడజాలడు మనోనిశ్చలత్వము లేనివాడును ఈ 
ఆత్మను గనుగొనజాలడు (బ్రహ్మ విజ్ఞానముచేతనే ఈయాత్మను బొంద 
సాధ్యపడును ఈ విషయమై పరాశర స్మృతియందు చెప్పినదిగూడ జూడందగును 

వ్రుధివ్యాం యాన్తి భూతాని జహొవ్రనిమిత్తకమ్‌ । 

జహొోోవ్యప్ట వరిత్వాగే కోన ముచ్వేత బంధనాత్‌ / 


450 శ్రీ మలయాళ సుద్దురు గ్రంథావళి 


““ప్పధివ్యాం కిం ప్రయోజనమ్‌?* అని పారాంతరము ప్రపంచములో 
గల సవుస్త (ప్రాణులున్నూ జిం (దియ గంహేం(దియముల కొరకే 
(ప్రవర్తించుచున్నవి ఈ రెండిం(ద్రియములను నిరో ధించిన వాడెవ్వండు ముక్తుడు 
గాకుండును? (ముక్తుడే యగును ) ఈ రెండిం(ద్రియము లెంతవరకు 
తెణువబడియుండునో అందాక మోక్ష ద్వారము మూయబడి యుండును 
ఈ యింద్రియ ద్వయమెప్పుడు మూయబడునో అప్పుడు స్వయముగా ముక్తి 
ద్వారము దెణువబడును 

ఇం(దియేషు చ నర్హేషు వాగువస్తొ నముహోబలా / 

ఆదా తయ్యోర్రయే యత్తృం కుర్వాదోోగీ విశేషతః / 

ఇం(ద్రియములన్నిటి లోను జిహ్వోం(దియ గుహేం(ద్రియ ములు 
వుహాబలవలఎ గలవి అందంవల్ల యోగియ్టానవాడు మొట్టవెయుదటు నా 
యిం(దియముల రెండింటిని జంయించుటకు విశేషమైన యత్నము 
జేయవలయును ఈ యర్లమునే కృష్ణభగవానుడు గీతలో నుపదేశించెను 


అనంయతాత్మనా యోగే దుష్రూవ ఇతి మే మతిః ! 
వళ్యాత్మనా తు యతతా శకో2_వాప్ర్రముపాయతః / 
యోగము ఆత్మసంయమము లేనివానిచేత పొందుట దుస్ఫాధ్యము 
ముక్తికొరకు నిరంతరము యత్నము చేయుచున్న మనో నియమము గలవానిచేత, 
సాధనోపాయము చేత పొందుటకు సాధ్యమైనదని నా యొక్క. అభిప్రాయము 
అనగా శ్రీక్నష్ణభగవానుని సిద్దాంతము (శా[స్తాంతరము ) 
శుద్రిద్దయం మనాత్కార్టుం దేవానామని ద్పుర్గభమ్‌ / 
కౌవీనళ్ళుద్రిః ప్రథమా వాక్టతుద్రిరనంతరా / 
దేవతలకు సహ యీ మహత్కార్యమగు శుద్దిద్వయము మహాదుర్రభము 
వెందటిది కౌపీనళుద్ది, రెండవది వాక్యశుద్ది దేవతలు వెందలగు 


మనుష్యులందరున్నూ ఈ శుద్దిద్వయమును బొందకనే మాయా మోహములో 
బడిపోవుచున్నారు 


మోక్షద్వార ప్రకృతి ద్వారములు 451 


ద్వ్యయమేతన్హ సిద్దం చేజ్రీవితం తు నిర్వ్రకమ్‌ / 
యధా త్తం విద్రి వుణ్యాత్మ౯ రం(ధపాత్రే చ పాచనమ్‌ 4 


జిహ్వావప్టల రెండింటియొక్క శుద్ది గలుగనిచో నతని జీవితము నిర్మర్దకము 
ఓ పుణ్యాత్ముడా ! అదెట్టునిన వినుము రంధ్రము బడిన పాత్రము పచన(క్రియ 
కెట్టుపయోగపడదో, ఆలాగున నుండును 


నివ్చుత్తిమార్గే దాంపత్యం సానుకూలం భవేద్యది ! 

వూర్వన్మి౯ వుణ్యవుండోన నాన్సి చేత్తువజేత్తుమా౯ 4 

జ్ఞానవరార్శవలులో దంపతులకు అనుకూలము గలిగెనేని అది 
వారిరువురున్నూ పూర్వజన్మములో గొప్పదైన పుణ్యముజేసి యుండిన మాత్రమే 
సిద్దించును అట్టుభయులకు నివృత్తి మార్గము నందనుకూలము గలుగనిచో 
సన్న్యసించుటయే శ్రేష్టము అనుభూతి (ప్రకాశమున్నూ ఈ లాగుననే వచించెను 

సోఢ్యా2-వీ కర్మనివ్లేవం చిత్రైకాగ్రే తమో యది / 

తధా వేత్తు గృహస్థోణ_పి వ్రద్రజత్తన్యధా వుమాక 4 

సంసారమందు గలిగెడు కర్మలయొక్క వికేపములను సహించి చిత్తమును 
ఏకాగ్రముచేయ సవుర్జుడయ్యెనేని అప్పుడు గృహస్టుడు గూడ ఆత్మను 
బొందవచ్చును అనగా మోక్షము నొందవచ్చును అట్లు గానప్పుడు సన్న్యసించు 
గాక! 

అనాత్మన్యారుచిశ్లిత్రే రుచిళ్సాత్మని చేద్దువేత్‌ / 

వుణ్యవుండోన శుద్రం తచ్చితమైకా గ్రమ్హర్ధతి / 

అనాత్మయగు దృశ్యవిషయములో అరుచి గలుగుటయు, ఆత్మధ్యాన 
మందు అభిరుచి గలుగుటయు గలోనేని పూర్వజన్మములో జేసిన అనేక పుణ్యకర్మ 
ఫలమనియే (గ్రహించవలయును అందువల్లనే ఆత్మశుద్ది గలిగి -వితైకాగ్రత 
యేర్చడును 

వినషయానంగరూపో యః పాస్మా2..సావానురత్తతః / 

విద్వేచ్చాం ప్రతిబధ్దాతి సోఐి_యమాదా నివర్హ్యతామ్‌ ॥ 


452 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


విషయాసక్తి స్వరూపవేందిగలదో అది పాపస్వరూపవునియు, 
ఆసురస్వరూపవునియు (గ్రహించుకొనవలయును ఇది వూాక్షేచ్చను 
ప్రతిబంధించును అందువల్ల ముముక్షువులు (ప్రప్రధమమున విషయవాంఛను 
నివృత్తి జేసుకొనవలయును 


న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్దవ / 

న స్వాధ్యాయన్తవస్త్యాగో యధా భక్టిరమోర్హితా / 

శ్రీమద్భాగవతము శ్రీక్నష్టవాక్యము ఓ యుద్రవా ! దృఢమైన భక్తివల్ల నేను 
వశీకృతుడనైనట్టు యోగముచేతగాని, జ్ఞానముచేత గాని, ధర్మము చేతగాని, 
వేదాధ్యయనముచేతను, తపస్సుచేతగాని, సన్న్యాసము చేతగాని వశీకృతుడను 


గాజూలను 
సర్వసంగ్రహము 

యధా కాష్టమయో వాన్స యధా చరమయో మృగః ! 

యు విప్రోజ_నధీయాన స్ర్రయస్తే నామ బి(భతి ॥ 

కజ్బతో జేయబడిన యేనుగున్నూ, చర్మముతో జేయబడిన మృగమున్నూ 
(రబ్బరుతో జేయబడిన దుప్పియు), అధ్యయనము జేయని వి(ప్రడున్నూ 
(సన్న్యాసియు) ఈ మువ్వురున్నూ నామమాదత్రమేగాని ప్రయోజనము లేదు 
అనగా నామధారులని యర్లము 


పరాన్ద్రేన తు భుంక్షేన మైధునం యో2_ధిగచ్చుతి / 

యస్వాన్టుం తస్వు తే వుత్రా అన్హాచ్చుక్రం వ్రవర్హతే 4 

పరాన్నమును భుజించెడు ఏగృహస్టుడైన, భార్యతో జేరునో వానికి 
బుట్టెడు సంతానములు ఎవరి యన్నమును భుజించునో వానివే యగును ఏలన 
నన్నముచేత పురుషులకు శ్ళుక్తమున్నూూ స్త్రీలకు, రక్తమున్నూ ఏర్పడును ఈ 
రెండింటివల్లనే పిండోత్సత్తియగును పాపాన్నముచే నేర్చడిన బిడ్డలు పాపరూపులే 
యగుదురు పుట్టిన తరువాత వారి నెంత శిక్షించినను మంచి ఫ్లితికి రాజాలరు 


మయోక్ష్రద్వారగ ప్రకృతి ద్వారములు 453 


కావున వంశోద్దారకులగు ఉత్తమసంతానము గలుగవలసియుండిన మాతాపితరులు 
ఆహారములో జాగ్రత వహించ వలయును ఆలాగున పాపాహారము భుజించి 
తపమొనర్చువారు గూడ మెలకువగలిగి యుండవలయును, ఏలన అన్నముచే 
రసము, రసమునుండి రక్తవరు, రక్తము నుండి వాంసము మొదలగు 
సప్తధాతువులున్నూ, మనోబుద్దులున్నూ గలుగును పరాన్నము భుజించి సరియైన 
తపస్సుజేయని వాని, మనస్సు మలినమై దుర్గుణముతో గూడినదై పతితుడగును 
సన్నాసులు, సాధువులు, భక్తులు ఈ విషయమై మిక్కిలి మెలకువ గలిగి యుండ 
వలయును ఒక యంత్రము పోతపోయుటకు ముందుగా శిల్పశా,స్త్రప్రకారము 
ఏ యే లోహములు భాగముల ప్రకారముజేర్చవలయునో అట్టైన యా యంత్రము 
దృఢముగా బహుకాలముండును హీనలోహమైనచో త్వరలోనే చెడిపోవును ఈ 
తత్త్వమును బాగుగ జ్ఞాపకములో నుంచుకొనవలయును 

తప్తా? తపన్వీ విపినే కుధార్లో గృహం నమాయాతి నదాన్హుదాతు: / 

భక్త్యా నచానుం వ్రదదాతి తస్మై తపోవిభాగం భజతే హి తస్వు / 

వనమునందు (విజన (ప్రదేశమునందు) తపమొనర్భెడు తాపసి ఆకలి 
గలుగునప్పుడు భితాన్నము కొకు అన్నదాతర్జైోన గృహస్థుని బొందుచున్నాడు 
అట్టి గృహస్టుడు భక్తితో యా తాపసికి అన్నదానము జేయుచున్నాడు అందువల్ల 
ఆ మునియొక్క తపస్సు నుండి సగము భాగము గృహస్టునికి వచ్చుచున్నది 
ఈలాగున ననేక యతులకు, సాధువులకు, బ్రహ్మచారులకు అన్నప్రదానము 
జేయుటచేత వారందరియొక్క తపః స్వాధ్యాయ (వ్రతములనుండి సగము 
వచ్చుటచేత గృహస్థుడు (శ్రేష్టుడని జొప్పుటకు గారణము అట్టు విధి ప్రకారము 
అతిధి సత్కారాది పంచయజ్ఞములు జేయని గృహస్టుడు పతితుడగును 
అందువల్లనే ' 'సంసారసాగరం' * దుఃఖమని చెప్పబడెను 

నన్మానాద్రాహ్మాణో నిత్ళముద్దిజోత విషాదిన / 

అమ్భతస్యేవ చాకాంక్షోదవమానసన్య నరుడా 4 

(బ్రహ్మనిష్టుడు సన్మాన గౌరవాదులందు విషమువలె భయపడవలెను 
అవమానమున అమృతమువలె ఎల్లప్పుడు తలంపు గలిగి యుండవలయును 


454 శ్రీ మలయాళ నుద్దురు గ్రంథావళి 


ఏలన సన్మాన సత్కారములవల్ల తన పుణ్యము నశించును అవమాన నిందలవల్ల 
పాపము క్షీణించునని గ్రహించు కొనవలయును ఇట్టి యవస్థ ఏ వివేకాత్మునికి 
గలుగునో వాడే సదానందమును పొందగలుగును లేనిచో ఎట్టి పాండిత్యము 
గలిగినను దుఃఖమే అతనికి నెదురగును కావుననే స్తుతినిందలలో సమత్వము 
గలి గియుండవలయునని శాస్త్రము జెప్పుటకు కారణము 


అధ్రతా హ్యానధీయనా యత్ర భైశచరా ద్దిజాః / 
తం (గ్రామం దండయేద్రాజా చోరభుక్షివదో హి నః 4 


('బ్రహ్మచర్యవ్రత వేదవ్రతాది |వ్రతినిష్టలేనివారున్నూ, అధ్యయనమును 
చక్కగా జేయనివారగు ఏబ్రాహ్మణులుగాని, యతులు గాని భికాన్నము భుజించి 
(ద్రిమ్మరులై దిరుగుదురో అట్టివారికి అన్నము బెట్టు (గ్రామస్థులను రాజైనవాడు 
దండించవలయును ఏలన దొంగలకు అన్నము బెట్టి పోషించువారెట్టు 
దండనార్హులో వీరున్నూ నట్టివారే యగుదురు అని పరాశరస్మృతి వేదకాలమున 
రాజ్యమున్నూ, మతమున్నూ రాజశాసనములో నుండెను 


జ్ఞూనముత్తద్భ్యతే వుంసాం క్షయాత్సాపన్య కర్మణః / 

యధా2_2_దర్భుతల ద్రజ్లే వళ్ళుత్యాత్మానమాత్మని / 

మానవులకు పాపకర్మలు నశించునప్పుడాత్మ జ్ఞాన ముదయమగును 
ఏలాగున నిర్మలమగు అద్దమునందు తనయొక్క రూపము (ప్రతిబింబితమగునో 
ఆలాగున ఆత్మయందు పరమాత్మను జూడగలుగును 

అడ్డో2_పీ త్వుతామేతి శన్ర్మాలో2._.పి చూర్థ్యతే / 

బాణో2_ప్పేతి మవోలత్యుం వళ్యాభ్యాన విజ్ఞాంభితమ్‌ i 

పర్వతమైనను ముక్కలుగా గొట్టుటచేత నింపాదిగ తరిగి పోవును 
సూత్మమైన లక్యముగూడ క్రమాభ్యాసముచే బాణమువల్ల గొట్టబడును 
నాలాగున అజ్ఞానిర్చైునవాడుగూడ క్రమాభ్యాసమువల్ల జ్ఞానవంతుడగును 
అభ్యాసము యొక్క బలమెట్టిదో దీనివల్ల తెలుసుకొనవచ్చును 


మోక్షద్వార (పకృతి ద్వారములు 455 


కలౌ క్రతయుగం తస్య కల్తినన్య క్రతేయుగో 

యన్వు చేతసి గోవిన్లో హృదయే యన్వు నాచ్చుతః ॥ 

ఎవని హృదయమునందు భగవద్భక్తి గలిగియుండునో అతడు 
ఏయుగమందుండువాడైనను కృతయుగముననుండు వాడే ఎవని హృదయము 


భగవత్త్స ్మరణ గలి గియుండదో వాడేయుగమున నుండువాడైనను కలియుగమున 
నుండువాడే యగును 


భగవద్దుక్షిహీనన్యు జాతిళ్ళాస్ర్రం జవన్హనః / 

అప్రాణస్వేవ దేవాన్వ మజ్హనం లోకరజ్ఞనమ్‌ 4 

భగవద్చక్తి లేనివాని (శ్రేష్టజాతి, శాస్త్రపరనము, జపము, తపము ఇవన్నియు 
(ప్రాణములేని శవమును పుప్పువ(స్రాభరణములచే నలంకరించిన నెంత శోభించునో 
నాలాగున లోకరంజనముగా నుండును 


వరోవక్టుతిక్రావల్బే తులయిత్వా జగద్దురుః ! 

గుర్వీం చోవళ్టుతిం మత్వా అవతారాస్త్రశాల_గృహీత్‌ / 

జగద్దురుడగు శ్రీమన్నారాయణమూర్తి శ్రీవైకుంరమున నెల్లప్తుడు 
యుండుట మేలా లేక పర (ప్రాణులకు మేలొనర్భుట మేలా యని నిశ్చయించి 
యొక (త్రాసునందు యీ రెండింటియొక్క ఫలముల నుంచి తూచినప్పుడు 
పర(ప్రాణుల కుపకార వెంునర్చెడు వైపు భారముతో గూడిన దాయెను, 
వైకుంరమునందుండు ఫలముయొుక్క వైపు పైకి లేచెను ఇది గ్రహించి 
దశావతారముల నెత్తెను 


నమాధిమధ కర్మాణి మా కరోతు కరోతు వా ! 

హృదయే నాస్తి నర్వాస్టో ముక్త వవోత్తమాళయ: / 

నిరంతరము సమాధినిష్టయందుండనీ లేక పర(ప్రాణుల కొకు కర్మలు 
జేయనీ ఈ రెండింటిలో గొప్పుతనమేమి లేదు నిర్వికల్ప సమాధిలో నుండినను 
పరప్రాణుల కుపకారము జేయుచుండినను ఎవని యొక్క హృదయములో 


F31 


456 శ్రీ మలయాళ సుద్దురు గ్రంథావళి 


సర్వసంకల్పములు నశించి యుండునో అట్టి యుత్తమాశయు డెల్లప్పుడును 
ముక్తుడే ! సందేహము లేదు 

తండులస్య యధా చర్మ యథా తొమస్య కాలిమా | 

నశ్యతి క్రియయా పుత్ర! పురుషస్య తధా మలః ॥ 

జీవస్య తండుల స్యేవ మలం సహజమప్యలమ్‌ | 

నశ్యత్యేష న సందేహ స్తస్మాదుద్యమవాన్ఫవ ॥ 
అని యోగవాసిష్టము 

బియ్యము పుట్టుకతో నేలాగున తౌడు పొట్టుతో గూడ నేర్చడునో 
ఆలాగున, తామ్రమేలాగున పుట్టుకతో చిలుముతో నుడ్భవించునో అట్టైనను 
దంపుటచేత తౌడున్నూ ఉమకయున్నూ పోవుచుండునో, స్పుటము జేయుటచేత 
రాగియొక్క. చిలుము బోయి శుద్రమగుచుండునో ఆలాగున నొకవేళ జీవుడు, 
పుట్టుకతో మాలిన్యము గలిగి యుండినను చేయవలసిన భక్తి జ్ఞానముల చేత 
నాదోషము నశించును ఆలాగున జీపుడు పూర్వజన్నకర్మముతో గూడ వచ్చినను 
(ప్రతి క్రియచేత తప్పక కర్మము నశించును దీనియందు సంశయము లేదు కావున 
నెల్లప్పుడంన్నా (పయుత్నపరుడవై యుండువల అని వాసిష్టవలున 
వసిష్టుడుపదేశించెను ఓహో | యెటువంటి ధైర్యమును బోధించెనో 
(గ్రహించుకొనుడు 


యధైకం చ నునర్లాది మిళితం రజతాదినా / 

అల్పుమూల్యం వ్రజాయేత తధా జీవో౭._ప్యహంయుతః 4 

యథైవ హీ నువర్ణాది వారాదేః శోధితం శుభమ్‌ / 

వూర్వవన్యూల్యతాం యాతి తధా జీవో2_వి నంస్క్ట్రతేః 4 

ఏలాగున అపరంజి బంగారము హీనలోహమగు వెండి రాగి ఇత్తలి 


మొదలైనవానితో గలసిన స్వల్ప వెలగలదగుచున్నదో, ఆలాగున జీవుడు గూడ 
-ఈశ్వరస్వరూపుడై యుండియు అహంకారాజ్ఞానమాయతో గూడినదగుటచే 


మోక్షద్వార [పక్యతి ద్వారములు 457 


నీచత్వము బొందెను అయితే ఇంతే గతియా? వేరుగతి లేదా? యని 
సంశయముపడనక్కరలేదు ఏలాగున మలినబంగారము స్సుటము చేయుట చేత 
అపరంజి బంగారవుగు చున్నదో, అప్పుడు పూర్వముండిన విలువ నెట్టు 
బొందుచున్నదో, ఆలాగున (ప్రకృతిగత దీనత్వమును బొందిన జీవుడు సహ 
భగవద్భక్తి జ్ఞానాదులచే సంస్కరింపబడునప్పుడు ఈశ్వరత్వము నొందును 
అధ్యాత్మ జ్ఞానములో గల (ప్రయత్న మిట్టిదని మరువక యుందురుగాక ! 

లోకయా(్రాం వ్రయత్సేన వర్రయేదాత్మ చింతకః / 

నా£_న్వోవనివదం విద్వామభ్య సేన్ముక్తి హేతుకీమ్‌ / 

ఆత్మనిష్టగలవాడు (పయత్నపూర్వకముగా దేశసంచారవలను 
మానవలయును మోక్ష హేతువైన యుపనిషద్విద్యను తప్పు తక్కిన విద్యను 
అభ్యసింపగూడదు దీనివల్ల శాస్త్రవాసన గూడ వాసనా త్రయముతో గూడినదని 
తలంచి కొందరు విద్యావిహీనులగు చున్నారు అది దీనియందుదాహరింప 
బడినది 


దానమిజ్యూ తపః శౌచం త్వీం వేదా భ్రుతం తధా / 
అళాంత మనన; వుంనః నర్వమేతదప్తారకమ్‌ ॥ 


దానము, యాగము, తపస్సు, శౌచము, తీరయా (త్ర, వేదములు, 
శా స్త్రశ్రవణము వెుదలగు వన్నియు శాంతిలేని మనస్సుగల వునుజునికి 
వ్యర్టమగును 

యధా భక్రితబీజన్య వ్రరోహిత్తం వినళ్ళతి / 

తధాత్మజ్ఞానినో నిత్యం జగద్దుద్రిర్దిలీయతే / 


ఏలాగున వేగిన విత్తనముయొక్క_ మొలక నశించి యుండునో ఆలాగున 
ఆత్మజ్ఞానిటెబుక్క దృశ్యవృత్తులుగగూడ నశించి యుండును ఇదే 
పచ్చివిత్తనమునకున్నూ, వేగిన విత్తనమునకున్నూ గలభేదము ఆలాగున 
జ్ఞానాగ్నియందు దగ్రమైనవృత్తిగలవానికిన్నీ, లేనివానికిన్నీ గల తారతమ్యమని 
గ్రహించునది పచ్చివిత్తనమున్నూ, ఉడికినవిత్తనమున్నూ జూచునపుడొకే 


458 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావఆ 


విధముగనున్నను పచ్చిది మొలకెత్తును వేగినదిమొలకరాదు ఆలాగున దేహముతో 
జూచునప్పుడాత్మ జ్ఞానియు, అజ్ఞానియు నొకే విధముగా గనబడినను వృత్తి 
భేదమువల్ల భిన్నముగానే యుందురు 

విహితస్యా ననుష్పానాన్దిమిద్రస్తూ చ సేవనాత్‌ / 

అనిగ్రవోచ్చేం(దియోాణాం నరః వతనమ్భ్రచ్చుతి ॥ 

ఉన్నతస్థ్టితిని బొందినవాడు పతనమొందుటకు గారణమెద్రియో దీనిలో 
దెలుపడమైనది తాను చేయవలసిన అనుష్టానము సరిగా జేయకబోవుటచేతను, 
నిషిద్రకార్యములో (ప్రవర్తించుట చేతను, ఇంద్రియముల యొక్క నిగ్రహమును 
జేయకబోవుటచేతను మానవుండు పతనమొందుచున్నాడు 


కుతే ద్రనర్తతే ధర్మః చతుష్టాత్తజ్తన్తర్హుతు / 

నత్యం దయా తపో దానమితి పాదా విభో! నువ ॥ 

కృతయగమున ధర్మము నాలుగుపాదములతోను, (త్రేతాయుగమున 
మూడు పాదములతోను, ద్వాపరమున రెండు పాదములతోను, కలియుగమున 
నొకపాదముతోను గూడియుండునట్టు జెప్పుదురు, అయితే ఆ పాదము లెవ్వియో 
తెలిసినవారరుదుగా నుందురు అది ఈ శ్లోకమున నిరూపించడమైనది అది 
1 సత్యము, 2 దయ, 3 తపస్సు, 4 దానము, ఈ నాలుగు ధర్మములు 
కృతయుగమున జనులచేత ఆచరింపబడుచుండెను ఈ నాలుగింటిలో 
సత్యములోపించి 1 దయ2 తపస్సు 3 దానములు త్రేతాయుగమునందుండెను 
సత్యమున్నూ దయయున్నూ క్షీణించి, 1 తపస్సు 2 దానము గలిగి 
ద్వాపరమునందుండెను తపస్సున్నూ, క్షీణించి దానబుద్ది యొకటిమా [త్రము 
కలియుగముననుండును కావన కృతయుగములో జీవులకు గల నీలాగు 
నాల్లుధర్మములు ఏ యుగమునందడైనను నెవరికి గలిగియుండునో వారు 
కృతయుగములోనుండు వారనియు, తక్కిన 3,2,1 ధర్మములు గలవారు ఆయా 
యుగములలో నుండు వారని (గ్రహించుకొన వలయును కృతయుగములో 
నుండువారు మాత్రమే కృతకృత్యులగుదురు (మోక్షమును బొందుదురు ) 
ఈవిషయమై యధార్రభారతి చిన్నపొత్తమును జూడుడు 


మోక్షద్వార ప్రకృతి ద్వారములు 459 


(జహ్మాచల్భు మహింసాం చ నత్యం చైనావరి గ్రహమ్‌ / 

యత్సేన హే రక్షత హే రక్షత హే రక్షత హేతి / 

ఒక మహర్షిదగ్గణు చిరకాలముండి వేదవేదాంతముల నన్నింటిని 
నేర్చుకొన్న శిష్యుడు తీర్రయాత్రా విషయమై గుర్వనుజను బొంది వెళ్ళునప్పుడు 
గురువు ఈ మంత్రమును ఉపదేశించెను ఓ ముని పుత్రుడా! 1 బ్రహ్మచర్యమును 
2 అహింసను 3 సత్యమును 4 అపరి గ్రహవ్రతమును ప్రయత్న పూర్వకముగా 
రక్షింపుమూ ! రక్షింపుమూ 1! రక్షింపువూయని ముమ్మారు ఆశీర్వదించి 
వచించెను 

యాన్మజ్ఞీవం జపేన్మంత్రం (ప్రణవం బవ్మాణో వసుః / 

(ప్రాస్వో దహతి పొపాని దీర్లో మోక్షవదాయకః / 

పర(బహ్మ స్వరూపవుగు (ప్రణవమును (బహ్మనిష్టులు జీవించి 
యుండువరకు జపము చేయందగినది దానియొక్క స్వర్గము (హ్రస్వమైనచో 
పాపములనన్నింటిని నశింపజేయును ద్వీర్ణమైనచో మోక్షమును గలుగజేయును 
ఈ విషయము విస్తారముగా నోంకార గ్రంధమున గనందగును 


అనిత గిరినమం స్వాత్యప్రాలం నింధుపా(తం 

నురతరువర శాఖా లేలినీ వత్రముర్త్‌ / 

లిఖతి యది గృహీతా శారదా నర్వకాలం 

తదపీ తవ గుణానా మీక! పారం న యాతి / 

నీలగిరి సమానము సిరాపాడియున్నూ, సము(ద్రము సిరాబుడ్డి గాను, 
కల్పవృకశాఖ కలముగాను, భూమియే కాగితముగాను (గ్రహించి సరస్వతీదేవి 
సర్వకాల సర్వావప్టలలో వ్రాసినను ఓ సర్వేశ్వరా ! నీయొక్క గుణములను 
వ్రాయజాలదు అని శివమహిమ్నస్తో త్రమునందు పుష్పుదంతుడను గంధర్వుండు 
వచించెను అట్టుండగా నాబోటివాడు సర్వేశ్వరా ! నీగుణ గణమును నెట్టు 
వర్ణించగలడు 


ఓం తత్సత్‌ 


460 
పరిశిష్టము - ఆహారనిర్వహణయము 
అ(తాహోరార్థం కర్మ కుర్వాదనింద్భుం 

కుర్వా దావోరం ప్రాణంనంభధారణాన్టమ్‌ / 

(పౌణాన్సు ంభార్నాన్లత్త? నంవొదన్నార్రం 

తత్తం నంపొద్యుం యేన భూయో న జన్మ / 

ఈ లోకమున ఆహారార్టమై పాపములేని పని జేయందగినది ఆహారము 
ఎంతవరకుండవలయుననగా (ప్రాణసంధారణ వూ(తవే యుండ 
వలయును ప్రాణములను దేనికొజుకు ధరించవలయుననగా తత్త ఏజ్ఞానము 
సంపాదించుటకొ అకు తత్త్వృజ్ఞానము దేనికాఆఅకు సంపాదించ వలయుననిన, 
ఏజ్ఞానమువల్ల మరల భూలోకమున జన్మమెత్తి దుఃఖపడి వలసియుండదో 
దానికొఆుకు అనగా జన్మరాహిత్యము కొలుకని భావము 

సప్తసంతానములు 

తటాకం ధననివ్వోవం బమహ్మా స్తావ్యుం నురాలయమ్‌ 

ఆరామకతి న(త్రాణ న్రప్టసంతాన నరిజైకాః 4 

1 జలాళయమును నిర్మించుట 2 ధర్యకైంకర్యార్థము ధనమును 
పండుగా నేర్ప్చరచుట 3 (బహ్మనిష్టులకు ఆ(శ్రవంమునే రృరచుట 4 
దేవాలయమును నిర్మించుట 5 ధర్మాద్దముగా వనమును నిర్మించుట 6 ఉత్కృష్ట 
గ్రంధమును తనపేరట నచ్చు వేయించుట 7 అన్న సత్రమును గట్టించుట లేదని 
తలంచి దుఃఖింప బనిలేదు పుత్రులుండువారైనను ఈ సప్తసంతానములు 
పరలోకమున పుణ్యలోక ప్రాప్తిని గలుగజేయును ఈ యేడు సంతతులలో 
ఎవరెవరు ఎన్నెన్ని నిర్వహింపగలరో వారలు అన్ని సంతానములు గలవారగుదురు, 
అనగా 1 గాని 2 గాని 3 గాని, పై జెప్పిన కార్యములు నిర్వహించువారు అన్ని 


a 


సంతానములు గలవారని తాత్సర్యము 
నవవిధభక్తిమార్గములలో పూజగూడ అనగా అర్భ్చన గూడ నొకటిగా 


పరిషిష్టము - ఆవోరనిర్వహణ' 461 
పరిగణింపబడినది అయితే సాకారార్భన రూపములలో ఈ (ప్రపంచ పుష్పము 
లుపయోగపరచుచుండిననూ, పరమభక్తులు దానితో తృప్తిబొంద గూడదని 
విష్ణుపురాణము న్నిర్ణయించుచున్నది విగ్రహములలో భగవంతునిపట్ల తన 
భావనమా(త్రమే గలిగియుండును సాక్షాద్ధుగవంతుడే అందరి యాత్మ రూపముగా 
వెలుగుచుండును అట్టి భగవానుని పూజలకు దివ్యపుష్పుములు గావలయును 
అట్టి పుష్పములను జూడుడు ఈ పుష్పుములచే బూజించువాడు దివ్యత్వమును 
బొందగలుగును బుషులు పరమైైకాంత భక్తులు ఈ పుష్పుములచేత పూజించియే 
పరమాత్మను బొందిరి 

అహింసా వ్రధమం వున్స్రం వుమృమింద్రియని(గహ: । 

నర్వభూత దయా పుష్పం శమా వుమ్రం విశేషతః / 

శాంతి పుష్పం తమః పుష్పం ధ్యానఫవ్పువ్చుం తధైవ చ । 

నత్తమ్మస్ష విధం వుమ్ణం విష్ణో: ప్రీతికరం భవేత్‌ ॥ 

భగవంతునికి ప్రీతికరమైన పుష్పములను వినుడీ ! 1 అహింసయే 
(ప్రధవుపుష్పువరు, 2 ఇం[దియని([గ్రహావేం ద్వితీయ పుష్పవు, 3 
సర్వభూతదయయే తృతీయపుప్పుము, 4 క్షమయనెడు పుప్పుము విశేషమైనది 
చతుుర్ణపుష్పుము, 5 శాంతి పంచమపుష్పుము 6 తపస్సు షష్టపుష్పుము, 7 ధ్యానము 
సప్తమపుష్పము, 8 ఆలాగున సత్యము అష్టమపుప్పుము ఇట్టి పుష్పములతో 
మానసిక పూజజేయువారు భగవత్కుపకు పాత్రులై భగవత్సాయుజ్యమును 
బొందగలరు బాహ్యపుష్పుములతో బూజజేయుచు ఆత్మపుష్పుములచే 
పూజజీోయునిచో అతండు భగవత్కరుణకు పా(తతుడు గాజాలడు 
స్టూలమునకున్నూ, సూత్మమునకున్న్నూ తిలపర్వత తారతమ్యము గలదు మన 
దేహమునకున్నూూ, దేహికిన్ని యెంతో వ్యత్యాసము గలదు గదా ! దేహము జడము, 
నశించునది దేహి చేతన్యము, నాశము లేనిది ఆత్మానాత్మ పూజలకున్నూ గలొడు 
ఫలమిట్టిది 

సమాప్తము 
లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు 


ఓమ్‌ 


అకారాదివర్హానుక్రమము 
కరోపనిషత్తు 
అ నుట పుట 
అగ్నిర్యధైకో భువనం 55 ఇంద్రియాణి హయానాహుః 58 
అంగుష్టమాత్రః పురుషో జ్యోతిః 74. బ్లంద్రియేభ్యః పరం మనః _ 100 
అంగుష్టమాత్రః పురుషో మధ్యే 74. ఇంద్రియేభ్యః వరా హ్యర్దా 56 
అంగుష్టమా త్ర పురుషోఇన్సరాత్మా1 09 ఇహ చేదశకద్పోద్దుం 96 
అజీర్యతా మమృుతానాం 21 చ 
అణోరణీయా౯ 43 ఉత్తిష్టత జాగ్రత 60 
అనుపశ్య యధా పూర్వే 4 ఉశ్యవ్హవై వాజశ్రవసః 1 
అన్య(గశ్రేయో౭_న్యత్‌ 25 ఊః 
అన్యత్ర ధర్మాదన్యత్ర 38 ఊర్హ ఏమూలోఐ_వాక్ళాఖః 93 
అరణ్యోర్నిహితో 71... ఊర్ధ్వం ప్రాణమున్నయతి 81 
అవిద్యాయామన్తరే 28 బు 
అవ్యక్తాత్తు పరః 100 బుతం పిబన్తౌ 50 
అశబ్రమస్పుర్శం 62 ఏ 
అశరీరగ్‌ం శరీరేషు 45 ఏకో వశీ సర్వభూతాన్తరాత్మా 88 
అస్తీత్యేవపలబ్రవ్యః 105  ఏతచుత్వాసంపరిగృహ్య 37 
అస్య విస్రంసమానస్య 82 ఏతత్తుల్యం యది మన్యే 18 
ఆ ఏతదాలంబనగిం 40 
ఆత్మానగ్‌ం రధినం విద్ది 52 ఏతద్ర్యేవాక్షరం 40 
ఆభిర్మ(త్రత్తాభిః 18 ఏషతేఇ.గ్నిర్నచికేతః 14 
ఆశా ప్రతీకే సంగతగ్‌ం వ్‌ ఏష సర్వేషు భూతేషు 58 
ఆసీనో దూరం (వ్రజతి 45 
ఇ క 


ఇం(ద్రియాణాం పృధగ్గావం 99 కామన్యాషప్తిం జగతః 35 


జ 
జానామ్యహగ్‌ం శేవధిః 
త 
తగ్‌ంహ కుమారగ్‌ంస న్తం 
తం దుర్రర్శం గూఢం 
తదేతదితి మన్యన్తే 
తమ(బ్రవీత్‌ ప్రీయమాణః 
తాం యోగమితి మన్వన్తే 
తిస్రో రాత్రీః 
త్రిణాచికేత స్త్రయం 
త్రిణాచికేత స్త్రిభిః 
ద 
దూరమేతే విపరితే 
దేవైరత్రాపి విచికిత్సితం పురా 
దేవైరత్రాపి విచికిత్సితం కిల 
న 
న జాయతే మైయతే వా 
నతత్ర సూర్యో 
ననరేణావరేణ 
న ప్రాణేన నాపానేన 
న విత్తేన తర్పణీయః 
న సందృశే తిష్టతి 
న సాంపరాయః (ప్రతిభాతి 
నాచికేతముపాఖ్యానం 
నాయమాత్మా 
నావిరతో దుళ్ళరితాత్‌ 
నిత్యో£_నిత్యానాం 
నైవ వాచా న మనసా 


నైషా తర్కేణ 


101 


104 


ప 
పరాచః కామాన్‌ 
పరాజ్బీ ఖాని 
పీతోదకా జగ్రతృణాః 
ఫురమేకాదశద్వారం 
'ప్రతే బ్రవీమి 

బ 
బహూనామేమి 

భ 
భయాదస్యాగ్నిః 

మ 
మనసైవేదమాప్తవ్యం 
మహతః పరం 
మృత్యు ప్రోక్తాం 

య 


య ఇమం పరమం గుహ్యం 
య ఇమం మధ్వదం వేద 
య ఏష సు స్తేషు 
యచ్చేద్వాజ్మనసీ 
యతశొోదేతి సూర్యః 
యధా౭_౭_దర్శే తధాత్మని 
యధా పురస్తాత్‌ 
యరధోదకం దుర్గే 
యరధోదకం శుద్రే 

యదా పంచావతిష్టన్తే 

యదా సర్వే ప్రభిద్వన్తే 
యదా నర్వే (ప్రముచ్యన్రే 
యదిదం కించ 

యదేవేహ తదము(త్ర 


463 


110 


464 శత్రీమలయాళ సద్గురు (గంథావః 
పులు చ్చ పుట 
యస్తృవిజ్ఞానవా౯ భవత్యయుక్తేన 53 శతం చైకాచ 108 
యస్తువిజ్ఞానవాకా భవతి యుక్తేన 54 శతాయుషః పుత్రపా త్రాన్‌ 17 
యస్త్వవిజ్ఞానవా౯ భవత్యమనస్మః 54 శాన్తసంకల్పుః సుమనాః 6 
యస్తు విజ్ఞానవాళ౯ భవతిసమనస్క:ః 55 శ్రవణాయాపి బహుభిః 31 
యస్మిన్నిదం విచికిత్సంతి 22 శ్రేయళ్ళి ప్రేయళ్ళ 26 
యస్య (బ్రహ్మ చ క్షత్రం చ 48 శ్వోభావా మర్త్యస్య 19 
యః పూర్వం తపసః 69 స 
యస్సేతురీజానానాం 51 సత్వమ గ్నగ్‌ం ॥ 9 
యా ప్రాణేన సంభవతి 70 సత్వం ప్రియాన్‌ ప్రియరూపాంళ్చ27 
యేన రూపం రసం 67 స్వోవేదాయత్పదం 39 
యేయం (పీతే విచికిత్సా 14 _సహనావవతు 111 
యే యే కామా దుర్లభాః 18 హోవాచ పితరం 2 
యోనిమన్యే ప్రపద్యన్తే 84 _ స్తూఏన్తం జాగరితాన్తం 68 
స్వర్గే లోకే న భయం 8 
లోకాదిమగ్గి | సూర్యో యధా 87 
పెం 10 హ 
వ హగ్‌ంసళ్ళుచిషద్వసుః 79 
వాయుర్యదైకో భువనం 86 హంత త ఇదం 83 
విజ్ఞానసారధిర్యస్తు 56  హంతాచేన్మన్యతే 42 
'వైశ్వానరః (ప్రవిశతి 4 
ముండకోపనిషత్తు 
అ వా 
అగ్నిర్మూర్దా 143  ఆవిస్పున్నిహితం 150 
అంతః సము(ద్రా 148 ఇ 
అధర్వణియాం 118 ఇష్టాపూర్తం 136 
అరా ఇవ 154 ఏ 
అవిద్యాయామన్తరే 134 ఏతస్మాజ్ఞాయతే 143 
అవిద్యాయాం 135 ఏతేషు యళ్ళరతే 131 


465 


ఏషోఅ_ణు 168  నాయమాత్మా బలహీనేన 173 
ఏహ్యేతి 132 ప 
క పరీక్ష లోకా౯ 138 
కామాన్‌ యః 172 పురుష ఏవ 148 
కాళీ కరాళీ 130 ప్రవాహ్యాతే 133 
క్రియావన్తః 179 'ప్రణవో ధను 153 
గ ప్రాణోహ్యే ష 164 
గతాః కలాః 176 బ 
త బృహచ్చ 167 
త(త్రాపరా 120 (బ్రహ్మా దేవానాం 117 
తదేతత్సత్యమృషిః 180 (బహై వేద 159 
తదేతత్సత్యం మంత్రేషు 141 భ 
తదేతత్సత్యం యధా 128 భిద్యతే హృదయ 157 
తపసా చీయతే 125 మ 
తపశ్ష్రుద్దే యే 137  మనోమయః 156 
తస్మాచ్చ దేవా 146 
తస్మాదగ్నిః 144 య 
తస్మాదృచః 145 యత్తదద్రేశ్వ 121 
తస్మై స విద్వాన్‌ 139 యధా నద్యః 177 
తస్మై స హోవాచ 120 యధ్యోర్దనాభిః 124 
ద యదర్భిమత్‌ 151 
దివ్యో హ్యమూార్తః 142 యదా పశ్య! 163 
ద్వా సుపర్డా 161 యదా లేలాయతే 129 
థ యం యం లోకం 169 
ధనుర్గృహీత్వా 152 యస్సర్వజ్ఞస్సర్వవిద్యస్య 126 
న యస్సర్వజ స్పర్వవవిదై స్యైష 155 
న చక్షుషా గృహ్యతే 167  యస్మాత్ప్సరం 123 
నతత్ర సూర్యో 158 యస్మికాద్యోః 153 


నాయమాత్మా ప్రవచేనేన 172 యస్యాగ్నిహోత్ర 129 


466 శత్రీమలయాళ సద్గురు (గంధావళి 


న (శ్రీనారద భక్తి సూత్రములు 
వేదాన్త 175 అ 
శ అధా౭_తో 271 
శౌనకోహవై 119 అమృతస్వరూపాచ 279 
న అన్యా(శ్రయాణామ్‌ 288 
సత్యమేవ 166 అన్యధా 292 
సత్యేన లభ్యః 165 అస్తేవమ్‌ 304 
సప్త ప్రాణాః 147 అన్యోన్యాశ్రయత్వమ్‌ 317 
సమానే వృకే, 162  అవ్యావృత 330 
సయో హవై 178  అనిర్వచనీయమ్‌ 360 
సవేదైతత్‌ 171... అన్యస్మాల్‌ 371 
సం(ప్రాప్యైనమృషయో 174 అభిమాన 380 
హ అహింసా 416 
హిరణ్మయే పరే కోశే 157 ఆ 
ఆత్మరతి 301 
అకాల ఇ 
మాణబ్లాక్‌్యపనిషత్తు ఇత్యేవం వదన్తి 433 
అమా (త్రశ్చతుర్తో 238 ఈ 
ఏష సర్వేశ్వర 203 ఈశ్వరస్యాపి 312 
ఓమిత్యేతదక్షర 196 ఉ 
జాగరితస్థానో బహిః ప్రజ్ఞః 200 ఉత్తరస్మాత్‌ 370 
జాగరిత స్టానో వైశ్యానరః 226 జా క 
వరం భం కధాదిషు 300 
కన్తరతి 348 
సుషుప్తస్టానః 228 కవ రోధ 391 
సోఇియమాత్మా 225 ౦ గ 
స్వప్పుసష్థాన సైజసః 226 కారహితక్‌ 364 
స్వవ్నస్టానో£_న్హః (ప్రజః 201 


గౌణీ త్రిధా 368 


గుణమాహాత్మ్యాసక్తి 

త 
తస్మిన్ననన్యతా 
తల్హక్షణాని 
తత్రాపి 
తద్విహీనమ్‌ 
తస్యా జ్ఞానమేవ 
తస్మాత్సైవ గ్రాహ్వా 
తస్యాసాధనాని 
తత్తు విషయత్యాగాత్‌ 
తస్మిం స్తజ్ఞనే 
తదేవ సాధ్యతామ్‌ 
తరంగాయితా 
తడత్రాప్య 
తదర్శితాఖిలాచారస్స ౯ 
(త్రిరూపభంగపూర్వకమ్‌ 
తీర్టీ కుర్వన్తి 
తన్మయాః 
త్రిసత్యస్య 


దుస గః 


నిరోధస్తు 

నారదస్తు 

నాస్త్యేవ 

న తేన రాజపదితోషః 
న తత్సిద్దా 


నాస్తి తేషు 


427 


287 
294 
305 
307 
315 
323 
325 
328 
336 
338 
344 
367 
381 
382 
392 
397 
424 


339 


286 
303 
309 
321 
377 
400 


tS 


పూజాదిషు 
(ప్రకాళ్యతే 
(ప్రమాణాంతరస్య 


mn 


ఫలరూపత్వాత్‌ 
బాహుళ్యావకాశ 


భవతు 
భక్తా ఏకాన్తినః 
భక్తిశా ప్రాణి 


ముఖ్యతస్తు 
మహత్తుంగస్తు 
మూకాస్వాదనవత్‌ 
మోదనే 

య 
యల్లబ్వ్వా 
యత్రాష్య 
యద్ద్హాత్వా 
యధా వ్రజగోపికానామ్‌ 
యో వివిక్తస్థానమ్‌ 
యః కర్మఫలమ్‌ 
యో వేదానపి 
యతస్తదీయాః 
య ఇదం నారదప్రొక్తమ్‌ 

ర 

రాజగృహభోజనాదిషు 


467 


297 
362 
372 


312 


407 


290 
388 
409 


333 
334 
361 
399 


281 
282 
283 
305 
351 
353 
355 
402 
435 


320 


468 శ్రీిమలయాళ సద్దురు (గంథధావజఆ 


ల న 
లభ్యతేపి 336 సాత్వస్మిళ 277 
లోకవేదేషు 289 సాన కామయమానా 285 
లోకహానౌ 375 సాతు కర్మజ్ఞాన 311 
లోకేఐ_పి 331 స్వయం ఫలరూపతా 319 
లోకో పి 293 సతరతి 357 

వ ప్రీధననాస్తిక 378 
వాదో నావలంబ్యః 404 సుఖదుఃఖేచ్చాలాభాది 412 

శ సర్వదా సర్వభావేన 418 
శాన్తిరూపాత్‌ 373 స కీర్యమానః 423 


౧ శ — 


